పత్రికా పదకోశం 


ఇంగ్లీ తెలుగు 


సంపాదకులు 
చేకూరి రామారావు 
సహాయకులు 
ఒరుగు భాస్కర్‌ 
ద్వితీయ ముద్రణ పరిష్కర్త 
బూదరాజు రాధాకృష్ణ 


సంపాదక మందలి 
కె.శ్రీనివాసరెడ్డి (కన్వీనర్‌) 
బి.యస్‌.వరదాచారి సి.రాఘవాచారి 
ఐ. వెంకట్రావు ఆర్‌.వి.రామారావు 


ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ 
5-9-166, చాపెల్‌రోడ్‌, నాంపల్లి 
హైదరాబాద్‌ - 500 001 
2004 


Patrika Padakosam 


English - Telugu 


Editor 


Assistance 


Editorial Board : 


First Publication: 


Revised edition 
Revised by 


Cover Design 


Type Setting 


Printed at 


For Copies: 


Chekuri Rama Rao 

Orugu Bhaskar 

K.Srinivasa Reddy, convenor 
G.S.Varadachari 
C.Raghavachari 

I.Venkata Rao 

R.V.Rama Rao 


Press Academy of Andhra Pradesh 
February, 1998 

November, 2004 

Budaraju Radha Krishna 

Mohan 


Nallomotu Raghu Ramaiah 
(040-2416 0318) 


Akruthi Offset Printers 
Chikkadpally, Hyderabad 
(040-2766 4525) 


అ 11055 Academy of Andhra Pradesh 
5-9-166, Chapel Road, Nampally 
Hyderabad - 500 001 

© 23298672; 23298673 


@ Allleading Book Shops 


Price: Rs. 150 


మలిమాట 


తెలుగు దినపత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు రోజువారీ పనిలో ఉపయోగపడే మంచి 
పదకోశం ఒకటి చేతికి అందుబాటులో ఉండాలన్నది పాత్రికేయులందరి చిరకాలవాంఛ. 
ఇలాంటి పదకోశాల కూర్చుకు వ్యక్తుల పరంగా, సంస్థల పరంగా అనేకమైన ప్రయత్నాలు 
జరిగాయి. ఇప్పటికే కొన్ని పదకోశాలు ప్రచురితమయ్యాయి కూడా. 

అయితే సమగ్ర పదకోశం ఒక దానిని రూపొందించవలసిన ఆవశ్యకత ఉందని, 
కాలానుగుణమైన మార్పులకు అనుగుణంగా భాష, పత్రికా రచనలలో రావలసిన మార్పులను 
దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు పదకోశంలో మార్చు చేర్పులు జరగవలసి ఉందని ప్రముఖ 
పాత్రికేయులు పలువురు ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ 
అకాడమీ తెలుగు పత్రికా పదకోశాన్ని రూపొందించే కృషిని చేపట్టడం. 

ఎనిమిదేళ్ళ క్రితం అకాడమీ ఏర్పడిన తొలినాళ్ళలోనే, తొలి చైర్మన్‌ కె. శ్రీనివాస్‌ రెడ్డిగారి 
పూనిక మేరకు ప్రముఖ భాషా శాస్త్రజ్ఞులు చేకూరి రామారావు గారి సంపాదకత్వంలో పదకోశం 
రూపుదిద్దుకుంది. ఆయా తెలుగు దినపత్రికల సంపాదకులు, అనుభవజ్ఞులు, భాషజ్ఞులు 
అయిన కొందరు సీనియర్‌ జర్నలిస్టుల సహకారంతో 500 పేజీలకు పైబడిన బృహత్తర 
(గ్రంథంగా ఈ పదకోశం వెలువడింది. ఈ కృషిని మొత్తంమీద పాక్రికేయులు, పండితులు 
అభినందించారు, ఆనందించారు. అనతికాలంలోనే మొదటి (ప్రింట్‌ కాపీలు అయిపోయాయి. 
పదకోశం రీప్రింట్‌ అవసరాన్ని కొన్నాళ్ళుగా జర్నలిస్టులు అడపాదడపా అకాడమీ దృష్టికి 
తెస్తున్నారు. అకాడమీ కూడ, జర్నలిస్టుల వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచడమే పరమావధిగా 
పెట్టుకున్నందున, పదకోశాన్ని రీప్రింట్‌ చేయడం తన ధర్మంగా భావించింది. రీప్రింట్‌ కృషికి 
సన్నాహంగా తెలుగు దినపత్రికల సంపాదకుల సమావేశం ఒక దానిని ఏర్పాటుచేసి వారి 
సలహా సహకారాలను కోరింది. అడిగినదే తడవుగా సంపాదకులు పదకోశం తొలిప్రతిని 
సమీక్షించి మరింత ఉపయోగకరంగా ఉండడానికి చేయవలసిన మార్చు చేర్చులను సూచిం 
చడం జరిగింది. విలువైన సమయాన్ని ఇందుకోసం వెచ్చించి, మలిప్రతి వెలువడడంలో 
తోడ్పడిన ప్రముఖ పత్రికా సంపాదకులందరికీ పేరు పేరునా అకాడమీ కృతజ్ఞతలు. 

సంపాదకులు చేసిన సూచనలను దృష్టిలో పెట్టుకుని మలిప్రతిని సిద్ధంచేసే బాధ్యతను 
“ఈనాడు” జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్‌గా పనిచేసి అనుభవం గడించిన ప్రముఖ భాషా 
శాస్త్రజ్ఞులు బూదరాజు రాధాకృష్ణ గారికి అప్పగించడం జరిగింది. ఆరోగ్యం అంతంతమాత్రమే 
అయినా, బూదరాజు గారు ఓపికగా, వేగంగా పదకోశం సంస్మరణ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. 
ఈ కృషిలో ఆయనకు “రచన జర్నలిజం కళాశాలి ప్రిన్సిపాల్‌ గోవిందరాజు చక్రధర్‌ సహాయ 
పడ్డారు. వారిరువురికీ అకాడమీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. 

పదకోశాన్ని సంస్కరించి మలిప్రతిని సిద్ధం చేయడానికి ప్రధానంగా రెండు మూడు 
లక్ష్యాలను ఎంచుకోవడం జరిగింది. మొదటిది - జనరల్‌ డిక్షనరీకి భిన్నంగా ఒక ప్రత్యేక 
పత్రికా పదకోశంగా మలచడానికి ప్రయత్నించడం. అవసరంలేని పదాలు లేదా అతిసాధారణ 


4 


పదాలను వదిలివేయడం జరిగింది. అదే సమయంలో పదాలకు సుదీర్హమైన వివరణలు కూడా 
అవసరం లేదన్న సంపాదకుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, అవసరం లేని చోట్ల 
అలాంటి వివరణలను కుదించడం జరిగింది. ఇక అత్యంత ప్రధానమైన కార్యక్రమం ఇంగ్లీషు 
మాటకు సమానమైన తెలుగు పదాన్ని ఇవ్వడం; సబ్‌ ఎడిటర్లు ఇంగ్లీషు కాపీని అనువదించే 
సమయంలో లేదా రిపోర్టర్లు ఇంగ్లీషు ఉపన్యాసాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకుని వార్త 
వ్రాసే సమయంలో - అర్ధ వివరణ కంటే ఆంగ్ల పదానికి సమానమైన తెలుగు పదంకోసం 
ఎక్కువగా వెతుక్కుంటారు. ఒక్కోసారి అర్థం తెలిసినా - సరైన పదం దొరకక కలం ఆగి 
పోతుంది. అలాంటి 'ఆపత్సృమయాలలో” పదకోశం కరదీపికగా ఉండాలన్నది పత్రికా సంపాద 
కుల సూచన. ఈ సూచన చాలా ముఖ్యమైనది. అలా రూపొందినపుడే పదకోశానికి సార్థకత 
కూడా. ఈ అంశాన్ని ప్రత్యేకంగా బూదరాజు గారికి తెలియజేయడం, తదనుగుణంగా ఆయన 
సముచితరీతిలో సంస్మరణ పనిని చేపట్టడం జరిగింది. 

మొత్తం ఈ కృషి కారణంగా పదకోశం పరిమాణం తగ్గింది. ఆ మేరకు ప్రమాణం, 
ప్రయోజనం పెరిగాయని, పాత్రికేయులు, భాషజ్ఞులు భావిస్తే, అకాడమీ సంకల్పం నెరవేరినట్టే! 
ఈసారి పదకోశంలో కొన్ని జనరల్‌ నాలెడ్డి అంశాలను కూడా జోడించడం ప్రత్యేకత. పాత్రి 
కేయులకు అనుదినం అవసరమయ్యే మౌలిక సమాచారాన్ని ఈ పదకోశానికి అనుబంధంగా 
చేర్చడం జరిగింది. ఈ చేర్పులు పదకోశానికి మరింత ఉపయుక్తతను, సమగ్రతను తేగలవని 
ఆశ. 

పదకోశాన్ని సంస్కరించడం, పునర్ము[ద్రించడం ఒకనాటితో ఆగిపోయే కార్యక్రమం కాదు. 
అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు దీనిని పునర్ముద్రించవలసిన ఆవశ్యకత ఉండనే ఉంటుంది. 
అదీకాక, శాస్త్ర సాంకేతిక రంగాలలో, ఆలోచనలలో, నిత్యజీవితంలో వస్తున్న పెనుమార్చ్పులకు 
అనుగుణంగా భాష సయితం వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా 
పత్రికలూ మార్పులకు లోనవుతూ ఉంటాయి. వీటికి అనుగుణంగా జర్నలిస్టులు అప్‌డేట్‌ 
అవడం, వారికి చేదోడు వాదోడుగా అకాడమీ నిలబడవలసి రావడం అనివార్యమైన అవస 
రాలు. అందువల్ల నిరంతర కార్యక్రమంగా ఈ పదకోశం రూపకల్పన సాగవలసి ఉంది. 
రాబోయే రోజులలో పత్రికా పదకోశం మరింత సమగ్రతను, ఆధునికతను సంతరించుకుని 
పాత్రికేయులకు కరదీపికగా నిలువగలదని ఆశిస్తున్నాను. 

పత్రికా పదకోశం తొలిప్రతినే కాదు, మలిప్రతిని ప్రచురించడంలో సయితం ప్రేరణగా 
నిలిచిన కె. శ్రీనివాస్‌ రెడ్డిగారికి, ప్రత్యేక శ్రద్ధ చూపిన ఎం.వి.ఆర్‌. శాస్త్రి, క.రామచంద్రమూర్తి, 
టంకశాల అశోక్‌, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, వి. శ్రీనివాసరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు. 
ఎప్పటివలె అకాడమీ సిబ్బంది ఈ పుస్తక ప్రచురణలో కూడా (శ్రమించారు. వారికి అభి 
నందనలు. 


ఇనగంటి వెంకట్రావు 
చైర్మన్‌ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ 


5 


నా మాట 


పత్రికా పదకోశాన్ని మలి ప్రచురణిగా వెలువరించదలచిన సందర్భంలో 2004 సెప్టెంబరు 
8వ తేదీన వీలయినంత త్వరగా” నన్ను “సంస్కరణ కృషి చేయమని కోరుతూ ప్రెస్‌ అకాడమీ 
చైర్మన్‌ శ్రీ ఇనగంటి వెంకట్రావు గారు ఆ గంథం (ప్రతులు నాలుగింటిని నాకు పంపారు. అవి 
ఆయా పత్రికల ఎడిటర్లు “పరిశీలించిన కాపీలు. వారి పరిశీలనలన్నింటినీ ఒకే ప్రతిలో గుర్తించిన 
తరవాత, ఈ కోశ నిర్మాణ, ప్రణాళికనూ స్వరూపాన్నీ అర్థం చేసుకోవాలని వారం రోజులు 
శ్రమించాను. 1990లో ఈనాడు వ్యవహారకోశాన్నీీ 2000లో ఆధునిక వ్యవహారకోశాన్నీ (పున 
ర్ముద్రణ 2003) ప్రచురించిన, పత్రికాభాషతో రచనతో నాకున్న కొద్దిపాటి అనుభవాన్ని పురస్క 
రించుకొని “సంస్కరణ చేపట్టాను. ఈ కోశాన్ని 1998లో ప్రచురణకు సిద్ధం చేసిన వారిలో 
పూర్వం నాతో కలిసి పనిచేసిన శ్రీ ఆర్‌.వి.రామారావు గారూ ఉండడం సంతోషం కలిగించింది. 

పరిశీలించగా కాన్ని ప్రధానారోపాలకు పంక్తులకొద్దీ వివరణలు, వ్యాఖ్యలు, చర్చలు, 
విమర్శలు, ఉదాహరణలు కనిపించాయి. కొన్ని సందర్భాల్లో శాస్త్ర పరిభాషకు మూలాలను కూడా 
చర్చించారు. నేటి పత్రికా రచనల్లో క్రీడలకు - ముఖ్యంగా క్రికెట్టుకు - సంబంధించిన పరిభాష 
మొత్తం మీద ఇంగ్లీషులోనే ఉండగా ఆ మాటలకు తెలుగు పర్యాయార్థకాలు లభించనందువల్ల 
భాష్యం చెప్పవలసి వచ్చింది! బీమా, స్టాక్‌ మార్మెట్‌ వ్యవహారాలకు విస్తృత వివరణలున్నాయి. 
~ mancy అనే ప్రత్యయంతో సమాప్తమయ్యే మాటలు వందదాకా కనిపించాయి - అవన్నీ నానా 
దేశాల సంస్కృతుల్లో సోది/ జోస్యం చెప్పే విధానాలకు సంబంధించినవే. సాధారణ నిఘంటువు 
లకు అందని మారుమూల పదాలూ అతి శృంగార ప్రసంగాలూ నేటి సాధారణ దినపత్రికల్లో 
ఎప్పుడూ వాడుకలోకి రానివి వున్నాయి. వీటికి తోడు అర్థాల, ఆరోపాల పునరుక్తి - కొన్నిసార్లు 
ఒకే పేజీలోనే - కనిపిస్తున్నది. వీటిని పరిహరించటం మంచిదనిపించింది. 

ఇంతకన్నా ముఖ్యమైనవి - ప్రధానారోపాల వర్ణక్రమ దోషాలు; అందువల్ల కోశంలోని 
అకారాది క్రమం దెబ్బతిన్నది. ప్రధానారోపాల కింద ఇచ్చిన ఉపారోపాలకూ వ్యాపించిన ఈ 
దోషంవల్ల వర్ణక్రమానుగుణంగా వాటికి అటూ ఇటూ స్థానచలనం కల్పించవలసి వచ్చింది. విశేష్య 
విశేషణ భేదం గుర్తించని సందర్భాల కన్నా క్రియాపదాలకు భావార్థకాలతో, భావ నామాలకు 
క్రియా రూపాలతో అర్థ వివరణ చేయటం ఎన్నోసార్లు సవరించవలసి వచ్చిన విశేషాలు. 
శక్తివంచన లేకుండా నాకున్న భాషాజ్ఞానానుభవాలను పురస్కరించుకొని చేతనైనంతగా సంస్మరణ 
చేయగలిగాను. పత్రికా సంపాదకుల సూచనలూ, సవరణలూ నా సంస్మరణ పద్ధతికి అనుగుణంగా 
లేని సందర్భాల్లో కూడా నేను ఎలాంటి మార్పులూ చేర్పులూ చేయలేదు. కేవలం రెండు నెలల్లో 
రోజుకు సగటున 8 పేజీలను సవరించవలసి రావటం నన్ను ఎక్కువ బాధించింది. అయినా నాకీ 
అవకాశం కల్పించిన (ప్రెస్‌ అకాడమీ వారికి, చైర్మన్‌ శ్రీ వెంకట్రావు గారికీ కృతజ్ఞతలు చెప్పక 
తప్పదు. ఈ కార్యనిర్వహణలో నాకు సాయమందించటానికి (ప్రెస్‌ అకాడమీ వారు సమకూర్చిన 
డాక్టర్‌ గోవిందరాజు చక్రధర్‌ గారికి నా కృతజ్ఞతలు. 

అందుబాటులో ఉన్న సమయంలో ఇంతకన్నా సమర్థంగా సంస్కరించలేని నా అశక్తతను 
మన్నించగోర్తాను. 
హైదరాబాద్‌ 


10-11-2004 బూదరాజు రాధాకృష్ణ 


ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ప్రచురణలు 


1. 
2, 
3. 
4. 
5. 
6. 
7. 
ది. 


విలేకరి యోగ్యతలు - సత్యనిష్ట 

విలేకరి - వ్యక్తిత్వవికాసం 

గ్రామీణ విలేకరులు - వార్తావనరులు 
విలేకరి - చట్టాలు 

జర్నలిస్టుల నైతిక ప్రవర్తన - నియమావళి 
ప్రభుత్వం - పత్రికలు 

ఎలక్ష్రానిక్‌ మీడియా 

పత్రికా భాష 

తెలుగు పత్రికా భాష - సూచనలు 


. పత్రికా పదకోశం 

. ఏమంటున్నారు ఎడిటర్లు? 

. ఆంధ్రపత్రిక చరిత్ర 

. ఆంధ్రజాతి అక్షర సంవద- తెలుగు పత్రికలు 
. మీడియా డైరెక్టరీ 





7 


లక్ష్యసాధన దిశలో 


పత్రికా రచయితలకు నిరంతర వృత్తి నైపుణ్యం అవసరం. ఈ లక్ష్య సాధనకోసం ప్రెస్‌ 
అకాడమీ ఏర్పాటు అవసరమని ఆంధ్రప్రదేశ్‌ వర్మింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ అభి 
ప్రాయ పడింది. కడచిన కొంత కాలంగా చేస్తున్న ఈ యోచన దాదాపు రెండు సంవత్స 
రాల క్రిందట ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఏర్పాటుకు దోహదపడింది. 

ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రెస్‌ అకాడమీ పత్రికా రచయితలు ప్రధానంగా 
మన రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న గ్రామీణ విలేకరుల వృత్తి నైపుణ్యాన్ని పెంచడానికి 
ఒక ఉద్యమస్ఫూర్తితో కృషి చేసింది. గ్రామీణ విలేకరులు పత్రికా ప్రపంచంలో కీలక 
పాత్రను నిర్వహిస్తున్నారని మనందరికీ తెలుసు. వారు తమ వృత్తి నైపుణ్యం పెంచుకోవల 
సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రెస్‌అకాడమీ ముందుగా మూడు కార్యక్రమాలను 
చేపట్టింది. మొదటిది శిక్షణ; రెండవది పుస్తక ప్రచురణ; మూడవది పత్రికా పదకోశ 
రూపకల్పన - ప్రచురణ. 

శిక్షణ కార్యక్రమంలో రెండు వేలకు పైగా గ్రామీణ విలేకరులు పాల్గొన్నారు. 
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను శిక్షణ తరగతులు జరిగాయి. ప్రసిద్ధ సంపాదకులు సీనియర్‌ 
పత్రికా రచయితలు వివిధ రంగాల్లో నిష్ణాతులైన నిపుణులు ఈ తరగతుల్లో బోధించి 
తమ అనుభవాన్ని అందించారు. బోధనతోపాటు జర్నలిజానికి సంబంధించి అవసరమైన 
బోధన సామగ్రి - అంటే, అచ్చుపాఠాలు - రూపొందించాలని అకాడమీ భావించింది. 
పత్రికా రచనకు సంబంధించిన వివిధ అంశాల మీద నిపుణులు వ్రాసిన పాఠాలను 
చిన్న పుస్తకాలుగా ప్రచురించింది. 

తెలుగులో మంచి నిఘంటువులు లేని లోటు చాలా ఉంది. ఇది పండితులే అంగీక 
రించిన వాస్తవం. ఇంగ్లీషు తెలుగు నిఘంటువు కూడా సమగ్రమైంది ఏదీ లేదంటారు. 
ఒకటి రెండు పత్రికలు, పత్రికా రచయితలకు ఉపయుక్తమైన పదకోశాలను తయారు 
చేశాయి. అయితే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జాంబవంతుని అంగలతో అభివృద్ధి చెందు 
తున్న దశలో కొత్త సాంకేతిక పదజాలం వచ్చి పడుతోంది. ఈ పదజాలాన్ని తెలుగు 
పాఠకులకు అర్థమయ్యే రీతిలో ఉపయోగించడం కష్టసాధ్యమైన పని. సీనియర్‌ పత్రికా 
రచయితలు ఇలాంటి పదజాలాన్ని సృష్టించకపోలేదు. కాని ఆ పదజాలాన్ని ఒక్కచోట 
చేర్చి భావితరాల వారికి అందజేసే పనిమాత్రం జరగలేదు. ఈ లోటును కొంత వరకైనా 
పూడ్చడానికి ప్రెస్‌ అకాడమీ కోశనిర్మాణం అన్న బృహత్తర బాధ్యతను చేపట్టింది. 

ఏ భాషలో అయినా అనునిత్యం ఎన్నెన్నో కొత్త పదాలు చేరుతూ ఉంటాయి. ఈ 
దృష్టితో చూసినప్పుడు ఏ నిఘంటువు అయినా సర్వసమగ్రంగా ఉండడానికి ఆస్మారం 
లేదు. అలాగని చేతులు ముడుచుకుని కూర్చోలేం. అందుకే పత్రికా రచయితలకు ఉప 
యోగపడే పదకోశాన్ని తయారు చేయడానికి సాహసించాం. ఇలాంటి పని చేపట్టినప్పుడు 
తగిన సమయం అవసరం అవుతుంది. కాని ఇది అనంతంగా కొనసాగడానికి వీల్లేదు. 


8 


అందువల్ల వీలైనంత తక్కువ సమయంలో, అంటే ఒక సంవత్సర కాలంలో ఈ పత్రికా 
పదకోశం వెలువరించాలని నిర్ణయించాం. కాలంతో పరుగెత్తితే తప్ప ఫలితం ఉండదన్న 
భావనతో అనుకున్న ప్రకారం కోశనిర్మాణం పూర్తిచేశాం. ఇందులో ఉండాల్సిన 
పదజాలం సమ(గంగా ఉండకపోవచ్చు. కొన్ని లోపాలు కూడా ఉండవచ్చు. కాని ఆరం 
భించకుండడం కన్నా చేతనైన ప్రయత్నం చేస్తే మంచిదన్న ఉద్దేశంతో అనుకున్న 
వ్యవధిలో ఈ పత్రికా పదకోశం రూపొందించాం. 

ఈ పత్రికా పదకోశం నిర్మాణానికి సంపాదక బాధ్యతలు చేపట్టడానికి ప్రసిద్ధ 
భాషాశాస్త్రవేత్త సాహితీవేత్త ఆచార్య చేకూరి రామారావు అంగీకరించడం సంతోషకరమైన 
విషయం. అతి తక్కువ సమయంలో పదకోశ నిర్మాణంలో ఉన్న పరిమితుల గురించి 
చే. రా. గారు గుర్తు చేస్తూనే ఉన్నారు. అయినా నిర్ణీతకాలంలో పత్రికాపదకోశం వెలువ 
రించాలన్న ఉద్దేశంతో వారిని తొందర పెట్టక తప్పలేదు. ఈ బృహత్తర కార్య క్రమాన్ని 
అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అంగీకరించి సహకరించినందుకు చేకూరి 
రామారావుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 

సీనియర్‌ పాత్రికేయులు, విశాలాంధ్ర సంపాదకులు సి.రాఘవాచారి, తెలుగు 
విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతి జి. యస్‌.వరదాచారి, ఆంధ్రజ్యోతి 
సంపాదకులు ఐ. వెంకట్రావు, ఆంధ్రభూమి రెసిడెంట్‌ ఎడిటర్‌ ఆర్‌. వి.రామారావు ఈ 
పదకోశం సంపాదక వర్గ సభ్యులుగా వ్యవహరించారు. తమ రోజువారీ వృత్తిలో తీరిక 
లేకుండా ఉంటూ కూడా, పత్రికా పదకోశం నిర్మాణానికి తగిన సలహాలు ఇచ్చారు. 

ఈ పదకోశం నిర్మాణంలో పదసంగ్రహణలో పత్రికా రచయితలనే భాగస్వాము 
లను చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆశతో అనుభవజ్ఞులైన పత్రికా 
రచయితల సహాయం అర్థించాం. కె.శ్రీనివాస్‌ (ఉదయం), బి. ఎస్‌.రామచంద్రరావు 
(ఆంధ్రభూమి), సి. హెచ్‌. వి.వి. సత్యనారాయణ (ఆంధ్రజ్యోతి), టి.శంకర నారాయణ 
(ఆంధ్రప్రభ). ఎన్‌. జ్యోత్సాదేవి (ఆకాశవాణి), ఎన్‌. బాబ్టీరాజు (ఆంధ్రప్రభ), టి.పి. విఠల్‌, 
(ఆంధ్రప్రభ మాజీ), యం.పి. సారధి (విశాలాంధ్ర). పి.ఎ.వి.వల్లభాచార్యులు (ఆంధ్రప్రభ 
వారపత్రిక) - పద సంగ్రహణలో సహకరించారు. వీరేకాక చివరి దశలో డి.నరసింగ 
రావు, కె.జ్యోతి, కె.సీతలు కూడా పదసంగ్రహణ చేశారు. పదసేకరణలోనూ వాటిని 
సరిచూడడంలోనూ బి.ఎస్‌.రామచంద్రరావు, టి.పి.విఠల్‌ చూపిన శ్రద్ధ, ఇచ్చిన 
తోడ్పాటును ప్రత్యేకంగా గుర్తు చేయడం మా విధి. 

హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ రీసెర్చి స్మాలర్‌ ఒరుగు భాస్మర్‌ అకడమిక్‌ 
అసిస్టెంట్‌గా పదకోశనిర్మాణం ఒక కొలిక్కి రావడానికి అహోరాత్రులు చేసిన కృషి 
అనన్య సామాన్యమైంది. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. 

ఈ నిఘంటు నిర్మాణానికి ప్రాజెక్టు నివేదికను తయారుచేయడం దగ్గరనుంచి 
పూర్తయ్యే వరకు అన్ని దశల్లోనూ సంపాదక వర్గ సభ్యులు ఆర్‌. వి.రామారావు కనబరిచిన 


9 


అమితమైన శ్రద్దాసక్తులే కొరవడినట్లయితే ఈ సంకల్పం ఇంత త్వరగా నెరవేరేది కాదు. 
ఈనాడు వ్యవహారకోశం నిర్మాణంలో ఆయనకున్న అనుభవం కూడా ఇందుకు ఎంతో 
ఉపకరించింది. ఆయన తోడ్పాటుకు విశేష అభినందనలు తెలియజేయడం మా బాధ్య 
తగా భావిస్తున్నాం. పదకోశాన్ని సరిచూడడంలో అంబేద్మర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 
మాజీ ప్రొఫెసర్‌, ప్రసిద్ధ కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి తోడ్పాటును కృతజ్ఞతా 
పూర్వకంగా గుర్తు చేసుకుంటున్నాం. 

నిఘంటు నిర్మాణంలో పైన తోడ్పడిన మిత్రులే కాకుండా మరెందరో జర్నలిస్టు 
మిత్రులు కూడా సహకరించారు. వారి సేవలను అకాడమీ ఎప్పటికీ మరిచిపోలేదు. 
నిఘంటు నిర్మాణం సాగిన ఈ ఏడాది కాలంలో (ప్రెస్‌ అకాడమీ కార్యాలయ సిబ్బంది 
నిర్విరామ కృషి చేశారు. కార్యదర్శి ఎ.సత్యారావు, అకాడమీ ఇతర సిబ్బంది అభినంద 
నీయులు. పదజాలాన్ని కంప్యూటరీకరించడంలో యువమిత్రులు సి. హెచ్‌.రామారావు, 
జి.ప్రశాంత్‌ కుమార్‌ అలుపెరగకుండా పనిచేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్‌.చంద్రబాబు నాయుడు (ప్రెస్‌ అకాడమీ 
అవతరణకు కారకులు. ప్రప్రథమ అకాడమీ అధ్యక్షులుగా నన్ను నియమించారు. ఈ 
రెండేళ్ళలో ప్రెస్‌ అకాడమీ నిర్వహించిన, నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలకు ఆయన 
వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ఇచ్చిన నైతిక, ఆర్థికసహకారం మరువలేనిది. (ప్రెస్‌ 
అకాడమీ తన లక్ష్యాల సాఫల్యానికి చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు ఆయన ప్రోత్సహిస్తూనే 
ఉన్నారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా అవసరమైన సహాయాన్ని మాకు 
అందించారు. వారందరికీ కృతజ్ఞతలు. 

ప్రెస్‌ అకాడమీ స్థాపనకోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీలో సభ్యుడుగా 
ఉన్నప్పటి నుంచే పత్రికా రచయితలకోసం ఒక ప్రత్యేక నిఘంటువును రూపొందించాలనే 
ఉద్దేశం నాకు ఉందేది. అది ఇప్పటికి సాధ్యమైంది. అందుకు వ్యక్తిగతంగా నాకు చాలా 
సంతోషంగా ఉంది. వివిధ శాస్త్రాలకు సంబంధించిన సాంకేతిక పదజాలాన్ని చేర్చడానికి 
వివిధ పారిభాషిక పదకోశాలను ఆధారంగా తీసుకున్నాం. ఈ పదకోశంలో 25 వేల 
పైచిలుకు పదాలున్నాయి. ఇంకా చేర్చాల్సినవి అనేకం ఉండొచ్చు. దీని ప్రయోజనాన్ని 
నిర్ణయించవలసింది పత్రికా రచయితలే. ఈ పదకోశం నిర్మాణంలో ఉన్న పరిమితులను, 
వ్యవధిని సహృదయంతో అర్ధం చేసుకుని తగిన సలహాలు ఇస్తే మలి ముద్రణలో దీన్ని 
మరింత నిర్దుష్టంగా, సమగ్రంగా రూపొందించడానికి వీలుంటుంది. 

అభివందనలతో 


Gwar 


(క. శ్రీనివాసరెడ్డి) "" 


హైదరాబాదు 
16, ఫిబ్రవరి 1998 


10 


సంపాదకీయం 


భాషాభివృద్ధికి నిఘంటు నిర్మాణం ఒక సాధనం. తెలుగులో రకరకాల నిఘంటు 
వులు రావలసిన అవసరం చాలా ఉంది. ఆ దిశగా ఒక చిన్న ప్రయత్నం ఈ 
పత్రికా పదకోశం. ఇది ఇంగ్రీషు తెలుగు ద్విభాషా నిఘంటువు. ఇంతకు ముందు 
ఇంగ్లీషు - తెలుగు నిఘంటువులు చాలా ఉన్నాయి. వాటిలో ఎక్కువభాగం గత 
శతాబ్దంలో తయారైనవి. ఈ శతాబ్దంలో వచ్చిన నిఘంటువులు ఎక్కువభాగం ఏవో 
నిఘంటువులకు అనువాదాలు మాత్రమే. మరికొన్ని నిఘంటువులు కొత్తగా 
తయారుచేసిన మాట నిజమేగాని వాటి పరిధి చాలా సంకుచితం. 

తెలుగులో పత్రికారచన విస్తరించింది. రకరకాల దిన వార పక్ష మాసపత్రికలు 
ఇటీవలి రెండు దశాబ్దాల్లో ఎక్కువైనాయి. ఈ పత్రికలలో రకరకాల శీర్షికలు కూడా 
విస్తరించాయి. ఈ పత్రికల్లో కొత్తగా చేరి పనిచేసేవారు తమకు ఇంతకు ముందు 
తెలియని అనేక విషయాలను గురించి వార్తలు, వ్యాఖ్యలు, శీర్షికలు నిర్వహించాల్సి 
ఉంటుంది. ఇప్పుడు పత్రికా రచయితలకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు 
బాధ్యతలు కూడా పెరిగాయి. ఏ విద్యావంతుడికైనా ఈ కాలంలో ఏ ఒక్క శాస్త్రం 
లోనూ లోతైన ప్రవేశం సంపాయించటం కష్టం. కాని జర్నలిస్టులకు అన్ని 
శాస్త్రాలను గురించి అంతో ఇంతో తెలిసి ఉండాల్సిన అవసరాన్ని ఆధునిక విజ్ఞానం 
కల్పించింది. జర్నలిస్టులు తమ ఉద్యోగ ధర్మంగా అనేక వార్తాంశాలను, విజ్ఞాన 
విషయాలను పత్రికల్లో అనువాదం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 
అనువాదానికి లక్ష్య భాషలో తగిన పదాలు కావాలి. ఆ పదాలు వ్యక్తం చేసే 
భావనలూ అర్థం కావాలి. ఈ రెండు లక్ష్యాలను సాధించడానికి సమాన పద 
నిఘంటువు సరిపోదు. అతి వివరణాత్మక నిఘంటువులు అలవికాకుండా పోతాయి. 
అవి ఒక్కొక్క శాస్త్రానికి విడి విడిగా సాధ్యం అవుతాయి. ఒకే నిఘంటువులో ఇచ్చే 
వివరణలు విషయం స్టూలంగా తెలిసేంత సమ(గంగానూ ఉండాలి, క్లుప్తంగాను 
ఉండాలి. ఈ రెండు లక్ష్యాలకోసం తెలుగు జర్నలిస్టులకు ముఖ్యంగా వృత్తిలో 
ప్రవేశించే కొత్త వారికి ఒక నిఘంటువు తయారు చేయడానికి ప్రెస్‌ అకాడమీ 
పూనుకున్నది. ఈ లక్ష్య సాధన అత్యంత క్లిష్టమైనది. దానికి విస్తృత ప్రాతిపదిక 
అవసరం. అనేక దేశాల్లో ప్రామాణిక నిఘంటువుల చరిత్రను పరిశీలిస్తే ఏ 
నిఘంటువూ ఒక దశాబ్దం లోపుగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. భాషాజ్ఞానం 
ఉన్న పండితులు అనేకులు ఒక చోట కూర్చుని తమ పూర్తికాలాన్ని వినియోగిస్తూ 
సుదీర్హకాలం వివిధ మూలాల నుంచి పదాలను, ప్రయోగాలను సంగ్రహించి వాటిని 
తైపారువేసి పునఃపునః పరిశీలించి నిగ్గుదేల్చి ప్రమాణీకరించవలసి ఉంటుంది. 


11 


ఉన్న వ్యవధిలో, అంటే ఒక్క ఏడాదిలోపునే, ఉన్న వనరులతో అనేకుల సహకారంతో 
జర్నలిస్టుల సౌకర్యం కోసం అవసరమైన ఈ నిఘంటువును రూపొందించగలిగాం. 
నిఘంటు ప్రమాణాల దృష్ట్యా చూస్తే చాలా లోపాలే కనిపిస్తాయి. నిఘంటు 
ప్రయోజనాల దృష్ట్యా చూస్తే ఇంతకు ముందు నిఘంటువులలో లేని అనేక సౌక 
ర్యాలు ఈ కోశంలో కనిపిస్తాయి. ప్రామాణికతను సాధించలేని మా అశక్తతను 
మన్నించ గోరుతున్నాం. సాధించిన ప్రయోజకతను వినియోగించగోరుతున్నాం. 

తాత్త్వికంగా అనిపించాలని కాదుకాని ప్రపంచంలో సమగ్రత అనేది పెట్టుకో 
దలచిన లక్ష్యమేగాని సాధించదగిన అంశం కాదని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. 
నిఘంటువుల విషయంలో ఇది పరమసత్యం. ఈ నిఘంటువు విషయంలో ఇది 
మరీ నిజం. 

ఈ పదకోశంలో దినపత్రిక ప్రధాన వార్తల్లో కనిపించే సాధారణ పదాలు 
ఇంగ్లీషు దిన పత్రికల నుంచి విరివిగా సేకరించాం. ఆర్థిక రాజకీయాది సాంఘిక 
శాస్త్రాల పదజాలం, ఇతర భౌతిక జీవశాస్రాల పదజాలం, పత్రికలనుండి సేకరించి 
నవి కాక ఇతర ప్రత్యేక నిఘంటువుల నుండి కూడా [గ్రహించాం. ఉన్న కొద్ది 
వ్యవధిలో ప్రత్యేక శాస్త్ర పదాలకోసం పత్రికల మీద మాత్రమే ఆధారపడితే ఎన్నో 
ముఖ్యమైన పదాలను వదిలివేసే ప్రమాదం ఉంది. ఇతర శాస్త్ర గ్రంథాల నుంచి 
గ్రహించిన పదాలు సాధారణ పత్రికా వ్యాసాల్లో రాదగిన వాటినే గ్రహించాం. ఈ 
మా నిర్ణయం అంత సరిగ్గా పాటంచబడిందని చెప్పలేం. మా పద సంగ్రాహకులు 
అత్యుత్సాహంతో సేకరించిన గహనమైన శాస్త్ర పదాలను సాధ్యమైనంతవరకు 
తొలగించాం. ఇంకా మిగిలిపోయినవి ఉంటే ఉండవచ్చు. 

ఒక ఇంగ్లీషు మాట బోధించే అర్థ సర్వస్వాన్ని చాలాచోట్ల ఒకే తెలుగుమాటతో 
చెప్పటం కష్టమయింది. స్వల్ప అర్థభేదాలతో ఉన్న అనేక సమానపదాలను 
తెలుగులో ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి ఉద్దేశించిన మాటను పూర్తిగా 
అర్థం చేసుకోవడానికి మాత్రమే కాక అనువాద సందర్భానికి అనువైన మాటను 
ఎంచుకోవడానికి కూడా తోడ్చడతాయి. చాలాచోట్ల ముఖ్యమైన శాస్త్రపదాలకు 
క్లుప్తంగా వివరణలు ఇచ్చాం. ఈ వివరణలు చాలావరకు ఆ పదంగాని పదబంధం 
గాని ఉద్దేశించిన భావాన్ని స స్థూలంగా అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. ఇంకా 
లోతుగా అర్థం చేసుకోవాలంటే అతు ప్రత్యేక శాస్తనిఘంటువులను సంప్ర 
దించాల్సి వస్తుంది. కొన్ని పదాలు స్టూల దృష్టితో చూస్తే అర్థమైనట్టే కనిపిస్తాయి 
కాని ఆ మాటలకున్న పరిమితులు, వివరణలు చూడటం వల్ల మరింత విశద 
మవుతాయన్న ఉద్దేశంతో తెలిసినట్టె కనిపించిన మాటలకు కూడా అర్థనైశిత్యం 
కోసం వివరణలు చేరాం. 


12 


ఈ పదకోశంలో కనిపించే ఇంగ్లీషు మాటలన్నింటికీ తెలుగులో సమానార్థక 
శబ్దాలు తయారుకాలేదు. తయారయినవి దొరికితే ఇచ్చాం. వదసంగ్రాహకులు 
తయారుచేసినవి యోగ్యమనుకున్న వాటిని కోశంలో చేర్చాం. సందర్భాన్ని అనుస 
రించి సంపాదకులు, కొందరు సంపాదక మండలి సభ్యులు, అప్పుడప్పుడూ ఇతర 
పండితులూ సూచించినవి కూడా ఇందులో చేర్చాం. ఈ పదాలకు ప్రయోగ 
యోగ్యత ఉందో లేదోననే విషయం కాలమే నిర్ణయిస్తుంది. కొన్ని పదాలైనా నిలుస్తా 
యన్న ఆశ మాకుంది. కొత్తగా రాసేవారికి చేతికి అందుబాట్లో ఉంటాయనే ఆశతో 
ఈ పనిచేశాం. అయితే సాధ్యంకాని చోట్ల వివరణలు మాత్రమే ఇచ్చాం. 

ఒకే ప్రపంచాన్ని భిన్న భాషలు రకరకాలుగా పరిశీలిస్తాయి. పదాల్లో వ్యక్త 
పరుస్తాయి. ఒక భాషలో నామం అయింది ఇంకో భాషలో క్రియగాను లేక క్రియ 
నామంగాను వ్యక్తం కావడం తరచుగా కనిపించే ఒక పద్ధతి. మూలభాషలో పదా 
లకు వాటి భాషాభాగాల్ని సర్వత్రా సూచించాలా లేదా అనే నిర్ణయం సకాలంలో 
తీసుకోలేకపోయాం. అందువల్ల ఈ భాషాభాగాన్ని సూచించే గుర్తులు అవసరమైన 
అన్ని చోట్లా కనిపించవు. నిఘంటు శాస్త్ర దృష్ట్యా చూస్తే ఇది నియమపాలనా 
లోపమే. అయితే ఈ కోశం ఇంగ్లీషులో రాసే వారికి కాక తెలుగు జర్నలిస్టులకు 
మాత్రమే ఉద్దేశించడం వల్ల, ఈ లోపం ఉద్దేశించిన ప్రయోజనానికి ఏమంత 
భంగకరం కాదని భావిస్తున్నాం. 

ఈ పదకోశంలో సాధారణ నిఘంటువులో దొరికే మాటలన్నీ ఉందవు. 
అంతమాత్రం చేత సాధారణ నిఘంటువులో మాటలు ఇందులో తీసుకోకుండానూ 
ఉండలేం. కారణమేమంటే సాధారణ భాషాపదాలైనా పత్రికాభాషలో కొత్త సందర్భా 
లకు విస్తరించి కొత్త ఛాయలను కూర్చుకుని ఒక్కొక్కప్పుడు పూర్తిగా భిన్నార్థాలు 
కూడా చేర్చుకున్న దాఖలాలు కనిపిస్తాయి. ఈ రకం విస్తరణ ఆరోపాల్లో ఇచ్చిన 
ఇంగ్లీషు మాటలకన్నా అర్థాల్లో ఇచ్చిన తెలుగుమాటల్లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. 
ఇట్లా ఇంగ్రీషు తెలుగు మాటల ప్రయోగ పరిధి ఇప్పుడు మనకు దొరుకుతున్న 
ఇంగ్లీషు తెలుగు నిఘంటువుల్లో అంతగా కనబడడం లేదు. ఈ పదకోశంలో 
వీటినన్నింటినీ సంపూర్ణంగా సాధించామని చెప్పలేంగాని ఆ మార్గంలో కొంత 
ప్రయత్నం చేశాం. 

మాటలకున్న సర్వార్ధచ్చాయలను ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అన్ని విషయా 
ల్లోనూ, సర్వసమగ్ర నిఘంటువుగా తయారుచేసే ప్రయత్నం కన్నా పత్రికలలో 
తరచుగా కనిపించే మాటలను తరచుగా వాదే అర్థాలతో ఇయ్యటమే ఈ ప్రయత్నం 
లోని ప్రధానమైన లక్ష్యం. 


13 


కొన్ని మాటలు ప్రపంచంలో మూర్త పదార్థాలను సూచిస్తాయి. వీటిని 
గుర్తించడంలో ఏమంత చిక్కులుండవు. సాధారణ నిఘంటువులలో వీటిని బొమ్మల 
ద్వారా సూచిస్తారు. అమూర్త భావాల సంబంధాల్లోనూ, వ్యక్తీకరణలోనూ, భాషల 
మధ్య భేదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కోశంలో అమూర్తాంశాలకే ఎక్కువ 
ప్రాధాన్యమిచ్చాం. ఉదా: ౩౪౭ అంటే భక్తి పూర్వక సంభ్రమం, భయం అనే 
అర్థాలతో పాటు నీటిచక్రం అనే అర్ధం కూడా ఉంది. ఈ కోశంలో రెండో అర్థం 
లాంటివి కనిపించకపోవచ్చు. 

మాటలకున్న అనేక అర్థాల్లో ఒక కాలంలో కొన్ని ప్రయోగ సందర్భాల్లో కొన్ని 
అర్థాలు ప్రధానంగాను, మరికొన్ని అర్థాలు అప్రధానంగాను కనిపిస్తాయి. చాలా 
చోట్ల ఇతరార్జాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల పత్రికా భాషలో 
కనిపించే ప్రధాన అర్థాలను ఇచ్చి ఇతర అర్థాలను కొంత నిర్లక్ష్యం చేశాం. ఇందుకు 
కారణం నిర్లక్ష్యం చేయాలన్న సంకల్పం కాదు. ప్రధాన అర్థంతో త్వరగా సంతృప్తి 
పడి ఇతర అర్థాలకోసం అన్వేషించటంలో కొంత సాచేత జరిగింది. అయినా ఇచ్చిన 
అర్థాలను ఇతర సందర్భాలకు అన్వయించుకోవడంలో చిక్కులేమీ ఉండవు. ఉదా: 
irregularities, partisanship అనేమాటల అర్థాలు ఏ రంగంలో అయినా ప్రయోగ 
యోగ్యాలే. పత్రికలలో ప్రభుత్వ ప్రజాపాలన కార్యక్రమాలకు సంబంధించి 
ఎక్కువగా కనబడతాయి. అర్ధ వివరణలో పైరంగాలను పేర్కొన్నంత మాత్రాన 
ఇతర రంగాలకు అన్వయించదని మా ఉద్దేశం కాదు. పత్రికా భాషలో ప్రధానంగా 
ఈ అర్ధంలో వస్తున్నదనే మా ఉద్దేశం. అయితే ఈ భాగాన్ని మాటను అర్థంచేసుకునే 
ప్రధాన ధోరణిని సూచించాలనే గాని అనువాదంలో ఇదంతా ఉపయోగించాలని 
కాదు. 

ఇంగ్లీషు మాటలకు తెలుగు సమానార్ద్జాలు ఇచ్చినంత మాత్రాన అన్ని చోట్లా 
ఆ మాటల ప్రయోగాలను గ్రహించటం సాధ్యంకాదు. అందువల్ల కొన్నిచోట్ల 
ఇంగ్రీషు మాటల సమానార్థకాలతోపాటు, తెలుగు వివరణలతో పాటు సంగ్రాహ 
కులు సరఫరా చేసిన సందర్భాల నుంచి ఇతరత్రా దొరికే సందర్భాలనుంచి కొన్ని 
పదబంధాలను ఉదాహరణలుగా ఇచ్చాం. ఉదా: 50121 అనే పదానికి పెరుగు 
అనే అర్థం వస్తే వయసు పెరగడమా వడ్డీ పెరగడమా అనే అనుమానం రావచ్చు. 
spiraling costs అనే ప్రయోగం కూడా ఇచ్చి అర్థం ఇస్తే ధరల పెరుగుదల అని 
అర్థమవుతుంది. ఒక మాటను ముందుగాని తర్వాతగాని విస్తరించి వాడిన 
రూపాలు పదబంధాలుగా ఉంటే వాటిని విస్తరణ రూపాలుగానే ఇచ్చాం. ఉదా: 
ఇటీవల Pollution అనే మాట బాగా ప్రచారంలోకి వచ్చింది. దానికి తెలుగులో 
కాలుష్యం అనే మాట వాడుతున్నాం. ఈ కాలుష్య సంబంధాన్ని విస్తరించిన అనేక 


14 


పదాలు వాడుకలో ఉన్నాయి. ఉదా: 21 pంllution, water pollution, sound 
pollution etc.... ఇవి ప్రత్యేకమైన మాటలు కాకపోయినా, మాటల సంయోగాన్ని 
బట్టి అర్ధం తెలుస్తున్నా అనువాదానికి అవసరం కాబట్టి విస్తరణ పదాలు చూపి 
తెలుగు పదాలు సూచించాం. 

ఈ విస్తరణ విషయంలో కొన్ని చిక్కులున్నాయి. విస్తరణ పదబంధంగానే 
ఉందా? ఏకపద స్థాయికి చేరిందా? అనేది ఒక పట్టాన నిర్ణయించగలిగిన విషయం 
కాదు. ప్రామాణిక ఆంగ్ల నిఘంటువుల్లోనే ఈ విషయంలో ఏకత్వం ఉన్నట్టు 
కనిపించదు. అందువల్ల ఈ విషయంలో ఈ కోశంలో చేసిన నిర్ణయాలు అందరికీ 
అంగీకారం కాకపోవచ్చు. 

కొన్ని మాటల అర్థాలను సంబంధితమైన ఇతర పదాలతో పోల్చిచూస్తే 
అర్థస్పష్టత ఏర్పడుతుంది. ఇట్లాంటి మాటలు నిఘంటువుల్లో దూరదూరంగా 
ఉంటాయి. ఈ కోశంలో అవసరమైన చోట్ల అట్లాంటి మాటల సూచికలను చేరాం. 
ఈ పద్ధతివల్ల ఒకే విషయానికి సంబంధించిన మరోమాట పరిచయం కావటం 
కూడా ఒక ప్రయోజనమే. 

ఒక్కోసారి కొన్ని మాటలకు నిఘంటువులో ఇచ్చిన పదాలు ప్రయోగించిన 
అర్థానికి సరిపోవు. ముఖ్యంగా ఇతర భాషాపదాలు ఇంగ్లీషులో వాడినప్పుడు 
ఇటువంటివి ఎదురవుతాయి. 1997 ఆగస్టు 28 1.902653 సంపాదకీయ 
పుటలో 4 birthday accolade to Andhra Kesari అనే వ్యాసంలో accolade అనే 
మాట అర్థనిర్ణయ విషయంలో కొంత చిక్కు ఏర్పడింది. ఈ మాటకు ఫ్రెంచి, 
ఇంగ్లీషు నిఘంటువులో 1౪8. 1133 అనే అర్గాలున్నాయి. American College 
Dictionaryలో పైపదానికి ward, honor అనే మాటలు అర్జాలుగా ఇచ్చారు. 
ఇవేవీ ఈ వాడుకకు సూటిగా సరిపోవు. ఆ సందర్భాన్ననుసరించి దీనికి ప్రశంస 
అనే అర్థాన్ని కల్పించాం. ఇట్లాంటి అర్థకల్పనల్లో మేం కొంత సాహసం చేసిన 
మాట వాస్తవమే. ఇది దుస్సాహసం కాదని అనుకుంటున్నాం. 

ఒక్కోసారి కొన్ని ఇంగ్లీషు మాటలు ఏకవచనంలో ఉన్నా తెలుగు అర్థాల్లో ఈ 
కోశంలో బహువచన (ప్రయోగం కనిపించవచ్చు. అర్థవివరణ సౌకర్యం కోసం ఈ 
పద్ధతిని ఎన్నుకున్నాం. ఇంగ్లీషులో ౪6010 అనేమాట ఏకవచనమైనా తెలుగులో 
వ్యాధివాహకాలు, వ్యాధిప్రసారకాలు అనే అర్థాలనిచ్చాం. రకరకాల కీటకాలు 
వాహకాలుగా పనిచేస్తాయి గనుక బహువచనంలో అర్థగ్రహణం తేలికవుతుందని 
ఇలా చేశాం. 

స్పెల్లింగుల విషయానికి వస్తే, తెలుగులో వర్ణక్రమవ్యవస్థ ఇంకా సరిగ్గా 
ఏర్పడలేదు. ఒకే మాట అనేక లేఖన పద్ధతుల్లో కనిపిస్తుంది. సంధికూడా ఒకసారి 


15 


చేస్తాం, ఒకసారి చేయం. ఈ కోశంలో కొంత నియతిని పాటించాం కాని, అన్ని 
వేళలా అ నియతికి కట్టుబడడం కుదరలేదు. ఇంగ్రీషు స్పెల్లింగులను సరి 
చూసేటప్పుడు ఉపయోగించిన నిఘంటు భేదాల వల్ల కొంత నియమ వైవిధ్యం 
కనిపిస్తుంది. అయితే మన దేశంలో (ప్రస్తుతం బ్రిటిషు ఇంగ్లీషుతో పాటు అమెరికన్‌ 
ఇంగ్లీషు కూడా త్వరితగతిని వ్యాపిస్తుండటం వలన ఈ వైవిధ్యం ఇబ్బంది పెట్టదు. 

ఇంకొక్కమాట: ఈ పదకోశంలో మేం చెయ్యాలనుకున్నవి చాలా చేయలేక 
పోయాం. పదాల భాషాభాగాల సూచన గురించి ఇంతకు ముందే ప్రస్తావించాం. 

ప్రధానారోపం కింద ఇచ్చిన విస్తరణపదాల్లో వర్ణక్రమం పాటించడం ఒక 
పద్ధతి. ఈ నిర్ణయంలో జరిగిన జాప్యంవల్ల కొన్ని చోట్ల ఈ పద్ధతికి వ్యత్యయాలు 
కనిపించవచ్చు. అయితే ఈ అనుబంధ పదాల గుంపు పరిమితమైనదే గనుక 
వ్యత్యయాలు అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు. 

ఒక మాటకిచ్చిన సమానార్థక పదాలను వర్ణక్రమపద్ధతిలో ఇయ్యటం నిఘంటు 
నిర్మాణంలో పాటించే పద్ధతి. ఇక్కడ కూడా ఈ పద్ధతికి చాలాచోట్ల వ్యాఘాతం 
జరిగి ఉండవచ్చు. ఇది కూడా ఉద్దేశపూర్వకం కాదనీ, నిర్వహణలో జరిగిన 
స్థాలిత్యమనీ, కోశ వినియోగదారులు గ్రహించగలరని ఆశ. 

ఒక మాటకు ఉన్న అర్థాలలో ప్రధానార్థం, గౌణార్థం వేర్వేరుగా సూచించాల్సిన 
బాధ్యత కోశకారులపై ఉంది. అంతేకాకుండా ఒక్కో మాటకు వివిధ శాస్త్రాలలో 
అర్థాలను ఆ శాస్త్రాన్ని సంకేతించి చెప్పవలసిన అవసరం కూడా ఉంది. ఈ 
బాధ్యతను నిర్వహించకపోవడానికి సమయాభావం ఒక (ప్రధాన కారణం. ఇదికాక 
ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది. ఇటీవల విస్తరించిన విజ్ఞానరంగాలు ఒక 
దానితో ఒకటి సంబంధాలు తెంచుకున్నవి కావు. ప్రతి శాస్త్రంలోను, ప్రతి విజ్ఞాన 
రంగంలోను మరో శాస్త్రప్రయోగం, మరో విజ్ఞాన విషయ సంబంధం అనివార్యంగా 
పెనవేసుకుని ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఏ మాట ఏ శాస్త్రానికి పరిమిత 
మైనదో నిర్ణయించటం అంత సులభమైన పనేమీ కాదు. బహుశా కొన్ని మార్గాల 
ద్వారా ఆయా శాస్త్ర సంబంధాలను సూచించడం సాధ్యమయ్యేదేమో? ఈ కోశంలో 
ఆయా శాస్త్రాల ప్రమేయాన్ని సంకేత పదాల ద్వారా కాకుండా అర్థ వివరణలో 
సూచించాం. 

ఇట్లా వివరించుకుంటూ పోతే మా లోపాలు మాకే కొట్టవచ్చినట్టు కనిపిస్తు 
న్నాయి. ఈ లోపాలేవీ ఈ కోశ ప్రయోజనాన్ని తగ్గించవని మేం దృఢంగా నమ్ము 
తున్నాం. వీటి ప్రస్తావన ఎందుకంటే ఈ లోపాలన్నింటినీ సవరిస్తూ అనతి 
కాలంలోనే ఇంతకన్నా మేలైన ప్రమాణాలతో ఈ కోశాన్ని పునఃపరిశీలించి పునరుద్ధ 


16 


రించవలసిన ఆవశ్యకతను మాకు మేం గుర్తు చేసుకోవటం కోసం. అట్లాంటి 
సంకల్పం మాకుందని మీకు తెలియజేయటం కోసం. 

ఇట్లాంటి పదకోశ నిర్మాణానికి ఈ పరిమిత ప్రయత్తానికైనా ఎంతో మంది 
సహకారం లేకుండా ఈ ప్రయత్నం సాగదు. పేరుపేరున అనేకుల సహకారాన్ని 
ఇక్కడ చెప్పలేము కాని, కొన్ని ముఖ్యమైనవి చెప్పకపోతే అసంతృప్తి కలచివేస్తుంది. 
పదసంగ్రాహకులు అంతా కాకపోయినా, మా లక్ష్యాన్ని అర్థం చేసుకుని మాతో 
సహకరించిన వాళ్ళు కొద్దిమంది లేకపోలేదు. ఇదికాక సంపాదకమండలిలో ఆర్వీ 
రామారావుగారు ఈ కోశ నిర్మాణ ప్రయత్నంలో ప్రారంభం నుంచి ముగింపు 
వరకు వివిధ దశల్లో సహాయపడ్డారు. పద సంగ్రాహకుల్లో ఒకరైన వి.ఎస్‌.రామ 
చంద్రరావు పద సంగ్రహణకు మించి అర్థనిర్ణయంలో పాలుపంచుకున్నారు. చివరి 
దశలో ఆచార్యకేతు విశ్వనాథరెడ్డి పత్రికారంగంలోను, భాషారంగంలోను తనకున్న 
అనుభవాన్ని దాచుకోకుండా ఈ కోశానికి వెచ్చించడం ఈ కోశం అదృష్టం. మరీ 
ముఖ్యంగా ఆయన ఇచ్చిన ఆత్మవిశ్వాసం మాకు మరింత తోడ్చడింది. పద 
సంగ్రాహకులుగా పనిచేసిన బి.పి. విఠల్‌గారు తనకున్న విస్తృతమైన అనుభవాన్ని 
ఈ కోశం చివరి దశలో ఎడిటింగ్‌లో కూడా వినియోగించారు. చివరిదశలో కొన్ని 
పొరపాట్లను గుర్తుపట్టడంలో సి.సుజాత సాయపడ్డారు. 

ఈ కోశ ప్రారంభం నుంచి చివరివరకు సంపూర్ణంగా నిమగ్నమైన 
సహాయకుడు, హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ తెలుగుశాఖ పరిశోధక విద్యార్థి 
ఒరుగు భాస్మర్‌ తన ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా సంపూర్ణ నిమగ్నతతో 
చేసిన కృషిని వర్ణించడానికి ఏ మాటలూ చాలవు. 

ఆఖరుగా ఈ రకమైన ఆలోచన చేసిన ప్రెస్‌ అకాడమీ అధ్యక్షులు కె. శ్రీనివాస 
రెడ్డి గారు అభినందనీయులు. ఆమోదపూర్వకమైన ఆయన చిరునవ్వు, సంకోచం 
లేని ఆయన సహకారం ఈ కోశ నిర్వహణకు అవసరమైన ఆసరాను అందించాయి. 
కార్యదర్శి ఎ.సత్యారావు సమన్వయ కృషి ఇందుకు మరింత తోడ్చడింది. 

నిఘంటు నిర్మాణానికి ప్రత్యక్షసంబంధం లేకపోయినా పరోక్షంగా అన్ని 
విధాలా సహకారాన్నందించిన (ప్రెస్‌ అకాడమీ వివిధ స్థాయిల సిబ్బంది అందరికీ 
అభినందనలు, కృతజ్ఞతలు. 

ఈ కోశాన్ని నిశితంగా పరిశీలించండి. మీ సూచనలు నిర్మొహమాటంగా 
(పస్‌ అకాడమీకి పంపించండి. మలి ముద్రణలో దీని అభివృద్ధికి సహకరించండి. 


చేకూరి రామారావు 


Al 


17 


abduction 


A a 


A1 ఉత్తమశ్రేణికి చెందిన, శ్రేష్టమైన, 
అత్యంత నాణ్యత కలిగిన 

aback వెనకకు. [0k౭ > ఆశ్చర్యపడిన, 
కలవరపడిన 

abaddon నరకం; నరకాన్ని పాలించే దుష్ట 
దేవత 

2021 పైతృక, తండ్రినుంచి వచ్చిన 

2021100266 (హక్కు ప్రయోజనం) పరా 
ధీనం చేయు 

abalienation హక్కును పరాధీనం 
చేయడం, అన్యాక్రాంతం చేయడం 

abandon విశృంఖల స్వేచ్చ, ముందు వెన 
కలు చూడని స్వేచ్చ; వదిలివేయు, 
త్యజించు, దావా ఉపసంహరించుకొను; 
పరిత్యాగం చేయు: ఆశలు వదులుకొను 

abandoned త్యక్తం, వదిలిపెట్టిన 

abandonment వదులుకోవడం, జార 
విడవడం, విడిచిపెట్టడం, పరిత్యాగం 
clause పరిత్యాగ నిబంధన 

ab ante ముందుగానే 

abase కించపరచు, అవమానించు, హీన 
పరచు 

abash సిగ్గుపడేటట్లు, తలవంచుకునేట్లు 
చేయు 

abashed సిగ్గుమాలిన 

abasia నడవలేకపోవడం 

abask వెచ్చని కాంతిలో ఉండు, ఎండ 
కాగు 

abate తగ్గించు, దుర్భలపరచు, తగ్గు 
ముఖం పట్టు, ఉపశమింపచేయు, రద్దు 
చేయు, తీసివేయు 

abatement తగ్గుదల, ఆపుదల, ఉప 
శమనం, స్తంభన: దావా చర్యను ఆపి 
వేయడం, దావా హక్కును కుదించడం. 


~ legacies వీలునామా హక్కుల 
కుదింపు. = ౮fa4ction దావా ముగింపు. 
~ of appeals అప్పీళ్ళు రద్దుకావడం. 
~ of judgement అమలు చేయలేని 
తీర్చు రద్దు కావడం. prorata ~ 
దామాషా ప్రకారం చేసే తగ్గింపు. 

abattoir కబేలా, వధ్యశాల 

abaxial కేంద్రాపసార ఉపాక్ష 

abbacy (కస్తవ మతాధికారి పదవి; అధి 
కార పరిధి; పదవీ కాలం 

abbess (స్తవ సన్యాసినుల మఠానికి అధి 
కారిణి 

abbot క్రైస్తవ సన్యాసుల మతాధికారి 

abbrevature నిక్షేపం, చిత్తురచన, సంక్షిప్త 
రచన 

abbreviate సంక్రిప్తంచేయు, సంగ్రహ 
పరచు 

abbreviation క్షుప్తీకరణ, సంక్షిప్తీకరణ; 
ప్రత్యాహారం 

ABC ఒక విషయానికి సంబంధించిన 
ప్రాథమిక విషయాలు 

abdicate పదవిని వదులుకొను, పదవీ 
పరిత్యాగం చేయు, పరిత్యజించు 

abdication పరిత్యాగం; పదవీ పరిత్యాగం 

abdomen ఉదరం, కడుపు 

abdominal ఉదర సంబంధమైన. ff 
approach ఉదరమార్గం ద్వారా శస్త్ర 
చికిత్స. ా reflex ఉదరంలోని కండరాలు 
ముడుచుకు పోయేస్థితి 

abduce అపహరణ 

abduct అపహరించుకొనిపోవు, ఎత్తుకొని 
పోవు 

abduction అపహరణ, బలవంతంగా 
ఎత్తుకొని పోవడం 


abductor 


18 


ablutomania 





abductor అపహరించే వ్యక్తి, అపహర్త 
అభివర్తని కండరం 

abecedarian (ప్రాథమిక, నిర్దిష్ట రీతిలో 
అమర్చిన 

abed మంచం మీద ఉండు, పక్క మీద 

abena శ్వాసావరోధం 

aberrant నైతిక ప్రమాణాల్ని అతిక్ర 
మించిన. ా behaviour అసాధారణ 
ప్రవర్తన 

20010246 దారితప్పు; వికృతి, వైపరీత్యం 

aberration భంశనం, _ దారితప్పడం; 
స్పష్టత లేకపోవడం, స్థానంలో మార్చు 
రావడం 

abet పురికొలుపు, ఉసికొలుపు, (పేరే 
పించు నేరాన్ని ప్రోత్సహించు 

abetment ప్రోత్సాహం, నేరానికి (ప్రేరేపణ, 
నేరం చెయ్యటంలో సహాయం, దుప్పేరణ 

abetter నేర (పేరకుడు, నేరం చెయ్య 
డానికి ప్రేరేపించిన వ్యక్తి 

abeyance ఉపేక్షించడం, తాత్కాలికంగా 
పక్కన పెట్టడం, నిర్ణయం చెయ్యకుండా 
నిలిపి ఉంచడం 

abeyant ఎటూ తేలని స్థితి, అనిర్జాయక 
స్థితి 

abhor అసహ్యించుకొను, ఏవగించుకొను, 
తిరస్మరించు, విద్వేషించు 

abhorrence రోత, ఏవగింపు, చీదర, 
అసహ్యం 

abhorrent తిరస్కృత, అసంగత 

20101000 అసహ్యించ దగిన వ్యక్తి, తిరస్క 
రించ దగిన వ్యక్తి 

20166 నిబద్ధమై ఉండు, శాశ్వతంగా కట్టు 
బడి ఉండు 

abiding శాశ్వతమైన, స్థిరమైన. ~ love 
స్థిర ప్రేమ, శాశ్వతప్రేమ 

2016106 తప్పించుకోదగినది 


abilitative సామర్ధ్యార్థకం 

ability సామర్థ్యం, దక్షత, ప్రాగల్బ్యం. - 
test సామర్థ్య పరీక్ష 

ab initio మొదటి నుంచి, ఆది నుంచి. ా 
Mundi మొట్టమొదటి నుంచి, సృష్ట్యాది 
నుంచి 

ab intestato మరణశాసనం రాయని వ్యక్తి 
నుంచి 

ab invito బదిలీ ఆస్తిని బలవంతంగా 
పుచ్చుకోవడం 

abiogenesis అకస్మాజ్జీవ జననం: 

abiosis జీవ రహిత స్థితి, అచేతన స్థితి 

abiotic జీవం లేని; జీవించడానికి అను 
కూలం కాని 

abiotrophy శరీరం శుష్మించిపోవడం, 
కణజాలాల అరుగుదల 

abject దుర్భర, దుస్సహ, దయనీయ, 
హీన, నికృష్ట, గర్జించదగిన 

abjection న్యూనతాభావం 

ab judicatio న్యాయస్థానం నుంచి తొల 
గించడం 

abjuration ప్రమాణపూర్వకంగా నిరాక 
రించడం, త్యజించడం, వదిలివేయడం 

abjure పమాణ పూర్వకంగా నిరాకరించు, 
త్యజించు, వదులుకొను 

ablactation బలహీనమైన 

ablation ఉపరితలక్షయం, 
క్షరణం; హిమక్షయం 

ablative పంచమీ విభక్తి 

ablator ఉష్ణనిరోధక కవచం 

ablaut అచ్చులలో అసమ పరిణామం 


హిమానీ 


ablaze మండే, ఉద్రిక్తంగా, ప్రకాశ 
వంతంగా 

ablution శుద్ధి స్నానం, శుద్ధీకరణం, శుచి 
స్నానం, తీర్ధస్నానం 


ablutomania నిరంతరం శరీరాన్ని శుభ్ర 
పరచుకోవాలనే కోరిక 


20162266 


19 


2016251 





20162266 కోరికను వదిలిపెట్టు, తోసి 
పుచ్చు, త్యజించు 

2016926401 త్యాగం, ఆత్మత్యాగం, స్వార్థ 
త్యాగం, ఆత్మతిరస్మారం, 
వదిలిపెట్టడం 

abnormal సాధారణస్థితికి భిన్నమైన, 
అసామాన్యమైన, అసహజ 

abnormality వికృతస్థితి, 
క్రమవిరుద్ధత. 

abnormally వికృతంగా, అసాధారణంగా 


అయిష్టంగా 


< 


అసహజత, 


abnormity వైపరీత్యం, అసాధారణ 

aboard (ప్రయాణ సాధనాలలో) ఎక్కి 
కూర్చొను 

abode ఆవాసం, ఇల్లు, వసతి, తావు, 
నివాసం, నిలయం, నెలవు 

20011 ఉడుకు మీద ఉండు, ఉడుకెత్తు 

abolish రద్దుచేయు, నిర్మూలించు, తొల 
గించు, అంతంచేయు 

abolishionist బానిసత్వం, మరణ శిక్ష 
వంటి వాటిని రద్దు చేయాలని కోరే వ్యక్తి 

abolishment రద్దు 

abolition రద్దు, తొలగింపు, నిర్మూలన 

abomasum పశువుల్లో నాలుగో జీర్టా 
శయం 

abominable అసహ్యకరమైన, హేయ 
మైన, ద్వేషింపదగిన 

2001000266 అసహ్యించుకొను, త్యజించు 

abomination తీవ్ర అసహ్యం 

aborigin ఆదివాసి, నగరేతర ప్రాంత 
నివాసి 

aboriginal ఆదిమ, ఆదివాసి 

abort గర్భస్రావం; మధ్యలో రద్దు 
చేయడం, నిలిపి వేయడం 

2001640146 గర్భస్రావ కారకం 

abortifacient గర్భస్రావకం, గర్భ 
స్రావాన్ని కలిగించే 


abortion గర్భస్రావం, గర్భవిచ్చిత్తి, కార్య 
భంగం, భూూణహత్య. 
spontaneous ~ తక్షణ గర్భస్రావం. 
threatened ~ గర్భ(స్రావభయం 

abortionist గర్భస్రావకుడు 

abortive అకాల, మధ్యలోనే ఆగిపోయే 
నెల తక్కువ 

abortus పడిపోయిన భ్రూణం 

aboulia ఆత్మస్థెర్య రాహిత్యం 

abound పర్యాప్తమైన, నిండిన, సమృద్ధ 
మైన, పుష్కలమైన 

about face అభిప్రాయాన్ని మార్చుకొను 

about turn వెనుదిరుగు 

above board నిష్కల్మష, దాపరికంలేని, 
దోషరహిత, నిజాయితీ వ్యక్తమయేట్లు, 
అనుమానానికి తావులేని 

above law చట్టానికి అతీతం, న్యాయా 
తీతం 

above par మామూలు కంటె అధికం, 
ముఖవిలువకు మించిన ధర, అధి 
మూల్యం 

abrackish తక్కువ ఉప్పుసాంద్రత కల 
నీరు 

abrade అరిగిపోవు, తరుగు, అరగదీయు, 
తోము, చెక్కు 

abrancliate మొప్పలులేని, జలశ్వాసా 
వయవాలు లేని 

abrasion రాపిడి, ఒరిపిడి, ఒరుసుకు 
పోవడం, చర్మం గీసుకుని పోవడం 

abrasive మొరటు, కరుకు, కఠిన, ఒరుసు 
కొని పుండగు, రాచుకొను 

abreaction మానసికోద్రేకం, మనస్సు 
తేలిక పడేటట్లు చేయడం 

abreast సరిసమంగా, సమ మట్టంగా; 
విషయం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, 
సమతల ప్రదేశంలో పక్క పక్కన 
ఉందటం 


వైఫల్యం, 


abridge 


absonant 





abridge క్లుప్తీకరించు, సంక్షిప్తీకరించు, 
సం(గహీకరించు/ తగ్గించు, కుదించు 

abridgement కుదింపు, సంక్షిప్తీకరణ, 
కుప్తీకరణ 

abroad దేశాంతరాల్లో, విదేశాల్లో; విస్తృత 
ప్రాంతంలో, ఆరుబయట 

abrogable రద్దుకాదగిన శాసనం 

abrogate (చట్టాన్ని రద్దు చేయు, శాస 
నాన్ని ఉపసంహరించు 

abrogation రద్దు, రద్దు చేయడం. - ౯ 
law చట్టాన్ని రద్దుచేయడం 

abrosia ఉపవాసస్థితి 

abrupt హరాత్తు, ఆకస్మికం, అనూహ్యం, 
అర్భాంతరం 

abruption అవాంతరం 

abrus గురివింద 

abscess పుండు, కణితి, గాయం, వ్రణం 

abscissa నిరూపకాక్షం, నిరూపకం 

abscission కర్తనం, ఛేదించడం, తెగి 
పోవడం 

abscond పరారు కావడం, ఆచూకీ 
లేకుండా పోవడం, పారిపోవడం, తప్పిం 
చుకొని పోవడం; గైరుహాజరు కావడం 

abscondence పరారీ 

absconder పరారైన వ్యక్తి 

absconding పరారు, పరారీ 

absconsion తప్పించుకు పోవడం, పరారీ, 
పారిపోవడం 

absence స్పృహలేకపోవడం, మూర్చ 
రావడం 

2050156 గైర్హాజరీ. in the ~ of domestic 
laws సొంతచట్టాలు లేనప్పుడు 

absentee pర్‌హాజరైన వ్యక్తి, హాజరు కాని, 
అనుపస్థితమైన. ~ landlord పరోక్ష 
భూస్వామి, > voting అనుపస్థితి 
ఓటింగ్‌ 


absenteeism గైర్‌హాజరీ, అనువస్థితి, అల 
వాటుగా పని ఎగ్గొట్టడం. ౫ 741 నిర్ణీత 
కాలంలో పనిచేయని రోజుల శాతం 

absent minded అన్యమనస్క మతి 
మరుపుగల, పరాకు 

absent mindedly పరాకుగా 

absent reo ప్రతివాది హాజరు కాక 
పోవడం 

absolute నిరవధిక, పూర్తిగా, సంపూర్ణ 
మైన. ా freedom అపరిమిత స్వేచ్చ, 
అవధులులేని స్వేచ్చ. ~ idealism కేవల 
భావవాదం, అధి భౌతికవాదం, వస్తా 
శ్రయ భావవాదం “= /nterest ఆస్తిపై 
పూర్తి యాజమాన్యం ా knowledge 
పరమజ్ఞానం. గ Majంrity పూర్తి మెజా 
రిటీ, సంపూర్ణ ఆధిక్యం, నిరపేక్ష మెజా 
రిటీ. ~ monopoly గుత్తాధిపత్యం, 
సంపూర్ణ ఏకస్వామ్యం, నిరపేక్ష ఏక 
స్వామ్యం, - privilege శాసనకర్తల 
ప్రత్యేక హక్కు - temperature పరమ 
శూన్య ఉష్ణోగ్రత. - theory of 

సార్వభౌమ 

సిద్ధాంతం. ~ truth పరమ సత్యం - 

zero పరమశూన్యం (-278 సెంటీ 

గ్రేడుకు సమానం) 


sovereignty పరిపూర్ణ 


absolutely పూర్తిగా, సంపూర్ణంగా, 
కేవలం 
absolutism శిక్షించకుండా వదిలి 


వేయడం, విడుదలచేయు, పాప విముక్తం 
చేయు 
absolutism నిరంకుశత్వం; పాప విముక్తి 
absolvant విమోచకుడు, ముక్తి ప్రదాత 
absolve నిర్దోషిగా నిర్ణయించండని, దోష 
రహితం చేయు, తప్పించు, విముక్తిచేయు 
absonant అసంగతమైన, [శ్రుతికలవని, 
కటువుగా 


absorb 


abuttals 





absorb పీల్బుకొను, గ్రహించు, శోషించు, 
చేర్చుకొను, కలిసిపోవు, అవచూషణ 

absorbant ద్రవ గ్రాహకం, అవచూషకం 

absorber శోషకం 

absorbing ఆకట్టుకునే, 
విలీనం చేసుకునే 

absorption శోషణం, (గహించడం, పీల్చు 
కోవడం, ద్రవ గ్రాహక పద్ధతి, ఎక్కువ 
శ్రద్ధచూపడం,; (వి లీనం. active ~ 
సక్రియాశోషణం. - 6072774776 కంపె 
నీల విలీనం. light > కాంతిశోషణం. = 
of costing అన్ని ఖర్చులను పరిగణన 
లోకి తీసుకుంటూ అమ్మకపువెల నిర్ణయిం 
చడం. s$elective~ వరణాత్మక శోషణం. 
~ spectrum శోషణ వర్ణపటం. 

absquatulate పరారీ అవు, బిచాణా ఎత్తి 
వేయు 

abstain మానుకొను, వైదొలగు, నిగ 
హించుకొను, దూరంగా ఉండు, ఓటు 
వేయకుండు, ఓటింగ్‌ సమయంలో సభకు 
గైర్‌ హాజరవు 

abstainer మత్తు పదార్థాలు మానేసిన 
వ్యక్తి 

abstemious తక్కువ అలవాటు కల, 
మితాహారి అయిన, 

abstention pర్‌హాజరు, పాల్గొనకపోవడం,; 
విముఖత 

abstinence సంయమనం, ఉపవాసం, 


ఆకర్షించే, 


లంఖణం 
abstract అమూర్తం, సారాంశం; అమూర్త, 
నైరూప్య; సంక్షిప్తరూపం, సంగ్రహం; 
సంగ్రహించు, సంక్షేపించు, పరి(గహించు. 
~ art నైరూష్యకళ. ా knowledge 
అమూర్త జ్ఞానం. - ౮ (title ఆస్తిపై 
యాజమాన్యపు హకును ధ్రువీకరించే 
పత్రం. painting నైరూప్య చిత్రం. ా 


relation అమూర్త సంబంధం 

abstraction అక్రమంగా తీసుకోవడం; 
అమూర్తీకరణ, నైరూప్యత: భేదనం: కృత్రి 
మంగా నీటిని తోడివేయడం; విషయావ 
గాహన; నమూనాను రూపొందించడం 

abstractionist అమూర్త / అవాస్తవిక 
ధోరణులు గల వ్యక్తి 

2050101 స్వేచ్చగా వదిలివేయడం; విడిచి 
పెట్టు, (విత్తనాలు) వెదజల్లు 

abstruse అగమ్య, బోధపడని, సుబోధకం 
కాని, కరిన, అర్ధంకాని, క్లిష్టమైన, (ప్రగాఢ 
మైన 

absurd విడ్డూరమైన, కారణరహిత, 
సందర్భరహిత; అసంబద్ధత; ~ theatre 
అసంబద్ద నాటక రంగం 

absurdist అసంబద్ధతా వాది 

absurdity అసంబద్ధత, అసంగతం, అస 
మంజసం 

200112 నిర్ణయరాహిత్యం 

abundance సమృద్ధి, విరివి, మిక్కుటం 


abundant అమితమైన, ధారాళంగా, 
అధికమైన, సంపూర్ణమైన, పుష్టియైన, 
స 


abundantly దండిగా 

abuse n. దుర్భాషు నింద, తిట్టు, దూషణ, 
దురువయోగం, దుర్వినియోగం. -= Of 
law చట్టాన్ని దుర్వినియోగం చెయ్యడం. 
~ of power అధికార దుర్వినియోగం 

abuse v. తిట్టు, దూషించు, నిందించు, 
దుర్వినియోగం చేయు 

abuser దుర్వినియోగం చేసే వ్యక్తి 

abusion దుర్వినియోగం, మోసం, తప్పు 

abusive దుర్వినియోగంచేసే 

abut ఆనుకొని ఉండు, పక్కనే ఉండు 

abutment ఆసరా, అండ 

abuttals భూమి / భవనాల సరిహద్దులు 


2026101 


22 accessibility 





abuttor సరిహద్దుదారు, పొరుగు భూమి 
యజమాని 

abuzz వ్యాపించిన, అలుముకొన్న ముసు 
రుకొన్న 

abysmal నాణ్యతలేని, అసమర్ధమైన, 
చెడు, అగాథ, హీనమైన, నీచమైన 

abysmal sea అగాధ సాగరం 

abyss అగాధం, లోయ, పాతాళం, అథో 
లోకం, నరకం, సాగరగర్భం 

2075521 అగాధం, సముద్రాంతర్భాగం 

acacia తుమ్మ మొక్క/ పొద/ చెట్టు ఒక 
విధమైన జిగురు 

academic విద్యా విషయకమైన, పాండిత్య 
ప్రదర్శక, సంశయవాద సంబంధమైన. ా 
discussion (విద్యా విషయక) చర్చ, 
గోష్టి ~ year విద్యాసంవత్సరం 

academical విద్యా విషయకమైన 

academician విద్యావేత్త 

academist విద్యావేత్త 

academy అకాడమీ, విద్యాపరిషత్తు, విద్యా 
కేంద్రం; ప్రత్యేక శిక్షణా కేంద్రం 

20210012 లెక్కలను పరిగణించ లేని మాన 
సికస్థితి 

2020206085 ముళ్ళుగల 

202002 ముల్లు 

acapnia రక్తంలో బొగ్గు పులుసు వాయువు 

acaricide కమి సంహారిణి 

acarpellous తొనలు లేని 

acarpous పండుపండని 

acarus చెట్లకు పట్టే పేను బంక 

acathisia కూర్చోవడానికి శక్తి చాలక 
పోవడం 

acaudal తోకలేని 

acaulescent పొట్టి కాండం గల 

accede చేరు, చేరిపోవు, సమ్మతించు, 
విలీనమగు 


accelerate తీవపరచు,  వేగంపెంచు, 
శీఘ్రంచేయు 

acceleration త్వరణం, వేగవృద్ధి రేటు, 
వేగం పెంచే సాధనం / వ్యక్తి పరి 
ణామం: జీవి పెరుగుదల రేటు. f d౪e 
to gravity గురుత్వ త్వరణం 
accelerator వేగ వర్థక పరికరం/ వ్యక్తి/ 
పదార్థం 

accent (ప్రాంతీయోచ్చారణరీతి; విషయ 
ప్రాధాన్యం, గాఢత; తీవ విలక్షణత; 
స్వరం 

accentuate త్వరితంచేయు; పెంచు, 
తీవ్రంచేయు, నొక్కిచెప్పు, ప్రాముఖ్యం 
పెంచు 


accept స్వీకరించు, అంగీకరించు, ఒప్పు 


కొను, _సమ్మతించు, ఇవ్వచూపింది/ 
బాధ్యత తీసుకొను 

acceptability అంగీకారయోగ్యత, 
ఆమోదదాయకం 


acceptable స్వీకరించదగిన, ఆహ్లాదకర, 
ఆమోదించదగిన, (గ్రాహ్య, అనుకూల, 
తగిన, అంగీకరించదగిన 

acceptance అంగీకారం, ఒప్పందం, 
నమ్మిక, స్వీకరణ, అనుకూలత 

acceptant స్వీకర్త 

accepted స్వీకృత 

accepting అంగీకరించిన. f bank, 
house చెల్లిస్తామని వాగ్దానం చేసిన 
సంస్థ, వాణిజ్య బ్యాంకు 

acceptor చెల్లించేందుకు అంగీకరించి 
సంతకంచేసిన వ్యక్తి; (గ్రాహి; మాలిన్యం. 

access దారి, మార్గం, ప్రవేశం, ప్రవేశ 
సౌలభ్యం, అవకాశం, అందుబాటు; సమా 
చారాన్ని పొందడం / ఎక్కించడం 

accessibility సుగమమైన, సులభమైన, 
ప్రవేశయోగ్యమైన, _ ప్రవేశ దర్శన 
సౌలభ్యం, అందుబాటు 


accessible 


23 accordance 





అందుబాటులో ఉందే, 
సుగమ, ప్రవేశయోగ్య 

accessio అస్తిలో అనువృద్ది 

accession ప్రవేశం, విలీనం, చేరిపోవడం, 
ఆస్తిలో అనువృద్ది; గద్దె ఎక్కడం, పదవీ 
వ ద్ద; గద్దె 
స్వీకారం 


accessible 


accessories విడిభాగాలు, అనుబంధి 
తాలు, సహాయకారులు, అనుబంధ సాధ 
నాలు 

accessory సహాయకుడు, తోడుదొంగ, 
సహాపరాధి; అప్రధాన, అనుబంధ, అద 
నపు. ా f004 అనుబంధ ఆహారం. “= 
gland ఉప(గంధి. ~ Industry అను 
బంధ పరిశ్రమ.  7॥gh॥t అనుబంధ 
హక్కు M after the fact నేరం జరిగిన 
తర్వాత నేరస్తునితో సహకరించిన వ్యక్తి. 
~ before the fact నేరం జరగటానికి 
పూర్వం నేరస్తునితో సహకరించిన వ్యక్తి 

accident హరఠాత్సంఘటన, దుస్ఫంఘటన, 
ప్రమాదం, దుర్హటన. ~ prone ప్రమా 
దాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న 

accidental ఆకస్మిక, యాదృచ్చిక, 
ప్రయత్నం లేకుండా 

accidentalism యదృచ్చావాదం 

accidentally అకస్మాత్తుగా, 
వశాత్తు, యాదృచ్చికంగా 

2001616 1. బద్ధకం, సోమరితనం; నిరాశ 

accipitral తీక్షణదృష్టి గల, డేగవంటి, 
కూర 

acclaim అభినందన, చప్పట్ల ధ్వని 

acclamation పొగడ్త, ప్రకటన, హర్ష 
ధ్వానం 

acclamitize వాతావరణ పరిస్థితులకు 
అలవాటుపడు, సహించు 

acclimation ప్రతిస్పందన 


ప్రమాద 


acclimatization అలవాటు పడడం అను 
కూలనం 


acclivity ఎగువభాగం, ఎగుడు ప్రదేశం 

20001266 ప్రశంస, మన్నన, అభినందన 

accommodate స్థానం కల్పించు, (వ్యక్తిని) 
సంసిద్ధుణ్ణి చేయు, విభేదాన్ని తొలగించు, 
మైత్రి ఏర్పరుచు, వసతి కల్పించు 

accommodating సహాయంచేసే, సుల 
భంగా వంగే, అనుకూల; సరిపెట్టుకొను, 
సహాయం చేయడానికి సిద్ధంగా ఉందు. 

accommodation సర్దుబాటు; స్వల్పకాలిక 
రుణం. - 44476౮ ఉపయుక్త చిరు 
నామా: = ఉల దృష్టి సర్గుబాటు. - 
ladder నౌక దగ్గర ఉండే నిచ్చెన 

accommodatum సరుకు బదులు 
ఇవ్వడం 

accomodative సర్దుబాటుకు అనువైన, 
సర్దుకుపోయే 

accompaniment తోడ్చాటు, సహకారం, 
వంతపాట 

accompany అనుసరించు, సహకరించు, 
తోద్బ్చడు 

accomplice తోడు దొంగ, సహాయకుడు, 
సహపరాధి 

accomplish పూర్తిచేయు, సాధించు, నెర 
వేర్చు, నిర్వర్తించు 

accomplished నిష్టాత, నేర్పుగల, నైపు 
ణ్యంగల; పూర్తియైన, నెరవేరిన 

accomplishment సిద్ధి, సాధించడం, పరి 
పూర్తి సమాపనం 

accord ఒప్పందం, ఒడంబడిక, అంగీ 
కారం, సయోధ్య, అవగాహన; అంగీక 
రించు, ఒప్పుకొను, ఇచ్చు, అనుమ 


తించు. wth one ~ ఏకగ్రీవంగా, 
ఏకాభిప్రాయంతో 
accordance సంబద్ధత, అనుకూలత, 


అనురూపత, ఏకీభావం, ఒప్పుదల. 77 
~ with ఆ విధంగా, అనుసరించి, ఆ 
ప్రకారంగా, తదనుగుణంగా 


accordant 


24 


accretion 





accordant అంగీకరించదగిన, అవసరం 
కోసం దగ్గరికి వచ్చు, ధైర్యంగా ఎదు 
ర్మొను, లైంగిక వాంఛా సూచనలుచేయు. 
~ satisfaction దండు కట్టి ఒప్పందం 
నుంచి వైదొలగడం 

accost పలకరించు; అభవాదం, ప్రారం 
భపు పలుకు 


accouchement ప్రసవం, కానుపు 
accoucheuse మండ్రసాని 
account వివరణ, వృత్తాంతం, సంగతి; 
రావలసిన/ చెల్లించవలసిన డబ్బు వివ 
రాలు, లెక్క పద్దు, డబ్బు లావాదేవీల 
వివరణ, ఖాతా. ff ₹ం0/ అకౌంట్‌ 
పుస్తకం. bring t0 ~ మందలించు. by 
all ~ అన్ని విధాలా. C4pital ~ మూల 
ధనం ఖాతా Credit ~ అరువు ఖాతా. 
current ~ కరెంట్‌ అకౌంట్‌, స్వల్పకాలిక 
ఖాతా, వడ్డీ చెల్లించని ఖాతా. d6fICIt ~ 
లోటు ఖాతా, drawing ~ సొంత 
వాడకాల ఖాతా. give 4a good ~ of 
అద్భుతంగా చేయు, ప్రావీణ్యం చూపు, 
రాణించు. f holder ఖాతాదారు. hold 
౧0  బాధ్యుడ్ని చేయు. 0౫ * ౧౫ దాని 
కారణంగా. 07 70౦ ~ అకారణంగా, 
నిష్కారణంగా. 07 07౮ 0౫౫ = సొంత 
బాధ్యత మీద. - 74౫40/2 అందిన 
సరుకుకు చెల్లించాల్సిన మొత్తం, రుణపడి 
ఉన్న మొత్తం. ff p4ee బ్యాంకు 
ఖాతాలో మాత్రమే 
చెక్కుపై రాసే నిర్దేశం. purchases ~ 
కొనుగోలు ఖాతా. f receivable ముట్ట 
జెప్పిన సరుకుకు ప్రతిగా అందా ల్సిన 
మొత్తం. $4les -~ అమ్మకాల ఖాతా. 


జమ కావాలని 


suspense ~ అనామతు ఖాతా. [ake 
into ~ పరిగణించు. tke no ~ off 
పరిగణించక పోవడం, _నిర్హక్ష్యం 


చేయడం, బేఖాతరు చేయడం. 77/77 ౧ 
good ~ అనుకూలమగు, ప్రయోజన 
కరంగా పరిణమించు. 

account లెక్కించు, పరిగణించు, వివ 
రించు, కారణం చూపు, తలచు 

accountability జవాబుదారీతనం, 
బాధ్యత 

accountable వివరణ ఇవ్వాల్సిన, కారణం 
చూపాల్సిన, సంజాయిషీ చెప్పవలసి ఉన్న 

accountancy గణకశాస్త్రం; ఖాతా లెక్కలు 
చూసేవృత్తి 

accountant అకౌంటెంట్‌, గణకుడు. 
general అకౌంటెంట్‌ జనరల్‌, ప్రధాన 
గణకుడు 

accounterments 'సేవాసామగ్రి, 
హంగులు, అవసరమైన వస్తువులు 

accounting లెక్కలుచూడడం, ఖాతాల 
తనిఖీ. - period గణనకాలం, నిర్ణీత 
కాల వ్యవధి. > rate Of return 
వాణిజ్యం, వ్యాపారం; పథకం; అంచనా 
కట్టిన నికరలాభ శాతం. ా $uMMary 
ముగింపు ఖాతాల సంక్షిప్త రూపం, గణన 
కాలానంతర ద్రవ్య నివేదిక 

accountre సైనికుడిలా దుస్తులు ధరించు, 
సైనిక పరికరాలు 

accredit ఆధికారికంగా గుర్తించు/ నియ 
మించు 

accreditation ప్రాతినిధ్యం, ఆధికారిక 
మైన గుర్తింపు 

accredited నియమిత, నమోదుచేసిన, 
అధికృత ~ journalist గుర్తింపు 
పొందిన పత్రికా రచయిత/ జర్నలిస్టు 

accrescent పెరిగే, నిరంతరాభివృద్ధి చెందే 

accrete కలసి పెరగడం 

accretion పెంపు, వృద్ధి; జమ  0f 
(274 భూవైశాల్యం పెరగడం 


accrimination 


achille's heel 





accrimination నేరారోపణ 


accroach అధికారం దురుపయోగం 

accrual పెరుగుదల, క్రమవృద్ధి, ప్రాప్తం. 
~ basis పెరుగుదల ప్రాతిపదిక. “= 
bonus (ప్రాప్తించిన బోనసు. = ౯055 
ధరల పెరుగుదల. “= 7760712 ప్రాప్తిం 
చిన వడ్డీ, ఆదాయం. “= Interest జత 
కలిసే వడ్డీ. వడ్డీ. - 72% ప్రాప్తించిన 

6 6 అవి 

హక్కులు 

accrue వృద్ధి అవు, పెరుగు, ఇవ్వదగిన 
వడ్డీ ప్రాప్తించు, ఫలించు, జమ అవు, 
ఫలితం సిద్ధించు 

accrued benefits లభించే ఉపకారాలు: 

accruing (ప్రాప్తించు, సంచితమగు. “- 
costs ప్రాప్తించే ఖర్చులు. f debts 
ప్రాప్తించే రుణాలు. ff dividend 
ప్రాప్తించే సంచిత లాభాలు. f Ynterest 
సంచిత వడ్డీ 

accumulate పెంపుచెందు, వృద్ధి అగు, 
పోగుచేయు, చేకూరు, కూడబెట్టు, కూడ 
బెట్టి సంపాదించు, కూడగట్టుకొను, సంచ 
యించు 

accumulated temperature సంచిత 
ఉష్ణోగ్రత 

accumulation పోగు, పెంపు, వృద్ధి, 
సంచయం. f dividends వాటాదారు 
లకు చెల్లించాల్సి ఉన్న లాభాంశం. - 
profit లాభాంశం పంచి ఇవ్వగా 
మిగిలినది 

accumulative వృద్ధి అయ్యే, పోగుపడి 
లభించే 

accumulator కూడిన మొత్తం; కూడబెట్టే 
వ్యక్తి ఇంధనాన్ని నిల్వచేసే పరికరం 

accuracy యధార్ధత, రుజువర్తన, నిర్దిష్ట, 
ఖచ్చిత. f [test నిర్వహణ కాలాన్ని 
తెలుసుకొనే పరీక్ష 

accurate ఖచ్చితమైన, సరి, సరియైన, 


యథార్థ, నిర్దిష్ట 

accured పెరిగిన. M Charges ఛార్జీల 
పెరుగుదల. 
పెరుగుదల 

accurse శపించు, నాశనం చేయు 

accusation ఆరోపణ, నింద, నిందా 
రోపణ, నేరారోపణ 

2000524676 నిందమోపే; ద్వితీయా విభక్తి 
వాక్యంలో కర్మ పదానికి చేర్చే ప్రత్యయం 

accusatory నిందాపూరిత 

accuse నిందించు, ఆరోపించు, నిందా 
రోపణ చేయు, నేరంమోపు, తప్పు పట్టు 

accused నేరారోపిత. ff person 
ముద్దాయి, నిందితుడు, ప్రతివాది 

accuser నిందమోపే వ్యక్తి, ఫిర్యాది 


~ expenses ఖర్చుల 


accusing finger వేలెత్తిచూపు 

accustom అలవాటుపడు 

accustomed అలవాటు పడిన 

206 మేటి, సమర్థ; (పేక ముక్కల్లో) ఆసు 

acellular కణరహిత 

acephalous _ శీర్షరహిత; 
రాజ్యాధికారం లేని 

acerbic తీవ్ర, కఠిన, కరుకు 

acerbity కటు ప్రవర్తన/ స్వభావం, చేదు 
రుచి, తీవ్రత, కఠినత్వం 

acerous కొమ్ములు లేని 

acervate చిన్న చిన్న గుత్తులుగా పెరిగే 

acescent పులిసే, పులుపెక్కిన 

ache తీవ్రమైన నొప్పి 

acheiria చేతులు లేకపోవడం 

achieve సాధించు 

achievement విజయం, జయం, కార్య 
సిద్ధి, నిర్వాకం 

achille's heel బలహీనమైన విషయం, 
శరీరంలో దెబ్బకు సులభంగా గురి అయ్యే 
భాగం 


కేంద్రీకృత 


achille's tendon 


acquire 





achille's tendon కాలి పిక్క కండరాలను, 
కాలిమడమ ఎముకను కలిపే కణజాలం 

achilous పెదవులు లేని 

achlorohydria అనామ్లత 

achloropsia గుడ్డితనం 

achromatic రంగులెేని, అవర్ణ, రంగుల 
విభజన లేని కాంతి 

achromatopsia రంగుల్ని గుర్తు పట్టలేని 

acid ఆమ్లం, పుల్లని పదార్థం, సంస్కార 
రహిత; బద్ధకంగా ఉన్న వ్యక్తి - 

ఆమ్ల క్షార అంశ 
మాపనం. = 64/42 ఆమ్ల ఉర్రేరణ. 
“= 640౯ ఆమ్ల్షరంజనం. = /2౮/౧ ఆమ్ల 
స్థిరత, ఆమ్ల (ప్రభావం. ? indicators 
ఆమ్ల సూచికలు. f leaching ఆమ్ల 
నిక్షాళనం. f radical ఆమ్ల ప్రాతిపదిక. 
= 7472 ఆమ్షవర్ష్నం. = 74/70 ద్రవ్యత్వాన్ని 
పరిశీలించే విధానం. - resistant ఆమ్ల 
ప్రతిరోధకం. = 7064 ఆమ్లశిల. = 34/7 
ఆమ్ల లవణం. - ౮౦/౧ ఆమ్ల నేలలు. - 
test కఠిన పరీక్ష, అంతిమ పరీక్ష 

acid 0256 ఆమ్లాధార. 
ఆమ్లక్షార సమతాస్థితి. ~ function ఆమ్ల 
క్షార చర్య. - Indicators ఆమ్లక్షార 


alkalititration 


~ equibrium 


సూచికలు 

acidic ఆమ్ల 

acidifiable ఆమ్హీకరించదగిన 

acidification ఆమ్లీకరణ 

acidifying agent ఆమ్లీకరణి 

acidity ఆమ్హత, కడుపులో వాయువు ఫప్రకో 
పించడం. - /జ/ ఆమ్లతా పరీక్ష 

acidosis రక్తంలో ఆమ్ల పరిమాణం పెర 
గడం 

acidulate స్వల్ప ఆమ్ల ధర్మాన్ని కల్గించడం 

acidulous స్వల్పంగా పుల్లగా ఉండడం, 
కటువుగా ఉండడం 


acierate ఇనుమును ఉక్కుగా మార్చడం 

acknowledge గుర్తించు, రసీదు ఇచ్చు, 
అందినదని తెలియచెప్పు, అంగీకరించు, 
స్వీకరించు, ఒప్పుకొను 

acknowledgement గుర్తింపు, (తిరుగు) 
రసీదు, స్వీకరణ 

acme పరాకాష్ట చివరిదశ, చరమదశ, 
శిఖరం, ఉన్నతస్థానం 

acne మొటిమ, మొటిమల వ్యాధి 

acolasia అతివ్యామోహం 

acolyte పని నేర్చుకొంటున్న వ్యక్తి, సహా 
యకుడు, సేవకుడు, చిరుద్యోగి 

acontinence సంయమనం 

aconverse భాషించు 

acoumeter ధ్వనిప్రారంభాలను నిర్ణయించే 
/ కొలిచే ఉపకరణం 

సంబంధ, వినికిడి 
సంబంధ, ధ్వని సంబంధమైన Kf nerve 
(శవణనాడి 

acoustics శబ్ద శ్రవణ శాస్త్రం, ధ్వనిశాస్త్రం, 
శబ్దతరంగాధ్యయన శాస్త్రం 

acquaint పరిచయమగు, పరిచయం చేసు 
కొను, తెలుపు, తెలియబరుచు, తెలుసు 
కొను 

acquaintance సాన్నిహిత్యం, దగ్గరతనం, 
పరిచయం 

acquainted పరిచిత 

acquest సంపాదించే వస్తువు 

acquiesce సమ్మతించు, ఏకీభవించు, 
ఒకరు చెప్పింది ఒప్పుకోవడం, ఒత్తిడికి 
లొంగిపోవడం 

acquiescence ఒప్పందం, అంగీకారం, 
మౌనాంగీకారం, తృప్తి 

acquire కొనుగోలుచేయు, సొంతం చేసు 
కొను, ఆర్జించు, ప్రయత్నంతో సాధించు, 
సంపాదించు 


acoustic (శవణ 


acquired 


activate 





acquired ఆర్జించిన, పొందిన, సంపాదిం 
చిన. ~ characters ఆర్జిత లక్షణాలు. 
~ diseases సంక్రమిత వ్యాధులు. ౫ 
5urplus సంపాదించిన మిగులు 

acquirement సంపాదన, ఆర్జన 


acquiring సంపాయించడం 

acquisition సేకరణ, సముపార్దన, 
స్వాధీనం, అధిగ్రహణం, దానం తీసు 
కోవడం, అద్దెకు తీసుకోవడం, అప్పు 
తీసుకోవడం, పొందడం, సాధించడం, 
సంపాదించడం, సొంతం చేసుకోవడం. 
~ of easement అనుభోగ హక్కు సంపా 
దించడం. “= Of fixed assets స్థిరాస్తుల 
ఆర్జన. = 68౫7౫ లాభార్జన. ా Of land 
భూసేకరణ. f Of property ఆస్తి సము 
పార్టన 

acquisitive సంపాదించాలనే, పొందాలనే 
కోరిక 

acquit వదిలిపెట్టు, నిర్గోషి అని విడుదల 
చేయు 

acquittal విడుదల చేయు 

acquittal విడుదల, విముక్తి 

acquittance రుణ విముక్తి చెల్లుచీటి, 
వేతనాల వివరం 

acre ఎకరం 

acreage (ఎకరాల్లో) విస్తీర్ణం 

acrid చాలా కటువైన, _ అతివగరు, 
ఘాటైన, ఆగ్రహ పూరితమైన, పరుష 
మైన, బాధాకరమైన, కఠిన స్వభావం గల 

acrimonious పరుషమైన, కఠినమైన, 
తగని, ఒప్పని, దుఃఖకరమైన, చేదైన 

acrimony వైపరీత్యం, తీవ్రత, కటుత్వం 

2010 శిఖరం, శిఖరాగ్రం, అత్యున్నత. - 
anesthesia శీర్షభాగాలలో స్పర్శ కోల్పో 
వడం 

acrobatics వ్యాయామ విద్య 


acrodont అ(గదంతి 

acrogenous అ(గజాత 

acronychal నక్షతోదయంతో సంభవించే, 
రాత్రివేళ సంభవించే 

acronym సం(గ్రహీక్ళత పదం, క్లుప్త 
పదం, పదాది అక్షరాల పదం 

20006121 అగ్రాభిసార 

2020010012 ఎత్తు అంటే భయం 

2020560016 అగ్రోన్ముఖ 

acrosphire మొలకెత్తే విత్తునుంచి వెలు 
వడే మొదటి పత్రం 

across అడ్డంగా, అటునుంచి ఇటు. ౧07176౬ 
= ఎదురుపడు, కలుసుకొను, సమాచారం 
అందించు 

act n. పని, చట్టం, విధానం, పనిచేయు, 
అమలుపరుచు; అంకం నాటకంలో ఒక 
భాగం. "= 6 8౦౫౯ ప్రకృతి బీభత్సం. 

act v. పనిచేయు, అమలుపరుచు 

acting తాత్మాలిక బాధ్యతలు స్వీకరించిన; 
అభినయం, నటన. fా president తాత్మా 
లికాధ్యక్షుడు 

actinometer సూర్యకాంతి మాపకం 

2040109)” రోగనిదాన (శాస్త్రం 

action చర్య, అభినయం, నటన, 
పోరాటం, చేష్ట, లీల, (క్రియ. automatic 
“= స్వయం చాలక క్రియ. CuMUlative 
= సంచిత క్రియ. delayed * విలంబిత 
క్రియ. /064/ ~ స్థానిక చర్య. 
mechanism of ~ చర్యా విధానం. 
reflex ~ అసంకల్పిత ప్రతీకార చర్య. 
voluntary ~ ఐచ్చిక (క్రియ 

actionalism వ్యక్తి ప్రాధాన్యతా వాదం 

action in rem పలువురిపై తీసుకునే చర్య 

action noun వ్యాపార బోధక క్రియ. 

activate చైతన్యవంతం/  క్రియాత్మకం 

చేయు 


activated 


28 


adaptation 





activated ఉత్తేజిత. ~ Charcoal ఉత్తే 
జితమైన బొగ్గు. f products ఉత్తేజిత 
పదార్ధాలు 

activation ఉత్తేజనం, క్రియ కార్యం 
ప్రేరణ 

activators సేంద్రీయ పదార్థాల చర్యలను 
అధికం చేసే మిశ్రమ పదార్థాలు 

active చురుకైన, స(క్రియ, అమలు, చురు 
కుగా పనిచేసే, క్రియాశీల. ా Capital 
ధన రూపంలోకి సులభంగా మార్చు 
కోగలిగే ఆస్తులు. f Circulation వాడ 
కంలో ఉన్న డబ్బు. M instrument 
చేష్టిత సాధనం, క్రియాశీల పరికరం. = 
layer ఎక్కువగా కదలగలిగే భూమిలో 
పొర (నేలపొర), ~ Market అమ్మకాలు, 
కొనుగోళ్ళు చురుకుగా సాగే స్థితి. ౫ 
money వాడకంలో ఉన్న డబ్బు. ా 
partner క్రియాశీల భాగస్వామి. - 
trade balance అనుకూల వ్యాపార 
శేషం. - transport సకియ రవాణా. 
~ volcano క్రియాశీల అగ్ని పర్వతం. 

activism ఆచరణతత్త్వం 

activist (కియాశీలి, ఆచరణశీలి, ఆందో 
ళన కారుడు 

activity కార్యకలాపం, క్రియ, వని, శక్తి 
వినియోగం, చురుకుదనం, చైతన్యం, 
కార్యశీలత. ~ system (ప్రవర్తన సము 
దాయం 

activize కియానుకూలం చేయు 

actor నటుడు, కర్త, నాటక పాత్ర; కక్షి 
దారు, వకీలు, వాది, వ్యవహర్త, సంరక్ష 
కుడు 

actress నటి, అభినే(త్రి 

actual వాస్తవిక, యథార్థ, నిజమైన, 
అసలు 

actualist వాస్తవికతా వాది 


actuality వాస్తవ స్థితి 

actually వాస్తవంగా, యథార్థంగా, 
నిజంగా, అసలుకు 

actual neurosis నరాల బాధ 

actuarial బీమా గణకుడు ఉపయోగించే 
సమాచారం/ చేసే పని. ా 746/6 బీమా 
గణకుల పట్టికలు 

actuary బీమా గణకుడు, బీమా లెక్కలలో 
నిపుణుడు 

actuate ప్రేరేపించు, ప్రోద్బలం చేయు, 
చలన శక్తి కలిగించు 

actus reus నేరం, చట్ట విరుద్ధమైన చర్య 

acuity సూది ఆకారం; జ్ఞాన సూక్ష్మత, 
దృష్టి తీవ్రత 

acumen చాతుర్యం, చతురత, నిశిత దృష్టి, 
తీక్ల బుద్ధి 

acupuncture ఆకుపంక్ళర్‌, సూదిపొడుపు 
వైద్యం 

acute తీక్షణమైన, తీవ్రమైన. ా ation 
అధిక స్వరాఘాతం, ఉచ్చారణ తీవ్రత. 
~ medical care అత్యావశ్యక వైద్య 
సంరక్షణ 

ad verbum మాటకు మాట, పదానికి 
పదం 

adage సుభాషితం, 
నానుడి 

262210 నెమ్మదిగా, నెమ్మదిగా కదలడం 

adam's apple కుతిక కాయ, కంఠమణి 

adamant మొండి, కఠినమైన, లొంగని. 
~ attitude మొండి వైఖరి 

adapt అనుకూలమగు,  అనుకూలింప 
చేయు, రూపాంతరీకరించు 

adaptability భిన్న పరిసరాలకు అను 
కూలంగా ఒదిగిపోవడం 

adaptation ఉపయోజనం, సర్దుబాటు, 
అన్వయం, అనుకూల సవరణ, సరిపర 
చడం, అనుసరణ, అనువర్తన, పరివర్తన 


సామెత, లోకోక్తి, 


adaptive 


29 


adjourn 





adaptive అనుకూల. ff behaviour 
సహాయక (ప్రవర్తన. 

adaxial కేంద్రాభిసార 

addendum అనుబంధం, చేర్చిన విభాగం, 
సంబంధిత సమాచారం 

addened మళ్ళీ చేర్చడం 

addict వ్యసని, వ్యసనానికి బానిస 

addiction వ్యసనం 

ad diem ఆ ఒక రోజున 

addison's disease నిస్సత్తువ 

26061076 సంకలనాత్మక. = 60074/724- 

సంయోజనం. “= 

compounds సంకలిత పదార్తాలు. ff 


tion సంకలన 


property సంకలిత ధర్మం 

address n. చిరునామా, సంబోధన 

address v. ఉద్దేశించు, ఉపన్యసించు 

adduce (సాక్ష్యం) ఎదుట పెట్టు, ప్రవేశ 
పెట్టు, దృష్టాంతీకరించు, రుజువు చూపు, 
ఉదాహరణగా చూపించు 

adductor కండరం 

adeem ఉపసంహరించు, వీలునామాను 
మార్చు 

ademption వీలునామా మార్చడం, ఉప 
సంహరణ 

adept సమర్ధమైన 

adequacy తగినంత, సంపూర్ణత, పరి 
పూర్ణత 

adequate తగినంత, సముచితమైన, అవ 
సరమైన, చాలినంత, సరిపోవు 

adeux ఇద్దరికి మాత్రమే, ఇద్దరి మధ్య 

adgean చాలా మురికైన, పరమ కల్మష 
మైన 

adhere అంటిపెట్టుకొను, కట్టుబడి ఉండు, 
అవలంబించు 

adherence నిబద్ధత, కట్టుబడి ఉండడం 

adherent సంసంజక, అంటి ఉండే; సహ 
చరుడు, అనుయాయి 


adhesion సంశ్లేషణ, సంసంజకం, అంటి 
ఉన్నది 
adhesive బంకలాగ ఉండే, అంటుకొనే. 


~ forces సంసంజన బలాలు. ా pad 
అంటుమెత్త. f VveEscIiCle సంసంజన 
కోశం 

adhibit అతికించు, అంటించు, పైన 
పూయు 

adhoc తాత్మాలిక, పరిమిత కాలిక, దేని 
కైనా ప్రత్యేకించిన, = 6077777766 తాత్మా 
లిక సంఘం, * 4౭0607 తాత్కాలిక 
నిర్ణయం. 

adhocism ప్రత్యేకతా 
తాత్కాలిక నిర్ణయ పద్ధతి 

adiabatic change స్థిరోష్ట ప్రక్రియ, 
స్థిరోష్ట పరిణామం 

2612010113. శైథిల్యవాదం 


సంప్రదాయం, 


adience (పేరకాలవైపు ఇంద్రియాలు 
చూపే ప్రవర్తన 
adieu n. వీడ్మోలు. bid ~ వీడ్కోలు 


చెప్పడం 

adieu v. సెలవు/ వీడ్కోలు తీసుకొను 

ad infinitum అంతులేకుండా, అనం 
తంగా 

ad instantiam తక్షణమే 

adipose కొవ్వుగల 

adiposis కొవ్వు చేరిక వ్యాధి 

adipsia దాహం లేకపోవడం 

adjacent సమీప, ఆనుకుని ఉన్న దగ్గరి 

adjective విశేషణం 

adjectivisation విశేషణీకరణం 

adjoin కలుపు, ఆనుకొని ఉండు 

adjoining ఆనుకుని ఉన్న కలిసి ఉన్న 
దగ్గరి, సమీప 

adjourn వాయిదావేయు; వేదిక/ సమా 
వేశ స్థానం మార్చు 


adjournment 


adopted 





వాయిదావేయడం. * 


adjournment 
motion వాయిదా తీర్మానం 

adjourn sine die నిరవధికంగా వాయిదా 
వేయడం 

adjudge నిర్ణయించు, 
గ్రేష్టతను నిర్ణయించు 

adjudgement నిర్ణయం, ఎంపిక 

adjudicate న్యాయ నిర్ణయం చేయు, 
మధ్యవర్తిత్వం వహించు 

adjudication న్యాయ నిర్ణయం మధ్య 
వర్తిత్వం 

2686410260 న్యాయనిర్దేత, న్యాయ నిర 
యాధికారి 

26౪006 కలిసి ఉన్న సంయుక్త, సమ్మిళిత, 
సంలగ్న 

adjure పురమాయించు, ఆజ్ఞాపించు 

adjust సర్జు, దిద్దు, సరిదిద్దు, పరిష్కరించు 

adjustment సర్దుబాటు, అమరిక 

adjutant సహాయాధికారి, బృహత్మాయం 
గల కొంగ 

adjuvant సహాయ జెషధం; తోడవు, సహా 
యపడు; అనుబంధమైన 

adminicle ఆధారం, సహాయం, సంగత 
సాక్ష్యం 

adminicular బలపరుచు, సహకారి 

administer పరిపాలించు, మందువేయు. 
~ justice న్యాయం చేయు, న్యాయ 
పాలనం చేయు. ా ౮4th (ప్రమాణం/ 
శపథం చేయించు, స్వీకరింపచేయు 

administered నియం[తించిన. f YntEr- 
est rates నియం(తిత వడ్డీరేట్లు, 
(ప్రభుత్వ) ద్రవ్య సంస్థలు నిర్ణయించిన 
వడ్డీరేట్లు. = 77766 నియంత్రిత ధరలు. 

administration పరిపాలన. f Of jus- 
tice న్యాయ పరిపాలన 

administrative పరిపాలన సంబంధ. f 


పరిష్కరించు, 


reforms పరిపాలన సంస్కరణలు 


administrator పరిపాలనవేత్త, కార్య 
నిర్వాహకుడు, సమకూర్చే వ్యక్తి 

admirable ప్రశంసనీయ, ప్రశంసాయోగ్య 

admiral నౌకాదశళాధిపతి 

admirality నౌకాదళ కార్యాలయం, నౌకా 
దళశాఖ 

admiration ప్రశంస, ఆదరంకలిగి 
ఉండడం, సంతోషపూర్వక మననం 

admissble విచారణకు  స్వీకరించదగిన, 
ఆచరించదగిన, స్వీకారయోగ్య 

admit (తప్పు) అంగీకరించు, ప్రవేశం 
కల్పించు, నేర్చుకొను, ఒప్పుకొను, స్వీక 
రించు 

2009142066 ప్రవేశానుమతి, స్వీకృతి 

admitted స్వీకృత 

admixture సమ్మి(శ్రణం 

admonish మందలించు, హెచ్చరించు, 
ఆదేశించు, (ప్రబోధించు 

admonition మందలింపు, _ హెచ్చరిక, 
ఆదేశం, ప్రబోధం, కేకలు వేయడం, 
కోప్పడడం 

adnate ఆశ్లేషితం 

ad nauseam విసుగు, రోత 

260 ఇబ్బంది, గొడవ, రభస 

adobe కాల్బని ఇటుక 

adolescence కౌమారదశ, కిశోరావస్ట, 
అపరిపక్వత 

adolescent కిశోర (ప్రాయం, - Offender 
కౌమారాపరాధి. fా poetry అపరిణత 
కవిత్వం 

adonize సింగారించుకొను, 
అలంకరించుకొను 

adopt ఆమోదించు, దత్తతతీసుకొను, ఎన్ను 
కొను, అనుసరించు 

adopted ఆమోదించిన, దత్తు చేసుకున్న. 
~ citizen దత్తపౌరుడు. f ౮07 దత్త 
పుత్రుడు 


ఎక్కువగా 


adoption 


adventitious 





adoption దత్త స్వీకారం, అంగీకరించడం, 
కొనుగోలు చేయడం 

adorable ఆదరణీయమైన, అభిమానించ 
దగిన, ఆరాధనీయమైన 

adoration ఆరాధనభావం, 
మానం 


అమితాభి 


adore ఆరాధించు, భజించు 

adorn అలంకరించు 

adornment అలంకరణ, నగ 

adpressed దగ్గరగా ఒత్తడం 

ad quantum తూకం మీద 

ad referendum ఇంకా పరామర్శించే 
నిమిత్తం 

ad rem ప్రస్తుత విషయానికి సంబంధించి 

adrenal అధివృక్క ~ bodies అధివృక్క 
నిర్మాణాలు. = 607/౬ అధివృక్క వల్మలం. 
~ gland అధివృక్క గ్రంథి 

adrenalin ఎడ్రినలిన్‌ 

adret సూర్యునికి అభిముఖంగా ఉన్న పర్వ 
తపు అంచు, లోయ పకృభాగం 

adrift ప్రవాహంలో కొట్టుకొనిపోవు, దారీ 
తెన్నూ లేకపోవు 

adroit ఆరితేరిన, నేర్పరి అయిన, నైపుణ్యం 
గల, చతుర 

adroitly నేర్చుగా, నిపుణంగా 

adroitness నేర్చు, నైపుణ్యం 

adulation విపరీతంగా పొగడడం, ఎక్కు 
వగా ముఖస్తుతి చేయడం 

adult వయోజనుడు, ఎదిగిన మనిషి 
యుక్తవయస్స్ముడు, ఈడువచ్చినది, పరి 
ణతజీవి. ~ franchise, suffrage 
వయోజన ఓటు హక్కు 

adulterate నాణ్యతను తగ్గించు, పలు 
చనచేయు, కల్తీచేయు 

adulterated కల్తీ అయిన. - 70౫ కల్తీ 
ఆహారం, విషాహారం 


adulteration కల్తీ చేయడం, ఒకదానిలో 
ఇంకొకటి కలుపు, నాణ్యత తగ్గించు 

adulterator కల్తీచేసే మనిషి 

adulterine అక్రమ సంతానం, వివా 
హేతర సంబంధం ద్వారా కలిగిన 
సంతానం 

adultery జారత్వం, వ్యభిచారం 

adulthood యుక్ర్తవయస్మత 

adumbral ఆచ్చాదన సంబంధమైన, నీడ 
నిచ్చే 

adumbrate రేఖామాత్రంగా చూపు, అస్ప 
ష్టంగా చూపు, ముందుగా సూచించు 

adust ఎండిన, సూర్యరశ్మి చేత మాడిన, 
విచారపూరిత 

ad valorem వస్తువు విలువను బట్టి పన్ను 
లెక్కించే విధానం 

advance బయానా, ముందస్తు వాయిదా, 
అప్పు చెల్లించేదానిలో ఒక భాగం, పని 
పూర్తికాక ముందు చెల్లించేది; వృద్ధిచేయు, 
ముందడుగు వేయు. ా guard సేనా 
ముఖం, సేనాగ్రం, అనిమొన. - land- 
ing ground సేనాముఖం దిగేచోటు, 
రణముఖం. f naval base నౌకాదళా[గ 
స్థావరం. =. 74670 సేనాగ్రభాగం, 
ముందు పోయే దళం, పురోగామి దళం. 
“= 74/70 బాంకులు ఇచ్చిన రుణాలకు, 
బాంకులలో ఖాతాదారులు చేసిన ధరా 
వతులు, జమలకు మధ్య సంబంధం 

advantage పయోజనం, అనుకూలం 

advent ఆగమనం, అవతరణం 

adventist క్రీస్తు రెండవసారి వస్తారని 
విశ్వసించే వ్యక్తి అస్థిరమైన పెరుగుదల. 
~ deafness గాయాల వల్ల కలిగే 
చెముడు 

adventitious అధికమైన, సహజంకాని, 
అనుకూలంకాని. -= 4/4 అబ్బురపు 
మొగ్గలు. ~ roots అబ్బురపు వేళ్ళు 


adventure 


aerosol 





adventure సాహసం, సాహసకృత్యం 
adventurer సాహసికుడు 


adventuresome సాహసిక 
adventuress సాహసికురాలు 
adventurous సాహసికమైన, మొండి 
ధైర్యంగల 
adverb క్రియా 
విశేషణం 
adversary (ప్రతిస్పర్థి, శత్రువు, విరోధి 
adverse ప్రతికూల, విరుద్ధమయిన, వ్యతి 
రేక. ~ balance of trade ప్రతికూల 
వర్తకశేషం. - balance చూపే రుణ 
మొత్తం/ లోటు. - publicity వ్యతిరేక 
ప్రచారం 
adversely పతికూలంగా, వ్యతిరేకంగా 
adversity (పతికూలత, వ్యతిరేకత 


విశేషణం, ధాతుజ 


advice n. సలహా, (లిఖిత) సూచన, 
ఉపదేశం 

advise v. సలహా ఇచ్చు, సూచించు, ఉపదే 
శించు 

advisedly ఆలోచనా పూర్వకంగా, సలహా 
ప్రకారం 


advisor సలహాదారు 

advocacy అనుకూలంగా వాదించడం, 
న్యాయవాద వృత్తి, ఆదరించి మాట్లాడడం 

advocate న్యాయవాది; వాదించు, సమ 
ర్ధించు, బహిరంగంగా సిఫార్సు చేయు. 
~ general రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ 
శాస్త్ర సలహాదారు, ప్రధాన న్యాయవాది 

adynamia నీరసం, నిస్సత్తువ, జీవశక్తి 
లోపం 

adytum గర్భగుడి, గుడిలోని రహస్యమైన 
ప్రదేశం 

26915 గొడుగునీడ, ఛత్రచ్చాయ, సంరక్షణ, 
కవచం, (భేదించలేని) రక్షణ, కాపుదల. 
under the ~ of సంరక్షణలో, గొడుగు 
నీడలో 


aelotropic విషమదిశాత్మక 

aeolian వాయు సంబంధి 

2601 నూరు కోట్ల సంవత్సరాలు, అనంత 
కాలం, విశ్వచరిత్రలోని ఒక యుగం 

aeration వాయుప్రసరణం 

aerial వాయుగత, గాలికి సంబంధించిన, 
వాతావరణ సంబంధమైన; వైమానిక 

aerial linguistics ప్రాదేశిక బాషాధ్య 
యనం 

aerial ropeway అంతరిక్ష రబ్ఞ్జుమార్గం. 
~ survey విమానావలోకనం, విహం 
గావ లోకనం 

aerobe వాయుసహిత జీవి 

aerobic వాయుసహిత. f exercise శరీ 
రంలోకి ప్రాణవాయువును పంపడానికి 
చేసే అభ్యాసం. respiration వాయు 
శ్వాసక్రియ 

aerobics లయబద్ధ వ్యాయామం 

aerodrome విమానాశ్రయం 

aerology గాలిని అధ్యయనం చేసే శాస్త్రం 

aeromagnetic survey విహంగాయ 
స్మాంత పరిశీలన 

aeromedical unit వైమానిక వైద్యశాల 

aeronautical వైమానిక 

aeronautics ఆకాశయానానికి సంబంధిం 
చిన శాస్త్రం 

aeronical observation నక్షత్రాలను 
గమనించడం ద్వారా రుతువుల సమయా 
లను అంచనా వేయటం 

aeronomy భౌతిక రసాయనిక విధానా 
ధ్యయన (శాస్త్రం 

aerophagia వాయుభక్షణ 

2000114005 వాతప్రియ 

aerophyte వాతోద్భిజం 

aeroplankton వాయు ప్రవకం 

aerosol ఏరోసోల్‌, గాలితుంపర 


aerostatics 


afforestation 





aerostatics వాయుపీడన సమతుల్యతల 
అధ్యయనం 

aesrenchyma వాతయుత కణజాలం 

aestheria రసాస్వాదన, అనుభూతి, సంవే 
దన 

aesthete సౌందర్యోపాసకుడు, రసజ్ఞుడు, 
కళాతాత్త్వికుడు 

aesthetic కళాసౌందర్యాత్మకమైన, రసిక 
మైన 

aestheticism సౌందర్యవాదం 

aesthetics సౌందర్య శాస్త్రం, కళాతత్త్వ 
శాస్త్రం, కళాభిరుచి శాస్త్రం, రసజ్ఞాన 
శాస్త్రం 

2650106640 5.100166 కళాతత్త్వశాస్త్రం, కళా 
సౌందర్యాది విషయకశాస్త్రం 

aestho physiology జ్ఞానేంద్రియాధ్యయన 
శాస్త్రం 

2636721 వేసవికాలపు 

aestivate జడమాంద్య స్థితిలో, వేసవికాలం 
గడుపు 

aestivation పుష్పరచన; పుష్పభాగాల 
అమరిక, (గ్రీష్మకాల సుప్తావస్థ 

afar దూరంగా 

affable ప్రియభాషి 
పూర్వక, సౌమ్య 

affairs వ్యవహారాలు, విషయాలు 

affect ప్రభావం చూపు, ప్రభావితం చేయు, 
మనసుగొలుపు, భావోద్వేగం 

affected ప్రభావిత 

affective గురిఅయ్యే, ఉద్వేగం కలిగించే, 
~ experience భావో ద్రిక్తత 

affectivity పభావకత 

afferent అభివాహి 

afferent nerves అభివాహినాడులు 


స్నేహ/ మర్యాద 


affiance నిశ్చితార్థం 
affidavit వాంబ్బూలం, ప్రమాణ పత్రం 


affiliate అనుబంధించుు; అనుబద్ద; అను 
బంధం 

affiliation అనుబద్దత; జారజ శిశువును 
తండ్రిపరం చేయడం 

affinal kin వైవాహిక బంధువు 

affines వివాహంద్వారా ఏర్పడే బంధువులు 

affinities చుట్టరికాలు, సమరూపకత, 
ఇష్టం 

affinity సామ్యం, ఆకర్షణ, దాయాదిత్వం, 
సంబంధం, బాంధవ్యం, పోలిక 

affirm ప్రమాణ పూర్వకంగా నొక్కిచెప్పు, 
ధ్రువీకరించు, రూఢిగాచెప్పు 

affirmative భావార్థక, నిశ్చయార్థక 

affix n. ప్రత్యయం 

affix v. అంటించు, కూర్చు, సంతకం 
చేయు, ముద్రవేయ 

affixation ప్రత్యయ బంధం, సంతకం 
పెట్టడం, వేలిముద్ర వేయడం 

affize అంటించు, తగిలించు, చేర్చు, 
సంతకం పెట్టు, ముద్రవేయు 

2002035 అతీంద్రియ జ్ఞానం ద్వారా తెలు 
సుకోవడం; దైవప్రేరణ కలిగే ఆవేశం/ 
ఉద్రేకం 

afflict బాధించు, పీడించు, వేధించు, సతా 
యించు 

affliction దుఃఖం, బాధ, ఆపద, పీడ, 
మానసిక వ్యధ, గోడు, పరితాపం 

affluence సమృద్ధి, ఐశ్వర్యం 

affluent సమృద్ధ, ధారాళమైన, అమిత 
మైన, ఐశ్వర్యవంతమైన, ధనిక; ఉపనది. 
~ society సంపన్న సమాజం 

2810 ప్రవాహం, ప్రవాహపు పొంగు 

200166 బలపరచు 

afford ఆర్థికంగా భరించు, ఖర్చుచేయు, 
చెల్లింగలిగే, కొనగలుగు 

afforestation అడవులను 
అటవీకరణ 


పెంచడం, 


affranchise 


34 


agglutination 





affranchise ఓటు అధికారమిచ్చు 

affray జగడం, కొట్లాట, దొమ్మీ 

affreight సరకుల నౌకను అద్దెకు తీసు 
కొను 


2801026 స్పృష్టోష్మం 

affright భయపెట్టు 

affront తిరస్మారం, అమర్యాద, నిరాదరం 

afire అంటుకొనిన, మండిన 

aflame మండుతున్న స్థితి 

afloat నీటిపై తేలు, తేలాడు 

210021 అనాభీయ 

afoot అమలులో ఉన్న వివరాలు తెలి 
యని, కాలి నడకన, మళ్లీ నడక ప్రారం 
భించడం, పనినడుస్తూ ఉండడం 

afore mentioned పూర్వోక్త, ఇంతకు 
ముందే చెప్పిన/ పేర్కొన్న 

afortion ఎక్కువ నిశ్చయంగా, ఖచ్చితంగా 

afraid of own shadow తన నీడను 
చూసి తానే భయపడడం 

afresh కొత్తగా, తాజాగా 

aft పడవ వెనుకభాగం 

afterbirth మావి, మాయ 

after hours dealing పనిగంటల తర 
వాత లావాదేవీలు 

after hours price పని సమయం తర 
వాత వాటాలకు పలికే ధర 

after-image (పైరకాన్ని తొలగించిన తరు 
వాత సాగే ఇంద్రియానుభవం 

aftermath అనంతర పరిస్థితి 

after-sales service వస్తువుల అమ్మకాల 
అనంతరం _అమ్మకందారు అందించే 
సేవలు 

aftershocks పరాఘాతాలు 

after tax పన్నులు చెల్లించిన అనంతరం 

agalactia పసిపిల్లలకు తల్లి నుంచి చాలి 
నంతగా పాలు రాకపోవడం 

agamic లైంగిక చర్య లేని 


agamogenesis అలైంగిక పునరుత్పత్తి 

agamy పెళ్ళి లేకపోవడం 

agar agar అగర్‌ - అగర్‌, జున్నుగడ్డి 

agaric పుట్టగొడుగు 

agate గోమేధం 

agave కలబంద, కిత్తనార (మొక్క 

2956 వయస్సు, యుగం, కాలం. ా group 
వయోవర్గం. = limit వయఃపరిమితి. ా 
of retirement ఉద్యోగ విరమణ 
వయస్సు. M~ Of reason హేతువాద 
యుగం 

ageism ముసలివాళ్ళను ఈసడించటం 


agency (ప్రతినిధి సంస్థ, ప్రత్యేక సేవ 


లందించే వాణిజ్య సంస్థ 
agenda ఎజెండా; కార్యక్రమాల చర్చనీ 
యాంశాల జాబితా 
agenesis అవిసితావయవాలు, అవయ 
వాలు ఏర్పడక పోవడం. Cerebral > 
పుట్టుకలో తల సరిగా ఏర్పడక పోవడం 
agent ఉపకరణం, _ ప్రతినిధి, ప్రత్యేక 
సేవలు అందించే సంస్థ. ~ provoca- 
76/7 శత్రు గూఢచారి 
agentless sentence కర్తృరహిత వాక్యం 
agerasia వ్యక్తి చరమదశలోని ఆరోగ్య స్థితి 
age sets సామాజిక హోదాలను నిర్ణయించే 
వయోభేదాలు 
age stratification వయస్సు ఆధారంగా 
అసమానతలను నిర్ణయించే విధానం 
age structure వయో నిర్మాణం 
agglomerate సమీకరించు 
agglomeration పట్టణ పరిధి, సమీ 
కరణం 
agglutinant 
పదార్థం 
agglutination అతుక్ళొని ఉండడం, అతు 
కోవడం; సమూహం, సమూహీక రణం; 
భాషలో పదాల ప్రత్యయాల సంయోగస్థితి 


సమూహీకరణ కారక 


agglutinative 


35 


agricultural 





agglutinative సమూహీక్ళత 
agglutinin సమూహకం, సమూహీకారకం 
agglutinogen సమూహ జననం 


aggradation ఘన పదార్థాల చేరిక వల్ల 
ఉపరితలం ఎత్తు పెరగడం 

2221026156 ఉన్నతంగా, గొప్పగా కన్పిం 
చేట్లు చేయు, వృద్ధిచేయు 

aggravate తీవతరం చేయు 

aggregate వెరసి, మొత్తం, అంతా కలిపి, 
సమష్టి విలువ. fా 2౯724274 సమష్టి 
డిమాండ్‌. - /Urn0ver సమష్టి ఆవ 
ర్తనం. ~ variables మొత్తం చల 
నాంకాలు 

aggregation మొత్తం చేయడం, రాశి 
చేయడం 

aggression దాడి, దురాక్రమణ; దురాక్ర 
మించు 

aggresive కలహశీల, తీవ్రమైన. ా Mar- 
keting చొరవైన మార్కెటింగ్‌, దూసుకు 
పోయే మార్కెటింగ్‌ శైలి. > nationali- 
sation తీవ్ర జాతీయకరణ 

aggressor దురాక్రమణదారు 

aggrieve కష్టపెట్టు, అణగదొక్కు 
బాధించు, తీవ్రతరం చేయు, జటిలం 
చేయు 

aggrieved బాధిత; బాధితుడు, బాధితులు. 
- 7470” పీడితపక్షం, నష్టపోయిన పక్షం/ 
వ్యక్త 

aghest భయభీత, చపల, చంచల, త్వరిత 

agility త్వరితత్వం, చంచలత్వం, 
చాపల్యం, క్రియాశీలత 

22205 వయసు పెరుగుతున్న ముదిమి లక్ష 
ణాలున్న 

2210 మారకం; తరుగు, వట్టం 

2210296 విదేశీ కరెన్సీలను కొని అమ్మే 
వ్యాపారం 


agitate ఉద్యమించు, ఆందోళనచేయు, 
ఆందోళనపడు, చర్చించు, తర్మించు, 
నిలిపి ఉంచు 

agitation ఆందోళన, ఉద్యమం 

agitational approach 
మార్గం/ విధానం 

agitator ఆందోళనకారుడు 

agit prop కమ్యూనిస్టు అనుకూలుడు 

agley ఓరగా, వంకరగా 

AGM Annual General Meeting 
వార్షిక సాధారణ సమావేశం 

2202601 తండ్రివైపు బంధుత్వం 

agnosia ఇంద్రియానుభవాలను అర్థం 
చెప్పలేని స్థితి 

agnostic అజ్జేయవాది 

agnosticism అజ్జేయవాదం 


ఆందోళన 


2505 కుతూహలంగా ఉన్న 

agonising వేదనకలిగించే, బాధాకరమైన 

agonize చిత్రహింసచేయు, బాధ అనుభ 
వించు, ఫలితం కోసం బాగా కృషిచేయు 

agony ఆందోళన, కలవరం, వ్యధ, 
మనోవేదన 

agrarian భూసదుపాయానికి సంబంధిం 
చిన; ఆస్తి పంచి ఇవ్వాలనే ఉద్యమాన్ని 
సమర్ధించే వ్యక్తి 

agrarian వ్యావసాయిక, పాడిపంటలకు 
సంబంధించిన 

agreement ఒప్పందం, ఒడంబడిక 

agrestic అసంస్కృత, జానపద, అనాగరక 

agribusiness వ్యవసాయ పరిశ్రమ 

agricultural వ్యవసాయ సంబంధి. - 
bank వ్యవసాయ బాంకు. f holding 
వ్యవసాయ కమతం. f [labour వ్యవ 
సాయ కూలీ. - 7/౭౮ వ్యవసాయ 
ఉత్పత్తుల ధరలు. f ౫౯౭7 వ్యవసాయ 
సంవత్సరం (జూన్‌ నెల నుంచి మేనెల 
వరకు) 


agricultural geography 


air 





agricultural geography వ్యావసాయిక 
భూగోళశాస్త్రం 

agrillaceous మట్టికి సంబంధించిన 

agro-based industries వ్యవసాయాధార 
పరిశ్రమలు 

2210010109” మొక్కల జీవితం, మొక్కల్లోని 
పోషక పదార్థాల అధ్యయనం 

agroforestry వ్యవసాయక అటవీకరణ 

2210102)” పంటల ఉత్పత్తిని అధ్యయనం 
చేసే వ్యవసాయశాస్త్ర విభాగం 

agronomic వ్యవసాయశాస్త్ర సంబంధమైన 

agronomist వ్యవసాయ శాస్త్రవేత్త 

agronomy వ్యవసాయశాస్త్రం, భూక్ష్మేత్ర 
శాస్త్రం 

2210210012 బాహ్యప్రదేశ భయం 

agrostologist తృణ శాస్త్రవేత్త 

2210560109” తృణశాస్త్రం, గద్దిమొక్కలను 
అధ్యయనం చేసే శాస్త్రం 

aground కదలనిస్థితి, నిశ్చలస్థితి, దిగ 
బడిన 

ague చలిజ్వరం, కఫజ్వరం 

ahead ముందు, మొదట 

ahistorical అచారిత్రక, 
సంబంధం లేని 

ahorse అశ్వారూఢ 

2140 సహాయం, మద్దతు, సహాయం చేయు, 
మద్దతు ఇచ్చు 

aides సహాయం చేసే, మద్దతిచ్చేవారు, 
సలహా ఇచ్చేవారు 

aid memoire జ్ఞాపకదౌత్యం సంబంధ 
వ్యవహారాల్లో ఈ మాట వాడతారు 

AIDS ఎయిడ్స్‌వ్యాధి: Acquired Immuno 
Deficiency Syndrome రోగ నిరోధక 
వ్యవస్థ క్షీణించి క్రమంగా మరణానికి 
దారితీసే వైపరీత్యం 

2120216 మొనగల, మొనదేరిన; కొండ 
కోరు, మొనదేరిన కొండ 


చరిత్రతో 


ailment అనారోగ్యం, జబ్బు, రుగ్మత 

aim ధ్యేయం, లక్ష్యం, గురి; గురిపెట్టు, 
గురిపెట్టి చూడడం, లక్ష్యంగా పెట్టుకొను 

aimless లక్ష్యశుద్ధి లేని, దిశారహిత 

aimlessness లక్ష్యశుద్ధి లేకపోవడం, దిశా 
రాహిత్యం 

aimmodest నిర్లజ్ఞ 

aims and objects లక్ష్యాలు, ధ్యేయాలు 

air గాలి, వాయువు. ా ambulance 
రోగులను తీసుకెళ్ళే విమానం. “= bare 
వైమానిక స్థావరం. ~ bladder గల 
తిత్తి. ా borne వాయు వాహిత, గాలి 
ద్వారా వ్యాపించే ~ bubble గాలిబుడగ. 
~ burst గాలిలో పేలడం. ా bus పెద్ద 
జెట్‌ విమానం. “= 
వాయు సంపీడనం. > Compressor 
వాయుసంపీడకం. > Conditioned 
వాతావరణానుకూల. f C౯Onditioning 
శీతోష్టనియంత్రణ, వాతానుకూలనం. fా 
cover విమానాల రక్షణ. ా defences 
వైమానిక రక్షణలు. గా 4700 విమానాల 
ద్వారా జారవిడవడం. - field విమాన 
స్థావరం. గ 0౭ వైమానిక దళం, 
వాయుసేన. ౫ [ft విమానాల ద్వారా 
రవాణా. “= Iin౭ విమానాలు నడిపే 
వ్యాపార సంస్థ. = 7247 విమానాల 
ద్వారా ఉత్తరాల రవాణా. “= Marshall 
వైమానిక దళాధ్యక్షుడు. ా [455 వాయు 
సాంద్రత. f navigation విమాన 
యానం. f pressure వాయుపీడనం. 
~ raid విమాన దాడి. > reCOnnai- 
౨4/6౭ వైమానిక పరిశీలన. - ౩/7 గాలి 
ఓడ. ా space వాయు ప్రదేశం. *- 
task force ప్రత్యేక వైమానిక దళం. *- 
tight వాయు నిరోధక, గాలి చారని. 
time నిర్ధిష్ట సమయం. ా ౫4౫ ఆకాశ 
మార్గం, వాయుమార్గం 


compression 


airing 


37 


alight 





airing బహిర్గతమొనర్చు, భావాలు వెల్ల 
దించు 

airles నివాత, గాలిలేని 

air-sea interaction వాయు - సముద్ర 
పారస్పరత 

2107 గాలితో నిండిన, తేలికైన, సూక్ష్మ 

aisle నడవా, నడవకు చెంతనున్న సీటు, 
పక్నగది 

ajar కర్కశంగా, అపస్వరంగా 

ajuncture గడ్దుసమయం, తరుణం 

alacrity సంసిద్ధత, సజీవత, ప్రసన్నత, 
హుషారు 

alallia మాట్లాడే శక్తి కోల్పోకపోవడం 

alarm n. హెచ్చరిక, భయసూచన 

alarm 7. భయపెట్టు, హెచ్చరించు 

alarming ఆందోళన కలిగించు, హెచ్చ 
రించు, భయంకర 

alarmist భయవ్యాపకుడు 

21266 రక్కలుగల/ రెక్కల వంటి వస్తువులు 
గల 

albedo పరావర్తనం చెందిన కాంతి శాతం/ 
భాగం 

2106400616 క్రమంగా తెల్లబడుతున్న 

albinism బొల్లి, వర్ణహీనత, వర్ణరాహిత్యం 

albino వర్ణరహిత, తెల్లని 

album ధవళం, కోడిగుడ్డులోని తెల్లసొన 

albumen శ్వేతకం. > gland శ్వేతక 
గ్రంథి. ~ layer శ్వేతక స్తరం 

albumin తెల్లసొన 

alchemist రసవాది 

alchemy రసవాదం 

alcoholics anonymous మద్యాన్ని 
వదిలివేసిన వారికి తోడ్పడే సంస్థ 

alcoholism తాగుబోతుదనం, మద్య 
వ్యసనం, మద్యాసక్తి 

alcove వేసవి కుటీరం, వసారా 


alderman నగర వృద్దుడు, వృద్ధ పౌరుడు 


aleatory దైవాధీనమైన,  అద్భష్టాన్ని 
నమ్మిన; అదృష్టకాలం 

alert అ(ప్రమత్తత, జాగరూకత, చురుకు 
దనం; చురుకైన 

alga శైవలం, నాచు 

algae శైవలాలు 

algal bloom శైవలాల పెరుగుదల 

algebra వీజగణితం 

algedonic ఒక భావంవల్ల ఏర్పడే ఆహ్లాదం 

2126512 బాధానుభూతి 

algethesia నొప్పిని అనుభవించే స్థితి 

algicide శైవలనాశని, నాచుని నిర్మూ 
లించేది 

algorism అరబ్బుల సంఖ్యావిధానం 

algorithm క్రమసూత్ర పద్దతి, యాంత్రిక 
పద్ధతి, నూతన పరివర్తకాల నిర్మాణ 
ప్రక్రియ 

alias మారుపేరు, ఉరఫ్‌ 

alibi! సాకు, మిష నేరం జరిగిన సమ 
యంలో నిందితుడు మరొకచోట ఉన్నట్టు 
న్యాయస్థానంలో నిరూపించడం 

alien గ్రహాంతరవాసి, (పౌరసత్వ హక్కు 
తీసుకున్న) విదేశీయుడు, పరాయి 

alienable అన్యాక్రాంతం చేయదగిన, 
బదిలీ చేయదగిన, వేరు చేయదగిన 

alienage పరదేశీయత 

alienate అన్యాక్రాంతం చేయు, పరాధీనం 
చేయు 

alienation అన్యాక్రాంతం చెయ్యడం, 
పరాధీనం చెయ్యడం, పరాయీకరణ, 
బదిలీ చేయడం, వైమనస్యత 

aliform రెక్క ఆకారంలోని 

alignment సమరేఖనం, వరుస; రాజ 
కీయాలలో ఒక వర్గానికి మద్దతివ్వడం 

alight దిగడం, స్థిరపడడం; మండుతున్న 
నిప్పంటించిన 


alike 


allied 





2126 ఒకే విధంగా ఉండడం, సారూప్యం 
aliment ఆహారం, ఆధారం 


alimentary ఆహార సంబంధిత. “= 64- 
nal అన్నవాహిక 

alimony భరణం, మనోవర్తి, భృతి 

aliphatic శృంఖల హైడ్రోకార్బన్లు, ఫాటి 
కామ్లానికి చెందిన 

aliquant శేషం వచ్చే సంఖ్య 

aliquot నిశ్శేషంగా భాగించే సంఖ్య 

211600 అన్యధా, ఇతరత్రా 

alium ఉల్లిజాతి 

aliund మరో ఆధారం/ చట్టం నుంచి 

alive సజీవ, చైతన్యవంతమైన. ా 4nd 
kicking హుషారుగా ఉండే, ఉత్సాహ 
పూరిత. [0 be ~ (to తెలుసుకొను, 
తెలుసుకొని ఉండు 

alkali go. ~ metal కారలోహం 

alkaline కార. ~ earth కారమృత్తికా 
లోహాల ఆక్ష్రైడ్‌లు. M earth metal gర 
మృత్తికా లోహం. - Iiquid కార 
ద్రావణం. గ $501 క్షార మృత్తిక 

alkalinity క్షారత్వం 

alkaliser కారకం 

alkaloid కారకం 

alkaloid వృక్ష సంబంధ రసాయనం. ff 
narcotics వృక్షసంబంధిత మాదక 
ద్రవ్యాలు 

alkaly కారం 

211 అందరు, అంతా, సర్వం, అఖిల, సకల, 
సమస్త. ా 410౧3 మొదటి నుంచి, ఎల్ల 
వేళలా. M abd only అన్నీ అవి 
మాత్రమే. - 4274 ౮4౫4౯౧” అందరూ, 
విడివిడిగానూ, మొత్తంగానూ, వ్యష్టగా 
సమష్టిగా. ~ around అన్నివైపులా. = 
at once ఒక్ళసారిగా, ఒక్కటిగా. ా bUt 


దాదాపుగా. ా clear నిర్నిరోధంగా, 


అడ్డులేకుండా, అనుకూలంగా. f 77౫ All 
అంతా, సర్వత్రా సమస్త. ా eMbrac- 
ing సమగ్ర. ా 01 యావచ్చక్తి, క్రికెట్‌లో 
అందరూ బెట్‌ కావడం. fా 0ver 
అంతటా. fM purpose సకలార్థసాధక. 
~ risk policy నష్టం సంభవించే అన్ని 
సందర్భాలలో చెల్లింపు జరిపే బీమా 
సౌకర్యం. - 70474 సర్వ సమర్థ. ౫ 
rounder సర్వసమర్థుడు, నిష్టాతుడు. ~ 
the people యావన్మంది. = the same 
అదే. - tiMe light అత్యధిక, గరిష్ట. ౫ 
time record సార్వకాలిక (ప్రమాణం 

allay తేలికపరచు, తగ్గించు, తొలగించు, 
శాంతింపజేయు, మందగింపజేయు, అణి 
చివేయు 

allegation ఆరోపణ 

allege (నేరం) ఆరోపించు, నేరం చేసినట్లు 


భావించు 
allegiance విధేయత, స్వామిభక్తి 
allegory దృష్టాంతం: అన్యవిషయ 


సూచన, అన్యార్థ రచన 

allele యుగ్మ వికల్పం 

21109” ప్రతికూలత, అసహనీయత, శరీ 
రానికి పడకపోవడం 

alleviate ఉపశమింపచేయు, తగ్గించు 

alleviation ఉపశమనం, పారదోలటం, 
లేకుండా చేయడం, తగ్గించడం 

alley వీధి, దోవ, సందు, తోటలో నడక 

alliaceous వెల్లుల్లి వంటి 

alliance వివాహ సంబంధం, బంధుత్వం, 
భావం, రాజ్యాల కూటమి. ~ theory 
బంధుత్వ ప్రాధాన్యతావాదం 

allied అనుబంధిత, మిత్ర. f forces 
మిత్రరాజ్యాలు. ా phenomenon అను 
బంధ దృగ్విషయం 


allies 


alogical 





allies మిత్రరాజ్యాలు, స్నేహితులు, సంబం 
ధికులు 


alligator మొసలి వంటి ఉభయచరం 

allision ఓడలు డీకొనడం 

alliteration అనుప్రాస 

alliterative ఆనుప్రాసిక. > etre 
అనుప్రాసతో వచ్చిన పద్యం 

allocate కేటాయించు, నియోగించు 

allocation కేటాయింపు, కేటాయించిన 
నిధి 

allocentric తనకు బయట, బాహ్యం 

allodium పన్నులేని, మాన్యపునేల 

2110851201 ఒక అక్షరానికున్న మరోరూపం 

21100600 అవయవాల నైప్పత్తికాభివృద్ధి 

2110001001 సపదాంశం 

2110296 అనుబంధ చీటి 

2110024 ఇంగ్రీషు వైద్యుడు 

211002)” ఇంగ్లీషు వైద్యం, అలోపతి 

allopatric భౌగోళికంగా నివాసాలు ఏర్ప 
రుచుకున్న జాతులకు సంబంధించిన 

allophone సవర్ణం 

allot కేటాయించు, భాగమిచ్చు 

allotee వాటా లభించిన, కేటాయింపు 
పొందిన వ్యక్తి 

allotheism విచిత్ర దేవతారాధన 

allotment కేటాయింపు. f etter కేటా 
యింపు లేఖ. - 72070 చెల్లించాల్సిన 
డబ్బు. - Of shares వాటాల కేటా 
యింపు 

allotropic బహురూప 

allotropic form భిన్నరూపాకృతి 

allotropism భిన్నరూపత 

allotropy రూపాంతరత, భిన్నరూపం 

alloverish శాశ్వత అనారోగ్య భావన 

allow అనుమతించు 

allowance భత్యం: ఒక వస్తువుపై ప్రత్యే 
కించి ఇచ్చే తగ్గింపు. COMpensatory 


=. పరిహార బత్తెం. conveyance ~ 
వాహన బత్తెం. dearness ~ కరువు 
బత్తెం 

allowed వాదికి అనుకూలంగా కోర్టు తీర్పు 
చెప్పడం. ా wth ౯055 వాదికి అయిన 
ఖర్చులను ప్రతివాది చెల్లించాలని కోర్టు 
తీర్చు చెప్పడం 

alloy మిశ్రధాతువు, మిశ్రలోహం, లోహ 
మి(శ్రణం 

allude సూచనప్రాయంగా చెప్పు, 
సూచించు, ప్రస్తావించు 

alluding సూచించడం, తెలియజేయడం, 
ఉద్దేశించడం 

allure (పలోభపెట్టు 

allurement ఆశచూపించడం, (ప్రలోభనం, 
ప్రలోభం 

allusion సందర్భసూచన, పరోక్ష సూచన, 
పురాస్ఫూర్తి 

allusive పరోక్షంగా ప్రస్తావించిన 

alluvial ఒండ్రు. - 50/ ఒండ్రుమట్టి నేల, 

deposits నదీ 
ప్రవాహం వల్ల వచ్చిన ఒండ్రు 

alluvium ఒండ్రుమట్టి 

ally మిత్రుడు, బంధువు, సంబంధి, స్నేహి 
తుడు, మిత్ర రాజ్యం, సహాయకుడు; 
జతకట్టు 

alma mater పాఠశాల, విద్యాసంస్థ 


జలాపనీతాలు. 


almanac పంచాంగం 

almighty భగవంతుడు, సర్వశక్తిమంతుడు 

almond బాదం 

alms తిరిపెం, ముష్టి బిచ్చం, ధర్మం, 
భిక్షం. house యాచకుల వసతి గృహం 

aloe కలబంద. 4272676427 ~ కిత్తనార 

210% పైన, ఊర్థ్వ, ఉపరితలంలో 

alogia మాట పడిపోవడం 

21021021 తర్మరహిత, తర్మాతీత 


alone 


alynergia 





alone ఒంటరిగా, ఏకాంతంగా 

aloof దూరంగా ఉండు 

2100612 బట్టతల. - areata అంటు 
రోగాల వల్ల కలిగే బట్టతల 

210062 బట్టతల 

aloud బిగ్గరగా, బహిరంగంగా 

alpha (గ్రీకు వర్ణమాలలో మొదటి అక్షరం, 
నక్షత్రరాశిలో ప్రకాశవంతమైన నక్షత్రం. 
~ and-omega ఆద్యంతాలు 

alphabet అక్షరం, వర్ణమాల, అక్షర సమా 
మ్నాయం, వర్ణ సమామ్నాయం, ప్రాథమి 
కాంశం 

alphabetical వర్థమాలకు సంబంధించిన. 
~ order వర్ణక్రమం 

alphabetise అక్షర క్రమంలో అమర్చడం 

alphabitic writing వర్ణలేఖనం 

alphamale నాయకుడు, పెత్తనందారు 

alpha numeric అక్షరాలూ సంఖ్యలూ 
రెండూ ఉండే విధం 

alpha particle ఆల్ఫా శకలం 

alpha rays ఆల్ఫా కిరణాలు 

alpha stocks పెద్ద కంపెనీల వాటాలు 

alpine ఉన్నత శిఖరాలకు/ ఆల్ఫ్స్‌ పర్వతా 
లకు సంబంధించిన 

alt ఉచ్చైస్వరం 

alter బలిపీఠం, దైవపీఠం 

altar poem బంధ కవిత్వం 

altarwise దైవపీఠం వలె 

altar మార్చు 

alteration స్వభావం, స్థితి మొదలగు 
వాటిల్లో మార్పు తేవడం. ా Of share 
capital కంపెనీ వాటాధనం పెంచుకునే, 
తగ్గించుకునే వెసులుబాటు 

altercation కొట్లాట, ఘర్షణ, తగవు, 
వాదులాట, వాక్కలహం, తగాదా, 
వాగ్యుద్ధం, వివాదం, తకరారు 


alternate ఏకాంతం; ఒకటి విడిచి ఒకటి 
alternant పర్యాయ రూపం 


alternating personality ద్విమూర్తి 
మత్వం 

alternation పర్యాయత, పర్యాయరూపత 

alternative పత్యామ్నాయం, పక్షాంతరం. 
~ current పదే పదే దిశమార్చే విద్యుత్‌ 
ప్రవాహం. ా energy ప్రత్యామ్నాయ 
ఇంధనం. f h॥05t ప్రత్యామ్నాయ ఆతి 
థేయి. ~  Iiterature సమాంతర 
సాహిత్యం 

alternism త్యాగం 

alter sensation అనుభవ పరంపర 

altimeter ఉన్నతి మాపకం/ ఎత్తును 
కొలిచే పరికరం 

altimetry ఎత్తులను కొలిచే విధానం 

altinaut పర్వతారోహకుడు 

altitude ఎత్తు, సామర్థ్య స్థాయి 

altogether పూర్తిగా 

altrical క్షీరదాలకు సంబంధించిన 

altruism పరహితత్వం, నిస్వార్థసేవ 

altruist పరహితకారి 

altruistic పరహితాత్మక, పరహిత ప్రధాన 

alum పట్టిక, వాయుకోశం 

alumni పూర్వ విద్యార్థులు 

alumnus పోషిత పుత్రుడు, సంరక్తితుడు, 
స్నాతకుడు, పూర్వవిద్యార్థి, పట్టభద్రుడు, 
ఆల్జీమర్స్‌, జ్ఞాపకశక్తి పోయే వ్యాధి 

alvar తవ్వకాల్లో బయల్పడ్డ ఎముకలను 
గట్టిపరిచేందుకు ఉపయోగించే రసాయ 
నిక పదార్థాల మిశ్రమం 

alveolar arch వాయుచాపం 

alveolate (తేనెపట్టులో లాగా) చిన్న చిన్న 
గదులు గల 

alynergia చాలాపనులు ఒకే సమయంలో 
చేయలేకపోవడం 


alzheimers 


ameliorate 





alzheimers అల్జీమర్స్‌, జ్ఞాపక శక్తిని 
పూర్తిగా కోల్పోవడం, ఆహారం తీసుకోక 
పోవడం, మాటలు అర్థం చేసుకోలేక 
పోవడం, నడవలేక పోవడం వగైరాలున్న 
వ్యాధి 

amabile కొద్దిపాటి తీపిగల ద్రాక్షరసం 

amalgam రసమి శ్రమం 

amalgamate కలియు, 
సంలీనమగు 

amalgamated విలీనమైన; సంస్థల విలీనీ 
కరణం, ఏకీకరణం 

amalgamation విలీనీకరణం. - ౧ 
companies కంపెనీల విలీనత 

amalgamator విలీనీకర్త, గణకుడు 

amanous చేతులు లేని 

amaranth కొయ్య తోటకూర 

amaranthus తోటకూర జాతి (మొక్కలు) 

amass సంపాదించు, పొందు, సమాచారం 
పొందు 

amastia స్తన రాహిత్యం 

amateur బెత్సాహిక క్రీడాకారుడు, క్రీడా 
కారిణి 

amathophobia దుమ్ము, ధూళి అంటే 
భయం 

2002676 విషయాసక్తి గల 

amativeness విషయాసక్తి 


ఏకమైపోవు, 


కూ 


amaurosis అంధత్వం 

amazement నిర్విజ్ఞత 

amazing ఆశ్చర్యకరమైన, ఉల్లాసకరమైన, 
ప్రీతిదాయకమైన, ఆనందోత్సాహాలు కలి 
గించే 

amazonis planitia అంగారక గ్రహం 
లోని లేతరంగు ప్రదేశం 

ambada seed గోగు విత్తనాలు 

ambalam శివకేశవులిద్దర్నీ పూజించే 
హిందూ దేవాలయం 


ambassador రాయబారి, దౌత్యాధికారి 

amber కాషాయరంగు; సీమ గుగ్గిలం 

ambidextrous సవ్యసాచి: రెండు చేతు 
లతో పనిచేసే. ా perosn సవ్యసాచి 

ambience వాతావరణం, పరిసర (ప్రభావం 

ambient చుట్టూ వ్యాపించి ఉన్న 

ambiguity సందిగ్ధత, డోలాయమానత 
అనిర్ధిష్టత, అస్పష్టత, బహుళార్థ బోధకత 

ambiguous అస్పష్ట, సందిగ్ధ, అనిశ్చిత, 
సందేహాస్పదమైన, విశదం కాని, అను 
మానాస్పద, అనేకార్థక 

ambit పరిధి, వ్యాప్తి, సరిహద్దు, పరిమితి, 
వలయం; జాబితా, చిట్టా, క్షేతం 

ambition గాధవాంఛ, అత్యాశ, లాలన, 
పెద్దకోరిక 

ambitious గాధవాంఛగల, అత్యాశగల 

ambiuert ఉభయవర్తనుడు 

ambivalence అనిళ్చికతి, ద్వంద్వప్రవృత్తి 

2001721004 అనిశ్చితి, ద్వంద్వ ప్రవృత్తిగల, 
విరుద్ధ 

amblyaphia స్పర్శ కోల్పోవడం 

amblygeustia రుచి కోల్పోవడం 

amblyopia దృష్టిమాంద్యం, తగ్గిన కంటి 
చూపు 

ambolism జీపుల్లో నిర్మాణక్రియ 

ambrosia అమృతం, దేవతల ఆహారం, 
రుచిగల పదార్థం 

2000109126 వాసనగల 

ambrosial దేవతా సంబంధమైన, దివ్య 
పరిమళం గల 

ambulant చలన సమర్థత 

ambush n. మెరుపుదాడి, దొంగదెబ్బ 

ambush v. దొంగదెబ్బతీయు, ఆకస్మికంగా 
దాడిచేయు 

amelia అంగహీనత 

ameliorate అభివృద్ధిచేయు, బాగుచేయు, 
బాధ నివారించు 


amelioration 


42 amphibia 





amelioration 


సరిదిద్దడం, మేలు 
చేయడం, (బాధ) దూరంచేయడం, ఉప 
శమనం 


amenable అనుకూల, మార్పదగిన 

amend సవరించు, సరిదిద్దు, మార్చు 

amendment సవరణ, మార్చు, దిద్దుబాటు 

amenity వసతి, సౌకర్యం, సదుపాయం 

amenorrhea రుతుక్రమం రాకపోవడం 

ament జ్ఞాపకశక్తి లేని వ్యక్తి 

amerce జుల్మానా వేయు, శిక్షించు 

ametropia కంటి చూపు లోపం 

amiability స్నేహ స్వభావం 

amiable స్నేహపూర్వక, స్నేహప్రద 

amicable సాత్విక, హృద్యమైన, సమరస, 
సామరస్యపూర్వక, స్నేహపూర్వక, పరస్పర 
సమ్మత. f $0lution ఆమోదయోగ్యమైన 
పరిష్కారం 

amicus curiae స్వార్థరహితుడైన సలహా 
దారు, కోర్టు ఆదేశం మేరకు తన అభి 
ప్రాయం వివరించే న్యాయనిపుణుడు 

amid మధ్య, సమక్షంలో 

amile దుర్భలమైన, ముసలమ్మవంటి 

amimia సంజ్ఞల ద్వారా సంభాషించ లేక 
పోవడం 

amine ఎమైన్‌, నత్రజని సంయోగ పదార్థం 

amino ఎమైన్‌కు సంబంధించిన. ా 60777- 
pound ఎమైనో సమ్మేళనం 

2౫0 2.14 ఎమైనో ఆమ్లం 

amiss తప్పు, సరికాని, తప్పుగా, దోషంగా 

20016266 పితృసాధికారం 

amitosis అమైటాసిస్‌, అసమవిభజన 

2010” మైత్రి, సమోధ్య 

ammeter అమ్మీటర్‌: విద్యుత్‌ ప్రవాహాన్ని 
ఆంపియర్‌ ప్రమాణాల్లో కొలిచే పరికరం 

ammonia అమ్మోనియా వాయువు 

ammoniaification అమోనియీకరణం 


ammonolysis అమోనియా విశ్లేషణచర్య 

ammunition మందుగుండు సామగగి 

amnesia మతిమరుపు, విస్మరణ, విస్మ తి 
స్మృతిలోపం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం 

amnesty క్షమ, క్షమాభిక్ష క్షమాదానం, 
క్షమాభిక్షపెట్టు, తప్పుకాయు, క్షమించు 

amnion ఉల్భం, ఉమ్మ 

2౫01062 ఉల్బ జీవులు 

amniotic cavity ఉల్పకుహరం 

amnotic fluid ఉమ్మనీరు 

amoeba అమీబా, ప్రాథమిక ఏకకణ జీవి 

amoebiasis అమీబావల్ల కలిగే అంటు 
వ్యాధి 

amoebic dysentery జిగట విరేచనాలు 

amoeboid అమీబావంటి 

amok దుడుకయిన, ఉన్మాదంతో కూడిన 

amoral నీతిబాహ్య 

amorality నీతిబాహ్యత, సదాచారం కొర 
వడడం 

amorous కామటప్రవృత్తిగల, (ప్రేమికుడైన, 
పేమకు సంబంధించిన 

amorphous రూపరహిత, ఆకారంలేని, 
సక్రమంకాని, ఘనీభవించని, అవ్యవస్థిత 
మైన 

amortization రుణవిమోచన, అసలు వడ్డీ 
కలిపి వాయిదాలుగా అప్పు చెల్లించే 
విధానం, రుణ విమోచనకు దానం 

amortize వాయిదాలుగా అప్పు చెల్లించు 

amount మొత్తం, పరిమాణం. M realised 
వసూలైన మొత్తం. ా secured తాకట్టు 
రుణ మొత్తం 

amour (పేమ కలాపం, కుట్ర 

ampere ఆంపియర్‌: విద్యుచ్చక్తిని కొలిచే 
ప్రమాణం 

amphibia ఉభయచరాలు: 
నీటిలో కూడా జీవించే జీవులు 


నేలపైన, 


amphibiology 


43 


analytical 





amphibiology ఉభయచరాధ్యయనం 

amphibious ఉభయచరమైన 

amphibrach జగణం 

ampholyte ఉభయధర్మి 

amphoteric ద్విస్వభావయుత 

amphoterism ద్విస్వభావత 

ample విస్తారమైన, ఎక్కువ, పుష్కల, కావ 
లసినంత, విపుల 

amplifier వర్ణకం, శబ్ధవృద్ధి పరికరం 

amplify విస్తృతపరచు,  విపులీకరించు; 
ధ్వని పెంచు 

amplitude విస్తారం, పెద్ద స్థితి; డోలన 
పరిమితి 

ampulliform సీసాలాగుండే 

amputate అవయవం 

amputation అంగచ్చేదం 

amuse ఉల్లాసపర్చు, నవ్వుకునేట్టు చేయు, 
వినోదపరచు 

amusement 
వినోదం 

amylaceous పిండి పదార్థంగల 

amyli ఎండిన చింతపండు 

amyloplast పిండి పదార్థ రేణువులు 

amylose అమిలోజ్‌, ఓ రకం చక్కెర 

amyotonia కండరాల బిగి సడలడం 

anabasis క్రమానుగతంగా ఎదగడం, 
పతాకస్థాయికి చేరడం 

anabolic శరీరాకృతిని పెంచే 

anachoresis బొరియల్లో దాక్న్మోవడం 

anachronism కాల వ్యత్యయం, కాలం 
చెల్లిన, పాత, మూసపద్ధతి 

anachrony కాలవ్యతిక్రమం 


ఉల్లాసం, సంతోషం, 


20200512 బ్రహ్మజెముడు 

anaemia రక్తహీనత, పాండురోగం, పాలి 
పోవడం. 
విచ్చిన్నత Irn deficiency ~ లోహలుప్త 
రక్తహీనత. nutritional ~ పోషకాహార 


haemolytic ~ రక్త కణ 


లుప్తరక్తహీనత. ౨౭60౫4427౧” > అను 
బంధిత రక్తహీనత 

anaerobe వాయు నిరపేక్షి 

anaerobic వాయు రహితమైన 

anaesthesia చైతన్యరాహిత్యం, మత్తు 
కలిగించడం. general గ పూర్తి మత్తు. 
local ~ కొన్ని అంగాలకే కలిగించే 
మత్తు. regional ~ పరిమిత (ప్రాంతా 
నికి కలిగించే మత్తు 

anaesthetic నిశ్చేతక, మత్తు మందు 

anaesthetist మత్తు మందు ఇచ్చే వ్యక్తి, 
చైతన్యహరణ శాస్త్ర నిపుణుడు 

anagogical అర్జోన్నతీ కరణం 

2021 ఆసన సంబంధమైన 

analgesic బాధానివారక 

analogical creation సామ్యాధారిత 
రూపసృష్టి 

analogous పోలిన, సదృశ, సమానమైన, 
తుల్యమైన, అనురూప 

analogue సాద్భశ్యం.  Mంdel సాదృశ్య 
నమూనా 

analogy పోలిక, సామ్యం, సంబంధం, 
దృష్టాంతం, సాదృశ్యం, విధుల సారూ 
ప్యత 

2215206 ఆత్మవిశ్లేషణ చేసుకునే వ్యక్తి 

analyse విశ్లేషించు, వివరించు 

analyser విశ్లేషకం, విశ్లేషకుడు, విశ్లేషకు 
రాలు 

analysis విశ్లేషణ 

analyst విశ్లేషకుడు/ విశ్లేషకురాలు 

analytic విశ్లేషణాత్మక. ~ language 
విశ్లేషణాత్మక భాష 

analytical విశ్లేషణాత్మక. balance 
విశ్లేషణ సమతౌల్యం. M economics 
వైశ్లేషిక అర్ధశాస్త్రం. - Method విశ్లేషణ 
విధానం. గ 706౦ విశ్లేషక ఉపపత్తి. ా 
reagent విశ్లేషణ కారకం 


2020121003 


44 


angel 





anamalous అసంగత, వ్యత్యస్త, విపరీత 


anamenesis జ్ఞాపకం, స్మ ఎ్రతిపూర్వ జన్మ 
స్మరణం 

anamoly వ్యత్యాసం, హెచ్చుతగ్గులు, 
అసంగతత్వం, వైపరీత్యం, అర్థరహిత పద 
ప్రయోగం 

20200001)” పరాగసంపర్మం జరిగిన 

anandria పురుష లక్షణాలు లేకపోవడం 

anaphase చలనదశ 

anaphia స్పర్శ లేకపోవడం/ స్పర్శ శక్తి 
తగ్గిపోవడం 

anaphora పునరుక్తి, పద పునర్ల్గహణం 

anaphrodisia కామవాంఛ లేకపోవడం/ 
తగ్గిపోవడం 

anaphylaxis తీవ ప్రక్రియ 

anaplasta అవికసనత్వం 

anaptyxis స్వరఖభక్తి 

anarchism అరాజకవాదం 

anarchist అరాజకవాది 

anarchy అస్తవ్యస్తత, అస్థిరత, అరాజ 
కత్వం, శాంతిభద్రతల క్షీణత, ప్రభుత్వ 
యంత్రాంగ వైఫల్యం 

anasarca నంజు, ఉబ్బు, జలోదరం 

anastomosis నదిపాయలుగా విడిపోవడం 

anathema గిట్టని, ఒల్లని; బహిష్మరణ, 
ఆంక్ష 

anatomical శరీర నిర్మాణ సంబంధమైన 

anatomist మృత శరీర విశ్లేషకుడు 

anatomy అంతర్నిర్మాణ శాస్త్రం, శరీర 
నిర్మాణ శాస్త్రం, సమగ్ర పరిశీలన 

ancestor పూర్వికుడు 

ancestral పూర్విక, పూర్వికుల, తాత 
ముత్తాతల నాటి. = 7707౯70 పిత్రార్జిత 
ఆస్తి. 

ancestry వంశపారంపర్య 

anchor లంగరు, కార్యక్రమ నిర్వాహ 


సంధానకర్త; దృఢంగా బంధించి ఉంచు, 
కదలకుండా ఉండు 

anchorage లంగరు సుంకం; లంగరు 
వేసే చోటు, లగ్నీకరణం 

ancillary అనుబంధ, సహాయక 

andocracy పురుషాధికారం గల సంఘం 

androcyte పురుష బీజ మాతృకణం 

androecious బీజాలు మాత్రమే ఉన్న 
మొక్క 

androecium కేసరావళి 

androgen పురుషుల్లోని లైంగిక హార్మోన్‌, 
అటువంటి కృత్రిమ సంయోజక పదార్థం 

andrographis నేలవేము 

androgynous పురుష, స్త్రీ లక్షణాలు 
రెండూ ఒకే వ్యక్తిలో ఉండడం. 
flower ద్విలింగ పుష్పం 

261090) ద్విలింగత 

android మానుషరూపంలో ఉండే 

andrology పురుషుల వ్యాధులను అధ్య 
యనం చేసే ప్రత్యేక శాస్త్రం 

androspore పురుష సిద్ధ బీజం 

androsterone పురుష లైంగిక హార్మోన్‌ 

anecdote పిట్టకథ, విషయాంతర స్ఫూర్తి, 
అవాంతర విషయం, సమాంతర విషయ 
ప్రస్తావన 

anemometer గాలి వేగాన్ని కొలిచే 
సాధనం 

anemophilous వాయుపరాగ సంపర్కం 

anemophily పరాగ సంపర్శ్మం జరిగిన 

anepigraphon ముఖచిత్రంలేని ప్రచురణ 

anergasia పనిచేసే శక్తి లేకపోవడం 

anergia శక్తిలోపం 

aneroid అనార్ద 

aneurysm (of brain) (మెదడులో) రక్త 
నాళాల ఉబ్బు వ్యాధి, వాపువ్యాధి 

20901 దేవత, అప్సరస 


angina 


ankylo stomiasis 





angina ఊపిరాడని స్థితి 

angina of effort (శమవల్ల వచ్చే 
గుండెపోటు 

angina pectoris ఛాతిలో నొప్పి 

angiogenesis రక్త కేశనాళికల అభివృద్ధి 

angioplasty బెలూన్‌ ద్వారా చేసే గుండె 
చికిత్స 

angio sperm ఆవృత వీజపు మొక్క 
విత్తనాలు ఫలదళాలలో ఆవృతమై ఉండే 
మొక్క 

angle n. కోణం. ~ grancing అను 
స్ప పశ్యకోణం. ~ of contact స్పర్శకోణం 

angle v. చేపలు పట్టు, గాలం వేయు 

angling చేపలు పట్టడం, గాలం వేయడం; 
కాచుకు కూర్చోవడం 

anglomania విపరీతమైన ఆంగ్లాభిమానం 

angoranimi ఆసన్నమరణజ్ఞానం 

angry outbursts ఆగహారావాలు 

angry youngmen (క్రుద్ధయువకులు 

angstrom ఆంగ్‌స్థామ్‌ ప్రమాణం: మీట 
ర్‌లో పదివేల కోట్ల వంతు 

anguine పామువంటి 

anguish గుంజాటన, తీవ్రమైన శారీరక/ 
మానసిక బాధ, క్షోభ 

anguished బాధాకరమైన 

angular కోణీయ 

angular stomatitis నోరు చివరి భాగాల్లో 
ఏర్పడే పగుళ్ళు 

angular velocity కోణీయవేగం, వర్తుల 
వేగం 

angustate అంగుళీరూపి 

anhydrous అనార్ట, తడిలేని, నిర్జల. ౫ 
alcohol నిర్ణల మద్యసారం 

animal cule సూక్ష్మజీవి, సూక్ష్మక్రిమి 

animal electricity శారీరక విద్యుత్తు 

animal husbandry పశుపోషణ 


animal manures పెంట ఎరువులు 

animal psychology జంతు మనస్తత్వ 
శాస్త్రం 

animal starch జంతువుల పిండి పదార్థం 

animate సజీవ, సచేతన, చైతన్యవంత 
మైన, ఉత్సాహకరమైన 

animation సచేతనత్వం, కదిలే బొమ్మల 
కళ 

animation drawings కదిలే బొమ్మలు 
గీయడం 

animation film కదిలే బొమ్మల చిత్రం 

animatism ముగ్ధత్వవాదం, అసాధారణ 
శక్తులు కలవనే నమ్మిక 

animator ఆనిమేషన్‌ చిత్రాలు వేసే వ్యక్తి 

animism సర్వాత్మవాదం, జీవత్వారోపణం 

animo ఉద్దేశంతో, గాఢమైన విశ్వాసంతో 


animosity విరోధం, విభేదం, పొర 
పొచ్చాలు, వైరభావం, పగ, వైరం, 
వైషమ్యం 
animus దురుద్దేశం; శత్రుభావం, ద్వేష 
భావం 


aninmism ఆత్మపై నమ్మకం ఉండడం. 
ఆత్మ జంతువుల్ని మానవుల్ని చుట్టూ 
ఉన్న ఇతర పరిసరాలను ప్రభావితం 
చేస్తుందనే వాదం 

anion రుణాత్మక విద్యుదావేశం గల (రుణా 
వేశం గల) అయాన్‌ 

aniso gamete అసమ సంయోగ బీజం 

aniso gamous అసమ సంయోగ 

anisogamy అసమ సంయోగత్వం 

anisophyllous అసమాన వత్రం 

anisotropic విషమ దిశాత్మక 

ankle చీలమండ 

ankolostoma కొంకిపురుగు 

ankylosis కీళ్ళలో చలనరాహిత్యం 

ankylo stomiasis కొంకిపురుగు వ్యాధి 


anneal 


anonymous 





anneal అనీలనం 

annealing వేడిచేసి కావలసిన ఆకారం 
లోకి మార్చి చల్లబరచడం 

annectent కలిపే, చేర్చే, జోడించే 

annelida అనెలిడా వర్గ జీవులు, వాన 
పాములు, జలగలు వగైరా 

annex 7. అనుబంధించు, కలుపు, చేర్చు, 
ఆ(క్రమించుకొను 

annex (అ 1౬. అనుబంధం, అదనపు 
విషయం, నివేదిక లేదా పత్రానికి అను 
బంధంగా ఇచ్చే విభాగం 

annexation అనుబంధించడం, కలుపు 
కోవడం, చేర్చుకోవడం, 
విలీనీకరణ 

annexed సంయోజిత 

annexure అనుబంధం, జతపరిచినది 


బలవంతపు 


annihalation నిర్మూలన, ధ్వంసం, సర్వ 
నాశనం, లయం 
annihialate నిర్మూలించు, రూపుమాపు, 
ధ్వంసంచేయు, నామరూపాలు లేకుండా 
చేయు, నాశనంచేయు 
annihilator లయకారి 
annon శీఘ్రంగా, ఇప్పుడే 
annona సీతాఫలం 
annotate వివరించు, 
టీకరాయు 
annotation వ్యాఖ్య, టివ్పణి 


వ్యాఖ్యానించు, 


announce ప్రకటించు 

annoy విసిగించు, చికాకుపరచు, ఆందో 
ళన చెందు, కోపం తెప్పించు 

annoyance చీకాకు, ఆందోళన, రొష్టు 

annoyer ఆహ్లాదకరం కాని వాటిని 
అందించే (పేరకం 

annual ఏకవార్షికం, ఏకవార్షికపు మొక్క 
~ general meeting వార్షిక సర్వసభ్య 
సమావేశం. ా leave వార్షిక సెలవు. - 

సంవత్సరానికి 


percentage rate 


ఒకసారిగా లెక్కించే వడ్డీ లేదా కమీషన్‌ 
రేటు. - plan వార్షిక ప్రణాళిక. ౫ 
report వార్షిక నివేదిక. - 77785 వార్షిక 
వలయాలు 

annuitant నియత  కాలికంగా  నిర్గీత 
మొత్తాలను తీసుకునే వ్యక్తి 

annuities వార్శికాలు 


annuity వార్చికం, ప్రతి 
చెల్లించే నిర్ణీత మొత్తం 

annul రద్దుచేయు, చెల్లకుండా చేయు, 
చెల్లుబాటు కాకుండా చేయు, కొట్టివేయు 

annular కంకణ, కంకణాకార, వర్తులా 
కార, అంగులీయాకార, ఉంగరపు వేలు. 
~ shape వలయాకారం 

annulment రద్దు (చేయడం), చెల్లకుండా 
చేయడం, కొట్టివేయడం 

annulus వృత్తాకార నిర్మాణం 


సంవత్సరం 


annuniation ప్రకటన, ఘోషణ 

annus horibilus గద్దు సంవత్సరం 

anode ధన (ధ్రువం 

anodyne బాధానివారిణి 

anoint మర్దనచేయు, అభిషేకించు 

anointing ఆలేపనం 

anointment మర్దనచేయడం, అభిషేకిం 
చడం, శాంతింప చేయడం 

anomalous అసంగత, ఒక తీరులేని, 
విపరీత, క్రమరహిత 

anomaly నియమవిరుద్ధం, అసాధారణం, 
విపరీతం, క్రమంలేని నడక, వ్యత్యాసం, 
తేడా, విక్ళతి, విరూపం 

anomic అనియతి 

anomie సామాజిక నియమాల విచ్చిన్నత 

anonymity అనభిజ్ఞత, రహస్య గోపనం 

anonymous అనామక, ఊరు పేరు లేని, 
పేరు తెలియని, గుర్తు తెలియని, అప్రక 
టిత అకర్తృకం. M letters ఆకాశ 
రామన్న ఉత్తరాలు 


anorectic 


47 


anthropometry 





anorectic ఆకలి కోల్పోవడం 
anorexia ఆకలి లేకపోవడం 


anorgasmia లైంగికాసమర్లత 

anosmia వాసనలేమి, ఘ్రాణశక్తిని కోల్పో 
వడం 

anourous తోకలేని, వావిడి 

2032 ప్రాణవాయువు లేమి 

anoxic ప్రాణ వాయువు లేని స్థితి 

ansering బుద్ధిలేని; బాతువంటి 

answer back తిప్పికొట్టు 

antacid ఆమహరం 

antagonise కోపం తెప్పించు, విరోధం 
తెచ్చుకొను, స్పర్ధలు తెచ్చు 

antagoniser చర్యా వ్యతిరేకి 

antagonism వ్యతిరేకత, శత్రుత్వం, తిర 
స్మారం, వైరుధ్యం, విరోధభావం 

antagonistic విరుద్ధ, వ్యతిరేక, వ్యతిరిక్త. 
~ cooperation విరుద్ధ సహకారం 

antaphrodisiac కామవాంఛా నిరోధక 

antarctic circle అంటార్శ్మిటిక్‌/ దక్షిణ 
భువ వలయం 

ante prandial భోజనానికి ముందు 

ante room వేచి ఉండే గది, పక్మగది 

ante పూర్వ, వెనుకటి, ముందు 

antecedent పూర్వపదం, గతంలో జరిగి 
నది. ఇంతకు ముందే వచ్చినది, మును 
పటి, గత చరిత్ర. ా bt పూర్వరుణం. 
river పూర్వవర్తి నది 

ante date గడచిన వెనుకటి తేదీ వేయడం; 
దస్తావేజు రాసిన తేదీకి ముందు తేదీ 

ante diluvian జలప్రళయానికి ముందలి, 
ఆ కాలానికి అనుగుణమైన; పురాతన 
మైన, వాడుకలో లేని, బూజుపట్టిన 

antelope లేడి వంటి జంతువు 

ante mortem మరణానికి పూర్వం 

antenatal పసవ/ ప్రసూతి పూర్వ 


antenatus వివాహపూర్వ సంతానం 

antenna ఆంటిెన్నాా స్పర్శాంగాల జంట, 
సంకేత గ్రాహకం 

antenuptial వివాహపూర్వ 

anteriad పొడుచుకొని వచ్చిన 

anterior ముందటి, పూర్వ 

anthelminitic జీర్ణాశయ క్రిమిసంహారక 

anthem జాతీయగీతం, సంఘీభావ గీతం, 
సామూహిక గీతం 

antheridium పురుష వీజాశయం 

antherozoid చలన పురుష బీజం 

anthesis (ప్రఫుల్లనం; పూలువికసించే 
సమయం 

anthill (చెద) పుట్ట 

anthocarp సంయుక్త ఫలం 

anthology సంకలనం ((గంథ) సంచయం 

anthology/ ontology మం(త్ర సంకలనం 

anthophilous కుసుమప్రియ, పుష్పాల 
మీద బతికే 

20410202 ప్రాథమిక జలజీవి వర్గం 

anthracnose బొగ్గు తెగులు 

anthrax ఆంధ్రాక్స్‌, పశువుల ద్వారా మను 
షులకు సోకే అంటువ్యాధి 

anthropocentrism మానవ కేంద్రక 
వాదం 

20000062 సంధిపాద జీవులు 

anthropogeography భౌగోళిక పరిసరా 
లతో మానవుడికి గల సంబంధాల అధ్య 
యనం 

anthropolatry జంతువులకు తమ యజ 
మానులపై గల అంకిత భావం 

anthropologist మానవశాస్త్రజ్ఞాడు 

anthropology మానవ పరిణామ శాస్త్రం, 
నృశాస్త్రం, మానవ శాస్త్రం 

anthropometry మానవ శరీర మాపనం, 
మానవమితి 


anthropomorphism 


anti-malarial 





anthropomorphism మానవత్వారోపణ, 
మనుష్య భావారోపణ 

anthropophagi నరమాంస భక్షకులు 

anthrose అగ్రోన్ముఖ 

antivenom పాము విషానికి విరుగుడు, 
సర్పవిష విరోధి 

anti-abortionist గర్భస్రావ వ్యతిరేకి 

antibacterial పతిసూక్ష్మజీవి; సూక్ష్మజీవి 
నాశక 

antibilious పైత్యాంతక 

antibiosis సహవసించే జీవుల మధ్య 
విరోధం 

antibiotic సూక్ష్మజీవనాశకం 

antibiotics విషక్రిమి వినాశకాలు, వ్యాధి 
జనక క్రిమి నాశకాలు 

antibody (పతిరక్షక పదార్థం. ~ pro- 
tein ప్రతిరక్షక ప్రోటీన్‌ 

antibrachium ముంజేయి 

antic హాస్యకారక/ విదూషక ప్రవర్తన 


anticipate ముందుగా గ్రహించు, 
ఊహించు 

anticipated demand ఆశించిన 
డిమాండ్‌ 


anticipation ఆశించిన; భవిష్యదూహ 

anticipatory ముందుగానే ఊహించు. - 
bail ముందస్తు జామీను. ా $0Cializa- 
tion స్వ సంస్కృతీకరణం 

anticlastic అసద్భశ, ముక్కలుకాని 

anticlericalism మతాధికార వ్యతిరేకత 

anticlimax విలోమ పరాకాష్ట 

anticline గోపురంలాగుండే భాగం, కింద 
ఎక్కువ, పైన తక్కువ వెడల్పుగల కట్ట, 
(పర్వత) శిఖరం 

anti-clockwise అపసవ్యదిశ 

anticoagulant గడ్డకట్టడాన్ని నిరోధించేది, 
ప్రతిస్నందకం 


anticonvulsant మూర్చనిరోధకం 

anticyclone (పతి చక్రవాతం 

antidepressant ఆందోళన/ వ్యాకులతా 
నివారిణి 

antidote విరుగుడు, ప్రతిక్రియ 

anti dumping duty దిగుమతి నిరోధక 
సుంకం 

anti-establishment వ్యవస్థా విరుద్ధ 

antifertility వంధ్యత్వ కారక, ఫలన 
సామర్ధ్యాన్ని తగ్గించే 

antifreeze ఘనీభవన నిరోధకం 

antifriction ప్రతిఘర్న్షిణి 

antigen ప్రతి జనకం 

anti-haemophilic factor ప్రతిరక్త్షస్రావ 
కారకం 

anti-hemorrhagic రక్త (స్రావనిరోధక 

anti-hero విలోమ నాయకుడు 

anti-heroine విలోమ నాయిక 

anti-histamine అలెర్టీకి కారణమైన హిస్ట 
మైన్లను నిరోధించే జెషధం 

anti-human serum మానవ ప్రతిరక్షక 
రసి 

anti-infective సంక్రమణ నిరోధక 

anti-inflammatory శోధనిరోధక, నొప్పి/ 
వాపు తగ్గించేది 

anti-knock విస్ఫోటన వ్యతికరణి 

anti-language (పతి భాష 

anti-literature సాహిత్యం, సంప్రదాయ 
విరుద్ధ 

anti-logarithm (పతి సంవర్గమానం 

antilogy అసంగత పదజాలం 

anti-lymphocyte serum లింఫో సైట్‌, 
నిరోధక రసి 

antilysin విచ్చిన్నతా నిరోధక 

antilysis విచ్చిన్నతా నిరోధం 

anti-malarial మలేరియా నిరోధక 


antimatter 


antitrust 





antimatter పతిద్రవ్యం, వ్యతిరేక పదార్థం 

antimetabolia జీవ(క్రియానిరోధి 

antimetabolite జీవక్రియా నిరోధకం 

antimetropia నేత్రాల వక్రీభవన శక్తిలో 
కల తేడా, ఉదా: ఒక కంటికి దూరదృష్టి 
లోపం రెండవ కంటికి హ్రస్వదృష్టి లోపం 
ఉండడం 


antimicrobial సూక్ష్మజీవనాశక, సూక్ష్మ 
జీవ నిరోధక 

antinephric మూత్రపిండ వ్యాధి నిరోధక 

antineuritic నాడీబాధానిరోధక 

antinomianism చట్టాల నుండి మినహా 
యింపులు కోరడం 

antinomy పరస్పరవిరుద్ధం 

anti-n0vel విలోమ నవల: సాంప్రదాయక 
నిర్మాణాంశాలను నిరాకరించిన ప్రయో 
గాత్మక నవల 

anti-oxident ప్రతి ఆక్సీకరణి, ఆక్సీకరణ 
నిరోధకం 

antiparallel పతిసమాంతర 

antiparasitic పరాన్నజీవి నిరోధక/ నాశక 

antipartical (పతిశకలం, విరుద్ధకణం 

antipathetic అనిష్టమైన, వ్యతిరేకమైన 

antipathy వైరం, విరుద్ధ భావం 

antipersonnel ప్రత్యేకించి. కాల్బలాన్ని 
నాశనంచేసే 

antiperspirant స్వేద నిరోధక 

anti phlogistic వాపును తగ్గించే 

antiphon ఒకరి వెంట ఒకరు పాడడం 

antiphonic పరస్పరం ప్రతిస్పందించే 

antiplay విలోమ నాటకం; సంప్రదాయ 
పద్ధతులను వికృతీకరించే నాటకం 

anti proton ప్రతిప్రోటాన్‌ 

antiprotozoal ఏకకణజీవనాశక, (ప్రోటో 
జావా జీవజాలనాశక 

antipruritic దురద పోగొట్టే, కండూతి 
నిరోధక 


antipyrates జ్వరనిరోధకాలు 

antipyretic జ్వరనిరోధక 

antiquarcy పురాతన వస్తువులను సేక 
రించే/ అధ్యయనం చేసే/ విక్రయించే 
వ్యక్తి 

antiquarian పురాతన వస్తువులను, 
అంశాలను అధ్యయనం చేసే శక్తి 

antiquated కాలదోషం పట్టిన 

antique ప్రాచీన కాలంనాటి 

antiquities పురావస్తువులు 

antiquity పురాతనత్వం 

antirabis కుక్కకాటు వ్యాధి నిరోధకం 

anti reheumatic కీళ్ళ నొప్పుల నివారిణి 

anti scorbutic నంజువ్యాధి నిరోధి 

antisepsis బాక్టీరియా నిరోధకత్వం/ 
నాశకం 

antiseptic చీము, మాలిన్య నిరోధ 
కారకం, (క్రిమినాశకం 

antisepticise కిమినాశనం చేయు 

antiserum ప్రతిదేహాలు గల రక్తరసి 

antisocial సంఘ వ్యతిరేక, సంఘ విద్రో 
హక 

antispasmodic కండర సంకోచ/ ముకు 
ళన నిరోధి 

antisterility వంధ్యత్వ నిరోధకత 

antistress ప్రత్యభిబలం; ఒత్తిడి నుంచి 
ఉపశమనం కలిగించే 

antitank శతఘ్ని విధ్వంసక 

antithesis (పతివాదం, 
వైరుధ్యం 

antitoxin విషహారి 

antitradewind ఉత్తరార్థగోళంలో నైరుతి 
నుంచి, దక్షిణార్ధ గోళంలో వాయవ్యం 
నుంచి వీచే పవనాలు 

antitrust బహుళజాతి సంస్థల వల్ల కలిగే 
దుష్ప్రయోజనాలకు వ్యతిరేకమైన చట్టం 


విరుద్ధాంశం, 


antitussive 


apish 





antitussive దగ్గు, కాసనిరోధి 
antiurbanism నగరీకరణ _ వ్యతిరేకతా 
వాదం 


antivenene పాము విషం విరుగుడు 
మందు 

antonym వ్యతిరేకపదం 

antrum శరీరంలోని ఖాళీస్థలం/ కుహరం 

200012 మూత్రం నిలిచిపోవడం, మూత్ర 
బంధనం; వ్యాకులత 

anvil దాగలి. 07 7/6 ~ ఆలోచనలో 
నలుగుతున్న అంశం 

anxiety బెంగ, ఆతురత, తొందర, 
ఆరాటం. ~ neurosis ఆతృతతో కూడిన 
మనోవ్యాధి, వ్యాకులతతో కూడిన రుగ్మత 

anxious ఆతుర, వ్యాకుల 

anxiousness ఆతురత, వ్యాకులత, ఆందో 
ళన 

anywise ఏదో ఒక విధంగా/ ఒక తీరుగా 

aorta మహాధమని 

apace శీఘ్రంగా, తొందరగా, త్వరితంగా 

apanthropy సంఘం / మానవ సమ 
జీవనం అంటే విరక్తి 

apareunia సంభోగించలేని స్థితి 

apart నేరుగా, విడిగా, ప్రత్యేకంగా. [Ake 
~ మందలించు, గట్టించు. tell ~ 
వేరుచేసి చూడు 

apartheid జాతి/ వర్ణవిచక్షణ 

apathy ఉదాసీనత, నిర్లక్ష్యం, అలసత్వం, 
శ్రద్ధలేని, అనాసక్తి 

ape n. తోకలేని కోతి, వాలిడి 

ape v. అనుకరించు, వెక్కిరించు 

apeiron సమస్త విశ్వానికి మూలమైన ఒక 
అజ్ఞాత పదార్లం 

apepsy నేరుగా, విడిగా, ప్రత్యేకంగా, జీర్ణం 
కాకపోవడం 

apercu సంగ్రహం(గా వివరించడం) 


aperient విరేచనకారి 

aperture రంధ్రం 

apery వెక్కిరింత, అనుకరణం; వానర 
గృహం 

apex కేంద్ర, అగ్ర, అగ్రగామి, శిఖర, 
శిఖరాగ్ర, శీర్ష ఉన్నత, అత్యున్నత. ౫ 
juris శాసనంలోని (ప్రధాన విషయం, 
సూక్షాంశం. ా bank కేంద్ర బ్యాంకు. 
~ court అత్యున్నత న్యాయస్థానం 
(భారతదేశంలో సుప్రీంకోర్టు) 

20122512 మింగలేకపోవడం 

2012209153 తినలేక పోవడం 

apharia ఆలోచనలను మాటల్లో వ్యక్తీక 
రించలేకపోవడం, భావాభివ్యక్తి కొరవడే 
వ్యాధి 

aphasia మెదడు వ్యాధివల్ల మాట పోవడం 

aphelion అపహేళి 

aphid పచ్చదోమ, ఆకుపేను 

aphonia హిస్టీరియా వల్ల మాట పడి 
పోవడం 

aphordite terra శుక్ర (గహ ఉపరి 
తలంలోని ఎత్తైన భాగం 

aphoresis శక్తిహీనత, నీరసం 

aphorism సూక్తి, నీతివచనం, చిత్రోక్తి 
సూత్రోక్తి క్లుష్తోక్తి, నిరుక్తోక్తి 

2010640 కాంతి రహిత 

aphraisa పదాలను కలిపి పలకలేని స్ధితి 

aphrodisiac కామోద్దీపకమైన 

aphyllous ఆకులులేని 

apiary honey చిన్న ఈగల తేనె 

apical శిఖరానికి సంబంధించిన 

apical dominance అగగాధిక్యం 

apiculture తేనెటీగల పెంపకం 

apiology తేనెటీగల గురించి అధ్యయనం 
చేసే శాస్త్రం 

apish కోతిస్వభావం, కోతిచేష్టలు చేసే 
చిలిపి 


aplacental 


apparel 





aplacental జరాయువులేని, మావిలేని 
aplasia శరీరంలో ఒక అంగం సరిగా అభి 

వృద్ధి చెందకపోవడం/ లోపించడం 
aplentifully ధారాళంగా 


aplenty బహుళం, పుష్కలం 

aplicabilty వర్తనీయత, అనువర్తనీయత 

aplomb అకుంఠిత విశ్వాసం 

aplontic నిశ్చల 

apnea ఊపిరిలేమి 

2pn0e2 శ్వాస నిరోధం, ఊపిరి బిగబట్టడం 

2200217056 వినాశనం, అంతం 

20001101266 నిర్దరిత, హరిత పదార్థం 
లేని 

2000006 వర్ణలోపం 

apocrypha రహస్యవిషయాలు 

apocryphal అనామక. గ్రంథకర్తృత్వం, 
తెలియని గ్రంథకర్తృత్వం, అనుమానా 
స్పదమైన కర్తృత్వ నిరూపణ 

2006421 అపాద, పాదరహిత 

apodictic వేరే రుజువు అవసరంలేని, 
స్పష్టమైన 

apodous కాళ్ళులేని 

apogamy అసంయోగం 

apogee భూమి నుంచి ఉండే అత్యధిక 
దూరం 

apograph ముమ్మూర్తులా పోలి ఉండే 
నకలు 

20012 అధ్రువ 

2001249640 వ్యసనపరుడైన, భోగలాలస 
తతో కూడిన 

apolitical attitude అరాజకీయ, రాజ 
కీయ చైతన్యంలేని. 

apollo గ్రీకుల సూర్యదేవుడు 

apologist సమర్ధకుడు. ఒక ఉద్యమాన్ని 
గాని సమర్థించే వ్యక్తి ఇతరుల పనులను, 
కృతులను, నమ్మకాలను సమర్థించే వ్యక్తి 


apology క్షమాపణ 

apomia మాట్లాడలేకపోవడం 

apomixis అసంయోగ జననం 

apophyses (పరోహాలు, బాహ్యవృద్ధి 

apoplex రక్తఘాతం 

apoplexy మూర్చ, హఠాత్తుగా స్పర్శ, 
చలనం కోల్పోవడం 

200112 సందిగ్ధత 

20011 రేపువైపు 

2009142 ఆహారం అంటే ఏవగింపు, వ్యతి 
రేకత 

apospory సిద్ధబీజ రాహిత్యం 

apostacy మత/ ధర్మ త్యాగం, మత విశ్వా 
సాన్ని వదులుకోవడం, మార్చుకోవడం 

a posteriori అనుభవానంతర జ్ఞానం 

apostle ఉపదేశకుడు, ప్రవక్త, కొత్త సిద్ధాం 
తాన్ని ప్రారంభించేవాడు, (సంస్మరణో 
ద్యమ) నాయకుడు 

apostlerio అనుభవం ప్రాతిపదికగా 

apostlerio అనుభవం ప్రాతిపదికగా 

apothecary రోగ లక్షణాలను బట్టి వైద్యం 
చేసే వ్యక్తి 

apothem లంచం; బహుభుజిలో కేంద్రం 
నుంచి ఏదైనా భుజానికి గీసిన లంబరేఖ 

apotheosis పొగడ్త, కీర్తన 

2021 భయపెట్టు, వ్యాకులపరచు 

appalling భయంకరమైన 

appanage రాజభరణం 

apparat కమ్యూనిస్టు పార్టీ రాజకీయ 
లక్ష్యం/ దళం 

apparaticks (సంస్థ) చూరుపట్టుకుని 
వేలాడేవారు, సుదీర్షకాలంగా క్రియా 
శీలంగా ఉన్నవారు 

apparatus ఉపకరణం, పనిముట్టు 

apparel దుస్తులు, వేషభాషలు 


apparent 


appointed 





apparent స్పష్టంగా, ప్రత్యక్షంగా పైకి కని 
పించే, దృశ్యమాన, ఆభాసప్రాయమైన. ా 
cause పైకి కనిపించే కారణం. - heir 
ప్రత్యక్ష వారసుడు. *= 0౫7767 ప్రత్యక్ష 
యజమాని = 7౭4౮07 ప్రత్యక్ష కారణం. 
~ result ప్రత్యక్ష ఫలితం. - weight 
దృశ్య భారం 

apparently స్పష్టంగా 

apparition దివ్యదర్శనం, 
దయ్యం, భూతం, పిశాచం 

appeal అప్పీలు, కోర్టుకి చేసే అభ్యర్థన. 
~ court ఉన్నత న్యాయస్థానం 

appealing సానుభూతిని) దయను ఆకాం 
క్షించే 

appearance ఉపస్థితి, వేషభాషలు, 
ఆకారం, సాక్షాత్మారం. Keep up - పైకి 
కనబడే/ వాస్తవం కప్పి పుచ్చే నటన. 
put in an ~ హాజరగు 

appease తృప్తిపరచు, సమాధాన పరచు 

appeasement తృప్తిపరచడం. ౫ policy 
బుజ్జగింపు విధానం 

appeasing తృప్తిపరిచే 

appei దన్ను మద్దతు 

appellant పై కోర్టుకు అభ్యర్థన దాఖలు 
చేసిన కక్షిదారు 

appellate విచారణ గాని, పునర్విచారణ 
గాని జరిపే అధికారం గల, పునర్వి 


ఆవిర్భావం; 


చారణ సంబంధి. f authority పునర్వి 
చారణాధి కారం, పునర్విచారణాధికారి. 
~ court పునర్విచారణ చేసే న్యాయ 
స్థానం. ~ descision పునర్విచారణ 
న్యాయస్థాన నిర్ణయం. M jurisdiction 
పునర్విచారణాధికార పరిధి.  [rIibU- 
nal ఒక ప్రత్యేక విషయానికి సంబం 
ధించి పునర్విచారణ జరిపే న్యాయస్థానం 
appellation నామం, పదవి 


append జోడించు, చేర్చు, జతపర్చు, అను 
బంధంగా చేర్చు 

appendage ఉపాంగం, కొండనాలుక 

appendicectomy అపెండిక్స్‌ తొలగించే 
శస్త్రచికిత్స 

appendicular అనుబద్గ 

appendix అనుబంధంగా చేర్చిన భాగం, 
పరశిష్టం 

appertain సంబంధపడు 

appetence గాధవాంఛ, 
సాజాత్యం 

appetent తహతహలాడే 

appetite ఆతురత, ఆకలి 

appetizer ఆకలి పుట్టించేది, క్షుదావర్ధకం 

applaud శ్లాఘించు, చప్పట్లుకొట్టు 

applause హర్షధ్వానం, ప్రస్తుతి 


బంధుభావం, 


appliance సాధనం, ఉపకరణం, పని 
ముట్టు 

applicant దరఖాస్తుదారు, అభ్యర్థి 

application దరఖాస్తు, అభ్యర్థన, అను 
వర్తనం. f 077? దరఖాస్తు పత్రం. - 
for quotation అంతర్జాతీయ స్టాక్‌ 
ఎక్స్‌ఛేంజి జాబితాలో చేర్చమని (ఏదేని 
ఒక) పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ చేసే అభ్య 
ర్ధన. ~ Money దరఖాస్తు చేస్తూ చెల్లించే 
డబ్బు. ా Of funds నిధుల వర్తింపు 

applied అనువర్తిత. = ౯05 అనువర్తిత 
వ్యయం. ా $౯IiEnCe అనువర్తిత విజ్ఞాన 
శాస్త్రం 

applied linguistics అనువర్తిత భాషా 
శాస్త్రం 

applied psychology అనువర్తిత మాన 
సిక శాస్త్రం 

applique లేసుల అల్లిక 

appoint నియమించు, 
ఏర్పరచు, నిర్ణయించు 

appointed నియమిత 


నియోగించు, 


appointment 


approve 





appointment నియామకం, ఒకరిని 
కలిసేందుకు నిర్జీతమైన సమయం 
appollyon సైతాను, దుష్టుడు, వినాశకుడు 
20011701 సైతాను, దుష్టుడు, వినాశకుడు 
apportion కేటాయించు, పంచు, విభ 
జించు, విభాగం చేయు 
apportionment పంపిణీ, కేటాయింపు 
apposite ఉచితమైన, తగిన, పొందికైన 
appraisal ధరకట్టు, సమీక్ష మదింపు; 
ఉద్యోగికీ సంస్థ నిర్వాహకుడికి మధ్య 
జరిగే సమావేశం; ప్రాజెక్టు అంచనా 
appraiser విలువ నిర్ధారకుడు, మూల్య 
నిర్ణేత 
appraisment విలువ కట్టడం 
appreciate (పశంసించు, మెచ్చుకొను, 
శ్లాఘించు, ఎంచు; న్యాయంగా విచా 
రించు; ఒకదాని విలువ తెలిసియుండు 
appreciation విలువ పెరుగుదల 
appreciative (పశంసించదగిన. ా 4/- 
dience సహృదయ ప్రేక్షకులు 
apprehend శంకించు, భయపడు; చట్ట 
ప్రకారం నిందితుని పెట్టుకొను, నిర్భం 
ధించు, అరెస్టు చేయు 
apprehension నిర్బంధించడం లేదా 
అదుపులోకి తీసుకోవడం, పట్టుకోవడం, 
భయం, గ్రహించడం, ఆందోళన 
apprehensive భయపీడిత, ఆందోళనకర 
apprentice పనిని అభ్యసించే వ్యక్తి, ఒక 
నిపుణుడి వద్ద పనిచేస్తూ, ఆ నైపుణ్యాన్ని 
నేర్చుకొనే వ్యక్తి. = 5/77 నిపుణుడి వద్ద 
పనిచేస్తూ నైపుణ్యం గడించేందుకు 
బెత్సాహికుడికి అనుమతించే నిర్ణీత కాలం 
appressed లగ్నమైన, అతుక్కున్న 
apprise విచారించు, తెలియజేయు, పరి 
జ్ఞానం కలిగి ఉండు, ఎరిగి ఉండు 
approach అందుబాటు, చేరిక, సమీప 
మార్గం, దారి. ా paper వివరణ పత్రం 


(విధాన సూచనా పత్రం) చేరు, సమీ 
పించు, దగ్గరపడు 
approaches కందకాలు 


approbate (అధికారపూర్వకంగా) అంగీక 
రించు 

approbation సమ్మతి, ఆమోదం, అను 
మతి, మెప్పు మంజూరి 

appropriate సముచితమైన, తగిన, కేటా 
యింపు, నిర్దిష్టమైన పనికోసం నిధులను 
కేటాయించు లేదా డబ్బు ప్రక్కన పెట్టు; 
వినియోగించు. ా teChnologies కార్మిక 
ప్రాధాన్య ఉత్పత్తి విధానాలు: తృతీయ 
ప్రపంచ దేశాలలో నిరంతరం పెరిగే 
కార్మిక జనాభాను దృష్టిలో ఉంచుకొని, 
ఆధునిక సాంకేతిక విజ్ఞాన విధానాలకు 
బదులు కార్మిక శక్తిని ప్రాధాన్యం ఇచ్చి 
ఉత్పత్తి సాధించాలని కొందరు సామాజిక 
శాస్త్రవేత్తలు చేసిన ప్రతిపాదన 

appropriation వినియోగం, కంపెనీ 
ఖాతాలలో నిర్దిష్టమైన పనికోసం ఉద్దే 
శించిన డబ్బు, నిర్ధిష్ట కార్యానికై ఉద్దే 
శించిన డబ్బు; యాజమాన్య హక్కులు 
కోరని ఆస్తిని, ధనాన్ని స్వాధీనం చేసు 
కోవడం. > 42600777 లాభనష్టాల 
ఖాతాలో లాభాలను వినియోగించిన లేదా 
ఉపయోగించిన విధాన్ని తెలిపే విభాగం. 
ా bil! ద్రవ్య వినియోగ బిల్లు సభ ఆమో 
దించిన బడ్జెట్‌ పద్దుల మేరకు ప్రభుత్వ 
నిధులను వినియోగించేందుకు అనుమ 
తించే బిల్లు - ledger వినియోగపు 
ఆవర్ణా 

approval అనుమతి, ఆమోదం, ఆమోదిం 
చడం, అంగీకరించడం 

approve ఆమోదించు, అనుమతించు, 
అంగీకరించు, ధృవపర్చు, దృఢపర్చు, 
సంతృప్తిని తెలియపర్చు, మెచ్చుకొను 


approved account 


54 


arbori culture 





approved account సంస్థకు తిరిగి 
చెల్లించగలడని నమ్మకమున్న ఖాతా 
దారుడి అరువు ఖాతా 

approver సాక్షిగా మారిన నిందితుడు, 
అపరాధి 

approximate సుమారు, ఇంచుమించు 

approximately ఉజ్జాయింపుగా, సుమా 
రుగా, దాదాపుగా, ఇంచుమించుగా, 
రమారమి 

approximation అంచనా, ఉజ్జాయింపు, 
సుమారు 

approximity దాదాపు 

appurtenance సూత్రం, ఉపాంగం, అను 
బంధం 

aprendre అనుభోగహక్కు; భూమినుంచి 
లాభం పొందే హక్కు 

2011011 అనుభవాత్పూర్వ జ్ఞానం; కారణం, 
ఫలితం; ఆదినుంచి 

apron దుస్తులపై ధరించే వస్త్రం 

apropos సందర్భోచిత, సమయోచిత, 
సంబంధించిన 

apt తగిన, సరైన, యోగ్యమైన. ా wం74 
సముచిత పదం 

apterous రెక్కలు లేని 

aptitude సహజ సామర్థ్యం, అభిరుచి, 
యోగ్యత. ా rest సామర్థ్య పరీక్ష అభి 
రుచి పరీక్ష 

aptly సరిగా, సముచితంగా 

aqua జలం. ~ culture చేపలు/ రొయ్యల 
పెంపకం. "= 769/4 ద్రవరాజం 

aquaphobia జలభయం 

aquarelle మామూలు రంగులతో వేసిన 
చిత్రం 

aquarium మత్తు ప్రదర్శనశాల 

aquarius కుంభరాశి 

aquatic జలసంబంధ, జలచర. f 477- 


mal జలచర జంతువు. fా 6౯7/6 జల 
క్రీడా కేంద్రం. > Championships ఈత 
పోటీలు. - mMaMMal జలక్షీరదం ~ 
sports జల క్రీడలు 

aqueduct జలవాహ మార్గం 

aqueous జల సంబంధమైన, సజల. గ 
chamber నేత్రోదకక్ష § ~ humour 
నేత్రోదకం. fా $0lution జల (ద్రావణం. 

aquifer జలాశయం 

aquifer జలమయ స్తరం 

2012196 కావలసినంత నీరు లేని ప్రదేశం 

aquiline వక్ర, గద్దముక్కులా వంపుదేరిన 

aquiper జలమయస్తరం; నీటిని పీల్చుకొనే 
రాయి, ఉదా సుద్ద 

arable వ్యవసాయ యోగ్యమైన, సాగుబడి 
చేయడానికి అనువైన 

arachnida తేళ్ళ, సాలీళ్ళ వర్గం 

arbiter తీర్చరి, మధ్యవర్తి 

arbitrage సట్టాబేరం 

arbitrager సట్టాబేరగాడు/ వ్యాపారి 

arbitrament మధ్యవర్తి తీర్పు 

arbitrariness అహేతుకమైన, సరియైన 
కారణం లేకపోవడం 

arbitrary నిర్హేతుక, నిరంకుశమైన, ఏక 
పక్ష ~ decision ఏకపక్ష నిర్ణయం, 


అనాలోచిత నిర్ణయం, సంబంధ 
రాహిత్యం 
arbitrate మధ్యవర్తిత్వం చేయు/ పంచా 
యతీ 


arbitration మధ్యవర్తిత్వం 

arbitrator తగవరి, మధ్యవర్తి 

arboraceous చెట్టులా ఉన్న చెట్లతో దట్ట 

ల ళా ల 

మైన 

arboreal చెట్లకు సంబంధించిన, చెట్లమీద 
బతికే వృక్షవాసి 

20031 ౧౫1016 తరుకృషి తరుపోషణ, 


arborist 


argil 





arborist వృక్షశాస్త్రవేత్త 

arbour చెట్ల మధ్య నీడనిచ్చే ప్రదేశం, ఒక 
చట్రంపై తీగలను పాకించు నీడ వచ్చేట్టు 
చేయడం 


arc వృత్తచాపం 

arcade తోరణాల వరస, దుకాణాల వర 
సల మధ్య ఉండే దారి 

arcane రహస్యం 

arch అపురూపమైన అప్సరస, చాపం; 
కమాను; అరికాలు; కపటి, ధూర్త; 
ప్రధాన. “= లిగాగం7 నగరంలో ఉండే 
కైస్తవ మతపెద్ద. ౧ 62౯౧ ఆగర్భ 
శత్రువు, పరమ శత్రువు. fా priest 
ప్రధాన పూజారి 

archaic ప్రాచీన, పురాతన, పురాణ. *- 
mammals (ప్రాచీన క్షీరదాలు 

archaic language పురాతన/ వాడుకలో 
లేని భాష 

archaism పాతమాట, వ్యవహార భ్రష్టమైన 
పదం 

archeological పురావస్తు సంబంధి. “= 
772౮6477 ప్రాచ్యలిఖిత పత్రభాండాగారం, 
పురావస్తుశాల 

archeologist పురావస్తు తత్త్వశాస్త్రజ్ఞాడు 

archeology పురావస్తు పరిశోధన, పురా 
తన వస్తు శాస్త్రం, పురాతత్వ శాస్త్రం 

archeozoic ఆదిజీవ మహాయుగం 

archer విలుకాడు, విలువిద్యా క్రీడాకారిణి 

archesporial పథమ బీజాంకుర 

archesporium (పథమ బీజాంకురం 

archetypal criticism పురారూపాత్మక 
విమర్శన 

archetype పురారూపం 

archid plantation ఆర్మిడ్‌లనే ఆకర్షణీయ 
పుష్పాల సాగు 

archipelago అనేక ద్వీపాల సమూహం 


architect వాస్తుశిల్సి 

architecture వాస్తు శిల్సి శాస్త్రం, భవన 
నిర్మాణ శాస్త్రం 

archives ప్రాచీన పత్ర భాండాగారం, పాత 
దస్తావేజులు, కవిలె కట్టలు 

archiphoneme అధివర్ణం 

arc lamp లోహాలను అతకడానికి ఉప 
యోగించే పరికరం 

arctic ఉత్తర ధ్రువ సంబంధి 

arcuate చాపాకార, విల్లులా వంగిన, 
ఒంపుగల 

arc welding కార్బన్‌ ఎలక్షోడ్‌లను ఉప 
యోగించి లోహాలను అతకడం 

ardent ఉత్సుక, బలమైన (భావాలుగల) 
తీవ్రమైన, రగులుకొన్న 
(సులభంగా) మండే 

ardour ఆతురత, ఉత్సుకత 

arduous కఠినమైన, ప్రయాసతో కూడిన 

area వైశాల్యం, విస్తీర్ణం 

area comb క్షేత్రశోధన 

areal velocity క్షేతీయవేగం 

areca పోకచెక్క/ చెట్టు 

areic నదులు, వాగులు లేని, రాతి ప్రదేశం 

arena రంగం, క్షేత్రం. political ~ 
రాజకీయరంగం 

arenaceous ఇసుకలాంటి, ఇసుకతో 
కూడిన 

areola స్తన పరివేషం; చనుమొన పరిసరం 

areolate పగుళ్ళ/ గీతల వల్ల విభక్తమవడం 

areology (గహోపరితలంలోని పొరలను, 
వాటి సంబంధాలను అధ్యయనం చేసే 
శాస్త్రం 

argent వెండి, వెండివలె తెల్లని 

argentine వెండికి సంబంధించిన అర్జెం 
టీనా దేశానికి చెందిన 

argil కుమ్మరిమన్ను; అల్యూమినిం ఖనిజం 


జ్వలించే, 


argon 


arrest 





argon ఆర్గాన్‌, ఒక జదవాయువు 
argot గామ్యం 


arguably నిస్సందేహంగా, వాదం 
ప్రకారం 

argue తర్మించు, (ప్రశ్నించు, వాదించు, 
వివరించు 

argument వాదం, తర్శం 

argute a. తీక్షణమైన, 
కీచుగా ఉండే 

arhar dal కందిపప్పు 

arhythmia హృదయస్పందన క్రమరీతిలో 
లేకపోవడం 

arid మెట్టభూమి, నీటి వనరులు లేని 
భూమి 

aridity శుషృత 

aries మేషం, మేషూశి 

aright సరిగా, సమంజసమైన, సవ్యమైన 

aril వీజపుష్పం 

aristate నూగు, ముళ్ళు ఉన్న 

aristo కులీనుడు 

aristocracy ఉన్నతవర్గాలు, ఉన్నతవంశీ 
యుల పాలన, కులీనపాలన 

aristocrat కులీనుడు, ఉన్నత వంశజుడు 

aristology భోజన పద్ధతి, విధానం 

arithmetic సామాన్య గణితం, అంక 
గణితం. > average అంకాల సగటు/ 
మధ్యమం. f en అంక మధ్యమం : 
రెండు రాసుల మొత్తంలో సగం. = pr0- 
gression అంకగణిత (శ్రేణి, సంకలన 
వృద్ధి 

ark భోషాణం 

armada యుద్ధ నౌకల సమూహం 

armageddon అంతర్జాతీయ మహాయుద్ధం 
(రంగభూమి); అంతిమ యుద్ధం, ప్రధాన 
యుద్ధం 

armaments యుద్ధసామగ్రి, యుద్ధ 
సన్నాహం, సైన్యం 


సునిశితమైన, 


armature సైనిక సామగ్రి, విగ్రహాల/ 
శిల్పాల తయారీకి వాడే మూస 

armed సాయుధ. “- 
సాయుధ తిరుగుబాటు 

armistice యుద్ధ విరమణ, శత్రుబలగాల 
మధ్య వైరం మానడం 

armlet దండకడియం 

armour కవచం 


insurrection 


armoury ఆయుధాగారం. lay down ~ 
అస్త్రసన్యాసం 

arms ఆయుధాలు. * 607770/ ఆయుధ 
నియంత్రణ. 77 ా సాయుధంగా. ా 
race ఆయుధపోటీ. //72౯7 = సాయు 
ధంగా. ౪p 7 ~ ప్రతిఘటించు, తిరగ 
బడు 

army సైన్యం. ా 6077౮ పటాలం, సైనిక 
దళం 

aroma సుగంధం, సువాసన, పరిమళం 

aromatic సుగంధభరితమైన. ా ౯hem- 
istry ఆవృత శృంఖల కర్చన రసాయన 
శాస్త్రం. ా plant సుగంధ ద్రవ్యాల మొక్క 

arrack సారాయి, మద్యం 

arraign నిందించడం; నేరం ఆరోపించడం 

arraigner నేరారోపకుడు, నిందారోపకుడు 

arraignment నేరారోపణ, నింద 

arrangement విన్యాసం, వ్యవస్థ 

arrant దుర్మార్గం 

array n. వ్యూహం, విన్యాసం, మోహ 
రింపు, అమరిక 

array v. వ్యూహం పన్ను మోహరించు, 
మొనగట్టు, పథకంవేయు, క్రమపద్ధతిలో 
అమర్చు 

arrears పాత బకాయి, చేయాల్సిన మిగతా 
పని, చెల్లించాల్సి ఉండినది 

arrest n. ఆపుదల, నిర్భంధం 

arrest 7. ఆపు, నిలుపు, నిర్భంధించు 


arrest point 


asafoetida 





arrest point కష్టమైన స్థితి 
arret తీర్చు, శిక్ష డిక్రీ 
arretted నిందిత 


arrival రాక, ఆగమనం. f 70/6౬ 
ఆగమన వర్తమానం 
arrogance అహంకారం, గర్వం, డాబు, 


దర్పం 
arrogant అహంకారి, _గర్విష్ట, పొగరు 
బోతు, దర్చి 


arrogate ఆడంబరం, లేని అధికారం (ప్రద 
ర్శించే, అనర్హంగా ఆశించే 

arsenal ఆయుధాగారం, శస్త్రశాల, ఆయు 
ధాల గిడ్డంగి 

arsenic పాషాణం 

arson దహనకాండ, గృహదహనం 

art కళ, శిల్పం, వృత్తి, వని. = (077% కళా 
రూపం. = gallery కళామందిరం, చిత్ర 
శాల. గ $k కృత్రిమ పట్టు 

artefacts మానవ నిర్మితమైన వస్తువు, 
మనిషి సృష్టించిన కళాఖండం 

arterial system ధమనివ్యవస్థ 

arteriogram ధమని చిత్రం 

arteriography ధమని చిత్రణం 

arteriole ధమనిక 

arteriosclerosis ధమనికారిన్యం 

arteriovenous ధమని-సిర సంబంధి 

artery ధమని. ౧070747౧ ~ హృద్ద మని 

artesial well నీటి బుగ్గ 

artesian springs ఆర్జీసియన్‌ బావులు 

artfulness జాణతనం 

arthalgia కీళ్ల నొప్పులు 

arthopeadics అస్థి వైద్యశాస్త్రం 

2201205000 కీళ్ల అంతర్జర్భనం, ఎండో 
స్మోప్‌తో కీళ్ల స్థితిని పరిశీలించడం 

arthritis కీళ్ళవాతం, కీళ్ళనొప్పులు 

arthropod ఆర్లోపాడ్‌ (కీళ్ళుగల అకశేరు 
కాల) వర్గానికి చెందిన జీవులు 


article వస్తువు, భాగం, అధికరణం, ప్రక 
రణం, నిబంధన. f Of association 
సంఘ) నియమావళి. = partnership 
భాగస్వామ్య నియమావళి 

articular కీళ్ళకు సంబంధించిన 

articulate స్పష్టంగా చెప్పు, వ్యక్తీకరించు; 
కీళ్ళుకలిగిన 

articulation స్పష్టత; కీళ్లసంధి 

articulator ఉచ్చారణ సాధనం, కరణం 

articulatory phonetics ధ్వన్యుచ్చారణ 
శాస్త్రం 

artifacts కళాఖండాలు, కళాకృతులు, 
మిథ్యానిర్మాణం 

artifice సమర్థత, నేర్పు, యుక్తి 

artificer నేర్చరి, కల్పనకర్త 

artificial కృత్రిమ. M~ Insemination 
కృత్రిమగర్భోత్పత్తి. ~ intelligence 
కృత్రిమమేధ, యంత్రమేధ. - limb 
centre కృట్రిమ అవయవాల తయారీ 
కేంద్రం. > radio activity కృత్రిమ 
రేడియో ధార్మికత 

artificial feeding కృతిమపోషణ 

artificiality కృతకత్వం, కృత్రిమత్వం 

artificial language కృ(షటతిమభాష 

artillery శతఘ్బిదళం, ఫిరంగిదళం 

artisan నైపుణ్యంకల పనివారు, చేతి 
వృత్తుల వారు, నిపుణ కార్మికులు 

artist కళాకారుడు, చిత్రకారుడు, నైపుణ్యం 
గల వ్యక్తి 

artistic కళాత్మక, రసవంతమైన, రసాత్మక 

artistically కళాత్మకంగా 

artless సాధారణ, నిరాడంబర, సాదాసీదా, 
నేర్చులేని 

art కళ. ~ pieces కళాఖండాలు 

asafoetida ఇంగువ 


asbestos 


58 asphyxia 





asbestos రాతినార 

ascaris ఎలికపాములు 

ascend ఆరోహించు, అధిరోహించు, ఎక్కు 
పైకిపోవు 

25000621 పూర్వికులు 

ascendence ఆరోహణం 

ascendency ప్రభుత్వం; 
గౌరవం 

ascending ఆరోహక. f 074౮౯7 ఆరోహణ 
క్రమం, క్రమంగా పెరగడం 

ascension ఆరోహించడం, ఎక్కడం 


ప్రాధాన్యం, 


ascent ఆరోహణ, పూర్వుల పరంపర. ౫ 
of sap మొక్కల్లో ఖనిజ లవణాలలో 
కూడిన ద్రవం పత్రాలను చేరే ప్రక్రియ 

25000126 పొరలేని 

ascertain రూఢిపరుచుకొను, నిశ్చయంగా 
తెలుసుకొను 

ascesis స్వయం క్రమళిక్షణవిధానం 

ascetic సన్యాసి, తపస్వి, తపస్విని 

asceticism తపస్విత, సన్యాసిత 

ascitis జలోదరం 

ascribe ఆపాదించు, ఆరోపించు, కారణం 
ఇది అని తలచు 

ascription ఆపాదన 

23610 సృష్టికి పూర్వస్థితి, అనుత్పన్నస్థితి 

aseptic మలిన రహితమైన, సూక్ష్మజీవులు/ 
కీటకాలు సోకని 

asexual అలైంగిక, లింగ విభజన లేని 

ashamed సిగ్గుపడే, తలవంపులు తెచ్చే 

ashare సాధారణ వాటా 

asharites ఇస్తామ్‌లోని ఒక సనాతన 
వర్గానికి చెందిన వారు 

ashen సిగ్గుతో మొహం మాడిపోవడం 

ashes నుసి, ఇంగ్లాండు, ఆస్టేలియా క్రికెట్‌ 
జట్ల మధ్య జరిగే క్రికెట్‌ టెస్ట్‌ల పరంపర 

ash fall భస్మవర్వం, బూడిదజల్లు 


ash gourd బూడిద గుమ్మడికాయ 

ashore ఒద్దుకు, ఒద్దుపై 

aside జనాంతికం; వేరుగా, పక్కన 

asinine మూర్ధ్వు; గాడిదలకు సంబంధిం 
చిన 

askance అనుమానంతో, అపనమ్మకంతో 

askew అపసవ్య, విపరీత, విపరీత కోణా 
నికి సంబంధించిన, వంకరగా 

asking price అమ్మకంధర 

aslant వీలుగా 

asligarchy ముఠా రాజ్యం 

asmus ఉబ్బస జబ్బు 

asp రక్తపింజర 

asparagus పిల్లితీగలు 

aspect అవస్థ, దశ; పక్షం, దృష్టికోణం, 
రూపం, ఆకృతి, అంశం, కోణం, క్రియ 
జరిగే పద్ధతి. 

2506 మొరటు, కఠిన 

25061286 చల్లు 

aspergill క్రైస్తవ మతసభల్లో పవిత్ర 
జలాన్ని చల్లే వ్యక్తి 


aspergillus బూజు, ఆహారపదార్థాల మీద, 


కుళ్ళుతున్న పదార్థాల మీద పెరిగే 
థి 

శిలీంధ్రం 

asperity మొరటుతనం,  కరకుదనం, 


తీక్ష్యత, నిష్ణురత్వం, విపరీతశైత్యం, కంతి 

aspermia వీర్యకణరాహిత్యం 

asperse అపవాదు వేయడం, నింద 
వేయడం 

aspersion బురదచల్లడం, నింద, అప 
వాదం, నీలాపనింద, కళంకం, తప్పుడు 
ఆరోపణ, దురుద్దేశాపాదనం, నిందలకు 
గురిచెయ్యడం 

asphalt డాంబరు, తారు, బిటూమినస్‌ 
రాయి 


asphyxia శ్వాసావరోధం, శ్వాస స్తంభనం 


aspirant 


59 assiduous 





aspirant అభిలాషి 

aspiration (పబలకాంక్ష ఆకాంక్ష అభి 
లాష శరీరభాగం నుంచి నీరు ద్రవిం 
చడం 

aspirator వాయురేచకం, _శరీరభాగాల 
నుంచి ద్రవాలు తీసే పరికరం 

aspiratory శ్వాసకు సంబంధించిన 

aspire ఆశించు, కోరు, ఆకాంక్షించు 

aspiring ఆకాంక్షించే, అభిలషించే 

assail పైబడు, ప్రతిహతం చేయు, తప్పు 
పట్టు, దుయ్యబట్టు, లోపాన్నిచూపు, ధ్వజ 
మెత్తు, విమర్శించు 

assailant దుండగుడు, దౌర్జన్యం చేసిన 
వ్యక్తి, దాడిచేసినవ్యక్తి, హంతకుడు 

assart భూమిని వ్యవసాయయోగ్యం 
చేయడం 

assassin హంతకుడు 

assassination (రాజకీయ) హత్య 

assault n. దాడి, దౌర్జన్యం, కొట్లాట, వధ 

assault v. దాడిచేయు, కొట్టు, దౌర్జన్యం 
చేయు. Criminal ~ ఘోరదౌర్దన్యం 

assay n. పరీక్షద్వారా శోధించడం; నిర్ధారణ 
మాపనం 

assay v. పరీక్షించు, పరీక్షచేయు, దుష్కా 


ర్యాల్ని సాధించు 

assemblage ఒకచోట చేర్చడం, కూర్చడం, 
సమూహం, శిథిలాల సముదాయం, 
జోడింపు 


assemble గుంపు చేయు, కూర్చు, చేర్చు 
assembly శాసనసభ, విధానసభ, సమా 
వేశం; ప్రత్యేక ఉద్దేశంతో ఒకచోట సమా 
వేశమగు; విడిభాగాలను ఒక్కటిగా చేర్చే 
కర్మాగారం, తయారైన వస్తుసామగిని 
ఒకచోట ఉంచేది. - /176 ఒక్కొక్క కార్మి 
కుడు ఒక్కొక్క విడిభాగాన్ని చేర్చేక్రమం. 
~ plant యంత్ర పరికరాల కర్మాగారం 


assent ఒత్తి చెప్పడం, స్పష్టీకరణ; సమ్మతి, 


అంగీకారం, అనుమతి, ఆమోదం, 
ఆమోదముద్ర, అనుమోదం, ఆస్తి హక్కు 
లను బదిలీచేస్తూ రాసిచ్చిన అధికార 
పత్రం 

2550062600 ఒప్పుదల, _వినయపూర్వక 
ఆమోదం 

assert నొక్కిచెప్పు, నిశ్చితంగా చెప్పు, ప్రత్య 
యంతో (ప్రకటించు 

assertion హక్కుల కోసం పట్టుబట్టడం, 
నొక్కిచెప్పడం, నిశ్చితంగా చెప్పడం/ ప్రక 
టించడం 

assess విలువకట్టు, నిర్ధారించు, మదింపు 
చేయు, అంచనావేయు 

assessee పన్ను చెల్లించే వ్యక్తి 

assessment విలువకట్టడం, నిర్ధారించడం, 
మదింపు చేయడం, అంచనా వేయడం, 
పన్ను లెక్కించడం, పన్ను గణించి చూపే 
పత్రం 

assessor ధర/ పన్ను మదింపు చేసే 
అధికారి 

asset సంపద, సొత్తు, ఆస్తి. ా backing 
జారీచేసిన సాధారణ వాటాల సంఖ్యతో 
కంపెనీ ఆస్తుల మొత్తం విలువను భాగిం 
చగా వచ్చే లబ్ధం 

assets ఆస్తులు. M and liabilities eo 
యాలు అప్పులు, రాబడులు రుణాలు. 
~ (ripping కంపెనీని కొని, దాన్ని 
మొత్తంగా కాని, ఆస్తులు కొన్నింటిని కాని 
అమ్మివేయడం 

asseverate (పమాణంచేసి చెప్పు 

asseveration (పమాణోక్తి, ప్రమాణ 
వచనం, ప్రమాణపూర్వక ప్రకటన 

assibilitate ఊష్మోచ్చారణచేయు 

assiduous నిరంతర, స్థిర, (శద్ధాపూర్వక, 
మంచి లక్షణాలు కల, కుశలమైన, పట్టు 
దలతో చేసే 


assign 


60 


asteroid 





assign అనుదేశించు, అప్పగించు, ప్రత్యే 
కించు, ఎంపికచేయు, ఆస్తిని/ చట్టబద్ధ 
హక్కులను ధారాదత్తం చేయు 

assignable అప్పగించదగిన, మంజూరు 
చేయదగిన 


assigned నియుక్త, నిర్ధిష్ట, ఆరోపిత 

assignee కార్యనియుక్తుడు, హక్కుదారు. = 
in bankruptcy దివాలా తీసిన వారి 
ఆస్తులను తెగనమ్మి అప్పులు కట్టేందుకు 
న్యాయస్థానం నియమించిన వ్యక్తి 

assignment (అప్పగించిన) వని, బాధ్యత, 
లక్ష్యం, చట్టబద్ధ హక్కులను మరొకరికి 
బదిలీచేయడం, కౌలు ఒప్పందంలోని 
కొంత భాగం 

assignor అప్పగించే వ్యక్తి 

assimilate కలుపుకొను, జీర్ణించుకొను, 
ఇముడ్చుకొను 

assimilated సమీకృత. - /047 తద్భవం 

assimilation ఇమడడం, ఆత్మీయీకరణం, 
సమానీకరణం, సమీకరణ, విలీనీకరణ 

assimilative స్వాంగీకారక 

assimilator స్వాంగీకారణాంగం 

assimilatory స్వాంగీకారక 

assistance సహాయం, తోడ్పాటు, సహ 
కారం; ఉపశమనం 

assistant సహకారి, సహాయకుడు 

associate n. సంబంధిత, సహచారి, స 
యోగి, సహచరుడు. = 60720627) సహ 
సంబంధిత కంపెనీ. ా element స 
చర మూలకం. f residue సహచర 
అవశేషం 

associate v. సహకరించు, తోడ్చడు 

associated కలిపిన, చేర్చిన, సహచారి 
liquid సహచరితద్రవం. = Molecule 
సహచరితాణువు 

associates భాగస్వాములు 


~ 


association సంఘం, సంస్థ, సహవాసం, 
సాహచర్యం, అనుసంధానం, సమూహం; 
స్ఫురణ, స్ఫూర్తి సంబంధం. ా c0¢ffi- 
cient సాహచర్య గణాంకం. f ౯0- 
plete పూర్ణసాహచర్యం. degree of ~ 
సాహచర్యస్థాయి. ~ of attributes he 
సాహచర్యం. partial > పాక్షిక సాహ 
చర్యం 

associes సహవాసకాలు, సహవాసకం 

assonance అక్షరసమత, స్వరసమత: 
ఒకేరకపు అచ్చులు పునరుక్తం కావడం 

assort క్రమబద్ధం చేయు, వేరుచేయు 

assortment రకంవారీ వ్యూహం 

assuage ఉపశమనంపొందు, శాంతి 
నొందు, ఉద్వేగం తగ్గు, దుఃఖం తగ్గు, 
సమాధానపడు, కోపం తగ్గించు, తృప్తి 
కలిగించు, సందేహం తీర్చు 

assume భావించు, ఊహించు, తలంచు; 
ఆరోపించుకొను, బాధ్యతవహించు 

assumption ప్రమేయం, సిద్ధాంతీకరణ 
కోసం చేసే ఊహ 

assurance హామీ, నమ్మిక, బీమా (చేసిన 
కాలావధి), నిర్ధిష్టకాలావధి వరకు చెల్లు 
బాటయ్యే బీమా 

assurances హామీపత్రాలు 

assure హామీ ఇచ్చు 

assuredly నమ్మకంగా 

assylum ఆశయం 

assymmetric అసుష్టు. = 4/07? అసుష్టు 
పరమాణువు. fా 6/6 అసుష్టు వర్గం 
~ distribution అసుష్టు వితరణం, 
అసమవితరణం. f వynthesis అసుష్టు 
సంశ్లేషణం 

asterisk నక్షత్రపు గుర్తు 

asterism కాంతి కిరణాల ఉనికి 

asteroid గహశకలం, ఒక రకమైన బాణా 
సంచా 


asthenia 


atmometer 





asthenia నిస్త్రాణ, దుర్చలత 

asthenic నిస్తాణమైన, దుర్చలమైన 

asthma ఉబ్బసం, శ్వాస సంబంధిత వ్యాధి, 
ఊపిరాడకుండా వచ్చే దగ్గు 

astigmatism అసమదృష్టి, నిర్భిందుకత 

astir కదలుతున్న, ఉద్రేకంతో కూడిన సచే 
తన, జాగృత, గతిశీల, అస్థిర, దుర్చల 
మైన 

astomatous నోరులేని 

astonished ఆశ్చర్యపడిన, చకిత 

astral world జ్యోతిప్రపంచం 

astraphobia ఉరుములు 
అంటే భయం 

astringent సంకుచిత, సంకోచశీల: కణ 
జాలాన్ని కండరాలను కుంచింపజేసే 
జెషధం, కషాయం, వగరు జెషధం 

2500110109)” ఉల్మాశాస్త్రం 


మెరుపులు 


astrologer జ్యోతిశ్శాస్త్రజ్ఞుడు, జోస్యుడు, 
జ్యోతిష్కుడు 

astrological జ్యోతిష సంబంధమైన 

astrology జ్యోతిశ్శాస్త్రం 

astronaut వ్యోమగామి, రోదసీ యాత్రి 
కుడు, అంతరిక్ష యాత్రికుడు 

astronautics వ్యోమయాన శాస్త్రం 

astronomical ఖగోళ సంబంధమయిన. 
~ unit ఖగోళప్రమాణం: భూమినుండి 
సూర్యునికి దూరాన్ని (9,28,00,000 
మైళ్ళు) అగ్టనామికల్‌ యూనిట్‌గా పరిగ 
ణిస్తారు 

astronomy ఖగోళ శాస్త్రం, అంతరిక్షాధ్య 
యనం 

astrophysicist ఖగోళ భౌతిక విజ్ఞాని 

astrophysics ఖగోళ భౌతిక శాస్త్రం 

astute చతుర, ధూర్త, నిపుణ; కార్యదక్షత, 
బుద్ధిసూక్ష్మత గల, తంత్రంగల, వివేకం 
గల, సూక్ష్మబుద్ధిగల 


asylum శరణాలయం, ఆశ్రయం 

2520101060 అసహజీవన 

asymmetrical అసమాన, అసౌస్టవ, 
అవయవాను రూపత్వంలేని. ~ rela- 
tion అననురూప సంబంధం 

asymmetry అసౌష్టవం, సౌష్టవ రాహిత్యం 

asymptote అనంతస్పర్భరేఖ 

asynchronous అసమకాలిక, కాల విరుద్ధ 
మైన 

ataraxy నిర్లిప్తత, ఉదాసీనత, ఏదీ పట్టిం 
చుకోకపోవడం 

atavism చాలా తరాల తర్వాత తిరిగి కన 
బడే జన్యు లక్షణం 

ataxia అస్థిరత 

ataxy శారీరక ప్రవృత్తులు క్రమం తప్పడం 

at call అడిగిన వెంటనే 

at cost ఉత్సాదనా వ్యయానికి, టోకు 
ధరకు 

at date నిర్దేశించిన నాటికి 

atelectasis ముడుచుకొని పోవడం 

atheism నిరీశ్వరవాదం, నాస్తికత్వం 

atheistic నాస్తిక, నిరీశ్వరవాద 

athermanous అనుష్టవాహిక 

atherosclerosis ధమనులు, పెళుసు 
బారటం, రక్తనాళాలు గట్టిపడటం 

at home స్వాగతసత్మారం 

athwart అడ్డంగా, 
మూర్ధంగా, విరుద్ధంగా 

20125 ప్రపంచ పటం, భూమిని మోసే గ్రీకు 
దేవత 

at last చివరికి, ఆఖరికి 

at loose end ఏమీ తోచని, విసుగు 
కలిగించే 

ATM Automated Teller Machine 
నగదు బట్వాడా యంత్రం 

atmometer ఆవిరి రేటును కొలిచే 
సాధనం 


ఏటవాలుగా, 


atmosphere 


62 


attainder 





atmosphere వాతావరణం 
atmospheric pressure వాతావరణ 
పీడనం 
2t01 పగడాల దిబ్బ, దీవి, ఉప్పునీటి పాయ 
చుట్టూ ఉన్న వలయాకార భూభాగం 
atom పరమాణువు * bomb అణుబాంబు 
atomic పరమాణుక. f [06k పరమాణు 
గడియారం. "= ౯07౭ పరమాణు గర్భం. 
~ diameter పరమాణు వ్యాసం. *- 
disintegration పరమాణు విచ్చేదనం. 
~ energy పరమాణుశక్తి. ~ heat పర 
మాణూష్టం. = hypothesis పరమాణు 
పరికల్పన. [lattice పరమాణు 
జాలకం. "= level పరమాణుస్థాయి. ~ 
(4.M.U) పరమాణు 
ద్రవ్యరాశి ప్రమాణం. ౫ 77046/ పర 
మాణు నమూనా. “= nucleus పర 
మాణు కేంద్రకం. - ౦7bital పరమాణు 
ఉపకక్ష్య. -= parameter పరమాణు 
పరామితి. = 7/౭ పరమాణు రియాక్టర్‌. 
~ power house అణువిద్యుత్‌ కేం[ద్రం. 
~ radius పరమాణు వ్యాసార్థం. ~ 


mass unit 


state పరమాణు స్థితి. ~ spectrum 
పరమాణు వర్ణపటం. ~ structure పర 
మాణు నిర్మాణం. ా ?65t పరమాణు 
పరీక్ష ~ theory పరమాణు సిద్ధాంతం. 
~ volume పరమాణు ఘనపరిమాణం. 
~ weight పరమాణుభారం 

atomicity పరమాణుకత 

atomism అణువాదం 

atomistic పరమాణు సంబంధి 

atomization పరమాణూకరణం 

atomize పరమాణూకరించు 

atomizer పరమాణూకరిణి 

atone ప్రాయశ్చిత్తంచేయు, సవరించుకొను 

atonement నిష్కృతి, ప్రాయశ్చిత్తం, పశ్చ్సా 
త్తాపం, పాప నివృత్తి/ పరిహారం 


atonia బిగువులేని 

ATP ఎడినోసిన్‌ టైఫాస్సేట్‌ అనే బృహ 
దణువు 

at par సమానంగా, సమమూల్యంపై, అదే 
ధరకు, ముఖ విలువకు 

atrabilious విచారపూరితమైన, తీవ్ర లక్ష 
ణాలు కల 


at random అక్కడక్కడ, యాదృచ్చికంగా 

atresia వికసించని రంధ్రం 

at right సమర్పించిన వెన్వెంటనే చెల్లించా 
లని బిల్లుపై రాసేది 

at risk (పమాదంలో/ నష్టంలో/ ఉన్న, 
ప్రమాదపు అంచున ఉన్న, ప్రమాదం 
పొంచి ఉన్న 

atrium కర్ణిక 

atrocious కూర, ఘోర, కిరాతక, పాశ 
విక, భయంకర 

atrocity అఘాయిత్యం, కిరాతకం, అత్యా 
చారం, దుశ్చర్య, దురాగతం 

atrophic క్షీణించిన 

atrophy క్రీణత, క్షయరోగం, బక్కచిక్కడం, 
కృశించడం. muscular ~ కండరాల 
క్షీణత. optic ~ దృష్టిక్షీణత 

attach జప్పుచేయు, తగిలించు, అను 
బంధించు, చేర్చు, ఒకదానితో ఒకటి 
జోడించు, ఒక వ్యక్తితో జోడించు 

attache సహాధికారి. 
సాంస్కృతిక సహాధికారి 

attachment మోహం, అనుబంధం. 
of property జప 

attack దాడి, ఘాతం, తగలడం, విమర్శ. 
cerebral ~ మస్తిష్మఘాతం. heart ~ 
గుండెపోటు 

attactiveness మిటారం 


cultural ~ 


attainable పరిలబ్ధి 
attainder (మరణశిక్ష పడిన వ్యక్తికి సంక్ర 
మించే) కళంకం 


attainment 


63 


auditor 





attainment సాధించడం, సిద్ధించడం 
attendent పరిచారిక, పరిచరుడు, ఉప 
చారిక 


attention సావధానత 

attenuate బలహీనపరచు, విలువ 
తగ్గించు, దుర్బల పరచు 

attenuation తగ్గించడం, క్షీణింపజేయడం 

atterberg ముట్టి సాంద్రత/ పటుత్వ 
పరిమితి 

attest ధ్రువీకరించు, సాక్షి సంతకం చేయు, 
నిజమని నిర్ధారించు 

attestation సాక్షి సంతకం, ధ్రువీకరణ 
సంతకం 

attested copy ధ్రువీకృత ప్రతి 

attestor సాక్షి సంతకందారు, ధ్రువీకర్త 

at times అప్పుడప్పుడు 

attitude దృక్పథం, తీరు, ధోరణి, వైఖరి, 
రీతి, భావం, అభిప్రాయం. - research 
అభిప్రాయ సేకరణ 

attitude-type స్పందన స్థాయి వర్గీకరణ 

attorn మార్చిడి చేయు 

attorney న్యాయవాది. > general కేంద 
ప్రభుత్వ న్యాయవాది, న్యాయసలహాదారు. 
~ power వ్యవహార నిర్వహణకు అధి 
కారం ఇవ్వడం. - 5/7 వకాలతు 

attraction ఆకర్షణ 

attractive ఆకర్షణీయ, ఆకర్షక 

attributable profit ఆరోీపణీయ లాభం 

attribute n. గుణవిశేషం, బిరుదు, ఆపా 
దించడం, ఆరోపించడం, అంటగట్టడం 

attribute v. ఆపాదించు, ఆరోపించు, 
అంటగట్టు 

attribution theory (ప్రవర్తన కారణాలను 
అన్వేషించే సిద్ధాంతం 

attrition ఘర్షణ, శిక్షకు భయపడి వెనక్కి 
తగ్గడం; దేహంలో పుండు పడడం 


attrophy కణజాలం నశించి పోవడం 

at tune అలవాటుపడు 

at warehouse price గిడ్డంగి ధర 

at worst మహా అయితే, హీన పక్షం 

atypical మాదిరికి సరిపోని 

auburn ఎరుపు రంగు దేలిన గోధుమ 
వర్ణం 

auction వేలం (పాట). 0౯ * బహి 
రంగ వేలం. m purchase వేలం కొను 
గోలు 

auctionariae వేలం పట్టీ 

auctioneer వేలం వేసే/ జరిపే వ్యక్తి 

audacious సాహసోపేతమైన, లెక్కచేయని 

audacity ధైర్యం, సాహసం, పొగరుబోతు 
తనం, నిర్లక్ష్యం, నీలుగు, తెంపరితనం 

audibility శవ్యత, (శ్రవణీయత, (శ్రుతి 
గ్రాహ్యత, వినబడడం 

audible శ్రవ్య, శ్రవణీయమైన, (శ్రుతి 
గ్రాహ్యమైన, వినబడుతున్న 

audience ప్రేక్షకులు, శోతలు, సభ్యులు; 
దర్శనం 

20610 శ్రవ్య. > conference దూరభాషణ 
సమావేశం. f frequency శ్రవ్యతాపౌనః 
పున్యం. ~ visual education దృశ్య 
శ్రవణ విద్య/ విద్యావిధానం. f vYSUals 
దృశ్య (శ్రవణోపకరణాలు 

audiogram (శవణరేఖ 

audiologist వినికిడి సమస్యల నిపుణుడు, 
శ్రవణ లోప నిర్ధారకుడు 

2061000060 శ్రవ్యతామాపకం 

audiometry శవ్యతామాపకం 

audiotypist వింటూ టైపుచేసే వ్యక్తి 

audit (లెక్కల) తనిఖీ, తనిఖీచేయు. - 7౭- 
port తనిఖీ నివేదిక. - year తనిఖీ 
సంవత్సరం 

audition గాత్ర పరిశీలన 

auditor ఆడిటర్‌, లెక్కల తనిఖీదారు 


auditorium 


authorized 





auditorium సమావేశ మందిరం 
auditory శవణ సంబంధమైన, వినికిడికి 
సంబంధించిన 


augment n. ఆగమం, అనుబంధం 


augment v. హెచ్చించు, పెంచు, పెరుగు, 
అధికంగా చేర్చు, వేగవంతం చేయు 

augmentation వృద్ధిచేయడం, హెచ్చ 
వేయడం, చేర్చడం 

augur శకునం, పూర్వసూచన, భావి 
సూచన; శకునం చెప్పు, ముందుగా 
సూచించు 

augural జోస్యులకు సంబంధించిన 

augury సూచన, శకునం, లక్షణం, భవి 
ప్యత్తు చెప్పడం, సోది 

august గొప్ప, ఘనమయిన 

aura కాంతి మండలం; ప్రకాశం, ప్రత్యేక 
వాతావరణం/ పరిస్థితి 

aural శవణ సంబంధమైన 

2010106 ప్రభామందలం 

2016266 బంగారు వన్నాగల, తరళమైన 

auricle చెవిపై భాగం, కర్ణిక 

auriferous స్వర్ణదాయకమైన 

aurora australis దక్షిణ ధ్రువ ప్రభ 

aurora borealis ఉత్తర (ధ్రువప్రభ 

auspicate మొదలుపెట్టు, ప్రారంభించు 

25010౮ పోషణ, ఆశ్రయం; ఆధ్వర్యం 

auspicious మంగళప్రద, శుభప్రదమైన, 
ప్రత్యేకమైన, అనుకూలమైన 

austere మితవ్యయి, ఆడంబరశూన్య 

austerity పొదుపు, మితవ్యయం, కఠినత, 
నిష్టూరత, ని§. ~ measures పొదుపు 
చర్యలు, నిరాడంబర చర్యలు 

austral దక్షిణ ప్రాంత సంబంధమైన 

austronaut వ్యోమగామి 

autarchy సంపూర్ణ సార్వభౌమాధికారం 

autecology పరస్పర సంబంధాలను/ పర 
స్పర చర్యల్ని పరిశీలించే శాస్త్రం 


authentic అధికారికమయిన, ప్రామాణిక 
మయిన 

authenticate నిజమని నిరూపించు, (ధ్రువ 
పరచు, చెల్లుబాటుచేయు, ప్రమాణీక 
రించు, అధికారమిచ్చు 

authenticated ప్రమాణీకృత 

authentication (పమాణీకరణ, _ ధ్రువీ 
కరణ 

authenticity ప్రామాణికత, యధార్ధత, 
వాస్తవికత 

authentification నిజాన్ని నిరూపించే 
ఆధారం, నిజాన్ని నిరూపించే ఆధారాన్ని 
చూపడం 

author (గంథకర్త, రచయిత 

authorised అధికృత. ~ agent అధి 
కృతుడైన ఏజెంట్‌. ౫ Capital అధిక్ళత 
మూలధనం. ff dealer అధికృత 
వ్యాపారి. ~ ల౯౫4///76 అధికృత 
వ్యయం. f version ఆధికారిక పాఠం/ 
కథనం/ వివరణ 

authoritarianism నిరంకుశాధికారిత 

authoritarian personality నిరంకుశ 
వ్యక్తిత్వం 

authoritative సాధికార, అధికార పూర్వక 

authority పెత్తనం, నిర్ణయాధికారం, ఆజ్ఞా 
పించే, నియంత్రించే, ప్రభావితం చేసే 
శక్తి, నియమ నిబంధనలు తెచ్చే శక్తిగల 
సంస్థ/ ప్రభుత్వం 

authorization అధికారమివ్వడం, సండ్ర 
మించిన అధికారం, అనుమతించడం; 
అధికారాల్ని తెలిపే పత్రం 

authorize అనుమతించు, అధికారమిచ్చు 

authorized అనుమతించి, అధికృతమైన, 
ప్రామాణికమైన. - 4/74 అధికృత ధనం. 
~ share capital అధికృత వాటా 
మూలధనం. f version అధికార 
పాఠం, (ప్రామాణిక పాఠం 


autobiography 


averaging in 





autobiography ఆత్మకథ, స్వీయచరిత్ర 

autocracy నిరపేక్షాధికారం, హద్దులు లేని 
అధికారం, ఏక వ్యక్తి పాలన 

autocratic నిరంకుశమైన, ఎదురులేని 

auto-erotism తన శరీరాన్ని చూసుకొని 
తానే లైంగికోద్రేకం పొందడం 

auto-financing స్వయం ధనసహాయం 

autogancy ఆత్మసంపర్మం 

autogenic succession ప్రాణి, వాతా 
వరణాల పరస్పర ప్రభావం 

2026021201. చేవ్రాలు, సంతకం 

autohypnosis తమను తామే హివ్నటైజు 
చేసుకోవడం 

autolysis ఆత్మవిశ్లేషణ, స్వయంక్షీణత 

2200268 యంత్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని 
ఉపయోగించు, పనిలో నైపుణ్యాన్నీ, 
వేగాన్నీ పెంపొందించు 

automatic స్వయంచాలక, స్వచలిత. ౫ 
pilot స్వయం చాలక, విమానం/ నౌక 

automatic alternation అనాశిత రూప 
పరివర్తన 

automation యాం ికీకరణం 

automicity పరమాణుకత 

automyxis ఆత్మఫలదీకరణం 

autonomic వ్యక్తిలో కలిగే ప్రతి చర్యలు 

autonomous స్వయంపాలిత, స్వతంత్ర, 
స్వయం ప్రతిపత్తి గల 

autonomous phonology స్వతంత్ర వర్ణ 
నిర్మాణశాస్త్రం 

autonomy స్వతంత్రత, స్వయం ప్రతిపత్తి, 
నిర్ణయాధికారం 

autonym రచయిత అసలుపేరు 

autopsy శవపరీక్ష 

autopsychois మానసిక 
స్వయంగా గుర్తించుకోవడం 

autosuggestion స్వయం సూచన 


సమస్యలు 


autotrophic స్వయంపోషిత 

autotroph స్వయంపోషితం 

autumn శరత్మాలం, ఆకురాలు కాలం 

auxilary అనుబంధ, సహాయక, గౌణ. = 
duties సహాయ సుంకాలు. f 774/౮- 
try అనుబంధ పరిశ్రమ. ~ service 
సహాయక సేవాకార్యం. ~ verb సహాయ 
క్రియ 

auxin శరీర పోషక పదార్థం 

avail ఉపయోగపెట్టుకొను, ప్రయోజనం 
పొందు. 0౫7౭ F నిష్పలం వ్యర్థం 

availability దొరకడం, (ప్రాప్తి, ప్రాప్యత 

2721812016 దొరికే, లభ్య 

avalanche మంచునది, హిమపాతం 

avant-garde సంప్రదాయ విరుద్ధ రచ 
యితల బృందం 

avarice ధనదాహం, పేరాశ, లాభం 

avaricious లుబ్ద 

avast ఆగు, ఆవు 

avenge పగదీర్చుకొను, కక్ష సాధించు 

avenue పథం, దారి, మార్గం, బాట, 
కూడలి, శృంగాటకం, ఉపాయం, పద్ధతి, 
సాధనం 

aver నిజమనిచెప్పు, నొక్కిచెప్పు, సత్య 
ప్రమాణం చేయు, దృఢంగాచెప్పు 

average సగటు, సరాసరి, సాధారణం, 
ప్రామాణికం, వస్తురక్షణ శుల్మం. గ ౯05 
సగటు వ్యయం. f fixed 60౮ సగటు 
స్థిరవ్యయం. ~ revenue సగటు రాబడి. 
~ variable cost సగటు చరవ్యయం 

averaging ఒకే కంపెనీకి చెందిన వాటా 
లను ఒకే సమయంలో వేర్వేరు ధరలతో 
అమ్మడం 

averaging down వాటాల సరాసరి 
నష్టాన్ని తగ్గించుకోవడం 

averaging in స్థాయుల్లో వాటాలను కొద్ది 
కొద్దిగా కొనడం 


averaging out 


axis 





averaging out ధరలు పెరుగుతున్నప్పుడు 
వాటాలను అమ్మడం 

averaging up ధరలు పెరుగుతున్నప్పుడు 
చాలా వాటాలు కొనడం 

averment దృఢవచనం 

averse విముఖ, (ప్రతికూల, విముఖ 

aversion విరక్తి, వైముఖ్యం, ప్రాతికూల్యం, 
వెగటు, జుగుప్ప, అసహ్యత 

avert నివారించు, తప్పించు, జరగకుండా 
చేయు 

2765 పక్షులు, పక్షిరాజ్యం 

avian విహంగసంబంధి, పక్షులకు సంబం 
ధించిన 

aviary పక్షులను ఉంచే ప్రదేశం 

aviation విమానయానం. “= policy 
వాయు విధానం, విమాన రూపకల్పన/ 
రవాణా విధానం 

avid ఆత్రంగల, ఉత్సాహం గల, ఆసక్తిగల. 
~  collecor సమీకరణాసక్తుడు. ~ 
reader పఠనాసక్తుడు 

avidity తీవ్రమైన ఆకాంక్ష 

avirulent తీవ్రంకాని, ఉగ్రంకాని 

27130 టపానౌక 

avitaminosis విటమిన్‌ లోపం 

avocation వ్యాపకం, వ్యాసంగం, వృత్తి 

avoid తప్పించు(కొను), తొలగు, 
ఠలాయించు 

2701421266 రలాయించు 

avouch రూఢిగా, చెప్పు, ఒప్పుకొను 

270% ప్రకటించు, నమ్మకంగాచెప్పు 

270721 ఒప్పుదల 

2707661 స్పష్టంగా, ప్రస్ఫుటంగా, బాహా 
టంగా 

తగ 05 గస్తీ యుద్ధవిమానం 

await వేచి ఉండు, ప్రతీక్షించు, నిరీక్షించు 

awakening జాగ్భతి, మేలుకొల్పు 


award అవార్డు, తీర్చు, బహుమతి: అధి 
నిర్ణయం; సాధికార నిర్ణయం, న్యాయ 
స్థానం తీర్చు. ~ a sentence క్ష 
విధింపు. 
గ్రహీత 

aware తెలిసిన, జాగ్భతమైన 

awareness జాగ్భతి. ~ context పరస్పర 


recipient బహుమతి 


అంచనా 

awash (అలలకు) కొట్టుకొనిపోవు 

awe n. విస్మయం. సంభ్రమం, భక్తిపూర్వక 
భయం, భయభీతి 

awe v౪. భయంకొల్పు, భయపెట్టు 

awful భయానక, భీతిగొలుపు, భీషణ, 
ఆమోదరహిత, తీవ్ర 

awhile కొంచెం సేపు, కొద్దికాలం 

awkward వికార, వికృత 

awkwardly వికారంగా 

271 శూలం, ఆరె 

awn కంకి 

awned కంకులుగల 

awnless శూకరహిత 

awry వంకర, వక్రమైన, అడ్డదిడ్డమైన, 
తప్పుదోవనపోయే 

2౫6 తొలగించు, వేటువేయు, తగ్గించు 

axenic నిరంగీకారక 

axial అక్షీయ. ~ skeleton అక్ష కంకాళం, 
పుర్ర వెన్నెముక 

axilla చంక, బాహుమూలం 

axi0l0gy విలువల గురించి చర్చించే తత్త్వ 
శాస్త్ర విభాగం 

2ర౦0 స్వయంగా తెలిసిన సత్యం, ప్రత్యక్ష 
ప్రమాణం, సార్వజనీన 
సత్యం, స్వత సిద్ధాంతం 


సిద్ధాంతం, 


axiomatical సిద్ధాంతాలతో కూడిన 
axis అక్షం, ఇరుసు 


axis powers 


back 





axis powers అక్షరాజ్యాలు 

axis vertebra అక్షకీకసం, వెన్నెముకలోని 
రెండవ పూస 

231000 ప్రత్యక్షసూత్రం 

axle ఇరుసుకర్ర, అక్షదండం 

axon అక్షతంతువు 

2376 అంగీకర్తలు, జెననేవారు, అంగీకరించే 
వారు 


azimuth దిగంశం, దిక్కోణం 

22016 జీవ చిహ్నంలేని, నిర్జీవమైన 

azonal రాళ్ళపై మట్టి పేరుకోవడం 

azoo spermia వీర్యకణాలు నిర్జీవమయ్యే 
స్థితి 


azure నీలవర్ణం, ఆకాశనీలం; నీల 


azygospore అసంయుక్త సిద్ధబీజం 
227906 అసంయుక్తవీజం 


Bb 


baalism పునరుత్పత్తికి ఎక్కువ ప్రాధాన్య 
మిచ్చే ఒక ప్రకృతి మతం 

babble వ్యర్థ ప్రసంగం, చెప్పిందే చెప్పడం, 
నీరు ప్రవహించేధ్వని, అవ్యక్తపు మాటలు, 
అస్పష్టంగా మాట్లాడు, గొణుగు, గలగల 
మను, రహస్యం వెలి గక్కు ా stage 
శైశవ దశ (రెండు నెలల వయస్సు) 

babbler వదరుబోతు, నోట మాటదాగని 
వ్యక్తి 

babe చంటిబిడ్డ, శిశువు 

babel గందరగోళం 

babism దివ్య జీవన సిద్ధాంతం 

baboon పెద్దకోతి, కొండముచ్చు 

babul నల్లతుమ్మ చెట్టు 

babyhood నడక వచ్చే దశ 

baccate కండగల 

bacchanal తాగుబోతు 

bacillar దండాకార 

bacillary dysentery రక్త విరేచనాలు 

bacillophobia అతిసూక్ష్మ _జీవులంటే 
కలిగే భయం 

bacillus దండాకార బాక్టీరియా. ~ acid 
f45t ఆమ్హ నిరోధక దండాణువు. lepen 
ా కుష్టు వ్యాధిని కలిగించే దండా కార 
బాక్టీరియా. tphosus ~ టైఫాయిడ్‌ 
వ్యాధిని కలిగించే దండాకారపు 


బాక్టీరియా 

back మద్దతిచ్చు, సహాయంచేయు; ఆర్థిక 
సహాయం చేయు; సంజ్ఞచేయు. ~ and 
belly కూడు గుడ్డ, బట్టా తిండి. - 
benchers సఖా కార్యకలాపాల్లో చర్చల్లో 
అరుదుగా పాల్గొనే సభ్యులు. f bite 
పరోక్షంలో విమర్శించడం/ నిందించడం/ 
దూషించడం/ చాడీలు చెప్పడం. గ 
biter చాడీకోరు, biting చాడీలు 
చెప్పటం. - bonding తిర్యక్‌ బంధం. 
~ bone మూలాధారం, వెన్నుపూస, వెన్నె 
ముక. ా (00 పాతకాపీ/ పేపరు/ 
పత్రిక ా ౯7055 జంతువులను వాటి 
సంతానంతోనే సంయోగం చెందించి పున 
రుత్పత్తి చెయ్యడం. ా 441౭ ముందు తేదీ 
వేయడం; ముందు తేదీ నుంచి చెల్లు 
బాటయ్యేటట్లు చేయు. ా door దొడ్డి 
దారి, అక్రమమైన. ా drop అవరోధం, 
ఆటంకం. - /flంw తిరోగతి. > ground 
పెరడు, నేపథ్యం. ~ office స్టాక్‌ 
(బ్రోకరింగు సంస్థ. ~ of the wall క్షిష్ట 
పరిస్థితి నుండి బయటపడే మార్గంలేని. 
~ orders ఉత్పత్తి/ సరఫరా చేయకుండా 
ఉన్న ఆర్డరు. = 0౪౯ మాట తప్పు, ఉప 
సంహరించుకొను. “*= 74) పూర్వపు 
తేదీల నుంచి లెక్కకట్టి ఇవ్వడం. “- 


backer 





pedal పురోగమనాన్ని నిరోధించు, చర్య 
రద్దుచేసుకొను. ~ pollination పశ్చాత్‌ 
పరాగ సంపర్శ్మం. > reflection పతి 
వరావర్తనం. f 765 ఆనుడు (బల్ల). " 
slide వెనుకకు జారు. f $tabbers 
వెన్నుపోటుదారులు. -= $tabbing వెన్ను 
పోటు. ా $tage తెరవెనుక. f stich 
కుట్టు మీద కుట్టువేయు. ~ suction 
తిర్యక్‌ చూషణం. - ౪౭7౯ బురద 
నేల. ~ (titration తిర్యక్‌ అంశమాపనం 

backer మద్దతు ఇచ్చే వ్యక్తి 

backing మద్దతు, సహాయం; ఆర్థిక 
ప్రోద్బలం, గాలి దిశలో మార్చు 

backlash ప్రతిక్రియ 

backloading రుణం చెల్లింపు విధానం: 
గడువు దగ్గర పడుతున్నపుడు చెల్లింపు 
గరిష్టంగా ఉండడం 

backlog బకాయిలెక్క 
ఉద్యోగ ఖాళీ 

back to back loan ఒకే దేశ కరెన్సీలో 
మంజూరైన రుణానికి బదులుగా మరొక 
దేశ కరెన్సీలో రుణం ఇవ్వడం 

backtrack వెనుకంజ/ వెనుకడుగు 
(వేయు), తిరోగమన దిశ (పట్టు); తోక 
ముడుచు 

20199 ప్రత్యామ్నాయ ప్రణాళిక/ సామగ్రి 

backward వెనుకబడి ఉన్న చెడు స్థితిలో 
ఉన్న అసమ్మతమైన. ా Child సరిగ్గా 
మాట్లాడలేని అబ్బాయి/ అమ్మాయి. 
integration ముడిసరుకులను సరఫరా 
చేసే కంపెనీలను తన ఆదీనంలోకి తెచ్చు 
కోవడం. ~ $loping supply curve 
పారితోషికం పెరిగిన కొద్దీ విశ్రాంతి 
కాలం పెరగాలనేవాదం 

backwardation కొనుగోళ్ళ ధరలు తక్కు 
వగా ఉండే స్థితి 

backwardness వెనుకబాటు తనం. 


మిగిలి ఉన్న 


bag 


mental ~ బుద్దిమాంద్యం 
® 


backwaters ఉప్పునీటి కయ్యలు, 
వృష్టజలాలు 


bacon పంది మాంసం 

bacteraemia జీవాణు క్రిమి రక్తత 

bacteria బాక్టీరియా, అతి సూక్ష్మజీవి/ 
క్రిమి 

bacterial బాక్టీరియాకు సంబంధించిన, 
బాక్టీరియా వల్ల కలిగే. ~ Culture బాకీ 
రియా పెరిగే మాధ్యమం 

bactericidal జీవాణుక్రిమి/ బాక్టీరియా 
సంహారక 

bactericide బాక్టీరియా/ జీవాణుక్రిమి 
సంహారిణి 

bacteriologist జీవాణు (క్రిమి విజ్ఞాని 

bacteriology జీవాణు క్రిమి శాస్త్రం 

bacteriophage క్రిమి సంహారక జీవా 
ణువు 

bacteriostatic జీవాణు (క్రిమి నిరోధక 

bad conductor అధమ వాహకం 

badellium గుగ్గిలం 

badge బాడ్డి, చిహ్నం, గుర్తు 

badger నీటికుక్క వీధుల్లో ఆహార పదా 
ర్థాలను అమ్మే వ్యక్తి 

bad in law శాసన/ చట్ట విరుద్ధం 

02610296 ఎగతాళి, పరిహాసం 

badluck దురదృష్టం. - 4౭0 మొండి 
పద్దు. బాకీ. - ౭b! వసూలు కాని 
బకాయి. = faith న్యాయం లేని, వంచన 
గల, నీతిమాలిన 

baffle భంగపరచు, ఓడగొట్టు; చీకాకు 
పరచు 

bag n. సంపాదించు, పొందు, గెల్బుకొను 

bag v. బ్యాగ్‌, సంచి, మూట. ా 4nd 
baggage మూటాముల్లైె. ~ ofbones 
బకృపలచటి మనిషి. ~ Of Membranes 
ఉమ్మనీటి సంచి 


bagasse 


balm 





bagasse చెరుకు పిప్పి 

bagassosis చెరకు ధూళివ్యాధి 

bagman మూటమోసే వ్యక్తి 

bagnio వ్యభిచారగ్భహం 

bail బెయిలు, జమానతు, జామీను 

bailable జామీను ఇవ్వదగిన. = ౫47 
rant జామీను ఇవ్వటానికి అవకాశం 
ఇస్తూ నిర్భంధించాలన్న కోర్టు ఆదేశం 

bail out ఆదుకునేందుకు ఆర్థిక సహకారం 
అందించు 

bailsman జామీను ఇచ్చిన వ్యక్తి 

bait ఎర 

baize గొంగలీ గుడ్డ; ముతక సరుకు 

bajra సజ్జలు, గంటి, జొన్న 

back కాల్చు, వేపుడుచేయు, పక్వంచేయు 

baking soda వంటసోడా 

balaam అక్కరకురాని మిత్రుడు, ఆశా 
భంగం కలిగించే వ్యక్తి 

balance సమతుల్యత, సంతులనం, తుల, 
త్రాసు, తూనిక, ఆదాయ వ్యయాలను 
లెక్కగట్టి సమతూకపర్చు. 4౯॥d base ~ 
ఆమ్ల, క్షార సంతులనం. Chemical ~ 
రసాయనిక (త్రాసు. “= Of payments 
విదేశీ చెల్లింపుల సమతూకం. “- ౮ 
power (పొబల్య సమతౌల్యం. - ౦ 
trade వాణిజ్య సమతూకం. sensitive 
ా సున్నితపు త్రాసు. ా $heEt ఆస్తి 
అప్పులు పట్టీ. - 72600 సంతులన 
వాదం. Vater ~ జల సంతులనం 

balanced తుల్య, సంతులిత. ా bUdget 
సంతులిత బడ్జెట్‌. M COnstitution 
సంతులిత రాజ్యాంగం. ff design 
సంతులిత రచన. “= 2/6 సంతులితా 
హారం. ~ economy సంతులితార్థిక 
వ్యవస్థ. ~ reaction సంతులిత చర్య, 
ప్రతిక్రియ 


02120163 శిశ్నాగ్ర వాపు 
balckmould నల్లబూజు 


baldness బట్టతల 

balefire సంకేతజ్వాల 

baleful హానికర 

balk n. దున్చని నేల, దూలం, ఆశాభంగం; 
భంగపరచు, నిరుత్సాహపరచు 

balk v. అయిష్టంగాచేయు 

balkanisation ఒక దేశం ముక్కలుగా 
విడిపోవడం. Emotional ~ ఏకతాభా 
వానికి భంగం కలగడం 

ballad జానపద గేయ గాథ 

balladeer జానపద కథా గాయకుడు 

ballads వీరగాథలు 

ball and socket joint బoతి గిన్నె కీలు 

ballast n. కంకం తూకపు బరువు, ఓడను 
నిలకడగా ఉంచేందుకు దానిలో ఉంచే 
భారం 

ballast v. బరువు ఎత్తు, సరుకు నింపు 

ballerina నర్తకి 

021164 నృత్యనాటిక, బాలే 

ballies ఈల కర్రలు 

ballism అవయవాల కదలిక లోపం 

ballistic గతశీల, క్షేపక. ~ missile 
ఉపరితల క్షిపణి 

ballistics కిపణి శాస్త్రం, ప్రాక్షేపకాలు 

ballistophobia సైనుంచిపడే వస్తువులంటే 
భయం 

balloon గుమ్మటం 

ballot ఎన్నికల పత్రం 

ballpark figure సుమారు(గా), రమా 
రమి, ఇంచుమించు 

ball tampering క్రికెట్‌లో బంతి రూపాన్ని 
పాడుచేసి బౌలర్లు లబ్దిపొందడం 

balm సుగంధ తైలం, ఉపశమనం, ఉప 
శమనకారి, సువాసన ద్రవ్యాన్ని ఇచ్చే 
వృక్షం 


balneology 


bankrupt 





balneology n. జెషధీజలాధ్యయనం 

balooning గాలిబుడగ చికిత్స 

baltic exchange సరుకు రవాణా చేసే 
అంతర్జాతీయ నౌకాకేంద్రం 

baluster మేడమెట్ల పొడవునా చేతిపట్టుకు 
ఆధారంగా ఉండే స్తంభం 

bamboo వెదురు 

ban నిషేధం, నిషేధచట్టం, నిషేధించు 

banal సాధారణమైన, ఎలాంటి విశేషమూ 
లేని 

banality సర్వసాధారణత, రసహీనత 

banco బాంకులు తమ ఖాతాలలో కరెన్సీని 
లెక్కించే ప్రమాణం 

band పట్టిక. -- ౯౪7౪౭ పట్టికా వక్రం. 
head పట్టికా శీర్షం. ~ rate మోడెమ్‌ 
పనిచేసే వేగం. > spectrum వర్ణపటం. 
~ structure పట్టికారచన. f $ys5tem 
పట్టికా వ్యవస్థ. ~ wagon రాజకీయా 
లలో గెలిచే పక్షంతో చేరి ఉండడానికి 
ప్రయత్నించడం. “ w॥dth పట్టిక వెడల్పు 

bandage కట్టు, పట్టీ, suspendory ~ 
వేలాడే కట్టు 

bandit బందిపోటు, దారిదోపిడిదొంగ 

bandy n. దొడ్డికాళ్ళుగల; హాకీ ఆట కర్ర, 
ఒక ఆట 

bandy v. ముందుకు వెనుకకు కొట్టు/ 
తోయు, దెబ్బలుకొట్టు/ తిను, వితర్మించు 

bane వినాశహేతువు, నాశనం 

bang గట్టిగా కొట్టు, మూయు, బాదు; పెద్ద 
ధ్వని 

banian మర్రి 

banian days మాంసం వడ్డించని రోజులు 

banish వలి, (సాంఘిక/ దేశ) బహిష్మరణ; 
దేశాంతర వాస శిక్ష విధించు, తరిమి 
వేయు 

banishment దేశాంతరవాస శిక్ష తరిమి 
వేత 


9201: ఒడ్డు, తీరం, బాంకు ా 2666- 
tance బాంకులో అంగీకరించే బిల్లు. గా 
account బాంకు ఖాతా: f loan బాంకు 
ఇచ్చే రుణం. blood > రక్తనిధి. - 
certificate బాంకు ఇచ్చే ధ్రువీకరణ 
పత్రం. Credit బాంకు వెచ్చించగల 
మొత్తం. ా deposit బాంకులో నిలువ 
చేసిన మొత్తం (డబ్బు). ~ draft హామీ 
పడ్డ మొత్తాన్ని చెల్లించగలనని బాంకు 
ఇచ్చే చెక్కు లుల నేత్రనిధి. > fr 
international settlements కేంద్రీయ 
బాంకుల మధ్య సహకార కేంద్రంగా వ్యవ 
హరించే అంతర్జాతీయ బాంకు - /0/- 
day బాంకు సెలవు * 707) బాంకు 
ద్రవ్యం. - 70/8 బాంకు జారీచేసే డబ్బు. 
~ 0f i55౪e౭ నోట్లు జారీచేసే బాంకు. గా 
rate బాంకు రేటు. ~ rate policy 
బాంకు రేటు విధానం. ~ rebate 
బాంకు రిబేటు. ~ reconciliation 
statement బాంకు నిల్వల సమన్వయ 
నివేదిక. ౫ 701 ఆర్థిక వనరులు. ౫ 
transfer ఒక బాంకు నుంచి మరో 
బాంకుకు డబ్బు బదిలీ చేయడం 

bankable బాంకు అనుమతించే. ా 45- 
set పూచీ పెట్టేందుకు అంగీకార యోగ్య 
మైన ఆస్తి 

banker వడ్డీ వ్యాపారి, షరాబు; తాపీ 
గుర్తు రాతి బెంచి; వేట గుర్రం 

banking వడ్డీ వ్యాపారం, గట్టుకట్టడం. - 
ombudusman బూంకింగ్‌ ఆంబుడ్స్‌మన్‌: 
బాంకు లావాదేవీల పరిష్కారం కోసం 
రిజర్వ్‌ బాంక్‌ ఆఫ్‌ ఇండియా నియ 
మించిన అధికారి (బాంకులు మాత్రం 
ఆంబుడ్స్‌మన్‌ తీర్చుకు కట్టుబడి ఉండాలి) 

bankrupt దివాలాదీయు, అప్పులు 
చెల్లించలేమని ప్రకటించు, దివాలాకోరు, 
రుణాలు చెల్లించని వ్యక్తి/ సంస్థ 


bankruptcy 


barometric 





(కోరుతనం), 


bankruptcy దివాలా 
అప్పులు తీర్చలేని స్థితి 

banksman బొగ్గుగని గట్టుమీది నుంచి 
పర్యవేక్షించే వ్యక్తి 

banner పతాకం, జెండా, ఆదర్శంతో/ 
విశ్వాసంతో చేసిన పని/ ఆచరణ; చిత్ర 
నిర్మాణ సంస్థ; పత్రికల్లో పతాక శీర్షిక, 
సంస్థ పేరు; సమావేశాలకు సంబంధిం 
చిన సమాచారాన్ని నినాదాలను రాసిన 
పొడుగాటి గుడ్డముక్క 

bannerol అంతిమ యాత్రలో తీసుకొని 
పోయి సమాధిపై ఉంచే జెండా 

021003 (కైస్తవ సం॥) వివాహ ప్రకటన 

banquet (థారీ) విందు; విందు ఇవ్వడం 

banter వెక్కిరింత, పరిహాసం, గేలిచేయు 

baptism (స్తవుల జ్ఞానస్నానం 

bar నిరోధించ; కడ్డీ, న్యాయవాద వృత్తి 
న్యాయవాదులు ఆసీనులయ్యే ప్రదేశం. ా 
association న్యాయవాదుల సంఘం. ౫ 
pendulum దండలోలకం 

barb ముల్లు, కంటకం, బాణపుకొస, 
గాలం; ఎత్తిపొడుపు, అర్థంలేని విమర్శ 

barbaric ఆటవిక, అనాగరిక, క్రూర 

barbarism అనాగరకత, మొరటుతనం 

barbarity అనాగరక పద్ధతి, క్రార్యం 

barbarous అనాగరక, క్రూర 

barbate జాలుగల, పీచుగల 

barbed వ్యంగ్యాత్మక; ముళ్ళుగల 

barbicell సూక్ష్మ కంటక కీలితం 

barbola వస్తువులపైన రంగు రంగుల చెక్క 
డపు పని, అలంకారం 

0210016 సూక్ష్మకంటకం; సూక్ష్మ కంటక 
కీలితం 

bar chart వివిధ రాశులను నిలువు 
దొంతరులుగాచూపే రేఖాచిత్రం 

barcode వస్తువుల ధరనుగాని, ఆచూకీ 


సంఖ్యను గాని సూచిస్తూ ముద్రించే 
నిలువు గీతల చిత్రం 

bard గుర్రం ఎదకవచం 

bare వస్త్రవిహీనంచేయు, _ తెరచివేయ్సు; 
వస్త్రవిహీన, ఉత్త, వట్టి, చిక్కిన, రక్షణలేని 

barefaced సిగ్గుమాలిన, లజ్ఞారహిత, దాప 
రికంలేని 

barefacedness సిగ్గుమాలినతనం 

barely స్పష్టంగా, చాలీ చాలకుండా 

bareness దిగంబరత్వం 

barest minimum కనిష్టం 

bargain చవక, అగ్గవ, కొసరు, స్టాకు ఎక్స్‌ 
ఛేంజిలో ఒక కంపెనీ వాటాలపై జరిగే 
లావాదేవీ, _ బేరంచేయు, చర్చించు, 
సమాధానపడు 

bargaining power బేరమాడే శక్తి 
సంప్రదింపుల సామర్థ్యం 

bargaining theory సంప్రదింపుల పద్ధతి 

barge చొచ్చుకొనిపోవు, దౌర్జన్యంగా 
చొరబడు 

baricade అద్దుకట్ట 

baritone మంద్ర స్వరానికి ఉచ్చ స్వరానికీ 
మధ్యనుండే స్వరం, అలాంటి కంఠస్వరం 
గల గాయకులు 

barium meal మింగే బేరియం సల్ఫేట్‌ 
మిశ్రమం 

bark బెరడు, కుక్క మొరుగుడు, చిన్న 
పడవ, మొరుగు, అరుచు 

barking up the wrong tree వృథా 
ప్రయాస పడు 

barn ధాన్యాగారం 

barnacle పడవల, ఓడల 
అంటుకునే నత్తగుల్ల 

baroreceptor భారమితి గ్రాహకం 

barometer భారమితి 

barometric భారమితీయ 


అడుగుకు 


barometry 


basin 





barometry భారమితి విజ్ఞానం 

baron జమీందారు 

baronage (ప్రభు/ కులీనవర్గం 

baroness జమీందారిణి 

baronet జమీందారు బిరుదు, అలాంటి 
బిరుదు గల వ్యక్తి 

barophilic ఎక్కువ ఒత్తిడి గల పరిసరాల్లో 
నివసించే 

baroscope వాయు సాంద్రతా సూచక 
పరికరం 

barracks బారకాసులు, బందీల/ సైనికుల 
ఆవాసం 

barrage ఆనకట్ట, సేతువు 

barratrous మోసమైన 

barrel పీపా. - $haped పీపా లాగుండే 

barren బంజరు, ఫలించని, శూన్యమైన 

barrier అద్దు, దడి, సరిహద్దు, అడ్డంకి, 
అవరోధం, ప్రతిబంధం, ఆటంకం. 7/4- 
cental ~ మావి అడ్డంకి, జరాయు 
అవరోధం 

barrier reef పగడాల దిబ్బ 

barrister న్యాయవాది 

barter system వస్తుమార్చిడి పద్ధతి, వస్తు 


వినిమయ పద్ధతి 
baryecoia వినికిడి లోపం 
baryglossia ఉచ్చారణ అస్పష్టంగా 
ఉండడం 


barylalia సరిగా మాటలాడలేక పోవడం, 
భావవ్యక్తీకరణ సరిగా లేకపోవడం 

baryphonia అంటే సరిగా ఉచ్చరించలేక 
పోవడం 

baryte ముగ్గురాయి 

basal ఆధారభూతమైన. f bodies ఆధార 
నిర్మాణాలు. ౫ 4/౮ ఆధారపీఠం. *- 
metabolic rate (b.m.r) మూల జీవ 
క్రియా సూచి. > Metabolism జీవ 


క్రియ. > plate ఆధార ఫలకం 

base పునాది, అడుగు (పొర), ఆధారం, 
మూలం, క్షారం. ff 607౮ మూల 
నాణేలు. > Component ఆధార 
నిర్మాణం. ~ level చరమ సమతలం, 
నది కోయగలిగిన గరిష్టలోతు. - line 
ఆధార రేఖ. ా Metal సామాన్య లోహం. 
~ structure ప్రాథమిక నిర్మాణం. గ 
year ప్రాతిపదిక సంవత్సరం 

baseborn నీచ జన్మగల 

baseless నిరాధారమైన, ఆధారరహిత 

basement membrane ఆధారత్వచం 

baseness నైచ్యం, హైన్యం 

base rate భూమిక, భూమికగా తీసుకునే 
వడ్డీరేటు 

bash చితక్కొట్టు, బలంగా కొట్టు 

bashful సిగ్గుపడే, బిడియంగల, పిరికి, 
సంకోచించే 

basic మౌలిక, ఆధారభూతమైన, మూల 
మైన, ప్రధానమైన; మూలవేతనం. - 
alternant (\పధాన రూపభేదం. f ౯0n- 
cept మౌలిక భావన. f C0nflict పాథ 
మిక సంఘర్షణ. ~ education మౌలిక 
విద్య. ా Nndustry మౌలిక పరిశ్రమ. ా 
needs ప్రాథమికావసరాలు. fా person- 
ality ప్రాథమిక వ్యక్తిత్వం. f plan 
ప్రాథమిక నమూనా. f ౨67౯౫౦౮ 
మౌలిక విజ్ఞాన శాస్త్రాలు. - 5/47 క్షార 
రంజకాలు. - 1౫486 మూలవేతనం 

basically ప్రాథమికంగా, మౌలికంగా, 
(ప్రధానంగా 

basil తులసిచెట్టు 

basin నదీ పరీవాహక ప్రాంతం, హరి 
వాణం, భూక్షయం వల్ల ఏర్పడిన పల్లపు 
ప్రాంతం; పళ్ళిం; లోతు లేని వెడల్పు 
పాత్ర 


2591010012 


bearing 





నిలబడలేక 


basiphobia నిటారుగా 
పోవడం, నడవాలంటే భయం 

basipodite ఆధార పాదాంగం 

basis ప్రాతిపదిక, ఆధారం, మూలం, 
హేతువు, ఒక వాదానికి/ చర్యకు/ చర్చకు 
మూలమైన హేతుబద్ధ భావన 

bask ఎండకాచుకొను; చలి కాచుకొను, 
ఆనందించు 

basophilic క్షారకర్షకం 

basset వేటకుక్క 

bassia latifolia ఇప్పచెట్టు 

bast గుజ్జు 

baste కలిపికుట్టు, మాడకుండా నూనెతో 
నింపు; బాదు, కర్రతో కొట్టు 

bastinado కాలి మడమలపై కొట్టి శిక్షించే 
పద్ధతి 

bastion బురుజు 

batch జుట్టు, దళం, ఒక నిర్దిష్ట కాలంలో 
తయారు చేసిన ఒకేరకమైన వస్తువుల 
సమూహం, ఒకచోట చేర్చగలిగే ఒకే రక 
మైన వస్తువుల సమూహం 

bathetic జెచిత్యరహితమైన, సమయజ్ఞత 
లేని 

bathyestehsia అతిసున్నితత్వం 

bathymetric surveying సముద్రపు 
లోతుల్ని నేలల్ని పరీక్షించడం 

bathymetry నీటిలోతు కొలిచే పద్ధతి 

baton లారీ, అధికార పత్రం, లారీతోకొట్టు 

batryoidal గుచ్చాకార 

batta బత్తా, నాతం 

battalion పటాలం (500-1000 మంది 
సైనికులు) 

batter పలుమార్లుకొట్టు, చావుదెబ్బలు 
కొట్టు, కుమ్ము; నరుకు, (ఫిరంగులతో) 
పడగొట్టు 

battering 
కుమ్మడం 


చావుదెబ్బలు కొట్టడం, 


battery కొట్టడం, ఖిరంగులుంచే బురుజు, 
విద్యుదుత్పత్తి చేసే సాధనం, వరస 

battle యుద్ధం. ~ array యుద్ధసన్నద్ధ 
మైన సేనావ్యూహం. - field యుద్ధ 
క్షేత్రం. ~ ground యుద్ధరంగం 

92601ల0ల€ కోటకొమ్ము, మేలుగోడ 

batty పిచ్చెత్తిపోయిన, వెర్రెత్తిపోయిన 

bawdy అశ్లీలమైన 

bawl అరుపు, అరుచు, బొబ్బలు పెట్టు, 
గొడవ గొడవగా మాట్లాడు, గట్టిగా చెప్పు 

bayonet తుపాకి కొనలో అమర్చే సన్నీ 

bayou నెమ్మదిగా ప్రవహించే సెలయేరు; 
భూమి లోపలి నీటిగుంట 

BCG VACCINE (Bascillus Calmate 
Gurine Vaccine) క్షయకు టీకా మందు 

beacon ధ్రువతార, దారిచూపు గుర్తు ా 
light పుంజీభూతకాంతి 

bead జపమాలలోని పూస 

beadsman పోషించే వాణ్ణి పొగుడుతూ 
బతకవలసిన వృద్దుడు, భిక్షకుడు 

beam వెలుగు, ప్రకాశించు; కిరణం 
(పుంజం) 

bear (షేర్లు ధర తగ్గించు, వ్యాపారం 
ముగించు; అప్పుడు ధరలకి అమ్మే వ్యక్తి, 
ధరను తగ్గించ యత్నించే వ్యాపారి. 
bring to ~ అమలుపరచు. ా don 
అణచివేయు. f (he brunt భారం 
వహించు. “= Market ధరలు తగ్గు 
ముఖం పట్టిన మార్కెట్టు, తక్కువ వెలకు, 
దొరుకుతాయని ఎదురుచూసే స్థితి. - 
out వుంచు, సమర్థించు, రుజువుచేయు 

bearable భరించదగ్గ 

bearer తెచ్చేవ్యక్తి, వాహకుడు 

bearing ప్రవర్తన, రీతి, దిక్కు దశ; 
(చెట్టు) కావు, ఆకృతి 


bears play 


74 


befit 





bears play మోటు సరసం 

beast మెకం, మృగం 

beastiality జంతువులతో లైంగిక 
సంబంధం 

beastliness మృగప్రాయత, మొరటుదనం, 
పరుషత్వం; తిండిపోతుతనం 

beastly మృగప్రాయమైన, క్రూరమైన 

beat కొట్టు, వాయించు, దంచు. ా about 
the bush డొంకతిరుగుడుగా_ వ్యవహ 
రించు. ా black and blue చితకబాదు. 
~ the air వ్యర్థ ప్రయత్నం చేయు 

beaten నలిగిన, రసహీనమైన, విశేషమేమీ 
లేని; శక్తి ఉడిగిన, నిస్పృహ చెందిన. - 
rice అటుకులు 

beatify ఆనందింపచేయడం 

beatitude ముక్తి, దీవెన, పరమానందం 

beau అందగాడు, సుందరుడు, ప్రియుడు, 
పేమికుడు, అలంకారప్రియుడు 

beauteous అందమైన 

beautician సౌందర్య వృద్ధికి సలహాలిచ్చే/ 
చికిత్స చేసే వ్యక్తి 

beautiful అందమైన, జాను, సుందరమైన, 
సొగసైన, సొంపైన 

beautify అలంకరించు 

beauty సౌందర్యం, అందం, చక్కదనం. 
“= 5leep మధ్యరాత్రికి ముందు నిద్ర. - 
౨౯౦౯ బొట్టు, తిలకం. ~ pageant 
అందాల పోటీ 

beaux arts లలిత కళలు 

beaver వీవర్‌, ఎలుక వంటి ఉభయచర 
జీవి 

beck తలతో/ చేతులతో చేసే సైగ 

beckon సైగచేయు, సైగచేసి పిలవడం 

becloud మబ్బుకమ్ము, మరుగు పరుచు 

becoming తగిన 

becomingly తగినట్టుగా 


bed పడుకొను, నాటు; పడక, పరుపు, 
పొలంలోని మడి, పాదు, నదీ ప్రవాహం 
ఆక్రమించే ప్రదేశం. - 4nd break- 
fasting పన్ను ఎగవేత. wetting 
నిద్రలో మూత్రవిసర్జన 

66420016 చల్లు, మురికిచేయు 

౨66220 పూయు, అలుకు 

066008 నల్లి 

bedchamber పడకగది 

bedding పడక, అడుగువరస 

bedeck అలంకరించు 

bedeviled సందిగ్ధంలో పడవేయు, 
బాధించు, హింసించు, వేదనకు గురి 
చేయు, చిత్రవధచేయు, నాశంచేయు, 
పాడుచేయు, నష్టం కలిగించు 

bedew మంచుతో తడుపు 

bedim మసకచేయు 

bedlam గలభా, కల్లోలం, గందరగోళం, 
ప్రతిష్టంభన 

bedouin దేశదిమ్మరి 

066020 పడుకుని మలవిసర్జన చేసే పాత్ర 

90628816 వర్షంతో/ బురదతో మురికి 
అయిన 

bedridden మంచం పట్టిన 

6645016 పడకపుండు 

bedstead మంచం 

bee తేనెటీగ 

beef up ఎక్కువచేయు 

beehive తేనె పట్టు/ తుట్టె 

beeling (తేనెటీగల లాగా) వరసకట్టడం 

beesting జున్చుపాలు, ముర్రుపాలు 

beetle కుమ్మరిపురుగు, పేడ పురుగు 
మొదలగునవి; దిమ్మిస (నేలను చదును 
చేసే సాధనం) 

befall జరుగు, వచ్చిపడు 

befit సరిపోవు, తగు 


befitting 


benefaction 





befitting తగిన. “= 700) తగిన జవాబు 


befool మోసగించు, పిచ్చివానిని చేసి 
ఆడించు, ఎగతాళిచేయు 

beforehand ముందుగానే 

befoul పాదుచేయు, 
మలినం చేయు 

befriend స్పేహంకలుపు, స్నేహంచేయు, 
సహాయపడు, మద్దతిచ్చు 

befuddle అయోమయం కలిగించు 

beget కను, పుట్టించు 

begging bowl ఖిక్షాపాత్ర 

begird చుట్టుకొను 

begrudge అసంతృప్తిచెందు, అసూయపడు 

beguile ఏమరుపాటు కలుగచేయు 

beguilement మోసం, ఏమరిపించడం 

behalf పక్షం. on his ~ వాని పక్షాన 

behaviour నడవడిక, (ప్రవర్తన, నడత. *- 
therapy ప్రవర్తన, నియమాలు ఆధా 
రంగా మానసిక స్థితిగతులను చక్క 
బరచడం 

behavioural పవర్తనా సంబంధమైన. గ 
conformity వర్తమాన నియమాలకు 
కట్టుబడి ఉండడం. - 4౧౦74౯7 వైద్య 
సహాయంతో పొందే క్రమరాహిత్యం. - 
ecology సహజ నివాసాల్లో జీవుల 
ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం. ా 
pattern ప్రవర్తనా పద్దతి. ~ science 
ప్రవర్తనా శాస్త్రం 

behaviourism (పవర్తనవాదం, ప్రవృత్తి 
వాదం 

behaviourist (పవర్తనవాది, ప్రవృత్తివాది 

behead తలనరికి చంపు 

beheading శిరశ్ళేదం 

behest ఆజ్ఞ ఆదేశం, ఉత్తరువు 

behold తిలకించు, చూచు 

behove తగు, ఉచితమగు, యోగ్యమగు 


మురికిచేయు, 


being సత్తా, అస్తిత్వం 

belated విలంబిత, 
సించిన 

belching తేపులు, తేన్సడం 

beleaguer ముట్టడించు, 
కూరుకుపోవు 

belfry గంట ఉండే గూడు 

belie అబద్ధం చేయు, వమ్ముచేయు, నిజ 
మనిపించకపోవు, సమర్థించలేకపోవు 

believer నమ్మే వ్యక్తి 

belittle చిన్నబుచ్చు, అవమానించు 

belles letters కళాత్మక రచన 

bellicose జగడాలమారి, గొడవపెట్టుకొనే, 
యుద్దాసక్తి గల 

belligerency విరోధభావం, యుద్ధ పరి 
స్థితి 

belligerent యుద్ధ 
యుద్ధంలో నిమగ్నమైన 

belligerent states యుద్దోన్నాది రాజ్యాలు 

bell metal కంచు 

bellow రంకెవేయు, బొబ్బరించు 

bellows కొలిమితిత్తి, ఊపిరితిత్తులు 

beloved ప్రియురాలు 

below par తక్కువగా (వెలకు) 

belt tightening పొదుపు, మితవ్యయం 

bemire మురికిచేయు 

bemoan దుఃఖించు, దుఃఖం వెలిబుచ్చు 

bemuse గందరగోళంలో పడవేయు 

bench బల్ల, ధర్మాసనం 

benchmark ప్రమాణం, నిర్దివ్టాంశం 

bend వంపు, వంగినభాగం, వంచు, 
మడచు, వాల్బు, లొంగదీయు, వంగు, 
వాలు, లొంగు, ఇష్టపడు 

benediction దీవెన, ఆశీర్వాదం, స్వస్తి 
వాచకం, మంగళప్రదమైన 

benefaction మేలు, దానం, ఉపకారం 


ఆలస్యమైన, ఆల 


ఆక్రమించు, 


సన్నద్దుడయిన, 


benefactor 


betrayal 





benefactor ఉపకారి, సహాయం చేసిన 
వ్యక్తి మేలు చేసిన వ్యక్తి, పోషకుడు, 
దాత, హితైషి 

benefit దయగా, కనికరంతో 


beneficial లాభదాయకమైన 

beneficiary లబ్దిదారు, లాభికుడు 

beneficiate (ఖనిజాలను) శుద్ధిచేయడం, 
మాలిన్యం తొలగించడం 

benefit of doubt సంశయ లాభం 

benevolence జాలి, కనికరం, దయార్దత, 
సహనం, ధర్మబుద్ధి 

benevolent కనికరం గల, దయగల, 
సహనళశీలి, ధర్మబుద్ధిగల 

bengalgram సెనగలు 

benign నిరపాయమైన, దయగల, కృపగల, 
హితకరమైన 

benignant దయార్ట 

benignity కనికరం, దయ 

benthose సముద్రగర్భంలోని, జీవజాలం 

benumb మొద్దుబారజేయు 

benzoin సాంబ్రాణి 

bequeath (వీలునామా ద్వారా) ఆస్తి సంక్ర 
మింప జెయ్యడం 

bequest (మరణ శాసనం ద్వారా) ఇష్ట 
పూర్వకంగా మరొకరికి ఇచ్చే ఆస్తి 

berate దూషించు, గట్టిగా మందలించు 

bereave ఎడబాటు, బంధువులను పోగొట్టు 
కొను, వియోగ దుఃఖం, (ఆకస్మిక) 
మరణం 

bereavement బంధువియోగం 

bereft నిరాధారంగా 

beriberi నంజు వ్యాధి 

berry మృదుఫలం 

berserk కోపో[ద్రిక్త అనియంత్రిత 

berth పదవి, స్థానం, విరామ స్థలం, 
చోటు, అవకాశం 


besan సెనగపిండి 

beseech బతిమిలాడు, ప్రాధేయపడు 

beseechingly లాలనగా 

beset చుట్టుముట్టు, ఆవరించు 

besiege ఆక్రమించు, ముట్టడించు, 
పీడించు, పోరుపెట్టి అడుగు 

besmear పూయు, పులుము 

besom అలుకుగుడ్డ 

besot తెలివి తప్పించు, స్మృతిపోగొట్టు 

bespatter మలినంచేయు, దూషించు 

bespeak సూచించు, ముందుగానే 
మాట్లాడి ఉంచు, (సామానులకు) ఉత్త 
రువు ఇచ్చు 

besprinkle వెదజల్లు, పైనజల్లు 

bestial మృగప్రాయమైన, పాశవికమైన 

bestiality జంతువులతో సంభోగించడం 

bestir కదిలించు, మేలుకొల్పు, సన్నద్ధం 
చేయు 

bestow ఇచ్చు, అర్చించు, అనుగ్రహించు, 
ప్రసాదించు, బహూకరించు 

best price కనిష్టధర 

bestride కాళ్ళు బారజాపుకొని కూర్చో 
వడం 

beta blocker హృదయ స్పందన వేగ 
నిరోధకం 

beta carotine ఒక పోషక పదార్థం 

betadecay రేడియో వికిరణోద్దారం, 
రేడియో ధార్మిక విచ్చిత్తి 

betaint మచ్చపడు 

betake అవలంబించు, ఆశ్రయించు 

betel leaves తమలపాకులు 

bethink ఆలోచించుకొను, జ్ఞాపకం చేసు 
కొను 

betimer సమయానికి, పెందలకడనే 

betray మోసం, వంచన, దగా 

betrayal నమ్మక ద్రోహం, విశ్వాస ఘాతు 
కత్వం, స్వామిద్రోహం 


betrayer 


bifurcated 





betrayer నమ్మకద్రోహి, (స్వామి) ద్రోహి, 
విశ్వాస ఘాతుకుడు 

betroth వివాహా వాగ్గ్టానంచేయు, ప్రదానం 
చేయు 


betting పందెం, కాయడం 

bevel మూలమట్టం 

beverage పానీయం 

bevoid చెల్లని 

bevy గుంపు, జుట్టు 

bewail విచారించు, బాధపడు, దుఃఖించు 

bewilder తబ్బిబ్బు చేయు, గాభరాపెట్టు, 
తికమకపెట్టు, విభ్రాంతి కలుగజేయు 

bewilderment గాభరా, తవ్బీబ్బు 

bewitch వశం చేసుకొను, మోహింప 
చేయు, మంత్రప్రయోగం చేయు 

bewitchment వశీకరణం, మోహింప 
చేయడం 

bezoar గోరోజనం 

1012020” 0000091401 ద్విధా విభక్తత 

11200021 ద్వైవార్షిక 

bias పక్షపాతం, పాక్షికమయిన 

biassed పక్షపాతంగల 

bibber తాగుబోతు 

bibliogenesis పుస్తకాల తయారీ 

bibliography గంథ పట్టిక, గ్రంథ వివ 
రాల సూచిక 

bibliomaniac పుస్తక సేకరణ వ్యసని 

bibliophil (e) పుస్తక ప్రియుడు, పుస్తకాల 
పురుగు 

bibliophilism పుస్తకప్రియత్వం 

bibliophobia పుస్తకాలంటే భయం 

bibliopolist పుస్తకవి క్రేత 

bibliothecar (గంథాలయాధికారి, గ్రంథ 
పాలకుడు 

1001045 పీల్చుకొనే, తాగుడుకు అలవాటు 
పడిన 


bicameral రెండు సభలున్న్క ద్విసభ 

bicameralism శాసన నిర్మాణ వ్యవస్థలో 
రెండు సభల విధానం 

bicameral legislature రెండు సభల 
శాసన నిర్మాణ వ్యవస్థ 

biceps ద్విశిరస్క కండరం, రెండు శీర్నాలు 
ఉండే కండరం - braChie ద్విశిరస్క 
బాహు కండరం 

bicker కలహించు, జగడమాడు 

bickering కలహం, జగడం 

biconvex ద్వికుంభాకార. f /67౮ ద్వికుం 
భాకార కటకం 

bicuspid రెండు దంతాగ్రాలున్న పన్ను 
ఉదా: పక్నపన్ను * 0౧౬ ద్విపత్ర 
కవాటం 

016 ఆజ్ఞాపించు, ఆహ్వానించు, వేచిఉండు, 
వేలంలో పాడిన పాట, ఒకదానిని కొనేం 
దుకు ఇవ్వజూపిన మొత్తం 

14 26016౫ వీడ్కోలు చెప్పు, వదిలివెళ్లిపోవు, 
సెలవు తీసుకొను 

bidder వేలంపాట పాడే వ్యక్తి పాటదారు 

bidding వేలంపాట, ముఖ్యంగా వేలంపాట 
సొమ్ము, ఆదేశం 

bide వేచి ఉండు, సహించు 

bidemensional ద్విపరిమాణాత్శక 

biennial డైవవార్షిక 

bier శవపేటికనుంచే వేదిక 

biff ముష్టిఘాతం, కొట్టు, గుద్దు 

bifid రెండుగా చీలిన, ద్విభాజితం 

bifocal (s) ద్వినాభి, చత్వారపు కళ్ళజోళ్ళు 

bifold రెండింతలైన, రెండు విధాలైన 

bifurcate రెండు ముక్కలు చేయు, 
రెండుగా విభజించు, ద్విధాకరణం, వేరు 
చేయు 

bifurcated రెండు పాయలైన, రెండు 
ముక్కలైన 


bifurcation 


binary 





bifurcation రండుగా విభజించడం, 
సమద్వి ఖండనం 

bifuricate రెండు పొరలున్న 

big five అమెరికా, రష్యా, ఇంగ్లాండ్‌, 
ఫ్రాన్స్‌, చైనా 

big four అమెరికా, రష్యా, ఇంగ్లాండ్‌, 
ఫ్రాన్స్‌ దేశాలు 

bigamist ఇద్దరు భార్యలు, భర్తలు గల 
వ్యక్తి, ద్విభర్త ఎక ద్విపత్నీక వ్యక్తి 

bigamy రెండో పెళ్ళి 

bigbang మహావిస్ఫోటం f he0ry మహా 
విస్ఫోటకవాదం, మహాప్రళయ సిద్ధాంతం 

bight చీలిన సముద్రశాఖ, తాటి ఉచ్చు 

bigot మతోన్మాది, కర్న్మోటకుడు 

bigoted మూఢమతాభిమానం గల, 
మూర్ధపు పట్టుదల గల 

bigotry మతదురాభిమానం, స్వపక్షదురఖి 
మానం, స్వవిశ్వాస పక్షపాతం 


bigwigs పెద్దలు, పెద్దతలకాయలు, 
ఘరానా వ్యక్తులు 
౨1260021 ద్విపార్వక, ద్వైపాక్షిక 


agreement ద్వైపాక్షిక ఒప్పందం. ౫ 
credit రెండు పక్షాల మధ్య గల అవ 
గాహన. f Monopoly అమ్మేవారూ 
కొనేవారూ ఒక్కరే ఉన్న మార్కెట్‌ స్థితి. 
~ కMMmetry ద్విపార్య్వ సౌష్టవం. - 
77446 ద్వైపాక్షిక వర్తకం 

bilaterality ద్విపార్వత 

9226012 ద్విపార్శ సౌష్టవ జీవులు 

౨200 ఖడ్గం, కత్తి 

bile పిత్తం, పైత్యం, చిరాకు. f 467౯ 
పిత్తామ్లం. ~ canaliculi పైత్య లఘు 
నాళికలు. * 4/6 పైత్యరస నాళం. 
pigment పిత్తవర్ణం. గ 5411 పిత్రలవణం 

biliary పిత్త సంబంధమైన 

bilingual ద్విభాషి. ~ ౮7౭4467 రెండు 


భాషలు మాట్లాడగలిగిన వ్యక్తి. > writer 
రెండు భాషల్లో రాయగలిగిన వ్యక్తి 

bilingualism ద్విభాషీయత 

biliousuess పైత్యరోగం 

bilirubin బైలిరుబిన్‌, పైత్యరస వర్ణద్రవం 

biliverdin బైలివెర్డిన్‌, పైత్యరస వర్ణద్రవం 

bilk దాటవేయు, ఠలాయించు 

bill పక్షిముక్కు; బిల్లు, శాసన సభ చర్చకు 
పెట్టిన/ ఆమోదించిన ముసాయిదా, చిత్తు 
ప్రతి; కరపత్రం. ా board ప్రకటనలు 
ఉండే పెద్ద బోర్డు. ~ brokers బిల్లు 
బ్రోకర్లు. - లిగ78 బిల్లు కొనుగోలు. 
~ debt రుణం బిల్లు ~ Of credit 
పరపతి బిల్లు. ా 0f ౭౧1) వ్రవేశ బిల్లు. 
~ of exchange హుండీ, బరాతం, 
మారకపు బిల్లు ా Of landing నౌకా 
భార పత్రం. fా 0 7౪౭౧౧ హక్కుల 
పత్రం. = 0౮4/౭ అమ్మకపు బిల్లు. గ 
౧ ౮7౪/౯ కనిపించే వస్తు జాబితా 

billet వంటచెరకు, చీటి, దిమ్మ, చిన్నజాబు, 
గమ్యస్థానం, ఉద్యోగం 

bill hook పెద్దవంక కత్తి 

billion వందకోట్లు, వెయ్యి మిలియన్లు 

billow n. తుడిచిపెట్టేది, పెద్దతల, పె 
కెరటం 

billow v. కెరటం వలె లేచు 

110064 ద్విలంబిక 

bilocular ద్వివిల 

bimerous ద్విభాగయుత 

bimetal ద్విలోహం 

bimetalic ద్విలోహాత్మక 

bimirror ద్విదర్చణక 

bimonthly డైషమాసిక 

bin గాదె, పాతర, డబ్బా 

binary ద్విభాగశీల, యుగ్మ f 2/0) 
ద్విఘటక, మిశ్రమలోహం. f 6077- 


ద 
ద 


bind 


bioluminescence 





pound యుగ్మసమ్మేళనం. ~ fission 
ద్విధావిచ్చిత్తి. ా 0pposition ద్వంద్వా 
త్మక వైరుధ్యం. ా 5/4గ జంటనక్షత్రాలు. 
= వా772772609 ద్విధా సౌష్టవం. = వనా- 
tem లెక్కకట్టడంలో సంకేతాలుగా ఉప 
యోగించి అక్షరాలను నిర్వచించే విధానం 

bind కట్టు, అంటించు, బందీచేయు, నిర్బం 
ధించు, బాధ్యునిచేయు 

binding విధిగా పాటించవలసిన, 
బంధనం, బాధ్యత, పుస్తకాలకు అట్ట 
లంటించి కుట్టే వని. = Energy బంధన 
శక్తి, = (0762౬ బంధన బలం, కలిపి 
ఉంచే శక్తి 

bindover బద్దుణ్ని చేయడం, పూచీ 
తీసుకొను 

bineural fusion ఒక సమయంలో రెండు 
చెవులూ స్పందించే విధానం 

binge విందు, అమితంగా తినడం 

binnacle ఓడ పైభాగంలో దిక్సూచి ఉండే 
పెట్టె 

binocular జోడు దుర్భిణి, దూరదర్శిని 
పరికరం; ద్విచక్షు ా vin ద్వినేత్ర 
దృష్టి, రెండు కళ్ళతో చూసే దృష్టి, ద్వికేం 
ద్రక 

bio జీవ సంబంధమైన 

bioassay జీవమాపకం 

biocatalyst జీవోత్రేరకం 

biochemical జీవరసాయన. f ౯౫౯౧ 
i65 జీవ రసాయన జన్యుశాస్త్రం. ా M॥- 
tation జీవరసాయనోత్ప్సరివర్తనం 

biochemistry జీవ రసాయనశాస్త్రం 

bioclast శిలావశేషం 

bioclimatology జీవులపై వాతావరణ 
ప్రభావాల అధ్యయన (శాస్త్రం 

biocomponents జీవ వైవిధ్యగతాంశాలు 

biodegradability జీవవిచ్చిన్నశీలత 


biodegradation జీవకృత పంచత్వం 
biodeterioration జీవుల వల్ల పదార్థాలు 
పాడైపోవడం 
biodiversity జీవ వైవిధ్యం 
bioelectrical జీవవిద్యుత్‌ 
bioelectromagnetics జీవ విద్యుదయ 
స్మాంత ప్రభావాధ్యయనం 
bioenergetics జీవశక్తి శాస్త్రం 
bioenergy జీవశక్తి 
bioethics వైద్య నీతిశాస్త్రం 
biofertilizers సేంద్రీయ ఎరువులు 
biogas జీవవాయువు 
biogenesis జీవోత్సత్తి (క్రమం) 
biogenetic 127 జీవోత్పత్తి సిద్ధాంతం 
biogeochemistry జీవభూరసాయన 
శాస్త్రం 
biogeography జీవభూగోళశాస్త్రం 
biographer జీవిత చరిత్ర రచయిత 
biographical జీవిత చరిత్ర సంబంధమైన 
biography జీవితచరిత్ర 
biolinguistics జీవ భాషాశాస్త్రం 
biological జీవసంబంధమైన. f clock 
జీవన ఘంటిక. f 607/70/ జీవనియం 
త్రణ. గ ౮l౭e జీవన చర్యావృత్తి. 
determinism జన్యు నిర్దాయక/ జీవ 
నిర్ణాయక వాదం. ~ reductionism 
జీవశాస్త్రీయ విశ్లేషణవాదం. ా $ystem 
జీవవ్యవస్థ. ~ warfare క్రిమి యుద్ధం 
biological control జైవిక నియంత్రణ 
biological diversity జీవవైవిధ్యం 
biological oxygen demand జీవించ 
డానికి అవసరమయ్యే ఆక్సిజన్‌ 
biologism జీవశాస్త్ర విశ్లేషణ పద్ధతి 
biology జీవశాస్త్రం 
bioluminescence జీవ సందీప్తి, జీవ 
ప్రకాశం 


biomass 


black 





biomass జీవ ద్రవ్యం 
biomedicl scientist జీవవైద్య శాస్త్రవేత్త 


= 


biometric జీవపరిమాణ సంబంధి 

biometry జీవపరిమాణమితి 

biomutation జీవ ప్రక్రియ ఉత్పరివర్తనం 

bionic కృటిమావయవ విశిష్ట 

bionomial ద్విపద, ద్వినామక. “= C[a5- 
sification ద్వినామ వర్గీకరణం. ~ co- 
efficient ద్విపద గుణకం. > nomen- 
clature ద్వినామకరణ పద్ధతి 

bionomics జీవపరిసర శాస్త్రం 

biopathway జీవ రసాయన చర్యాక్రమం 

biophysical జీవ భౌతిక 

biophysics జీవ భౌతికశాస్త్రం 

biopiracy జీవ (ద్రవ్య) చౌర్యం 

biopoesis జీవోత్పత్తి 

biopsy జీవాణు పరీక్ష 

biopsychic జీవిమానసిక 

biosafety జీవ పరిరక్షణ 

biosciences జీవ విజ్ఞాన శాస్త్రాలు 

biosocial జీవ సామాజిక 

biosphere జీవావరణం 

biostatistics జీవగణాంక శాస్త్రం 

biosynthesis జీవ సంశ్లేషణ 

biotechnique జీవశాస్త్ర ప్రయోగ విజ్ఞానం 

biotechnological జీవసాంకేతిక 

biotechnology జీవసాంకేతిక విజ్ఞానం 

biotic జీవసంబంధి. ా balance జీవసమ 
తౌల్యం. = Solation జీవపృ్ఫథక్కరణ. 
~ system జీవవ్యవస్థ 

biotic association జీవసాహచర్యం 

biotype జీవరూపం 

biparental జననీ జనక లక్షణాలు గల 

biparons ద్విశాఖి 

bipartisn ఉభయపక్ష 

102౪6 ద్వైపాక్షిక, ద్విధావిభక్త. ా 5en- 
tence ద్విదళవాక్యం 


biped ద్విపాద, రెండు పాదాలు గల 

bipolar ద్విథువ, ద్విధ్రువీయ, రెండు 
ధువాలు గల. ౫ $y$tem approach 
ద్వికేంద్రీయ పద్ధతి. ~ world ద్విధథువ 
ప్రపంచం 

bipolarity ద్విధువత్వం 

biprism ద్విపట్టకం. -= planar ద్విసమ 
తల 

biramons ద్విశాఖీయం 

bird పక్షి 

birds eye view విహంగ వీక్షణం 

birefringence ద్వివక్రీభవనం 

birth పుట్టుక, జననం, ప్రసవం, కాన్పు. 
live ~ సజీవ జననం. f 74/8 జననాల 
రేటు. still ~ నిర్జీవ జననం 

birthmark పుట్టుమచ్చ 

bisect రెండుగా చీల్చు 

bisector సమద్విఖండన రేఖ 

0150121 పక్కపక్కన 

biseriate ద్విశేణీయ 

bisexual ద్విలింగాత్మక 

bishop కస్తవ మత (ప్రధాన గురువు, చద 
రంగంలో శకటు 

bishop's weed వాముచెట్టు 

bitter gourd కాకరకాయ 

bitumen మట్టీతైలం 

bivalent ద్విసంయోజక, ద్విబంధక. - 
chromosome ద్విసంయోజక క్రోమో 
జోము 

bivalve ద్వికవాటయుత 

bivariant ద్విచర 

bizarre వెరివేషాలు వేసే, అసహ్య, అనా 
గరక, వికార, విపరీత 

black నలుపు, నల్లని. “= 4nd blue 
తీవ్రంగా. - 60/07 ౮౦౫ నల్లరేగడి నేల. 
~ damp బొగ్గుగనులలో ఉండే కార్బన్‌ 


blackish 


bleeding 





డై ఆక్సైడ్‌ వాయువు. - 4147 మరు 
గుజ్జు నక్షత్రం. - 600707” అక్రమ 
వాణిజ్యం/ రవాణా. - 48 నల్లజెందా. 
~ gram మినుములు, ఉలవలు. “= 
guard నీచుడు, ద్రోహి. - hole నల్ల 
బిలం. ా 1204 నల్లసీసం, గ్రాఫైట్‌. ా 
leg నిరసన, అనంగీకారం, తిరస్మారం, 
సమ్మె చేస్తున్న వారి స్థానంలో పని చేసే 
వ్యక్తి. = 5 నల్లజాబితా, నిషిద్ధ పట్టిక, 
నిషేధించు. - 74876 హానికర ఇంద్ర 
జాలం. ా Market నల్లబజారు. దొంగ 
వ్యాపారం/ దొంగ రవాణా. = 720744 
ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లో 
వాటాల ధరలు అనూహ్యంగా పతనమైన 
రోజు. ~ Money నల్లధనం, దొంగ 
సొమ్ము - 707౯7 నల్లజాతి అధికారం. 
~ quarter జబ్బవాపు. M radiation 
కృష్ణ వికిరణం. ౫ 70 నల్లకుళ్ళు. ౫ 
sheep విశ్వాసహీనుడు 

blackish నల్లని. > blue కృష్ణనీలం. 
brown కృష్ణకపిలం. ౧ green కృష్ణహ 
రితం 

blackmail బెదిరించి సంపాదించు 

blackmailer బెదిరించి డబ్బు సంపాదించే 
వ్యక్తి 

blackout తాత్మాలికంగా స్పృహ కోల్పో 
వడం 

1266401 మూత్రకోశం 

blain బొబ్బ, పొక్కు కురుపు 

blame ఈసడించు, దూషించు 

blanching ధవళీకరణం 

bland మర్యాదగల, శాంతమైన. f diet 
చప్పిడి తిండి 

blandish ఇచ్చకాలాడు, ముఖస్తుతి చేయు, 
బుజ్జగించు, పొగడు, పొగడ్త ముఖస్తుతి 

blandishment లాలన, ఇచ్చకాలాడడం 


blank ఖాల్లీ, ఉత్తి. ~ Cheque వివరాలు 
రాయకుండా సంతకం చేసి ఇచ్చే చెక్కు 
~ credit సర్దుబాటు పరపతి. = /7727౮- 
fer పేర్కొనని బదిలీ పత్రం, వాటాల 


యాజమాన్యం బదిలీని ధ్రువీకరిస్తూ 
పత్రాలపై సంతకాలు చేయడం. - 
verse ముక్తపద్యం 

0126 గట్టిగాచెప్పు 

blarney బుజ్జగింపు మాటలు 

blasphemous దైవదూషక, నిందాత్మక 

blasphemy దైవనింద, దైవదూషణ 

blast పేల్చు, వడగాలి, అగ్గితెగులు. 
mine చిన్న మందుపాతర 

blastoderm పిండపొర 

blastogenic వారసత్వ లక్షణాలకు సంబం 
ధించిన 

blastula పిండాభివృద్ధి ద్వితీయ దశ 

blatant సందడిగా, బిగ్గరైన, బాహాటమైన, 
దాపరికంలేని, బట్టబయలైన, బహిరంగ 
మైన, అనవసరంగా జోక్యం చేసుకొనే, 
ఘోరమైన, సక్రమంకాదని తెలుస్తున్న, = 
partisanship ఘోర పక్షపాతం 

blaze పెద్ద మంట, వెలుగు, కాంతి (ప్రద 
రన), ఎద్దు/ గుర్రం/ మొహంపై గల 
తెల్లని మచ్చ 

bleak వెలసిపోయిన, మృగ్య, అతిస్వల్ప, 
నిస్తేజ, నిరాధారమైన, చల్లదనం. fా f- 
ture గడ్డురోజులు, నిరాశామయ 
భవిష్యత్తు 

bleat మేక/ గొరై/ దూడ అరుపు, హీన 
స్వరంతో అవివేకంగా మాట్లాడడం 

bleb (చెమట) పొక్కు బొబ్బ 

bleeding రక్తస్రావం. a౯CiIdental ~ 
ప్రమాదిక రక్తస్రావం. Menopausal ~ 
రజోనివృత్తికాల రక్తస్రావం. ా Men- 
5trual రుతుస్రావం. > uterine గర్భా 
శయ రక్తస్రావం 


blemish 


blot out 





blemish n. కళంకం 


blemish v. కళంకితం చేయు, చెడగొట్టు 

blench భయపడు, దూరంగా తొలగు, 
వెనుదీయు, సంకోచించు 

blend కలుపు, మిశ్రమంచేయు, ఐక్యం 
చేయు, ఐక్యమగు 

blending పద సంయోజనం/ మి(శ్రణం 

blepharitis కంటి రెప్పల నొప్పి 

blessed దైవకృప కలిగిన, భగవదర్చిత 
మైన, పరమానంద ప్రదమైన 

blessedness సౌఖ్యం, ముక్తి, పరిశుద్ధత, 
ధన్యత 

blight n. అగ్గీతెగులు 

blight v. హానికలిగించు 

blind spot రెటీనాలో దృష్టి కణాలు లేని 
ప్రదేశం 

blind alley ఆగిపోయే తోవ, బంద్‌గలీ 

blind analysis అంధ విశ్లేషణ 

blinding కళ్ళు చెదిరే 

blindness అంధత్వం. colour ~ వర్ణాం 
ధత్వం. night ~ రేచీకటి 

blink కళ్ళు మిటకరించు; ఎరగనట్లు దాట 
వేయు; క్షణమాత్రపు తళుకు 

blinker గంత 

bliss పరమానందం, (బ్రహ్మానందం 

blissful ఆనంద(ప్రదమైన 

blister దద్దురు, పొక్కు బొబ్బ 

blithely చిద్విలాసంగా 

blitzkerieg మెరుపుదాడి 

blizzard మంచు తుఫాను 

bloat పెరుగు, వాచు, ఉబ్బు, బలిష్టమగు 

bloc కూటమి, రాజకీయ పార్టీల లేదా 
దేశాల కూటమి 

block అడ్డంకి, అవరోధం, దుంగ, మొద్దు, 
అచ్చుదిమ్మ, రాతిబండ, గృహ సము 
దాయం. = 466047 దిగ్బంధం చేసిన 


ఖాతాలు. fా CAptial చిక్కుబడిన మూల 
ధనం. ~ release ఉద్యోగిని శిక్షణ 
కోసం పంపించు 

blockade దిగ్బంధం, చుట్టుముట్టు, ముట్ట 
డించు 

blockdeal అకమ ఒప్పందం 

blocked నిరుద్ద, ఆపివేసిన, అమలు 
కాకుండా చేసిన 

blockhead మందబుద్ది, జడుడు 

blondism వర్ణలోపం 

blood నెత్తురు, రక్తం, రుధిరం. = 47/7- 
86౮7౮ రక్త (ప్రతిజనకాలు. a4rtEral ~ 
ధమని (రక్తపీడనం). bank రక్తనిధి. 
~ capillaries రక్తకేశనాళికలు. గా 
carpuscle రక్తకణం. ~ charcoal 
రక్తాంగారం. Mm Circulation రక్తప్రస 
రణం. ా Clotting రక్తస్మందనం. ౯౦౫ 
matching of ~ రక్తమేళన. - letting 
రక్తపాతం. Menstrual ~ రుతుస్రావం. 
~ plasma రక్తజీవ[ద్రవం, నెత్తురు సొన. 
~ platelets రక్తంలోని సూక్ష్మఫలకాలు. 
~ pressure రక్తపీడనం, రక్తపోటు. 
5eruM నెత్తురు రసి. = 5/64 రక్తపాతం. 
~ transfusion నెత్తురు మార్చిడి, రక్తం 
ఎక్కించడం. -= ౧7౭ రక్త వర్గీకరణ. జా 
venus సిర రక్తం 

blood money హత్య చేయడానికి చెల్లించే 
డబ్బు 

bloom n. పుష్పం, పూత, వికసనం, 
ప్రకాశం, నవ్యత 

bloom v. వికసించు, పుష్టించు, పూయు 

bloomer పెద్ద పొరపాటు 

blossom n. పుష్పం వికసించు. ౫ end 
r0t పువ్వులకు తెగులు 

blossom v. వికసించు, అభివృద్ధిచెందు 

blot out పీల్చివేయు, తుడిచివేయు 


blotch 


boast 





blotch పెట్టిన మచ్చ; కురుపు; సిరా/ రంగు 
మరక 


blotter అద్దుడు 

blow దెబ్బ, ఘాతం, ఆపద, పుష్పించడం, 
ఊరడం, వీచు, శపించు. *= 620౫7 
అణు రియాక్టర్‌లో ప్రవాహం. - hole 
తిమింగలం ముక్కు వాతచ్చిద్రం. ౫ hot 
and cold ఒకప్పుడు అనుకూలంగానూ, 
మరొకప్పుడు అననుకూలంగాను ఉండు. 
= 77 మామూలుగా ఉండు. ా ff 
తేలిపోవు, వేడితగ్గిపోవు. ~ one's top 
ఆగ్రహావేశాలు వెళ్ళగక్కు -* 0/7 
మంటలు ఎగదన్నడం, ఇసుక దిబ్బల్లో 
ఇసుక తగ్గిపోవడం. ~ over గడిచిపోవు, 
తేలిపోవు, సమసిపోవు 

blowing one's own trumpet సొంత 
డబ్బా వాయించుకోవడం, ఆత్మస్తుతి 

blub కంటతడి పెట్టు 

blubber ఎక్కి వెక్కి ఏడ్వడం, తిమింగి 
లంలో కొవ్వు పొర 

bludgeon లర, దుడ్డుకర్ర, పిడికర్ర, దుడ్డు 
కర్రతో కొట్టడం 

blue నీలవర్ణం, నీలమైన, నీలిమందు, 
ఆకాశం, సముద్రం 

blue baby జన్యురోగి 

blue book అధికారిక నివేదిక, శాసనసభ/ 
లోక్‌సభ నివేదిక; ప్రఖ్యాత వ్యక్తుల పేర్ల 
జాబితా, చౌకబారు రచన 

blue chip ప్రధాన లాభసాటి షేరు. 
companies లాభాల కంపెనీలు 

blue collar worker కార్మికుడు, శ్రామి 
కుడు 

blue film నీలిచిత్రం, బూతుసినిమా 

blueprint వివరణాత్మక పథకం, నమూనా 
చిత్రం 

bluetongue మూతివాపు వ్యాధి 


bluff బుకాయించు 

bluing నీలీకరణం, బట్టలకు నీలిరంగు 
పెట్టడం 

bluish నీలపు. - g76y నీలిధూసరవర్ణం 

blunder పెద్ద తప్పు, పొరపాటు; తప్పు 
చేయు, పొరపాటుపడు, గుడ్డిగా ప్రవ 
ర్తించు, చెడగొట్టు 

blunder head తెలివిలేని వ్యక్తి 

blunt మొద్దుబరచు, మొన పదును 
లేకుండా చేయు; మొద్దుబారిన, మొన 
పదునులేని; నిష్కపటమైన 

bluntly మొరటుగా నిర్ద్వంద్వంగా, నిర్మాహ 
మాటంగా 

bluntness మొరటుతనం, నిష్మాపట్యం 

blur అస్పష్టం చేయడం, చెరిపివేయడం, 
అస్పష్టత, మరక 

blurb గంథ పరిచయం, స్తుతి వాక్యం 

blurt అనుకోకుండా బయట పెట్టు, అసంద 
ర్భంగా చెప్పు 

blush n. సిగ్గు, మొహంలో కనిపించే అరు 
ణిమ 

blush 7. సిగ్గుపడు, సిగ్గుతో బుగ్గలు ఎర్ర 
బారు 

bluster 1. బడాయి, ఆత్మస్తుతి 

bluster v. గర్వంతో చెప్పు, డాబులు 
చెప్పు, కోపంగా/ పరుషంగా మాట్లాడు, 
తిట్టు, తూలనాడు 

bluster బాల్మనీ స్తంభం, మేలు కట్టు 
స్తంభం 

boar మగ పంది; పోతుపంది మాంసం 

board ఎక్కు అధిష్టించు; పలక, బల్ల, 
భోజన వసతి, అట్ట, సంఘం; ప్రత్యేకోద్దే 
శంతో తరచుగా సమావేశమయ్యే ప్రజా 
సమూహం. Of directors నిర్వాహక 
సంఘం. f Of trade వాణిజ్యమండలి 

boast n. డంబం, బడాయి, ప్రగల్భం, 
ఆత్మస్తుతి 


boast 


bombard 





boast v. గొప్పచెప్పుకొను, 
పలుకు 


boaseter బడాయికోరు, డాబులకోరు 


ప్రగల్భాలు 


boastful డాబులుచెప్పే, ఆత్మస్తుతి చేసు 
కొనే. ా person డంబాచారి 

bob n. గుండు, గోళం, శిఖ, కత్తిరించిన 
గుర్రపుతోక 

bob v. కుదుపు, పైకి కిందికి కదులు, 
కత్తిరించు. ా 4p హఠాత్తుగా కనిపించు 

0000ల)” అల్లరి, జగడం 

bobbin దారంచుట్టే కండె 

bobby రక్షకభటుడు 

bob cack test పాలలో కొవ్వు శాతం 
కొలిచే పరీక్ష 

bobtail కత్తిరించిన తోక 

bode కీడు సూచించు, రాబోవు అనర్ధాన్ని 
ముందే సూచించు 

bodeful అశుభసూచకమైన 

bodies శరీరాలు, మృతదేహాలు. carotid 
~ కరోటిడ్‌ పదార్థాలు. fOreiIgn ~ 
అన్యపదార్థాలు. Ketone > కీటోన్‌ పదా 
ర్థాలు 

bodily heirs బెరస సంతానం 

06100 చిన్న కత్తి 

body శరీరం, మనిషి (మృత)దేహం, 
శరీరంలోని ముఖ్యభాగం. ~ cavity 
శరీర కుహరం. f guard అంగరక్ష 
కుడు. - language శారీరక భాష, 
politic దేశ (ప్రజలు, ఒకజాతి జనులు; 
సంఘటిత వ్యవస్థ, సమష్టి పౌరవ్యవస్థ, 
రాజ్యం.  $hopper కార్మికులను/ నిపు 
ణులను సరఫరా చేసే మధ్యవర్తి. - 
wall శరీరకుడ్యం 

08 బురదలో ముంచు; ఊబి, బురదనేల, 
బాదవ భూమి 

008(ల) గుర్తుతెలియని విమానం, భూతం; 
పీడించే, ఆవేశించే 


boggle భయపడు; సందేహించు; చెడ 
గొట్టు; వణికిపోవు 

boggy బురదగా ఉన్న 

bogie బోగీ, రైలుపెట్టె 

bogus నకిలీ, బూటకపు. fా elections 
బూటకపు ఎన్నికలు 

bohemian సాంఘిక/ నైతిక నియమాలను 
పాటించని 

boil కాగు, సెగగడ్డ, పొక్కు కురుపు; 
ఆందోళన చెందు, ఉడకబెట్టు, మరగ 
బెట్టు. come to the ~ మరిగేదశకు 
వచ్చు; కీలక దశకు చేరుకొను. - 
down సారంతీయు, మరగబెట్టి పరి 
మాణం తగ్గించు. = 4077 [0 సారాం 
శంగా, మిగిలిన ముఖ్యాంశాలు 

boiled rice ఉప్పుడు బియ్యం 

boiling point బాష్టీభవన స్థానం, బాష్సీ 
భవన/ నీరు మరిగే ఉష్ణోగ్రత 

boisterous అట్టహాసంగా ఉన్న కోలాహల 

bold సాహసోపేత, ధైర్యం గల 

boldness తెగువ, సాహసం, ధైర్యం 

bole ప్రకాండం, మొదలు 

bolster సడలకుండా చూడు, పదిలపరచు 
కొను, చిన్న దిండుపై మోపి పెట్టు; పెద్ద 
దిండు 

bolt n. గడియ, గడ; పిడుగు 

bolt v. గడియపెట్టు, గెదవేయు; నమల 
కుండా మింగు; పరిగెత్తిపోవు, పారిపోవు; 
జల్లించు, పరిశోధించు. - ౧౭7? 71౬ 
blue అనుకోని దుర్గటన, పిడుగుపాటు 

bolter 1. పారిపోయే వ్యక్తి దొంగ గుర్రం; 
జల్లించే యంత్రం, జల్లెడ 

bolus ముద్ద; పెద్దమాత్ర 

bombard హడలెత్తించు; ఫిరంగి గుండ్లతో 
ముట్టడించు; తిట్లతో/ కుతర్మంతో దాడి 
చేయు. ా ng electron తాడక ఎల 
క్రాన్‌. - 728 energy తాడక శక్తి 


bombardment 


bootlegger 





bombardment n. ఫిరంగి కాల్పులు, 
ముట్టడి 

bombast శబ్దాడంబరం 

bombastic శబ్దగాంభీర్యం గల, నిరర్ధక 

bonafide సదుద్దేశం, నిజాయితీ; నిజమైన, 
విశ్వసనీయ, తగిన, యథోచిత, నమ్మ 
దగిన, విశ్వసనీయమైన, యదార్ధమైన. - 
dispute నిజమైన వివాదం. “= 772స/2/6 
తెలియని/ తప్పు. ా payment సదుద్దేశం 
గల చెల్లింపు 

bonanza సంపదలో ఆకస్మికాభివృద్ధి, లాభ 
దాయికత; విజయం 

014 బంధనం, పూచీపత్రం. - energy 
రసాయన బంధశక్తి. ా ౦౦4 దిగుమ 
తికి ముందే సుంకం చెల్లించాల్సిన వస్తు 
వులు. ా labour వెట్టి కార్మికులు, కట్టు 
బానిసలు; వెట్టిచాకిరీ. ~ length బంధ 
దైర్యం. ా property తాకట్టు ఆస్తి. ౫ 
strength బంధ సామర్థ్యం. ~ ware- 
house సుంకం చెల్లించే వరకు సరకును 
భద్రపర్చే గిడ్డంగి 

bondage బానిసత్వం, ఖైదు 

bonding అనుబంధం 

bondmaid బానిస 

bondman బానిస, బానిసీడు 

bonduc nut గచ్చకాయ 

bone ఎముక, అస్థి. ~ ash అస్థిభస్మం. 
hip ~ తుంటి ఎముక. ా Marrow 
మూలుగ, అస్థిమజ్జ. ~ meal దాణాగా 
వాడే ఎముకపొడి. ~ Of contention 
వివాదాస్పదాంశం. $h4గft - ఎముక కడ్డీ 

bonfire నెగడు 

bonhomie ఉల్లాసం, సరసత 

bonitarian ధర్మసమ్మతమైన 

bonnet కుళ్ళ, టోపీ, టోపీపెట్టు 

bonny సొగసైన, ఆరోగ్యకరమైన, తృప్తికర 
మైన 


bonsai వామనవృక్షాలు 

bonus బోనస్‌, అదనపు చెల్లింపు. - 
shares అదనపు వాటాలు 

bony ఎముక పుష్టిగల 

boo కేకలు వేయు, ఛీకొట్టు 

boob పాడుచేయుు; వక్షస్థలం 

booby మొద్దు మనిషి, జడుడు, మూఢుడు 

booby trap మందుపాతర, ఆకతాయిచేష్ట 

booing హాహాకారం 

book n. పుస్తకం, [గ్రంథం 

book v. జాబితాలో ఎక్కించు, రైలు/ బస్సు/ 
విమానం టికెట్‌ తీసుకొను/ ఇచ్చు, 
నమోదు చేయు, ముందుగా కుదుర్చు 
కొను; బందీగా పట్టుకొను 

bookie పందెగాడు 

booklet చిన్నపుస్తకం 

bookworm పుస్తకాల పురుగు 

boom అనూహ్యమైన పెరుగుదల, వ్యాపార 
విజృంభణ, కలిసొచ్చిన కాలం, ఫిరంగి 
మోత వంటి ధ్వని, రుంకార ధ్వని, కలప 
తెప్ప 

boomerang బెడిసికొట్టు, తిప్పికొట్టు, కథ 
అడ్డం తిరుగు, ఒక రకమైన ఆయుధం 

boon వరం; (ప్రయోజనం 

boor పల్లెటూరివాడు, మోటుమనిషి 

boost వేగిరపరచు, బలంపెంచు, విలువ 
పెంపొందించు, వృద్ధిచేయు, దోహదం 
చేసే తోడ్చడే, పెంపొందించే, ప్రోత్స 
హించే 

booster బంతిని పైకిలేపే ఆటగాడు 

booster rocket మలి అంచె రాకెట్‌ 

boot n. కాలిజోడు, (ప్రయోజనం, లాభం, 
మేలుచేయు 

booth పందిరి/ పాక, కేంద్రం 

bootlegger చట్టవ్యతిరేక 
తయారీదారు/ విక్రేత 


పదారాల 
థి 


boot legging 


86 


bourgeoisie 





boot legging దొంగసారా అమ్మకం, 
దొంగతనంగా సారాయి వ్యాపారం 
చేయడం 

bootless పయోజనం లేని 

bootout పదవి/ పనిలో నుండి తీసివేయు 

booty దోపిడీ సొత్తు 

bopeep దాగుడుమూతలాట 

boraze వలిగారం 

border ఎల్ల, అంచుకట్టు; సరిహద్దగు, 
అంచున ఉండు/ ఉంచు 

borderline సరిహద్దు రేఖ 

bore బెజ్జం, తుపాకీ గొట్టపు రంధ్రం, 
విసుగు పుట్టించే వ్యక్తి, అసహ్యకరమైన, 
పీడవంటి, రంధ్రం చేయు, తొలచు, 
విసుగుపుట్టించు 

boredom విసుగు 

borer కాండం తొలిచే పురుగు 

borough పట్టణం, పెద్దపేట, పార్లమెంటరీ 
నియోజకవర్గం 

borrow అప్పు పుచ్చుకొను 

bosh పనికిమాలిన/ నిరర్ధక ప్రసంగం 

bosom వక్షస్థలం, హృదయం; ఆలోచన; 
కోరిక; మధ్యప్రదేశం; చెరువు పైభాగం; 
ఆంతరంగికుడు. - 77674 ప్రాణస్నేహి 
తుడు 

BOT (build operate transfer) నిర్మించి, 
నిర్వహించి, బదలాయించు 

botany వృక్షశాస్త్రం 

botch అతుకు; అసమంజసంగా అతికించు 

bother తాపత్రయం, గడబిడ, తొందర 
పెట్టు, తొందరపడు, బాధించు, సతా 
యించు, విసిగించు 

bottle gourd సొరకాయ/ ఆనపకాయ 

bottleneck ఇరకాటం, ప్రతిబంధకం, 
అవరోధం, అడ్డంకి, ఆటంకం, ఇకృట్టు 

bottom అడుగుభాగంలో అమర్చు, అట్టడు 


గుకు చేరు, కింది భాగం, పునాది, 
పరుపు; నీటి అడుగు నేల; నిజస్థితి; 
ఆధారం; ప్రధానాంశం 


bottom line లాభాల స్థితి 

botulism ఆహారం విషతుల్యం కావడం 

bought book కొనుగోలు పుస్తకం. - 
journal కొనుగోలు చిట్టా. ~ ledger 
కొనుగోలు ఆవర్ణా 

boulder బండరాయి 

boulevard విశాలమార్గం 

bounce ఎగిరిపడు, దుముకు, ఆకస్మికంగా 
విరిగివచ్చు/ వచ్చిపడు, డాబుగా 
మాట్లాడు, వాటాల ధర పైకిపోవు; అక 
స్మాత్తుగా కన్పించే పెరుగుదల, గంతు, 
డంబం 

bound సీమ, హద్దు, పొలిమేర, పరిమితం 
చేయు, సీమాబద్ధం చేయు, హద్దు 
లేర్పరచు; ఆపు, దూకు, ఎగురు. = ల 
సీమిత, హద్దులుగల, ~ for మార్గంలో, 
మధ్యలో ప్రయాణానికి సిద్ధమైన. - ౧0 
కట్టుబడిన, ప్రయాణించదలచిన 

boundary ఎల, పరిధి, అవధి, పరిమితి, 
(సరి) హద్దు, సరిహద్దు రేఖ 

bounden బాధ్యమైన, విధ్యుక్తమైన 

bound form అస్వతంత్రరూపం 

boundless అవధుల్లేని, మేరమీరిన, నిర 
వధిక 

bounteous ఉపకార బుద్ధిగల, దాతృత్వం 
గల 

bounteousness ఉపకారబుద్ధి, దాతృత్వం 

bountiful దాతృత్వం గల, విస్తారమైన 

bountry ఉదారంగా ఇచ్చే కానుక, దానం, 
బహుమానం, ప్రోత్సహించడానికి ఇచ్చే 
డబ్బు 

bouquet పూలగుత్తి; ద్రాక్షరస పరిమళం 

bourgeoisie ఉన్నతవర్గం 


bout 


87 brawl 





bout పనిలోవంతు, బలపరీక్ష క్రీడాంశా 
లలో పోటీసమయం, పోటీ ఘట్టం, వ్యాధి 
తీవ్రమయ్యే వ్యవధి 

bovine నిశ్చల, మొద్దువంటి, పశు సంబం 
ధమైన 

bow విల్లు కమాను, ఇంద్రధనుస్సు, 
వందనం చేయడానికి వంగడం; ఓడ 
ముందరి భాగం; వంచు, వంగు, లొంగి 
పోవు, నమస్మారం చేయడానికి తలవంచు 

bowel పేగు; కడుపు; కనికరం 

bower లతాగ్భహం, నివాసం 

bowknot దూముడి 

bowleg దొడ్దికాలు 

bowstring వింటితాడు 

007604 బహిష్కరణ, వెలి, బహిష్మరించు, 
వెలివేయు 

10220016 చిన్న వాక్క్మలహం 

brace జంటకలుపు, కట్టు, బంధం, జత, 
జంట, రెండు (పరుగులు, పాయింట్లు, 
పతకాలు), గట్టిగా బిగించు, బిగించి 
కట్టు, జంట కలుపు 

brachial చేతి సంబంధమైన 

brachium బాహువు, జబ్బ 

bracing బిగువు/ బింకం; పుష్టికరమైన 

brackish ఉప్పని 

brackish water ఉప్పు నీరు 

bract పుష్పగుచ్చం 

bradyesthesia బండబారిపోవడం; సున్ని 
తత్వం కోల్పోవడం 

bradyphagia చాలా నెమ్మదిగా తినడం 

brag డంబం చెప్పుకొను, డప్పాలు కొట్టు; 
డంబం, బడాయి 

braggart డంబాలకోరు, ప్రజ్ఞలు చెప్పే 
వ్యక్తి 

bragging బడాయి, స్వోత్మర్న 

braid అల్లు; జడవేయు; జడలల్లిక, జడ, 
అల్లిన బద్దె 


braille n. అంధులకు ఉపకరించే లిపి 

brain బుద్ధిబలం, మెదడు. ా child మన 
శిశువు, సరికొత్త ఆలోచన. f death 
మెదడులోని స్థూల పదార్థాలు పనిచేయక 
పోవడం. f 274277 మేధావుల వలస. - 
fag బుద్ధిమాంద్యం. ~ storming మెద 
డుకు పనిచెప్పే. - 5/06 వెర్రి తల 
తిరుగుతున్న f (rust విద్వన్మండలి, 
సలహాదార్లు. ashing బుద్ది 
మార్చటం. = ave ఆకస్మికాలో చన 

brainpan పుర, కపాలం 

brainy తెలివిగల 

bran తవుడు, ఊక 

branch కొమ్మ, శాఖ, భాగం. Office 
అనుబంధ కార్యాలయం. f Manager 
స్థానిక కార్యాలయ నిర్వాహకుడు. - /- 
brary శాఖా (గంథాలయం 

branchial జలాశ్వాస నిర్మాణాలు. * 47 
teries జలశ్వాస ధమనులు. f 660౫7) 
జలశ్వాస కుహరం 

branching కొమ్మలువేసే పద్ధతి, శాఖీ 
భవనం, విభజించడం 

branchout విస్తరించు, వ్యాపించు 

brand వ్యాపార నామం, కొరవి; వాత; 
కాలపుగుర్తుు మచ్చ, నింద; ఒక మాదిరి 
తెగులు; కత్తి, చిత్రం. ~ Monopoly 
నిర్ధిష్ట ఉత్పత్తి గుత్తాధిపత్యం 

branding ముద్రవేయడం 

brandish జలిపించు 

brassica ఆవాలు 

brat బిడ్డ, ఆకతాయి 

10127260 ధైర్యం నటించడం, బెదిరించడం 

brave దీర, సాహసి 

bravo శెభాష్‌ భళీ, కిరాయి హంతకుడు; 
బందిపోటు దొంగ 

brawl జగడం; జగడమాడు, ఘర్షణపడు 


brawler 


bridge 





brawler జగడాలమారి 

brawn కండరం; ఊరబెట్టిన పంది 
మాంసం 

brawny కండపుష్టిగల, బలమైన 

bray దంచు; గాడిద అరుపు 

brazen సిగ్గులేకుండా చెప్పే/ చేసే, ఇత్త 
డితో చేసిన, కఠోర ధ్వనిచేసే. ~ out 
నర్మగర్భంగా వ్యవహరించడం; మొండిగా 
నిర్వహించు 

brazing మాటువేయడం 

breach పగులు, సందు, తొర్రి, గండి; 
భంగం, ఉల్లంఘన, అతిక్రమణ; 
కలహం, ఎడబాటు; చితికిపోయిన, గండి 
కొట్టని. > Of ౯0ntract ఒప్పందం ఉల్లం 
ఘన, షరతులను ఉల్లంఘించడం. ౫ 
of law శాసనోల్లంఘన, న్యాయాతిక్ర 
మణ. ~ Of peace శాంతిభంగం. * 
of previlege సభా హక్కుల ఉల్లంఘన/ 
ధిక్కరణ. > presentation ఎదురు 
కాళ్లతో పుట్టడం. f ౮ trust విశ్వాస 
ద్రోహం 

break విరామం, పగలు, విరుపు; తెంచు, 
ఆగు, కళ్లెం వేయు. ా 4౫) విడిపోవు; 
విడిపోయిన. = 40౫72 ఆగిపోవు, భగ్న 
మవు, చేష్టలుడుగు, సాధించు, జయించు, 
భంగం, భగ్నం, విఘాతం. ా even 
point ఆదాయ వ్యయాల సమత్వం. గ 
77/0 బలవంతంగా చొరబడు. fా neck 
speed ప్రమాదకర/ ప్రాణాపాయ వేగం. 
~ the 76౬ చొరవతీసుకొను. 
through అధిగమించు. = 47 విచ్చిన్నం 
చేయు, చెల్లాచెదరు చేయు, వివరించి 
చెప్పు. - up figures వివరణాత్మక 
సంఖ్యలు, తబ్సీలు. ~ up volue మూల్య 
వివరణ. f [er (సేతు)బంధం, అలల 
వేగం తగ్గించే అడ్డుకట్ట. ా wh విడి 
వడు, స్నేహం వదులు, వేర్పడు 


breaker ఒద్దుకు చేరి విరిగే కెరటం, 
గుర్రానికి తర్చీదు ఇచ్చే వ్యక్తి 

breast cancer రొమ్ము పుట్టకురుపు. ~ 
plate వక్షస్థల కవచం 

breath analyser శ్వాస విశ్లేషకం 


breeding పెంపకం, పుట్టుక, (ప్రజననం, 
తర్ఫీదు. ~ in captivity మానవ పర్య 
వేక్షణలో సంతతి వృద్ధి. ~ ground 
పెంచే/ పెరిగే చోటు 

breeze పిల్లగాలి, ఆహ్లాదకరమైన గాలి; 
వాగ్యుద్ధం 

brethren సాటివారు, దేశీయులు; ఒకే 
మతానికి/ తెగకు చెందిన వారు 

brevet ఫర్మానా, గౌరవోద్యోగం 

brevity క్లుప్తత, సంక్షిప్తత 

brew సారాయి (వంట) తయారగు/ 
తయారుచేయు, సంక్షోభం రాజుకొను 

brewery సారాయి బట్టీ 

bribe ప్రలోభం, లంచం; ముడుపులు, 
లంచమిచ్చు, డబ్బుచూపి ప్రలోభపర్చు/ 
అ(క్రమవర్తనకు పురికొల్పు. f back 
hander ధన వస్తు వాహనాలను ఆశ 
చూపడం 

bribery లంచగొండితనం: లంచం 
ఇవ్వడం/ తీసుకోవడం 

brick ఇటుక 

bridal వివాహ సంబంధమైన 

bridesmaid తోడిపెళ్ళికూతురు 

bridesman తోడి పెళ్ళికొడుకు 

bridge వంతెన కట్టు; కలుపు, పూడ్చు; 
వంతెన, సేతువు; ట్రడ్డి ఆట. boat ~ 
పడవల వంతెన, నౌకా సేతువు. *- 
compound సేతు సమ్మేళనం. ~ ele- 
MEent$ సేతుమూలకాలు. fా head 
తాత్మాలిక స్థావరం. “= [loan స్వల్పకాలిక 
రుణం. > 0౪౯౬7 జోడించు, కలుపు, 


brief 


broadside 





విభేదం తొలగించు. ౮౧౮౫7౯౮౫౦౫ ~ 
ఊయల వంతెన 


brief విషయసంగ్రహం, అభియోగసారం; 
వివరణ; అధికారపత్రం, సంగ్రహ సార 
మివ్వడం; వకాలతు నామా ఇవ్వడం, 
కేసు ఆకళింపు చేయడం. hold a - for 
వకల్తా చేయు, సమర్థించు 

briefly టూకీగా, క్లుప్తంగా 

brigade సైన్య విభాగం 

brigand బందిపోటు, దోపిడీ దొంగ, 
అడవి దొంగ 

bright స్పిగ్ట, సుస్పష్ట, తెలివిగల, వివర 
ణాత్మక, మెరిసే, ప్రకాశవంత 

brightness వెలుగు, (ప్రకాశం, దీప్తి, 
కాంతి తీక్షణత, జిగి, ద్యుతి, నిగారింపు, 
కాంతి తీవ్రత 

brilliance తెలివి; (ప్రకాశం, కాంతి 

brim అంచువరకు నింపు/నిండు; అంచు, 
ఒద్దు 

brimming పూర్తిగా నిండిన 

brimstone గంధకం, గంధకళశిల 

brindle చారలు 

brine ఉప్పునీరు, కన్నీరు, లవణ జలం, 
సముద్రం. bring t0 > కేసు నమోదు 
చేయు, జవాబుదారుచేయు. 7౫ 076౯ 
bad ~ s లోకువ అగు, దయకోల్పోవు, 
సరిపడకపోవు. 7 07౯ 8002” ౫౮ 
కృపాపాత్రుడగు. f Keeper గుమాస్తా. 
~ keeping జమాఖర్చు రాయడం. “- 
of final entry తుదిపద్దు పుస్తకం. “- 
value పుస్తక విలువ 

bring తెచ్చు. about ఉత్సన్నంచేయు. 
~ back తిరిగితెచ్చు. ా down పడ 
గొట్టు, తగ్గించు, కూల్చు. ా forward 
ప్రవేశపెట్టు, ముందుకు తెచ్చు. ా hoMe 
t0 తెలియచెప్పు, సముదాయించు. f 7౫ 
ప్రవేశపెట్టు, కుదురుపరుచు. f 77/4 


line దారికితెచ్చు, అనుకూలపరుచు. గ 
into play వాడుకకు తెచ్చు, ఉప 
యోగంలోకి తెచ్చు, అవకాశంచూపు. - 
ff పూర్తిచేయు, సఫలీకరించు, విడి 
పించు, బయటికి తెచ్చు, రక్షించు. - 
out బయటపెట్టు, (ప్రకటించు, ప్రచు 
రించు. - 40 చేతన స్థితికి తెచ్చు, 
(నావను) నిలుపు) ఆపు. ా under 
లోబరుచుకొను, వశంచేయు. ా 272 
పెంచు, పోషించు, శిక్షణ ఇచ్చు. ా 4p 
the rear వెనుదగులు, వెంటబడు, వెంట 
వచ్చు. > [0 book కేసు పెట్టు 

brining నానబెట్టై వద్ధతి. 41) - పొడి 
ఉప్పును అద్దడం 

brinish ఉప్పని 

brink చివర, (శిఖరపు) అంచు, హద్దు, 
తీరం 

brinkmanship కవ్వించి తప్పుకునే నేర్చు; 
యుద్దానికి దారితీసే విధానం 

brisk చురుకు, త్వర. f (rade చురుకు 
వ్యాపారం. - 7744778 చురుకైన 
వ్యాపారం 

bristle బిరుసెక్కిన జుట్టు, పులకరింత; 
పులకరించు 

bristling దట్టమైన, మొరటైన, వెంట్రుక 
లతో నిండిన గడ్డం/ మీసం/ కను 
బొమ్మలు; ఆవేశపరచు, ఉద్రిక్తపరచు 

bristol stone పుష్యరాగం 

brittle పెళుసైన 

broach (మాట) కదుపు, (చర్చ) మొదలు 
పెట్టు 

broadaxe గండ్రగొడ్డలి, పరశువు 

broadcast (పసారంచేయు 

broadside మూకుమ్మడి/ నిందా పూర్వక 
మైన దాడి, ఓడపక్కభాగం, ఒక పక్క 
నుండే ఫిరంగులన్నింటినీ ఏకకాలంలో 
కాల్చుట 


broad spectrum 


90 


bud 





broad spectrum విస్తృత వర్ణపటం. “- 
antobiotics అధిక ప్రభావశాలి 

broad transcription go లేఖనం 

brochure కరపత్రం, చిన్నపుస్తకం, వర్ణన 
పత్రిక 

brogue గామ్యోచ్చరణ; పదును చేయని 
చర్మంతో కుట్టిన చెప్పులు 

broil పోట్లాట, గలాట, జగడం, బొగ్గులపై 
వండడం; విపరీతంగా వేడిచేయడం 

broken విరిగిన, వికలమైన. f period 
ఆగిన సమయం. f 7౭ పదచ్చిన్న 
ప్రాస. గ 76౭ నూకలు. fF [issue వికల 
కణజాలం 

broker (బోకరు, దళారీ, మధ్యవర్తి, వ్యక్తి/ 
సంస్థ, కొనుగోళ్ళు, అమ్మకాలు చేసే వ్యక్తి/ 
సంస్థ 

brokerage దళారి/ (బ్రోకరు విధించే/ బ్రోక 
రుకు చెల్లించవలసిన రుసుము 

bromatology ఆహార పదార్థాధ్యయన 
శాస్త్రం 

0101016016 సూక్ష్మ శ్వాసనాళిక 

bronchi శ్వాసనాళీకలు 

bronchitis శ్వాసనాళాల వాపు 

broncho శ్వాసనాళీకలు. ff dilator 
శ్వాసనాళ వ్యాకోచక సాధనాలు. - 
genic శ్వాసనాళ శోధ జనిత 

bronchocele గొంతువాపు 

bronchography శ్వాసనాళ చిత్రణ 

broncho-pneumonia శ్వాసనాళ సంబం 
ధమైన న్యుమోనియా 

bronchoscope శ్వాసనాళ పరీక్షకం 

bronchospasm శ్వాసనాళ హఠాత్సం 
కోచం 

bronchus శ్వాసనాళం 

brontophobia ఉరుములంటే భయం 

brood మనుష్యుల, జంతువుల, వస్తువుల 


సమూహం; తలపోయు, రగులుతున్న 
కోపంలో చింతించు 

brooding పొదగడం, పెంపకం 

brook n. చిన్న ప్రవాహం/ వాగు; 


సహించు 

browbeat కన్నెర్రచేయు, కోప్పడు 

brown goods చెక్కపెట్టెల్లో పెట్టి అమ్మే 
వస్తువులు 

brown planthopper దోమపోటు, సుడి 
తెగులు 

bruise కమిలిన గాయం; దెబ్బల గుర్తులు 
కనిపించు 

brunt భారం; దాడితీవ్రత, తాకిడి, ఒత్తిడి 

brush aside తీసిపారవేయు 

brusque (పయతృ్నపూర్వకం కాని; పెడసర 
మైన 

brutish మృగప్రాయ 

bubble నీటి బుడగ 

bubo గజ్జ బిళ్ల చంక గడ్డ 

buccal ఆస్య, నోటి సంబంధమైన. - 
cavity ఆస్యకుహరం. gland 
ఆస్యగ్రంథి 

buccaner ఓదదొంగ, సాహసికుడు 

౨0 అమెరికన్‌/ ఆస్ట్రేలియన్‌ డాలర్‌; 
లేడివంటి జంతువు; మగజంతువు; యువ 
కుడు; బడాయి; ప్రగల్భం; ప్రతిఘటించు; 
అనూహ్యంగా ఎదురుతిరుగు. = teeth 
ఎత్తుపళ్ళు 

buckle పనికి తయారగు, సంసిద్ధమవు, 
చురుకుగా ప్రారంభించు 

buckler చిన్న, గుండ్రటి కవచం 

bucks డబ్బు, సొమ్ము, డాలరు. Make a 
fast buck, make a quick buck ~ 
(అక్రమ మార్గాల ద్వారా) త్వరగా డబ్బు 
సంపాదించు 

bud అంకురం, మొగ్గ, కోరకం 


budding 


burrow 





budding మొగ్గతొడిగిన, ఎదుగుతున్న 

buddy సోదరుడు; సన్నిహిత మిత్రుడు 

budget ఆదాయ వ్యయాల వివరణ పత్రం/ 
వార్షిక ప్రణాళిక సంచి, మూట 

budgetary బడ్జెట్‌ సంబంధి 

buffer అసమర్హుడు, మధ్యస్థుడు, ద్రావణం. 
~ state మధ్యస్థ రాజ్యం, బలహీన 
దేశం. > stock ఆపద్ధర్మ నిల్వ, దొంగ 
సాక్షి అబద్ధపు సాకి కిరాయి సాక్షి 

bugbear అకారణ భయం 

bulb పిలక, బొడిపె, లశునం, అంటు; 
(కలువ, ఉల్లిజాతుల్లో) కాడ, దుంప 

bulbil చిరుపిలక, ఆకు మొగ్గ 

bulbous arteriosus లశునాకార మహా 
ధమని 

bulbul పికిలి పిట్ట 

bulge ఉబ్బు 

bulk అత్యధిక, అతిపెద్ద, అధిక సంఖ్యాక, 
లావు, మొత్తం, పరిమాణం, ఆయతనం, 
అధికభాగం 

bull ఆబోతు, ఎద్దు, ప్రసంగంలో పొర 
పాటు, (స్టాక్‌ మార్కెట్లో) ధరలు పెంచే 
వ్యక్తి 

bull's eye లక్ష్యం, గురి; వెలుతురు కోసం 
ఇళ్ళ కప్పులో అమర్చే అద్దం 

bullate బొబ్బలేర్పడిన, పొక్కులేర్చడిన 

bull dog బుల్‌జాతి కుక్క మొండిధైర్యం 
గల వ్యక్తి 

bulldoze నేలకూల్ళు, నేలమట్టం చేయు, 
చదును చేయు 

bulletin సారాంశం; (ప్రకటన పత్రిక 

bullion వెండి 
బంగారాలకు సంబంధించిన 

bullish ధరల పెరుగుదలకు అనుకూల 
మైన 

bullows గుండ్రనైన; గడ్డవంటి 


బంగారాలు; వెండి 


bully అల్లరిచిల్లరి, కజ్ఞాకోరు; హింసించు, 
వేధించు, విసిగించు 

bulwalk కోటగోడ, బురుజు; ఓడకప్పు 
మీది పక్కభాగం; రక్షణగా నిలిచే వ్యక్తి/ 
సిద్ధాంతం మొ॥; అలల తీవ్రతను ఆపే 
అద్దుకట్ట 

bumble అస్పష్టంగా మాట్లాడడం; గందర 
గోళం 

bump గాయపరుచు; బొప్పి 

bumpkin పల్లెటూరి వ్యక్తి, అనాగరక వ్యక్తి 

bunch no, గుత్తి, గుచ్చం, సమూహం 

bundle మోపు, కట్ట; మూటగా కట్టు, 
ఆదరబాదరగా పోయి 

bungle చెడగొట్టు 

bunker భూగర్భ రక్షణ గృహం 

bunodont వ(ప్రదంతి. ~ 7౭౯% వప్ర 
దంతాలు 

buoyancy తేలే శక్తి, ప్లవనశక్తి, ఉత్సాహం, 
ఉల్లాసం, ఉత్సవనం 

buoyant పైకి తేలే చలనశీల, చపల, 
ఉత్సాహి, ఉత్సాహం గల 

burden భారం; పల్లవి. ా Of pr00f నిరూ 
పణ బాధ్యత 

bureau సంస 

bureaucracy ఉద్యోగిస్వామ్యం 

bureaucrat (ప్రభుత్వాధికారి 

bureaucratic అధికారిక, అధికార 
సంబంధమైన, ప్రభుత్వ సంబంధమైన 

burged విపరీతంగా పెరిగిన, అభివృద్ధి 
చెందిన 

burgeon త్వరితంగా అభివృద్ధినొందు 

burglar (కన్నపు) దొంగ 

burgle దొంగతనం చేయు, కన్నంవేయు 

burial ground శృశానవాటిక 

burn దహించు, కాల్చు 

burrow సొరంగం/ గొయ్యి (తవ్వు) 


burrow pit 


92 


by trail 





burrow pit కొలిమి గొయ్యి, దాలి 

business వృత్తి, వ్యాపారం, చర్చనీ 
యాంశం. -= acumen వ్యాపార కుశ 
లత. 4 head for ~ వ్యాపారదృష్టి, - 
depression వ్యాపార మాంద్యం. = en- 
terprise వ్యాపారసంస్థ. ~ ethics 
వ్యాపార నీతి. 7? - వ్యాపారంలో ఉన్న 
get down to ~ పని ప్రారంభించు. ౭ 
into ~ వ్యాపారం/ పనిచేయడం ప్రారం 
భించడం. &0 out of ~ దివాళాతీయు, 
వ్యాపారం నిలిపివేయు. ా hours 
వ్యాపార వేళలు, పని సమయం. 
houses వ్యాపార సంస్థలు. ా lunch 
మధ్యాహ్న భోజనంతో పాటు జరిగే చర్చా 
సమావేశం. 07 * పనిలో ఉందు. 07౯౫ 
for ~ వ్యాపార నిర్వహణకు సిద్ధంగా 
ఉన్న 5౭1 ౪p ॥n ~ కొత్త సంస్థను/ 
దుకాణాన్ని ప్రారంభించడం. “= mMan/ 
person వ్యాపారస్థుడు. ~ mathemat- 
ics వ్యాపారగణితం. గ ౮౯/౫౮౭ వ్యాపా 
రావగాహన. fా 307247 వ్యాపారవేత్రి. 
~ magnet వ్యాపారవేత్త 

bustard బట్టబాతు 

bustle సందడి, హడావిడి; (ఇతరులను) 
తొందర పెట్టడం 

busy bee నిరంతర [శ్రామికుడు 

butcher కసాయి 

butchery వధ(శాల) 

butt n. తుపాకి మడమ కొన; చెట్టు 
మొదలు; సారాపీపా; పరిహాస పాత్రం; 
ఢీకొట్టు, కుమ్ము 

0040165 1. ఆధారం, ఆశయం 

butteress v. ఆశయం ఇచ్చు, సహాయ 
పడు 

buttock పిరుదు, పృష్టభాగం 


buy కొను. ~ 4274 4౧0/4 72/69) కొని 
దీర్గకాలం అమ్మకుండా అట్టిపెట్టుకునే 
వ్యూహం. ా back తిరిగి కొనుగోలు 
చేయు. గ /౧ మొత్తంగా కొను. = 77/0 
డబ్బు వెచ్చించి కొను. = 6గలంచమిచ్చి 
తప్పించుకొను, అనుకూలపరచుకొను. = 
out మొత్తం కొనేయడం. fా 0౫౭౬7 
లంచమిచ్చు, కొనివేయు 

buyer కొనుగోలుదారు 

buyers market కొనుగోలుదారుల 
మార్మెట్లు 

buying support కొనుగోళ్ళ మద్దతు 

buzz రుంకారం; వదంతి; కోలాహలం; 
విసిగించు; (వదంతులు) పుట్టించు, గోల 
పెట్టు 

buzz word మారుపేరు, ప్రత్యామ్నాయ 
పదం 

by దగ్గర, గుండా, ద్వారా, అప్పుడు; వల్ల, 
చేత, ప్రకారం. ా all means సర్వ 
విధాలా, ఏ విధంగానైనా. = election 
ఉపఎన్నిక. ా end రహస్యోద్దేశం. శు 
gone జరిగిపోయిన, పూర్వకాలపు, గత. 
~ law ఉపనిబంధన. f leaps and 
bounds వెంటనే మారిపోవు. f ine 
రచయితపేరు. - 74726 మారుపేరు. ా 
p455 ఉపమార్గం, పక్కదారి. -= prod- 
uct అనుబంధ ఉత్పాదన, ఉపోత్పాదితం. 
~ reference నిర్దేశానుసారంగా. ~ 
stander దారినపోయే వ్యక్తి. ~ word 
సామెత 

by parol నోటిమాటద్వారా 

bypass ఉపమార్గం. గ 5173౭7) ఉపమార్గ 
శస్త్ర చికిత్స 

by right హక్కుగా 

by rotation వంతులవారీ 

by trail (న్యాయ) విచారణతో 


C GS system 


93 


callousness 





Cc 


C G S system సెంటీమీటర్‌ గ్రామ్‌ 
సెకండ్‌ పద్ధతి, పొడవు, ద్రవ్యరాశి, కాలం 
కొలతకు వాడే మౌలిక ప్రమాణాల పద్ధతి 

cab బాడుగ, అద్దె బండి 

cabal కుట్ర, కక్ష - group కుట్రచేసే 
ముఠా 

6200212 రహస్య విజ్ఞానం 

cabbalistic రహస్యమైన, నిగూఢమైన 

cabinet మంత్రిమండలి; అరలు గల పెట్టె, 
ఏకాంతాగారం. M~ $౪b-committee 
మంత్రివర్గ ఉపసంఘం 

౧2001286 ఓడల కదలికలను, సరకు తర 
లింపును అనుమతించే చట్టాలు 

cackle పొదిగేకోడి అరుపు, గొప్ప చెప్పు 
కొను 

cacogenics చెడ్డ వారసత్వ ప్రభావాల 
అధ్యయనం 

cacography తప్పుల తడిక రాత 

cacophony అ(శావ్యత 

cactus బ్రహ్మజెముడు 

cadastrax భూమిపై యజమాన్యం గల 

cadaver మృతదేహం 

cadaverous శవాకారమైన, పీనుగ వంటి 

cadaver transplantation మరణించిన 
వ్యక్తి అవయవాలను వేరొకరికి అమ 
ర్చడం 

caddy (గోల్ఫ్‌ ఆటలో) సహాయకుడు 

cadre (ఉద్యోగ) శ్రేణి, స్థాయి 

౧21001 కుమ్మక్కు కావడం; కూటమి 

caird దేశదిమ్మరి 

cajole బుజ్జగించు, లాలించు 

cajolery లాలన, బుజ్జగింత 

cakewalk సులభసాధ్యం 

calamity ఉపద్రవం, ప్రమాదం, ఆపద, 


విపత్తు. natural ~ సహజ ప్రమాదం 

calaorimeter ఉష్ణమాపని 

calaorimetry ఉష్ణమాపనం 

calcaneum మడమ ఎముక 

calcareous సున్నపు. f 706/6 సున్నపు 
రాయి 

calcinate స్వీకరించు; భస్మం 

calculate లెక్కకట్టు/ పెట్టు, లెక్కించు, 
గణించు 

౧210212676 స్వలాభాపేక్షతో చూసే, లెక్క 
చూసుకునే 

calculus కలనగణితం, రాయి 

calender year పంచాంగ సంవత్సరం 

calf కాలిపిక్క దూడ 

calibrate కమాంకనం చేయడం 

calibration పరిమాణ నిర్ణయం/ 
మాపనం; శోధన, క్రమాంకనం. - 
factor కమాంకన గుణకం 

caliology కులాయ శాస్త్రం 

call పిలుపు; పిలుచు. fా attention mo- 
tion సావధాన తీర్మానం. ~ ita day 
ముగించు. ా ney అడిగిన వెంటనే 
ఇచ్చే రుణం. ా option కోరిన రోజున 
కోరినంత కొనే సదుపాయం. ా ౪p on 
పిలుపునిచ్చు. ా b0nd వసూలు వాయిదా 
నిర్ణయించే వత్రం. M attention notice 
దృష్టికి తెచ్చే హెచ్చరిక 

calligraphy అందమైన దసూరి 

callipers కృత్రిమ పాదం, పెట్టుడు కాలు, 
ఊతకర 

callosity కాయ, కిణం 

callotrophis జిల్లేడు 

callous గట్టిపడిన, భావంలేని, స్పందనలేని 

callousness కాఠిన్యం, నిర్భయత్వం 


callow 


94 


canon 





callow అనుభవంలేని 

callus శాభీయ కాండం, కాయగాచిన 

calmness నీరవం, (ప్రశాంతం 

calomel రసభస్మం 

calorie ఉష్ణోగ్రత పరిమాణాన్ని చెప్పే 
ప్రమాణం, ఆహారం ఉత్పత్తి చేసే శక్తిని 
కొలిచే ప్రమాణం 

calorific food అధిక శక్తినిచ్చే ఆహారం 

calumniation అపనింద 

calumniate దూషించు, అపవాదు పాలు 
చేయు, అపనిందవేయు 

calumniator దూషించే వ్యక్తి, అపవాదు 
వేసే వ్యక్తి 

calumnious దూషించే, అపవాదు కలి 
గించే 

calumny అపవాదు, అప(ప్రథ 

627 (పువ్వులో) రక్షక పత్రావళి 

camaraderie సన్నిహిత స్నేహమైన, ఒకే 
వర్గానికి చెందిన వారమన్న భావం 

camber ఉబుకు 

cambrian కేంబియన్‌ కాలం 

camelopard జిరాఫీ 

camion లారీ; భారీ రవాణా శకటం 

cammళు జిగురుగా, అతుక్కొనేట్లుగా 

camouflage మభ్య పెట్టు, కప్పిపుచ్చు 

campaign ఉద్యమం, (ప్రచార (యుద్ధ)ం/ 
కార్యకలాపాలు 

campaigner ప్రచారకుడు 

౧౫2౫020108” ఘంటాశాస్త్రం 

campanulate ఘంటాకార 

camphor హారతి కర్ఫూరం 

canaille అల్లరిమూక 

canal కాలువ, మార్గం. cervical ~ 
గర్భాశయమార్గం. vaginal > యోని 
మార్గం. alimentary ~ జీర్ణనాళం. 
anal ~ గుదనాళం. auditory ~ 
శ్రవణనాళం. birth ~ జనన మార్గం 


canaliculus సూక్ష్మనాళిక 

canalisation నాళికా కరణం; నిర్జీత 
మార్గం/ విధానం 

canard అబద్ధపు రాత, అభాండం 

cancel ఆపు, నిలిపివేయు, రద్దుచేయు, 
చెల్లుబాటు కాకుండా చేయు 

cancellation రద్దుచేయడం, నిలిపి 
వేయడం 

cancer పుట్టకురుపు, రాచపుండు, కాన్సర్‌ 
అనే వ్యాధి; కర్నాటకరాశి. tropic of ~ 
కర్నాటక రేఖ 

canda balsam జిగురు 

candescent జ్వలించే 

candex మాను 

candid నిక్కచ్చి, నిష్బాక, యథార్థం, ఆలో 
చనలు దాచుకోని 

candour నిష్కపటత్వం, సరళత, నిష్పక్ష 
పాతం 

candy కలకండ, పటికబెల్లం 

canine కుక్కలకు సంబంధించిన. “= 
tooth కోరపళ్ళు 

canker నోటి పుండు, చెట్లతెగులు, వ్రణం, 
కణితి, వ్యాకుల; రోగగ్రస్త 

canline కాండ సంబంధమైన 

cannabis గంజాయి 

cannibal నరమాంస భక్షకుడు 

cannibalism నరమాంస భక్షణ 

canning డబ్బాల్లో (ఆహారాన్ని) నిల్వ 
చేయడం 

cannishness తెగల తత్వం 

cannon ఫిరంగి. ~ bone నాళాస్టులు. ~ 
fre ఫిరంగి గుళ్ళవర్షం. = fodder 
బలిపశువు 

cannonical text మత(గంథం 

canoe దోనె పడవ; పడవ నడుపు 

canon విధి, చట్టం; సాధికారిక సాహిత్యం/ 
రచనాధోరణి 


canonical 


capsicum 





canonical పండిత సమ్మతి పొందిన. 
text మత(గంథం 

canonicity పండిత సమ్మతి 

canonisation మత గురువుల జాబితాలో 
చేర్చు 

canopy పందిరి, మండపం 

cantankerous మితిమీరిన కోపంగల, 
కలహ(పియ, దుష్టభావం గల 

canthoplasty నేత్రకణ సంధానం 

canthotamy నేత్రకణచ్చేదన 

canto ఆశ్వాసం, ఖండం, పర్వం, మహా 
కావ్య భాగం 

canvasser ప్రచారకుడు 

canyon లోతైన లోయ 

caodaism n. బౌద్ధమతం, తావోయిజల్‌, 
కన్‌ఫ్యూషియనిజమ్‌ 

capability సమర్థత, స్తోమత 

capable శక్తి సామర్థ్యాలు గల 

capacious విశాలమైన 

capacitor సంఘనకం 

capacity దిట్టతనం, సామర్థ్యం, ఘన పరి 
మాణం, గ్రహణశక్తి. ౪//4/ - జీవక్షమత. 
~ utilization సామర్థ్య వినియోగం 

cap a pic తల నుండి పాదాల వరకు, 
ఆపాద మస్తకం 

62212121 కేశనాళికాస్పందనం 

0201212310 కేశనాళికా చర్య 

capillary కేశనాళిక. - action కేశ 
నాళికాచర్య. ా Mంvement కేశనాళికత. 
~ permeability కేశనాళికా పారగమ్యత 

capital మరణ  దండార్షమైన, ప్రమాద 
కరమైన, ప్రశస్తమైన, ముఖ్యమైన; రాజ 
ధాని, తలకు సంబంధించిన; ఆస్తుల 
మొత్తం, సంపద, మూలధనం. f 42౯ 
count మూలధనం ఖాతా. * 200/777- 
lation మూలధన సంచయనం. f 44- 


equacy ratio కనీస పెట్టుబడి నిష్పత్తి. 


~ allowance మూలధనం బత్తెం. గ 
acquisition మూలధన సేకరణ. 
asset పెట్టుబడి, మూలధన ఆస్తి "= 
base పెట్టుబడి పునాది. ~ Charges 
వ్యాపార మూలధన నిర్వహణ వ్యయం. 
క consumption మూలధన 
వినియోగం. *= 777714 శిరశ్చేదారాప 
రాధం. ~ deficiency మూలధనం 
లోటు. = expenditure మూలధన/ 
పెట్టుబడి వ్యయం. f formation మూల 
ధన కల్పన. f gains tax మూలధన 
లాభాలపై పన్ను. ా 8౭౦4 ఉత్పాదక 
వస్తువులు, పెట్టుబడి సాధన సామగ్రి. = 
growth మూలధన వృద్ధి. ~ invest- 
ment మూలధన పెట్టుబడి. ~ market 
పెట్టుబడుల మార్కెట్‌ మూలధన విపణి. 
~ offence మరణశిక్ష విధించదగిన 
నేరం. > punishment ఉరిశిక్ష మరణ 
శిక్ష ~ receipts మూలధన రాబడి. *= 
57/77 బీమా కంపెనీ చెల్లించే డబ్బు 
capitalism పెట్టుబడిదారీ విధానం 
capitalist పెట్టుబడిదారు, పెట్టుబడిదారీ 
వర్గం. ~ encirclement పెట్టుబడిదారీ 
రాజ్యాలు చుట్టుముట్టడం 
capitalization issue పాత వాటాదారు 
లకు జారీచేసే ఉచిత వాటా 
capitate శీరాకారం గల 
capitulate లొంగు, లోబడు, లొంగి 
పోవటం 
capping అధికభారం 
caprice చిత్తచాంచల్యం, చపలత 
capricious మతిస్థిమితంలేని, చంచలమైన 
capricorn మకరరాశి. 
మకర రేఖ 
capsicum బుట్ట/ సీమ మిరపకాయ 


tropic of ~ 


capsid 


carnage 





capsid వైరసుల బాహ్యకవచం 

capsize బోల్తావడు 

capsule నాళిక, గొట్టం మందు 

caption (వార్తా) శీర్షిక 

captivate మోహింపచేయు, వశం చేసు 
కొను, వలపించు, రంజింపచేయు, 
ముగ్గంచేయు 

captivated ఆకర్షిత, మంత్రరుద్ధమైన 

captive బందీ, ఖైదు. > Market నిర్భంధ 
మార్కెట్‌ ~ power plant సొంత 
విద్యుత్‌ కేంద్రం 

captive breeding నిర్బంధంలో ప్రజ 
ననం 

captivity నిర్భంధం, ఖైదు, దాస్యం 

captor ఖైదీని పట్టుకొన్న వ్యక్తి; విజేత 

capture బంధించు, పట్టుకొను, జయించు, 
వశపరచుకొను, స్వాధీనం చేసుకొను 

caravan బిడారు 

carbohydrate పిండిపదార్థం 

carbon కర్భనం. activated ~ ఉత్తేజిత 
కర్బనం. ~ fixation cycle కర్చన 
నియంత్రక చక్రం 

carbon dating రేడియో కార్బన్‌ సహా 
యంతో వయోనిర్ధారణ 

carbuncle రాచకురుపు, సూర్యకాంతమణి 

carcass మృతదేహం, కళేబరం, మాంసం 
ముద్ద 

carcinogen కాన్సర్‌ కలుగజేసే 

carcinogenic కాన్సర్‌ ప్రేరక 

carcinoma కాన్సర్‌, ప్రాణాంతక వ్రణం 

cardamom ఏలకులు 

cardia జీర్ణాశయ ప్రవేశద్వారం 

cardiac హృదయ కోశ సంబంధమైన. - 
arrest గుండె ఆగిపోవడం. f beat 
గుండె కొట్టుకోవడం. ~ ganglion 
హృదయనాడీ సంధి. ~ innervation 


హృదయనాడీ సంధానం. - mah 
పూర్వజీర్ణాశయం. ~ muscle హార్దిక 
కండరం. “= 
త్తేజకం 

cardinal మౌలిక, ఆధారభూత, ప్రాథమిక; 
రోమన్‌ కాథలిక్‌ మతాధికారి. > points 
(ప్రధానాంశాలు 


stimulant హృదయో 


carding పత్తిని పింజలుగా చేయడం 

621410 హృదయకోశ సంబంధి. - 87471 
హృదయ రేఖాపటం. > myopathy 
హృద్రోగం. ~ phonogram హృదయ 
శబ్దలేఖ 

cardiogenic హృదయజనితమైన 

cardiology హృదయకోశాధ్యయన శాస్త్రం 

cardiophobia గుండె సమస్యలంటే 
భయం 

cardio-vascular గుండె రక్తనాళాలకు 
సంబంధించిన 

౧216 జాగ్రత్త. antenatal ాప్రసవపూర్వక 
సంరక్షణ. /Ntranatal ~ (ప్రసవకాల 
సంరక్షణ. postnatal ~ (ప్రసవానంతర 
సంరక్షణ 

careerism పదవీకాంక్ష పదవీ కాంక్ష 
పరుడు 

careerist పదవికోసం, పెత్తనం కోసం 
విలువలు, ఆదర్శాలు వదిలిన వ్యక్తి 

caressing దువ్వటం, లాలించడం 

caretaker సంరక్షకుడు. ా gంvernment 
ఆపద్ధర్మ ప్రభుత్వం 

౧2120 రవాణా సరుకు 

caricature వికృత/వ్యంగ్య చిత్రం 

caries క్షయం, పుప్పి. bone ~ అస్థి 
క్షయం. dental ~ దంతక్షయం, 
దంతాలు పుచ్చిపోవడం 

౧211042 నాశమగు 

carnage మారణహోమం, దమనకాండ 


carnality 


casteism 





carnality విషయ లౌల్యం 
carnivorous మాంసాహారి 
carol ఆనందగీతం 


carona సూర్యవాతావరణం 

caronsal జల్సా, తాగుడుతో కూడిన 
విందు 

carotin వర్ణద్రవ్యం 

carousel రంగులరాట్నం 

carpel ఫలదళం 

carpet తివాచీ, జంపకానా 

carping దురాక్షేపం 

carriage శకటం; 
ఖర్చు) 

carrier రవాణా వ్యాపారం/ శకటంగ/ వ్యక్తి. 
~ system వాహక వ్యవస్థ 


రవాణా (వ్యయం/ 


carrion చెత్త, కుళ్ళిన పదార్థం 

carry తీసుకొనిపోవు, చేర్చు, సాధించు, 
కొనసాగించు, భారం వహించు, ఆమో 
దింపచేయు, గెలుచు. ా 2౫4) తీసు 
కొనిపోవు, కొట్టుకొనిపోవు. ~ forward 
ముందుకు తీసుకొనిపోవు. - 771/0 భో 
/౭6/ పూర్తిచేయు, అమలు చేయు. - ౭ 
తీసుకొని ఎత్తుకొని పోవు; గెలుచు, చంపి 
వేయు. ా 0౧ కొనసాగించు. ా 0760 
point మాట నెగ్గించుకొను. ౫ 0౫౯7 
దాటు, దాటించు. ా he dy సఫల 
మగు, గెలుపొందు. f through పూర్తి 
చేయు, నెరవేర్చు. ~ weight విలువ 
కలిగి ఉండు 

cartage బండి బాడుగ 

carte blanche పూర్తి అధికారం 

cartel యుద్ధఖైదీల మార్చిడి ఒప్పందం; 
సంస్థల కూటమి, ఉత్పత్తిదారుల సంఘం 

cartilage మృదులాస్థి 

cartography మానచిత్ర రచనాశాస్త్రం 

carve చెక్కు మలుచు, చిత్రించు 


casanova శృంగార పురుషుడు 

cascade జలపాతం, అధికాంశం, కుమ్మ 
రించు. ా method సోపాన క్రమపద్ధతి 

cascading effect పర్యవసాన ప్రభావం 

case పెట్టె, డబ్బా, ఒర; నిజస్థితి, నిద 
ర్భనం; అభియోగం, వ్యాజ్యం; (వ్యాకర 
ణంలో) విభక్తి, రోగి. ా history వ్యక్తి 
(రోగ) చరిత్ర. ా lw నిదర్శన న్యాయం. 
~ ౮/44” సమాచారాధ్యయనం 

cash నగదు, రొక్కం. ా 4౯౯0unt నగదు 
ఖాతా. ~ balance నగదు నిల్వ. గ 
crop వాణిజ్య పంట. = Crunch నగదు 
కొరత. f 460! నగదు వ్యవహారం. గ 
discount తగ్గింపు ధర, ముదరా. “* 
deposit ratio నగదు నిల్వల పెట్టు 
బడుల నిష్పత్తి. ా fంw ద్రవ్యసరఫరా. 
~ incentive నగదు ప్రోత్సాహకాలు. - 
in on లబ్బిపొందు, ప్రయోజనం పొందు. 
~ market నగదు విపణి. ~ 726౯710 
నగదు చీటీ. - On delivery సరుకు 
అందగానే డబ్బు చెల్లించే విధానం. 
price నగదు ధర. ౫ 3౮4/2 నగదు 
అమ్మకం. = settlement నగదు పరి 
ష్మారం. > voucher ధర తగ్గింపును 
ఇచ్చే కూపను 

cashew nut ముంతమామిడి, జీడిపప్పు 

casino నర్తనశాల, జూదశాల 

casket పెట్టె 

cassandra నిరాశావాది 

cassia తంగేడు, కసిందచెట్టు 

cast (పార) వేయు,  వదిలివేయు, 
వ్యాజ్యంలో ఓడించు; కరిగించి పోత 
పోయు 

castaway వెలిపెట్టు, వేరుపరచు 

caste కులం 

casteism కులతత్వం 


౧2510151 


98 


cation 





casteist కులతత్త్వవాది. ా fంrE5 కుల 
తత్త్వ శక్తులు. ా politics కుల రాజ 
కీయాలు 

castigate శిక్షించు, దండించు 

casting vote నిర్ణయాత్మక ఓటు 

castor ఆముదాలు 

castration విత్తుకొట్టడం, పొగరు తగ్గిం 
చడం 

casual ఒక పద్ధతిలో లేని, క్రమబద్ధం 
కాని. ~ employment తాత్మాలిక 
ఉద్యోగిత. ~ labour దినకూలీ, తాత్మా 
లిక కార్మికులు 

౧2942110” ప్రమాదం, దుస్సంఘటన, దుర్బ 
టన. insurance అపఘాత బీమా. 
~ Yard అత్యవసర చికిత్సా స్థలం 

casuarina సరుగుడు, సర్వి 

cataclysm విప్లవం, జలప్రళయం 

catalog(ue) జాబితా, పట్టిక 

catalyse ఉత్ర్సేరణ చేయడం 

catalysis ఉత్సేరణం 

catalyst ఉత్ప్రేరకం 

catalystic converter ఉత్సేరక పరి 
వర్తకం 

catalytic ఉత్సేరక 

catameran చిన్నపడవ 

catamountain చిరుతపులి; కజ్జాకోరు 

catanation వరస్పరాన్వయం 

catapult విసరికొట్టు, లాగికొట్టు; వడిసెల, 
ఉండేలు 

cataract కంటిశుక్లం, పొర. f iMMa- 
ture అపక్వశుక్లం. M Mature పక్వ 
శుక్లం. ా senile వృద్ధాప్యంలో ఏర్పడ్డ 
శుక్లం 

catarrh n. జలుబు, పడిశం 

catastrophe విపత్తు, దుర్గతి, ఉపద్రవం, 
సర్వనాశం 


catch పట్టుకొను, యుక్తితోకూడిన (ప్రశ్న 
ఆశ్చర్యం, మోసం. - 4 ౯01d వ్యాపా 
రంలో నష్టంవాటిల్లు. ా 4 లాగుకొను. 
~ fire అంటుకొను, వ్యాపించు. ౫ 07 
వ్యాపించు, విస్తరించు. ా the eye కంట 
పడు. ా ౪p పట్టుకొను, సమానమగు; 
నష్టాన్ని లోపాన్ని పూరించుకొను. ౫ 
word ఊతపదం 

catch feeder నీటి పారుదలకు తవ్విన 
గొయ్యి 

catching bargain అనుచిత బేరం 

catchment అరగాణి, నీరు నింపే వనరు. 
~ area అరగాణి హరివాణం, నదీ 
పరివాహక ప్రాంతం 

catechism (మతంలో) ప్రశ్నోతర గ్రంథం; 
(రాజకీయాల్లో) ప్రశ్నోత్తరాలు 

categorically స్పష్టంగా, తేటతెల్లంగా 

categorical proposition నిరుపాధిక 
ప్రతిజ్ఞావాక్యాలు 

categorisation వర్గీకరణ 

categorize వర్గీకరించు 

category వర్గం, విభాగం 

cateran పశువుల దొంగ; కొల్లగొట్టే వ్యక్తి 

caterer ఆహార పదారాలను, సరఫరా చేసే 
వ్యక్తి/ వ్యాపార సంస్థ 

catering భోజనసౌకర్యం కల్పించే 
వ్యాపారం. m services భోజన సదు 
పాయాలు 

caterpiller గొంగళీ పురుగు 

caterwaul పిల్లికూత 

catharsis కళన ప్రక్రియ, దేహశుద్ధి 

౧200ల సూక్ష్మకేశనాళిక 

cathertic విరేచనకారి, భేదిమందు 

catheterisation సూక్ష్మకేశనాళికా ప్రవే 
శనం 

cation కాటయాన్‌, రుణాత్మక అయాన్‌ 


catkin 


99 


censure 





catkin మృదుపుష్పవిన్యాసం 


catridge తృణావస్థి 

cattle పశుగణం 

cattle rearing పశుపాలనం/ పోషణ 

cat walk సౌందర్య (ప్రదర్శన 

caucus ముఠా 

caudal పుచ్చ. = fin పుష్పవాజం. “- 
region తోకభాగం. ~ vertebra పుచ్చక 
శేరుకం 

caudate సపుచ్చ 

causality కారణవాదం, హేత్వర్థవాదం 

causative (ప్రేరణార్థక(౦) 

causeway సేతువు, కాలిబాట 

౧20560 దాహక్క కాల్చే. - 5044 దాహక 
సోడా 

cauterization దహనీకరణం, మండిం 
చడం 

caution హెచ్చరిక, ముందు జాగ్రత్త 

cautioner హమీదారు, పూచీదారు 

cautiously మెళకువగా, జా(గత్తగా 

cavalcade అశ్వికబృందం 

cavalier అశ్వికుడు, రౌతు, విలాస పురు 
షుడు, వీరపురుషుడు 

cavalry అశ్వికదళం, గుర్రాలదండు 

caveat ఆటంకం, షరతు, హెచ్చరిక 
(పత్రం); వారించు; చర్యల విరమణకు 
నోటీసు. - ౬౫7/7 కొనేవారికి హెచ్చ 
రిక. ~ venditor అమ్మేవారికి హెచ్చరిక 

cavern బిలం, గుహ 

cavernicolous గుహజీవనం 

cavil దురాక్షేపణ, రంధ్రాన్వేషణ 

cavity కోశం, కుహరం; శూన్య ప్రదేశం. 
abdominal ~ ఉదరకుహరం. a4Mni- 
otic ~ పిండకోశం. Cranial ~ కపాల 
కుహరం. nasal ~ నాసికాకుహరం. 
pelvic ~ కటీకుహరం. ౧౫7౫7౯7౦ = 
కర్ణభేరీ కుహరం 


caw కాకికూత 

౧6256 [6 కాల్పుల విరమణ, తాత్మాలి 
కంగా యుద్ధవిరమణ 

cede ఇచ్చివేయు, అప్పగించు; ఓడిపోవు, 
దత్తంచేయు, వదులుకొను 

ceiling గరిషస్టపరిమితి, శిఖరం, కప్పు. 
price గరిష్టమూల్యం 

celebrate ఉత్సవంచేయు, నెరవేర్చు 

celebrity (పాముఖ్యం, ప్రసిద్ధి, కీర్తి ఖ్యాతి; 
ప్రసిద్ధవ్యక్తి 

celerity త్వరితత్వం 

celestial ఖగోళ, దివ్యమైన, అతిలోక, 
శ్రేష్టమైన. ~ bodies ఖగోళవస్తువులు 

celibacy (బహ్మచర్యం 

cell జైలుగది; విద్యుద్ధటం, జీవకణం. ౫ 
culture కణసంవర్థనం. ~ free కణ 
రహిత. theory కణసిద్ధాంతం. లా 
wall కణకవచం 

cellar నేలమాళిగ, పాతర, నేలకొట్టు 

cellular కణసంబంధమైన 

celluloid చలనచిత్ర సంబంధమైన. “= 47- 
౪7770 చలనచిత్ర నటులకు గల ప్రత్యేక 
గౌరవం, ఆదరణ 

cament n. అతికేపదార్థం; dental ~ 
పంటి సందులను నింపే పదార్థం 

cement v. అతికించడం, అతుక్కోవడం. - 
setting సిమెంట్‌ గట్టిపడడం 

cementation అతకడం, లోహమి[శ్రమం 
పూయడం 

cenozoic era ఆధునిక, జీవమహాయుగం 

censor నిషేధించు. - mంtion అభిశంసన 
తీర్మానం = 5hip కత్తిరింపు విధానం/ 
ఆంక్ష 

censure మందలింపు, నింద, అభిశంసన, 
ఖండన; నిందించు, మందలించు, అభి 
శంసించు 


census 


100 certificate 





census జనాభాలెక్కలు 

cent నూరోవంతు, డాలర్‌లో నూరోవంతు 

centenarian శతాయుష్మంతుడు 

centenary శతవార్శికం, శత వార్షికోత్సవం 

centennial శతవార్శికోత్సవం 

center కేంద్రం, ప్రధానస్థలం 

centigrade సెంటీగ్రేడ్‌, 
ప్రమాణం 

centimeter మీటర్‌లో వందోవంతు 

centipede 25 

centisimal measure శతాంశమానం 


ఉష్ణోగ్రతా 


central కేంద్రీయ. ~ 4277 60726//07770 
కేంద్రీకృతవాతానుకూలనం. ~ govern- 
ment కేంద్రప్రభుత్వం. ~ undertaking 
or undertakings of ~ government 
కేంద్రప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. 
~ issue price కేంద జారీ ధర. ౫ 
pool కేంద్ర ధాన్యం నిల్వలు. ా pro- 
cessing unit కేంద్రీయ నియంత్రణ 
భాగం 

centraliser కేంద్రకం 

centralization కేంద్రీకరణ 

centralize కేంద్రీకరించు, కేంద్రీకరింప 
జేయు 

centralized states కేందీకృత రాజ్యాలు 

centre n. కేంద్ర (ప్రభుత్వం), మధ్యభాగం 

centre v. మధ్యనుంచు, మధ్యనిలుపు, 
కేంద్రీకరించు. fా 0f gravity గరిమ 
నాభి, గురుత్వకేంద్రం. ~ of a plane 
సమతల గురుత్వకేం ద్రం. ~ of an are 
వక్రఖండ గురుత్వకేంద్రం. ~ of iner- 
tia జడత్వ కేంద్రం. ~ Of mass 
ద్రవ్యకేం ద్రం 

centrifugal అప కేంద్ర, కేంద్ర పరాడ్ముఖ. 
= force అపకేం[ద్ర బలం 

centrifugation అపకేంద్రీకరణం 


centrifuge అపకేంద్రయంట్రం 

centripetal అభికేంద్ర, కేం[ద్రోన్ముఖ. - 
force అభికేం[ద్రబలం 

centrism మధ్యేవాదం 

centrists మధ్యేవాదులు 

centrosphere భూకేంద్రావరణం 

centuple నూరింతలు (చేయు) 

cephalalgia తలనొప్పి 

cephalic శీర్ష సంబంధమైన 

cephalin మెదడులోని కొవ్వు 

cephalon తల 

cephalothorax శిరోపక్షం. - metry 
తలకొలత 

cephalotriosy కపాల విచ్చిన్నప్రక్రియ 

ceramic పింగాణీ 

ceramics మృత్పరికర విజ్ఞానం 

cereals తృణధాన్యాలు 

cerebellum చిన్నమెదడు, అనుమస్తిష్క్మం 

cerebral cortex మస్తిష్క వల్మలం. 

cerebral palsy శిశు పక్షవాతం 

cerebrum పెద్దమెదడు 

ceremonious ఆడంబరపూర్వక, ఆచార 
బద్ధ 

ceremony వేడుక, ఉత్సవం, తంతు 

cerography మైనంతో చిత్రీకరణ 

certain నిజమైన, నిర్ణీతమైన, నమ్మకంగల, 
ఒకానొక, నిశ్చిత, రూఢిఅయిన. “= 
knowledge నిశ్చయజ్ఞానం 

certainly ముమ్మాటికి, తప్పనిసరిగా 

certainty నిజం, నిశ్చయం 

certificate యోగ్యతాపత్రం. authorisa- 
tion ~ అధికార (ధ్రువీకరణ పత్రం. = 
of deposit జమ (ధ్రువీకరణ పత్రం. - 
of incorporation ప్రమాణ పత్రం; 
నమోదుపత్రం. “= Of merit సనదు, 
యోగ్యతావత్రం, ప్రశంసాపత్రం. - ౮ 
origin ఉత్పత్తి స్థానధ్రువపత్రం 


certification 


101 charade 





certification ధ్రువీకరణ 

certified ధ్రువీకృత. ~ 646444 ధ్రువీక 
రించిన చెక్కు - 60౫ అధికార ధ్రువీ 
కృత ప్రతి 

certify ఢువీకరించు 

certiorari writ దావాల రికార్డులను 
పంపమని పెద్ద కోర్టు జారీచేసే ఉత్తరువు 

cerumen చెవిలోని గుబిలి 

cervex గర్భాశయ (ద్వార)ం 

cervical గర్భాశయ సంబంధమైన, మెడకు 
చెందిన. ా 6474/ గర్భాశయ ద్వారం. 

cesarean సిజేరియన్‌, పొట్టకోసి బిడ్డను 
తీయడం 

cess పన్ను సుంకం 

cessation విరామం, ఆపు, విరమణ, 
నిలుపుదల 

cession అప్పగింత, సమర్పణ, పరిత్యాగం 

cesspit పేడగుంట 

cesspool మురికిగుంట 

cetus తిమింగిలం 

chaff ఊక, తవుడు, పొల్లు, పొట్టు, చెత్త, 
పశుగ్రాసం 

chaffer బేరం, బేరమాడడం 

chafing dish నిప్పుల కుంపటి 

chagrin విసుగు, నిరుత్సాహం, ఆశా 
భంగం, నిరాశ, మనోవ్యధ, అవమానం 

chain గొలుసు, కంఠహారం; 
నిర్బంధం, శృంఖలం, జతకూర్చు. f 7౯- 


సంకెల; 


action శృంఖలా ప్రతిచర్య 
chair కుర్చీస్థానం, అధిష్ట స్థానం, సభాపతి, 
అధ్యక్షుడు, ఆచార్యపదవి, అధ్యక్షత 
వహించు, పీఠం. - Man అధ్యక్షుడు. 
~ person అధ్యక్షుడు/ అధ్యక్షురాలు 
chalaza కలాజా, శ్వేతక రజ్జువు 
challenge సవాలు, (ప్రతిఘటన, ఎదు 
ర్మోవడం 


chamber గద. anterior ~ ముందుగది, 
పూర్వకక్ష్ష ~ Of commerce వ్యాపార 
వేత్తల సంఘం 

chamberlain రాజగ్భృహనిర్వాహకుడు 

chameleon ఊసరవెల్లి 

champion విజేత, అగ్రస్థానం పొందిన 
వ్వక్తి, అసహాయశూరుడు 

chance n. అదృష్టం, ఘటన, ఆకస్మిక 
సంఘటన; సమయం, యాదృచ్చిక, అవ 
కాశం; సాధ్యం, సంభవం. ake a - 
ప్రయత్నించు, అవకాశం తీసుకొను. 
upon అకస్మాత్తుగా పొందు 

chance v. సంభవించు, తటస్థించు 

chancellor కులపతి, అధ్యక్షుడు 

chancery విదేశీ రాయబార కార్యాలయం 

౧12006 సవాయిపొక్కు 

chancy నిశ్చయం కాని, ప్రమాదకరమైన 

change పరివర్తన, మార్చు; చిల్లర 

changeability అస్థిరత్వం, మారే 
స్వభావం 

changeable అస్థిర, పరివర్తనశీల 

changeful అస్థిర, పరివర్తనశీల 

changeful అస్థిర, చపలమైన 

changeling దొంగసొమ్ము 

channel కాలువ, వాహకం, జలసంధి 

chant జపించు పాడు 

chaos అస్తవ్యస్తత, గందరగోళం 

chaotic గందరగోళమైన, అస్తవ్యస్తమైన 

chap చర్మం పగులు; పురుషుడు, బాలుడు 

chaperon సహాయక వ్యక్తి 

character శీలం, పాత్ర, 
aquired ~ ఆర్జిత లక్షణం 


లక్షణం. 
ర్న 


characteristic (పల్యేకలక్షణం 
characterization పాత్ర చిత్రీకరణ 
characterize వర్ణించు, చిత్రించు 
charade సమస్య, ప్రశ్న 


charcoal 


102 chemical 





charcoal కథ బొగ్గు. ా 1251 బొగ్గు పరీక్ష 

charge n. భారం, బరువు, చట్టబద్ధంగా 
పొందేహక్కు రుసుము, వస్తుసేవలకు 
కోరే వెల; బాధ్యత, ఆరోపణ, నిందా 
రోపణం; మందుగుండు, ఫిర్యాదు, ధర. 
~ account జమపద్దు, అరువు ఖాతా. 
~ sheet అభియోగ/ దోషారోపణ పత్రం 

charge v. ఆవిష్టంచేయు, కొట్టు, దాడి 
చేయు, ఆరోపించు. electric ~ విద్యుదా 
వేశం 

charged ఆవిష్ట 
విద్యుదావిష్ట 

charge d' affairs తాత్మాలిక దౌత్యరాయ 
బారి/ అధికారి 

chariot రథం 

౧120106601 రథసారథి 

charisma జనాకర్షణ, సమ్మోహనశక్తి 

charismatic పజాకర్షణ కలిగిన 

charitable trust ధర్మసంస్థ 

charity దయాధర్శభిక్షం 

charlatan దాంబికుడు, కువైద్యుడు 

ప్రకాశం, మంత్రం, 


electrically ~ 


charm ఆకర్షణ, 
తావీదు, రక్ష 

charmer మం(త్రగాడు 

charring మాడిపోవు 

chart పటం. ~ Of temperature జ్వర 
పటం 

charter ఆజ్ఞాపత్రం, హక్కు అధికారం. 
~ of the company కంపెనీ నియమా 
వళి 

chartered accountant అధికృత గణ 
కుడు 

౧1207 జాగ్రతగల, పిసినారి 

chase వేటభూమి; వెంటబడు, వెన్నాడు, 
వేటాడు, వెళ్ళగొట్టు, తరుము 

chasing లోహంపై చెక్కడం 


chasm అగాధం, లోతైన కనుమ 

chassis చట్రం 

chaste పరిశుద్ద, పవిత్ర, నిష్కళంక, స్వచ్చ 
మైన 

chasten ఆపు; 
శిక్షించు 

chastise శిక్షించు 

chastisement శిక్ష 

chastity పవిత్రత, సచ్చీలత 

chat మాట్లాడు, కబుర్లు చెప్పు 

chateau కోట 

chatted సామాను, చరాస్థి 

chatter వాగుడు, వదరు, పక్షుల కిలకిలా 
రావం 

chauffeur (డైవర్‌, షోఫర్‌, చోదకుడు 

chauvinism దురహంకారం, దురభి 
మానం 

cheap చవక, నాణ్యతలేని. > 72070 
తక్కువ వడ్డీకి లభించే డబ్బు 

cheat మోసం, దగా, వంచన; మోసగాడు; 
మోసగించు, దగాచేయు, వంచించు 

check అడ్డగించు, వేగం తగ్గించు, పరీక్ష 
పరిశీలన, తనిఖీ. keep in ~ అదుపులో 
ఉంచు. ా /౮/ పరిశీలిత పట్టిక - 
mate ఆటకట్టు. - గ౦/౫/ తనిభీస్థలం 

checks and balances నిరోధ సమ 


నిర్బంధంలో ఉంచు, 


తౌల్యాలు 
cheer (పోత్సహించు, సంతోషపెట్టు, 
చప్పట్లుకొట్టు, అభినందించు, హర్ష 


ధ్వానం, చప్పట్లు, ఉత్సాహం 
cheerful సంతోషంగా, ఆనందంగా 
cheerfully ప్రసన్నంగా, సంతోషంగా 
cheilitis నోటిపూత 
chemical రసాయనం, రసాయనిక. “= 
bond రసాయనబంధం. ా decompo- 
౮7/07 రసాయన శైథిల్యం. - d- 


chemist 


103 chlorosis 





placement రసాయన స్థానభ్రంశం. ~ 
energy రసాయన శక్తి. ~ equation 
రసాయన సమీకరణం. - 6447407741 
రసాయన సమతాస్థితి. = 74716 రసా 
యన సంకేతం/ నామం. = preserva- 
tive రసాయన సంరక్షకం f potential 
రసాయన శక్మం. - 7౭26౮707 రసాయ 
నిక చర్య. ff reactivity రసాయన 
క్రియాశీలత. - 142727౭ రసాయన 
ఆయుధాలతో యుద్ధం. ~ weapons 
రసాయనాయుధాలు. 

chemist రసాయన శాస్త్రవేత్త, బెషధ విక్రేత 

chemistry రసాయనశాస్త్రం. blood -~ 
రక్త రసాయన శాస్త్రం 

chemo రసాయన. f autotrophic రసా 
యన స్వయంపోషిత. receptor 
రసాయనగ్రాహి. ా $nNthes5i5 రసాయన 
సంశ్లేషణ. ా therapy రసాయనిక 
చికిత్స 

cheque చెక్కు, crossed ~ క్రాస్‌ చేసిన 
చెక్కు 07౯౫7 - క్రాస్‌ చేయని చెక్కు 
post dated ~ తర్వాత తేదీ వేసిన చెక్కు 
stale ~ పాతచెక్కు 

cherish భావించు, మనసులో ఉంచుకొను, 
స్మృతిగా నిక్షిప్రంచేయు 

cherophobia హాస్యభీతి 

chess చదరంగం. f board చదరంగం 
బల్ల. Mా 7762 పావులు 

chest ఛాతి, గుండె; పెట్టె, భోషాణం 

chewing నమలడం, చర్వణం 

chicanery వంచన, కుయుక్తి తంత్రం, 
రెండు వైపుల నుంచి వ్యవహారం నడుపు 

chick కోడిపిల్ల 

chicken కోడి, బలహీన మనస్ముడు 

chicken pox ఆటలమ్మ, చిన్నమ్మవారు 

chick pea సెనగలు, కొమ్ము సెనగ 


chide మందలించు, గద్దించు 

chief ముఖ్య, ప్రధాన, పెద్ద, విశేష 

chief (ప్రధానాధికారి, నాయకుడు, ప్రము 
ఖుడు. f justice ప్రధాన న్యాయమూర్తి. 
~ patron ప్రధాన పోషకుడు. ా wh॥p 
ప్రధాన విప్‌ 

chiefly ప్రధానంగా, విశేషంగా 

chiffonade తరిగిన తాజా కూరగాయలు 

chilblains చలికురుపులు 

child శిశువు. ా ౯47౭ శిశుసంరక్షణ 

chil చల్లని, ఉదాసీనత, ఉత్సాహరాహిత్యం 

chimaera అభూతకల్పన 

chime గంట, గంటకొట్టు, అంగీకారం 
కుదురు 

chimney పొగగొట్టం 

china rose మందార 

౧1116 వెన్నెముక; వెన్నుబద్ద 

chink పగులు, విభేదం; సందు; నాణాలు 
ఖంగుమనే ధ్వని 

యఘు పేడు, బద్ద; కుస్తీలో ఒకపట్టు, వాటా, 
ముక్క చెక్కు కోయు 

chirogriomy సాముద్రికం 

chirp, chirrup చిన్న పక్షుల కిచకిచలు; 
కిచకిచలాడు, సంతోషంతో మాట్లాడు 

chisell ఉలి, చెక్కు నగిషీ చేయు 

chit chat లోకాభిరామాయణం, పిచ్చాపాటీ 

chiton సన్నటి వస్త్రం 

chivalry రక్షకత్వం, 
క్రమం 

chlorenchyma హరిత కణజాలం 


శూరత్వం, పరా 


chlorination హరినీ కరణం 
chloroform మత్తుకలిగించే పదార్థం 
chlorophyll పత్రహరితం 
chloroplast హరిత రేణువు 
chloroquine మలేరియా నివారిణి 
chlorosis నిర్షరితత్వం 


choice 


104 circle 





choice ఇష్టమైన, _ శ్రేష్టమైన, ఉత్తమ, 
నచ్చిన; నిర్ణయం, ఎన్నిక, ఇష్టం, కోరిక 
choir గాయకబ్బందం, భజనమండలి 
choke నులిమివేయు, విఘాతం కలిగించు; 
ఉక్కిరిబిక్కిరి చేయు, ఆవేశంవల్ల మాట్లాడ 
లేకపోవు 
choked 70166 గద్దదస్వరం, డగ్గుత్తిక 
choking పొరబారటం 
chondrometer విశిష్ట భారమాపకం 
౧10056 ఎన్నుకొను, నిర్ణయించు, ఇష్టపడు 
chop తెగనరుకు, ముక్కలుచేయు, దారి 
చేసుకుంటూ పోవు, మాంసపుముక్క 
chopping block వధ్యశిల 
choral బృందగాన సంబంధి 
chord వాద్యసాధనాల తీగె, చాపకర్ణం, 
దారం 
chordata వృష్ట దండం 
choreographer నృత్యదర్శకుడు 
choreography నృ్శత్యసంయోజనం, నాట్య 
కళ, నాట్యపద్ధతి సూచన 
chorography భౌగోళిక ప్రాంతధ్యయనం 
chorus బృందగానం, ధ్రువాగానం 
christen నామకరణంచేయు, పేరుపెట్టు, 
జ్ఞానస్నానంతో క్రైస్తవునిగా చేయు 
christendom (కస్తవ ప్రపంచం 
christian కస్తవుడు; (కైస్తవ 
christianise కస్తవమతంలో చేర్చు 
christianism (కస్తవమతవాదం 
christianity కస్తవమతం 
chroma వర్ణపరిశుద్ధత 
chromatic వర్థసంబంధమైన 
chromatics వర్ణాధ్యయన (శాస్త్రం 
chromatography వర్ణరేఖన శాస్త్రం 
chromotropic వర్థాకర్షక 
chromosome (కోమోజోము 
chromosphere సూర్యవాతావరణం 


chronic ఎడతెగని, మళ్ళీమళ్ళీ సంభవించే. 
~ disease దీర్ధవ్యాధి. “ 477867 తగ్గని 
ఆకలి 

chronicle కైఫీయత్‌, కథనం, చారిత్రక 
పత్రం/ గ్రంథం, (కాలక్రమంలో) నమోదు 
చేయు 


chronobiology ఆయః[ప్రమాణ నిర్ణాయక 
శాస్త్రం 

chronological కాలక్రమానుసారం. 77 
order కాలక్రమానుసారంగా 

chronologist కాలక్రమ నిర్ణయ నిపుణుడు 

chronology కాలక్రమం 

chrysanthemum చేమంతి 

chrysolite చంక్రాంతమణి, లేతగుడ్లరాయి 

chuff మొరటు, పిసినారి 


chummy సన్నిహిత, స్నేహపూర్వక, 
ఆత్మీయ 

chunk భాగం 

churlish మర్యాదలేని, మొరటైన, స్నేహ 
శీలి కానట్టి 


churn చిలుకు, మధించు 

churning చిలకటం, మథనం 

cicatrix గాయపు మచ్చ 

cilia సూక్ష్మకేశాలు, రోమకాలు, శైలికలు 

ciliary సూక్ష్మకేశసంబంధ 

cinchona సింకోనాచెట్టు 

cinema చలనచిత్రం 

cinemascope  సినిమాస్మోప్‌, భారీ 
తెరమీద సినిమా ప్రదర్శించే ఆధునిక 
పద్ధతి 

cinerary బూడిదకి సంబంధించిన. “= 
urn చితాభస్మపాత్ర 

cinnamon దాల్చినచెక్క 

cipher సాంకేతికలిపి, శూన్యం, సున్న - 
code లిపిసంకేతం 

circle చుట్టూతిరుగు, గిరగిర తిరుగు; 
వృత్తం, వలయం, మండలం; సమూహం 


circuit 


105 civil 





circuit (విద్యుత్‌ ) 
సంచారం 


వలయం, చక్రం, 


circulant వలయకారి 

circular వర్తుల; ప్రకటనపత్రిక, సర్మ్యు 
లర్‌. - 076/7 వృత్తాకార కక్ష్య. - 
muscle వర్తుల కండరం 

circulating asset నిత్య వాడకపు ఆస్తి 

circulating capital సర్క్యులేటింగ్‌ 
మూలధనం, ప్రవాహ, చక్రీయ మూల 
ధనం: వ్యాపారాన్ని నడిపించేందుకు, 
వృద్ధిచేసేందుకు ఉపయుక్తమయ్యే ధనం, 
నిలువసరుకు 

circulation ప్రసరణ, చెలామణి, వ్యాప్తి, 
అమ్ముడుపోయే కాపీలసంఖ్య, రక్త ప్రస 
రణ 

circulative సంచారక 

circulatory system (రక్త) 
వ్యవస్థ 

circumambulation ప్రదక్షిణ 

circum centre పరికేంద్రం, _పరివృత్త 
కేంద్రం 

circumcission సునతి 


ప్రసరణ 


circumference పరిధి, చుట్టుకొలత 
circumlocution శాఖాచంక్రమణం, 
డొంకతిరుగుడుగా చెప్పడం, (వాక్య) 
విస్తరణ 
circumnavigate (నౌక) చుట్టూతిరగడం 
circumnuclear పరికేంద్రక 
circumorbital పరికక్షీయ 
circumration వంచన, మోసం 
circumscribe చుట్టూ గీతగీయు, హద్దు 
ఏర్పరచు 
circumsolar సూర్యునిచుట్టూ తిరిగే 
circumspect జా(గత్తగల, తూచి మాట్లాడే 
circumspection జాగ్రత్త, ఆలోచనాత్మకత 
circumstantial evidence ప్రాసంగిక 
సాక్ష్యం 


circumstellar matter నక్షతం చుట్టూ 
గల ద్రవ్యం 

circumvent తప్పించుకోవడం; మోస 
పుచ్చడం; దాటవేయడం 

circumvention మోసం 

circuitous litigation డొంకతిరుగుడు, 
వ్యాజ్యం/ వ్యవహారం, 

cirrhosis ప్రాణాంతక కాలేయ వ్యాధి 

cirrus ఉపాంగం 

cissun నల్లేరు 

cistern ఉపరి జలాశయం 

citadel దుర్గం 

citation అనుఖనం. f form అనులిఖిత 
రూపం 

౧16 పేర్కొను, ఇచ్చు, ఉదాహరించు 

citizen పౌరుడు. - 7౭7/7 పారసమితి 

citizenship పౌరసత్వం 

citric acid నిమ్మఉప్పు 

citronella నిమ్మగడ్డి 

citrus నిమ్మజాతి మొక్క 

city hall నగర పాలక సంస్థ కార్యాలయం 

city state నగర రాజ్యం 

civic critic సాంఘిక విమర్శకుడు 

civic poetry సామాజిక కవిత 

civic reception పౌరసన్మానం 

civil సాంఘిక, పౌర (సంబంధ), మర్యాద 
గల. ~ administration పౌర పరి 
పాలన. f 2౫72౧707 పౌర విమాన 
యానం. ా ౯04౭ పౌరస్మృతి. 077- 
mon ~code ఉమ్మడి పౌరస్మృతి. ౫ 
death వ్యావహారిక మరణం. సివిలు 
హక్కులు పోగొట్టుకోవడం. ~ defence 
పౌర రక్షణ. ~ disobedience శాస 
నోల్లంఘన. - [0% పౌరన్యాయం. - 
liberty పౌరస్వేచ్చ. ~ (సగ ప్రభు 
త్వోన్నతాధికారుల జాబితా. ~ mMar- 


civilian 106 


classified 





riage మత నియమాలకు భిన్నంగా 
జరిపే పెళ్ళి. ~ society ప్రజాజీవన 
వ్యవస్థ. = 76/8/07 సామాజిక మతం. 
“= 7787దా పౌరహక్కులు. గ 3౮౫7 సివిల్‌ 
వ్యాజ్యం. = 3౭౧౬77 ప్రభుత్వోద్యోగి. ge 
service ప్రభుత్వసేవ. ~ supplies 
పౌరసరపరా. 77707772 ~ code ఉమ్మడి 
పౌరస్మృతి, పౌరసరఫరాలు. fా var 
అంతర్యుద్ధం 

civilian పౌర(సంబంధి), ప్రభుత్వాధికారి, 
సాధారణ పౌరుడు. “= 27౭4 పౌర నివాస 
ప్రాంతం. “= 47టూ పౌరదుస్తులు 

civility సభ్యత, మర్యాద 

civilization నాగరకత, సభ్యత, మర్యాద 

civilize నాగరకత నేర్చు, సభ్యత అలవాటు 
చేయు, మర్యాదచెప్పు 

civilized నాగరక, సభ్యతగల. f $0c।- 
ety సభ్యసమాజం 

౧1264066 పత్రాభకాండం 

claim హక్కు వాదం 

claimant హక్కుదారు 

clairvoyance దివ్యదృష్టి, దూరదృష్టి 

clam అల్బిప్ప 

clamorously ఘొల్లుమని 

clamour n. గోల, గగ్గోలు, నినాదాలు, 
అరువు, గడబిడ, కోలాహలం, గందర 
గోళం చేయు, నినాదాలు చేయు, కేకలు 
పెట్టు 

clamp n. కొక్ళం, గొళ్లిం, ఇటుకల కుప్ప, 
బిగించి ఉంచు, విధించు, అధికారాన్ని 
ఉపయోగించు. “= 6077266707 తంతు 
బంధనం 

clan గోత్రం: కుటుంబవర్గం 

clandestine దొంగచాటు, ప్రచ్చన్న గుప్త. 
~ sale దొంగతనంగా అమ్మడం 

clank గలగల ధ్వని 


clap చప్పట్లు కొట్టు, తట్టు 


లయ 
clarification స్పష్టీకరణ, వివరణ 


clarify స్పష్టం చేయు 

clarinet సన్నాయి 

clarion బాకా, బూర. f (al! పిలుపు, 
ఆహ్వానం 

clarity స్పష్టత 

clash విరోధం, సంఘర్షణ, ఎదుర్మొను, 
దాడిచేయు, విభేదించు 

clasp అంటుకొను, అంటి ఉండు. ా 770 
root అంటువేరు 

clasper సంపర్క కంటకం 

class (శేణి, తరగతి, వర్గం. ~ aware- 
7౮ వర్షస్పృహ. “- 0/4 వర్ష పక్ష 
పాతం. - 6€607//6/ వర్ద సంఘర్షణ. గ 
consciousness వర్గచైతన్యం.  dia- 
lect వర్గమాండలికం. ~ exploitation 
వర్గదోపిడి. ~ frequencies వర్గ పౌనః 
పున్యాలు. f (టూ society వర్గరహిత 
సమాజం. ॥ddle ~ మధ్యతరగతి. - 
oppression వర్గపీడన. proletariat 
గా శ్రామికవర్గం. -= ౨6/60 వర్గవిభక్త 
సమాజం 

classcism సంప్రదాయవాదం 

classic ప్రామాణికగంథం, ప్రాచీన మహా 
కావ్యం 

classical ప్రామాణిక. ~ abstraction 
ప్రామాణిక వివక్తత. - 7౯7704 ప్రామా 
ణిక యుగం 

classical ప్రాచీన, సాంప్రదాయిక, ఉదాత్త 
మైన. -* 447066 సంప్రదాయ నృత్యం. 
~ literature ప్రాచీన సాహిత్యం. - 
music శాస్త్రీయ సంగీతం 

classification వర్గీకరణం. ~ of assets 
ఆస్తుల వర్గీకరణ 

classified వర్గీకృత 


calssifieds 


107 clinical psychology 





calssifieds వర్గీకృత (ప్రకటనలు 

classifier వర్గీకారకం 

clause నిబంధన, ఉపవాక్యం, వాక్యాంగం 

clavate ఒక చివర భాగాన దళసరిగా గల 

clavicle కంటి ఎముక, బోర ఎముక, 
జత్రుక 

claw గోరు, నఖం. గా foot పంజా వంటి 
పాదం. ా hammer మేకులు తీసే సుత్తి 

clawed గోళ్ళుగల, నఖారిత 

౧) బంకమన్ను పార్థివశరీరం 

clay court మట్టికోర్టు 

clean శుభ్రమైన, దిద్దుబాట్లు లేని తుది 
ప్రతి. ~ Chit మచ్చలేదనే కితాబు. గా 
credit సంపూర్ణపరపతి. “= 4401 పూర్తి 
దినాలు. - /474 నిష్కళంక హస్తాలు. 
~ receipt నిర్గుష్ట రసీదు. > $weep 
అఖండవిజయం 

cleaning కాళనం, శుభ్రపరచడం. “= 
mixture కుళనమి(శ్రమం. ~ solution 
క్షాళకనద్రావణం. ా 7౧౪5 చిల్లగింజలు 

cleanse (పక్షాళించు 

clear పరిశుద్ధ, కల్తీలేని, స్వచ్చమైన, నిర్మల 
మైన, తగువులేని, స్పష్టమైన, మిగిలిన 
మొత్తం, విక్రయించు, హస్తగతంచేయు, 
చెల్లించు, తొలగించు. = profits నికర 
లాభం 

clearance తీర్చివేత, తొలగింపు. = 6౯7- 
tificate విడుదలరసీదు 

cleavable పగులగొట్టగలిగిన, చీల్చగల 

cleavage చీల్చు, నరుకు, విడివడు; చీలిక, 
విదళనం 

cleave పగులు, చీలు, పగులగొట్టు, చీల్చు 

016276 కసాయికత్తి, గండ్రగొడ్డలి 

cleft చీలిక, పగులు. ా palate మొర్రి 

clemancy క్షమాభిక్ష 

clement దయగల 


clergy క్రైస్తవ మతాధికారి/ పురోహిత వర్గం 

clerical error రాతపొరపాటు, రాత 
తప్పు, గుమస్తా పొరపాటు 

clericalism మతాధికారుల జోక్యం 

clerk గుమాస్తా 

clever తెలివైన, కుశల, సూక్ష్మబుద్ధిగల 

cleverly తెలివిగా, నేర్పుగా 

cleverness చతురత 

cliche పడికట్టుపదం, నలిగిన సామెత, 
గతానుగతిక వాక్యం, పునరుక్తి 

client కక్షిదారు, ఉపయోక్త 

clientele ఉపయోక్తలు, వినియోగదారుల 
బృందం 

cliff చరియ, కొండకొమ్ము, శిఖరం 

climate శీతోష్టస్థితి, వాతావరణం 

climatic వాతావరణ/ శీతోష్ట్రసంబంధి. ౫ 
regions శీతోష్టప్రాంతాలు 

climatologist వాతావరణశాస్త్రజ్ఞుడు 

climatology శీతోష్టస్థితి/ వాతావరణ 
శాస్త్రం 

climax పతాకసన్నివేశం, పరాకాష్ట క్రమో 
న్నతి, పరాకాష్ట్రకుచేరు 

climb down దిగివచ్చు 

climber ఎగబాకే మొక్క 

clinch తుదినిర్ణయం చేయు, పూర్తిచేయు 

clinching విస్పష్ట. > evidence విస్పష్ట 
సాక్ష్యం 

clincher తెగదెంచే వ్యక్తి తుదినిర్ణయ 
ప్రకటన 

cling వేలాడు 

clinical వైద్యచికిత్స/ పరిశీలన/ పరీక్షకు 
సంబంధించిన. = 444//% మస్తిష్క మృతి. 
~ 7726470776 చికిత్సా వైద్యం. - ther- 
mometer జ్వరమాపకం 

clinical psychology మానసిక చికిత్సా 
ధ్యయన (శాస్త్రం 


clinker 


108 cluster 





clinker కాలిన ఇటుక, చిట్టిం; తుప్పు 

clinometer కోణమాపకం 

clip n. కత్తిరింపు, పట్టకారు, కత్తిరించు, 
గట్టిగా పట్టుకొను 

clipping కత్తిరింపు, కత్తిరించిన వ్యాసం/ 
(ప్రకటన 

clique ముఠా, గుంపు 

౧140 ఆశ్రయి 

clitoris భగాంకురం 

cloak పైగుడ్డ, వేషం, సాకు, మిష పరదా; 
ధరించు, కప్పు, మరుగుపడు, 
మారువేషంవేయు 

cloak room సామానుగది 

clock off పనిముగింపు 
నమోదుచేయు 

clock on పనిప్రారంభ 
నమోదుచేయు 

clockwise సవ్య. ~ direction సవ్యదిశ, 
ప్రదక్షిణదిశ 

0106 మంటిగడ్డ; తెలివితక్కువ మనిషి 

0109 ఆటంకం, గుదికొయ్య, పావుకోళ్ళు; 
జోళ్ళు; అదుపులోపెట్టు, అద్దు పెట్టు 

౧10101 (క్రైస్తవ సన్యాసినుల) మఠం; మఠ 
జీవితం 

cloistress సన్యాసిని 

clone సమరూపజీవిని సృష్టించిన 

cloning సమరూవ జీవుని సృష్టి 

clop n. దెక్కల చప్పుడు లాంటి ధ్వని; అలా 
ధ్వనించు 

close సంవృత; సన్నిహిత, ఇరుకైన, వబిగు 
వైన, మూసిన, రహస్యమైన, ఏకాంత 
మైన, పిసినారి, సమాప్తి, పరిధి, 
మూయు, దగ్గరచేర్చు, ముగించు, 
మూసుకొను, ముగియు. = ల్లా దగ్గరగా. 
~ call ప్రమాదం నుంచి వెంట్రుక 
వాసిలో తప్పించుకొను. - 40౫7 మూసి 
వేయు. - 1/4 పిసినారి. = 77౫ చుట్టు 


సమయాన్ని 


సమయాన్ని 


ముట్టు. ా (॥t సువ్యవస్టీకృత, దృఢమైన. 
నై దై 

~ quarters సన్నిహిత స్థలాలు. జా 
ranks విభేదాలు విస్మరించు. - ౪p 
మూసివేయు, ఐక్యమగు. ff vowel 
సంవృతాచ్చు. 

closet ఏకాంతగ్భహం, 
ఏకాంత వాసంలో ఉంచు. f 472724 


సామాను గది 


చదవడానికి అనుకూలమైన నాటకం 

close up సన్నిహితమైన. f 5$hot అతి 
దగ్గరి నుంచి తీసిన చిత్రం 

closing date ముగింపు తేదీ 

closure ముగింపు, చిట్టచివరి భాగం, 
భరతవాక్యం 

clot (రక్తం) గడ్డకట్టు; కదుము, ముద్ద, 
బృందం 

cloud మబ్బు, మేఘం, దట్టమైన పొగ. ా 
seeding కృ(త్రిమవర్షం కురిపించడం 

clout గుడ్డపీలిక; అధికారం, పలుకుబడి, 
అంగబలం, ఒత్తిడి, దెబ్బకొట్టే శక్తి, 
ప్రభావం, ప్రభావితం చేయు 

clouted అతుకులు వేసిన 

clove లవంగం (మొక్క 

clown హాస్యగాడు, విదూషకుడు, పల్లెటూరి 
వాడు; బైతు 

club గద, లారీ, దుడ్డుకర్ర; క్లబ్బు, సంఘం 
(పేకలో) కళావరుముక్క; సంఘంగా 
ఏర్పడు. గ /2+ కఠిన శాసనం 

01101 కోడిపిల్లలను పిలవడానికి అరిచే 
అరుపు; మూర్చుడు 

clue జాడ, ఆచూకీ; నూలుండ, కండె 

clump చెట్ల/ పొదలసమూహం; తోపు 

clumsy వికృత, మోటయిన, అసహ్యకర, 
అడ్డదిడ్డమైన, అస్తవ్యస్తమైన 

clustard bean గోరుచిక్కుడు 

cluster గుంపు, గుత్తి, గెల, సమూహం, 
మూక, సంయుక్తవర్ణం. ff bomb 
విస్తృత ప్రదేశంలో పేలే బాంబు 


clutch 


109 cocktail 





clutch గట్టిపట్టు, కబంధ హస్తం; దడాలున 
పట్టుకొను గట్టిగాపట్టుకొను 

clutter రొద చేయు, అల్లరిచేయు; అవ 
సరం లేని సామాను పోగుచేయడం 

co-accused సహనిందితుడు 

coach శకటం, బండి; శిక్షకుడు; ఉపాధ్యా 
యుడు; శిక్షణనిచ్చు, నేర్పించు, తర్చీదు 
చేయు 

co-action సంయుక్త ఆచరణ 

coagulant కరుడు, స్మృందనం; గడ్డకట్టిన 

coagulate పేరుకొను, గడ్డకట్టు 

coagulation ఘనీభవనం, 
కోవడం, పేరుకోవడం 

coal బొగ్గు. ా 6/౯ బొగ్గు నిక్షేపాలున్న 
ప్రాంతం. - [4r తారు. = 77776 బొగ్గు 
గని. = pit బొగ్గు తవ్విన గొయ్యి 

coalition (రాజకీయ పక్షాల) మిశ్రమం, 
సంకీర్ణం; తాత్మాలిక ఒప్పందం/ కూటమి; 
ఏకీభవించడం; కలిసిపోవడం. ా g0v- 
ernment సంకీర్ణ ప్రభుత్వం, మిశ్రమ 
ప్రభుత్వం. - partners సంకీర్ణ (భాగ 
స్వామ్య) పక్షాలు. ా politics సంకీర్ణ 
రాజకీయాలు 

coarse ముతక, అనాగరక, జడ్జి. ~ 
87472? ముతకధాన్యం 

coarseness మోటుతనం 

coast కోస్తా సముద్రతీరం; దేశ సరిహద్దు. 
~ guard 85 రక్షకదళం. “= line తీరం 

coastal తీరసంబంధ. f dwellers తీర 
ప్రాంతవాసులు. f habitat తీర ప్రాంతా 
వాసం.  Iine తీరరేఖ, తీర ప్రాంతం. 
~ 2074 తీరప్రదేశం 

coat పూత; పొర/ చర్మం; కోటు; పూయు 

coating విలేపనం, పూత; కోట్లు కుట్ట 
డానికి ఉపయోగించే గుడ్డ 

co-author సహరచయిత 


గడ్లకట్లు 
డబ 


coax ఇచ్చకాలాడి వంచించు, పొగిడి సమ్మ 
తింపచేయు; లాలించు 
coaxing మురిపెం 


coaxingly లాలనగా 

౧00 మగహంస; బలిష్టమైన గుర్రపు తట్టు 

cobalt మణిశిల 

cobble కలియడం, కూర్చు; బాగుచేయు 

cobbler చర్మకారుడు; మద్యం, పళ్ళు కలి 
పిన చల్లనిపానీయం 

cobbles నేలమీద పరిచే గుండ్రని రాళ్ళు 

cobra (తాచుపాము, విషసత్యం. ౫ p05- 
ture భుజంగాసనం 

cobweb సాలెగూడు; చిక్కుముడి 

cocaine కొకెయిన్‌, మత్తుమందు 

coccus గోళాకార బాక్టీరియం 

౧006072621 అనుటత్రికానికి సంబంధించిన 

coccygeo అను(త్రికపు 

౧060౧౫ అనుత్రికం, వెన్నుపూసలు కలిసి 
ఏర్పడే త్రికోణాకారపు చిన్న ఎముక 

cock కోడిపుంజు, మగపిట్ట; నీటిగొట్టపు 
తొండం; పురుషాంగం; తుపాకి మీట, 
ముఖ్యుడు, నావికుడు 

cockade తురాయి 

cockboat దొన్నె 

cockhafer చిమ్మట, ఈలపురుగు 

cockcrow కోడికూతవేళ, తెల్లవారువేళ 

cock-eyed మెల్లకన్ను గల; వంకర బుద్ధి 
గల; పనికిరాని 

cockney గారాబంవల్ల చెడిపోయిన పిల్ల 
వాడు 

cockpit విమానంలో పైలట్‌కు, సిబ్బందికి 
కేటాయించే అర 

cockscomb కోడిజుట్టు; నీటుకాడు 

cockswain తండేలు, పడవవారి నాయ 
కుడు 

cocktail మద్యమిశ్రమం 


coconut fibre 


110 cohesive force 





coconut fibre కొబ్బరిపీచు 

cocoon పట్టుగూడు, పసినికాయ 

cocoonery పట్టుపురుగులను పెంచే 
గూడు 

cocooning ఉబుసుపోకకు టీ.వీ. చూడడం 

cocurricular అనుబంధ పాఠం 

౯0d పెద్ద సముద్రపుచేప; సంచి, తలగడ 

coddle ఉపచరించు; ముద్దులాడు, నెమ్మ 
దిగా ఆహారం వండడం 

code సంకేతం, నియమనిబంధనల 
జాబితా స్మృతి. > Of ంnduct ప్రవర్తన 
నియమావళి 

code mixture భాషామి(శ్రమం 

code noise సంకేతావరోధం 

code of laws న్యాయ సూత్రావళి 

code switching భాషమార్చు 

codex రాతప్రతి 

codger ఛాందసుడు, మోటుమనిషి 

codicil వీలునామాలో మార్చు, అనుబంధ 
వీలునామా 

codification క్రోడీకరణం 

codify సంకేతించు, 
స్పష్టంగా పేర్మొను 

coding గుర్తుల మార్చు 

co-edition సహ(ప్రచురణ 

co-editor సహసంపాదకుడు 

co-education సహవిద్య 

coefficient గుణకం 

coeliac ఉదరకుహర సంబంధమైన 

coencyte అఖండ జీవకణకోశం 


క్రోడీకరించు, 


coerce బలవంతపెట్టు 

coercion బలాత్మారం 

coercive బలవంతం చేసే 

co-eval సమకాలీనమైన, సమకాలీనుడు 

co-exist సహజీవనం చేయు, కలిసి ఉండు 

co-existance సహజీవనం. peaceful ~ 
శాంతియుత సహజీవనం 


coffer ఖజానా 

cofferdam తాత్మాలిక ఆనకట్ట 

coffin శవపేటిక 

౯08 పళ్ళచక్రం పళ్ళు; ఒక పెద్ద సంస్థలో 
చిన్న పనిచేసే వ్యక్తి మోసగించు 

cogency శక్తి, సామర్థ్యం, బలం 

cogent బలమైన, నిర్జాయకమైన, సముచిత 
మైన; విశ్వసనీయమైన 

౧0211266 దీర్ధంగా ఆలోచించు 

౧02126 ద్రాక్షసారాయి 

cognate సహజాతం 

cognate language సోదరభాష 

cognate word స్వజాతిపదం 

cognisable offence కేసు పెట్టదగిన నేరం 

cognitive consistency అభిజ్ఞాసంతు 
లనం 

cognitive development అభిజ్ఞావికాసం, 
మేధావికాసం 

cognitive dissonance అభిజ్ఞా వైరుధ్యం 

cognitive sociology అభిజ్ఞాత్మక సామా 
జికశాస్త్రం 

cognitive theory అభిజ్ఞాసిద్ధాంతం 

cognizance (నేరం) గుర్తింపు; పరిశీలన 
పరిధి, న్యాయరీత్యావిచారణ చేసే హక్కు 
తెలిసి ఉండడం; ప్రత్యేకమైన గుర్తు 

cohabitation సంకీర్ణం, మిశ్రమం, కల 
యిక, సహనివాసం 

co-heir సహవారసుడు 

cohere అంటుకొను, పొందికగా ఉండు 

coherence సందర్భశుద్ధి; పొందిక 

coherence theory పొందిక సిద్ధాంతం 

cohesion బంధం, సంబంధం, 
సంయోగం, ఐకమత్యం, అతికి ఉండడం/ 
అంటిపెట్టుకొని ఉండడం 

cohesive force బంధనశక్తి, కలిపి ఉంచే 
శక్తి సంసంజనబలం 


cohort 


111 


colloquial 





cohort బృందం; సహచరుడు; (నేరంలో) 
మద్దతుదారు 

coil (తీగ) చుట్ట 

coinage పదసృష్టి పదసృజన 

coincide సరిపడు, ఏకీభవించు; సమాన 
స్థలాన్ని ఆక్రమించు; ఒకే సమయంలో 
తటస్థించు 

coincidence కాకతాళీయం, యాదృచ్చికం; 
ఏకీభావం 

coitus మైథునం, సంభోగం. f nter- 
ruptus స్థలనరహిత మైథునం 

coke n. ఒకరకమైన బొగ్గు, కొకెయిన్‌ 
మాదకద్రవ్యం 

coke v. మాదక ద్రవ్యానికి అలవాటుపడు 

cokehead మత్తుపదార్థాలకు అలవాటుపడే 
వ్యక్తి 

cold శీతల, చల్లని. - s$torage శీతల 
గిడ్డంగి. ~ var ప్రచ్చన్నయుద్ధం. పా 
wave శీతలతరంగం 

cold glacier శీతల హిమానీనదం 

colic శూలనొప్పి. biliary ~ పిత్తాశయ 
శూల. gastric ~ జఠరశూల. Yntesti- 
nal ~ ఆంత్రశూల 

colitis పెద్దపేగు నొప్పి 

collaborate కలిసి పనిచేయు, సహక 
రించు, భాగస్వామి అగు 

collaboration సహభాగిత, సహకారం, 
తోడ్పాటు, భాగస్వామ్యం 

collaborator సహకారి, భాగస్వామి, సహ 
వ్యాపారి, సహక్ళషికుడు 

collage దృశ్య రూపకల్పన 

collapse కూలిపోవడం, పడిపోవు 

collate పోగుచేయు 

collateral జాతి సంబంధం గల, తత్సం 
బంధమైన, పరస్పర సంబంధ మున్న 
జ్ఞాతి. ~ agreement అనుషంగిక 

ఒప్పందం. damage యాదృచ్చిక 


నష్టం. M proceedings అనుషంగిక 
వ్యవహారాలు. fా evidence ప్రధాన 
సాక్ష్యాన్ని బలపరిచే సాక్ష్యం. - guar- 
47/22 సహాయక హామీ. - [oan అను 
షంగిక రుణం. ~ oీligation అను 
షంగిక బాధ్యత. f 5ecurity అదనపు 
హామీ/ భద్రత. = 3౪౭64 పంటలో పెరిగే 
కలుపు 

collation  సమాకలనం; 
కూర్చడం, సరిచూడడం, 
బహుమానం, అల్పాహారం 

colleague సహోద్యోగి, తోటిఉద్యోగి 

collection వసూలు, సేకరణ. f Of data 
సమాచార సేకరణ 

collective ఉమ్మడి, సామూహిక, సాము 
దాయిక “= 


క్రమంలో 
సంకలనం, 


agreement ఉమ్మడి 
ఒప్పందం. ~ bargaining గుంపులో 
బేరం. ా behaviour సామూహిక (ప్రవ 
ర్తన. - 60/౮0/676౭ సామూహిక చేతన. 
~ farm ఉమ్మడి చేను 

collectivism సాముదాయికత 

collectivization సమష్టీకరణ 

collectomy పేగులో భాగం తొలగింపు 

collector జిల్తాధికారి, కలెక్టర్‌ 

collide ఢీకొను, సంఘర్షించు 

collier బొగ్గుగని కార్మికుడు, బొగ్గుల 
వ్యాపారి 

colliery బొగ్గుగని 

collinear సహరేభఖీయ 

collision డీకొనడం 

collocate ఒకచోట పెట్టడం/ అమర్చడం 

collocation సహసంబంధం; సంయోజన 

collop మాంసపుకండ 

colloquialism భాషావాదం 

colloquial వ్యావహారిక, వాడుకలో ఉన్న, 
వాడుకభాష, వ్యావహారిక భాష 


colloquium 


112 comeliness 





colloquium నిపుణుల/ పండితుల చర్చా 
గోష్టి 


colloquy సంభాషణ 


collude కుమ్మక్కగు, చేతులుకలుపు, 
లాలూచీపడు 
collusion కుట్ర, కుమ్మక్కు రహస్య 
ఒప్పందం 


colocasia చామగడ్డ 

colon (పెద్ద) పేగు, ఎల్‌సాల్వడార్‌ దేశపు 
కరెన్సీనోటు 

౧010161 సేనా విభాగాధిపతి, కల్నల్‌ 

colonial వలసదేశాలకు సంబంధించిన. ా 
office వలసదేశాల కార్యాలయం. “= 
power వలసరాజ్యం. ff rule వలస 
పాలన. ా var వలసయుద్ధం 

colonialism వలసపాలన విధానం; వలస 
వాదం 

colonisation వలసరాజ్య స్థాపన 

colony కాలనీ, పేట, గృహసముదాయం; 
(వలస) రాజ్యం, ఏకరూపక ఎఏకజాతి 
జీవుల సమూహం 

colophon ముద్ర, చివరిమాట 

colorral బృహదాకార (శిల్పం) 

colotomy పెద్దపేగుకు కన్నం పెట్టడం 

colossal చాలా పెద్దదయిన, (బ్రహ్మాండమైన 

colossus మహామూర్తి, మనుష్య ప్రమా 
ణాన్ని మించిన విగ్రహం 

colostrum ప్రథమస్తన్యం, (జంతువుల్లో) 
ముర్రు/ జున్నుపాలు 

colour రంగు, వన్నె వర్ణం. ~ blind- 
ness వర్ణాంధత్వం. ~ characteristic 
వర్ణవిలక్షణత. -- 4077/67 రక్తప్రసార 
పరీక్షయంత్రం. ~ print రంగు 
అద్దకం. ా property వర్ణధర్మం. ౫ re- 
lationship బంధుత్వం, సంబంధం, 

వర్ణసమన్వయం. 

శిల్పం. ~ theory వర్ణసిద్ధాంతం 


~ sculpture వర్ణ 


colourist వర్ణవేత్త 
columbarium భూతల శృశానగ్భహం 


column స్తంభం; సైనికులబారు, వరస; 
ప్రత్యేక రచన. - ౨7714 వెన్నుపాము. 
~ vertebral వెన్నెముక 

columnist (పత్యేక శీర్షికా రచయిత 

coma అపస్మారకం. - [058 అపస్మార 
స్థితిలోనున్న 

comb దువ్వెన, తేనెపట్టు; దువ్వు, చిక్కు 
దీయు, వెతుకు 

combatant యోధుడు, పోరాడేదేశం 

combat పోరాటం, పోరు, ద్వంద్వ 
యుద్ధం; ఎదుర్శొను, ప్రతిఘటించు 

combination కలయిక ఏకీభావం, కట్టు 
బాటు; మేళనం 

combine కలుపు, చేర్చు; కలుసుకొను, 
చేరు 

combined మిళిత 


combing (జుట్టు) దువ్వడం, చిక్కు 
తీయడం 

combuster దాహకం 

combustibility దాహ్యాత, జ్వలన 


సామర్థ్యం; దహనశీలత 

6090836016 దహనశీల, మందే, కాలే. 
= 74476 ఉద్రేకానికి లోనయ్యే స్వభావం 

combustion దహనం, దహనచర్య, 
కాల్చడం. గ 047 దహనపాత్ర/ నౌక. 
~ bomb దహనబాంబు. ా Chamber 
దహనపేటిక. - engine దహనశీల 
యంత్రం. ~ furnace ఆవం, కొలిమి. 
~ space దహనట్రదేశం. (ube 
దహననాళిక 

comedian విదూషకుడు; సుఖాంత నాటక 
రచయిత; హాస్యనటుడు 

comedy హాస్యరచన; సుఖాంతనాటకం 

comeliness చక్కదనం, సౌందర్యం 


comely 


113 commission 





comely చక్కని, సుందరమైన 

comer నచ్చిన/ ఎదుగుతున్న వ్యక్తి 

comestible తినదగినవస్తువు 

comet తోకచుక్క 

comfort ఓదార్చు, ఊరడించు; సౌకర్యం, 
సదుపాయం, సౌఖ్యం, బొంత 

comic నవ్వుపుట్టించే, హాస్యపోషక. ౫ 7౬- 
lief హాస్యోపశాంతి 

comintern అంతర్జాతీయ కమ్యూనిస్టు 
సంస్థ 

comity సౌహార్ధం 

command ఆజ్ఞ, ఆధిపత్యం, స్వాధీనత, 
ఆజ్ఞాపించు, స్వాధీనంలో ఉంచు 

commandant సేనాధిపతి 

command area ఆయకట్టు 

commandeer లాగుకొను, జప్పచేయు 

commander-in-chief సర్వసేనాని 

commanding officer దళవాయి, సేనాని 


commandment అబ్బ ఈశ్వరాజ్ఞ, 
[2 గ 

శాసనం, విధి 

commando కమెండో, భద్రతాదళ 

సైనికుడు 


A 


commemorate స్మారకార్థం/ జ్ఞాపకార్థం 
నిర్వహించు 

commemoration సంస్మరణ, స్మార 
కోత్సవం, స్మారకచిహ్నం 

commemorative గుర్తుకు తెచ్చే, కొని 
యాడే 

commence మొదలుపెట్టు, ప్రారంభించు 

commencement మొదలు, ప్రారంభం 

commend మెచ్చుకొను, పొగడు, ప్రస్తా 
వించు, పేర్మొను, అప్పగించు 

commendable కొనియాడదగిన, శ్లాఘ 
నీయ, సిఫారసు చేయదగిన 

commendation సిఫారసు, మెచ్చుకోలు, 
మెప్పు, పొగడ్త 

commensurate సమానమైన, తగిన 


comment వ్యాఖ్య; విమర్శ, చర్చ; వ్యాఖ్యా 
నించు, విమర్శించు, ఆక్షేపించు 

commentary వ్యాఖ్యానం, 
టిప్పణి 

commentator వ్యాఖ్యాత 

commerce వాణిజ్య (శాస్త్రం 


భాష్యం, 


commercial వాణిజ్య, వాణిజ్య సంబంధ 
మైన; లాభా పేక్షతో కూడిన. ా 4/27 
వాణిజ్య వ్యవహారాలు. fా 428౯౭౧) 
వాణిజ్య సంస్థ. = 27 వ్యాపార కళ. 
artist వాణిజ్య కళాకారుడు. ా bank 
వాణిజ్య బ్యాంకు. ff break వాణిజ్య 
ప్రకటనలకు కేటాయించే సమయం. fా 
code వాణిజ్య సంకేతం. > court 
వాణిజ్య న్యాయస్థానం. ~ crisis వాణిజ్య 
సంక్షోభం. ~ 
సంస్థ. ~ law వాణిజ్య న్యాయశాస్త్రం. 
“= pilot ప్రయాణికుల విమానాల్ని నడిపే 
పైలెట్‌. M production వాణిజ్య స్థాయి 
ఉత్పత్తి. - [traveller వర్తకుడు, సంచారి 
commercialisation వ్యాపారీకరణ 
commercialise వ్యాపారీకరించు 
commie (నిందార్థంలో) కమ్యూనిస్టు 
comminate శపించు, బెదిరించు 
commiserate జాలిచెందు 
commissar శాఖాధిపతి, (కమ్యూనిస్టు 
ప్రభుత్వంలో) మంత్రి, ఉద్యోగి 
commissariat సైన్యానికి ఆహార పదా 
ర్ధాలు సమకూర్చే విభాగం 
commissary సైనికోద్యోగులకు, గని కార్మి 
కులకు ఆహార పదార్థాలు అందజేసే 
విభాగం 
commisseration జాలి, కనికరం 


enterprise వాణిజ్య 


commission ఆజ్ఞ అప్పగించిన పని, 
ఆజ్ఞాపత్రం, సంఘం, మండలి; ప్రారం 
భించు; నియోగించు, అధికారమిచ్చు. - 
48౭7౧ మధ్యదళారి 


commissioner 


114 communicative 





commissioner ఉన్నతాధికారి 

commissioning ప్రారంభించడం 

commit వాగ్ధానం చేయు, అప్పగించు. ా 
to custody నిర్బంధంలో ఉంచు. ా (0 
sessions సెషన్స్‌ కోర్టుకు నివేదించు. - 
to writing రాతపూర్వకంగా ఒప్పుకొను 

committal proceedings (క్రిమినల్‌ 
కేసులో) ప్రాథమిక విచారణ 

committed నిబద్ధ. = ర/7640740 నిబ 
ద్ధాధికారి బృందం, నిబద్ధ పాలనా 
యంత్రాంగం. ~ judiciary నిబద్ధ 
న్యాయ వ్యవస్థ. ~ press నిబద్ధ పత్రికా 
రంగం 

committee సంఘం, సమితి. ~ On wel- 
fare of backward classes వెనుకబడిన 
తరగతుల సంక్షేమ కమిటీ. - 07 gen- 
eral purpose సాధారణ ప్రయోజనాల 
కమిటీ. - On government assur- 
ances ప్రభుత్వ హామీల కమిటీ. > 07 
library గ్రంథాలయ కమిటీ. - 07 
public-undertakings ప్రభుత్వ సంస్థల 
కమిటీ. - 07౫ welfare of scheduled 
castes షెడ్యూలు వర్గాల సంక్షేమ 
కమిటీ. > 07 welfare of scheduled 
tribes షెడ్యూలు జాతుల సంక్షేమ కమిటీ 

commode దొడ్డి తొట్టి, బయలు తొట్టి 

commodities ఉత్సత్తులు 

commodity వస్తువు, సరుకు, దినుసు; 
ఉపయోగానికి/ అమ్మకానికి సిద్ధంగా ఉన్న 
ముడిసరుకు/ తయారైనవస్తువు. = 77247 
ket సరుకుల విపణి 

common సాధారణ, సామాన్య, ఉమ్మడి. 
~ civil code ఉమ్మడి పౌరస్మృతి. - 
core vocabulary సమాన ప్రాథమిక 
పదజాలం. “= front ఐక్యవేదిక. ~ law 
సాధారణన్యాయం. ా Market అంతర్జా 
తీయవాణిజ్యం. ~ millet పరిగలు. “- 


5tock సాధారణ వాటా. f 7౮486 లోక 
వ్యవహారం 
commonality సామ్యం, ఏకత్వం 
commons సామాన్యజనం, బ్రిటీష్‌ పార్ల 
మెంట్‌లో సాధారణ సభ 


commonsense లోకజ్ఞానం, 


వ్యవహార 
జ్ఞానం, ప్రపంచజ్ఞానం. ౫ knowledge 
ఇంగితజ్ఞానం 

commonwealth కామన్వెల్త్‌ దేశాలు 

commotion గొడవ, అలజడి, గడవిడ 

communal వర్ల/ కుల/ మతతత్వం గల. 
~ forces మతవాద శక్తులు. ా har- 
Mంగy మతసామరస్యం. “= Marriage 
సామూహికవివాహాలు. “= politics కుల/ 
మతతత్త్వ రాజకీయాలు. f 71015 మత 
కల్లోలాలు. = 72౮707౮ మతోద్రేకాలు 

communalise కుల/ మతతత్త్వ్వాన్ని రెచ్చ 
గొట్టు 

communalism కుల/ మతతత్త్వం 

commune సహజీవనవ్యవస్థ 

communicable సోకే, అంటుకునే. “= 
disease అంటువ్యాధి 

communicate తెలియజెప్పు; (ప్రసరించు; 
అంటించు; సందేశం పంపు, కబురు 
పెట్టు, వర్తమానం పంపు 

communication సమాచార ప్రసారం, 
వార్త, సూచన, సందేశం. > Channel 
వార్తపథం. ? facilities వారా సౌక 
ర్యాలు. ా gap అవగాహన లోపం. = 
theory భావ ప్రసార సిద్ధాంతం 

communication వార్తాసౌకర్యాలు, 
రవాణాసదుపాయాలు. Rf 56/6//7/6 
సమాచారఉపగ్రహం. f [theory సమా 
చార సిద్ధాంతం 

communicative మాటకారి; తెలియ 
చెప్పే. ా competence భాషాప్రయోగ 
దక్షత 


communion 


115 competition 





భావ విని 


communion సమ్మేళనం; 
మయం 
communique అధికార ప్రకటన, విజ్ఞప్తి 


communism కమ్యూనిజం, సమసమాజ 
సిద్ధాంతం 

community సమాజం, సంఘం; వర్గం, 
కులం, మతం. fా 647౬ సామాజిక 
రక్షణ. ~ charge (ప్రజలు చెల్లించే 
పన్ను ~ development సమాజాభివృద్ధి. 
~ investment సమాజహిత కార్య(క్రమా 
లలో పెట్టే పెట్టుబడులు. f service 
సంఘసేవ. ా study వర్గాధ్యయనం 

commutable మార్చిడికి వీలైన 

commutate దిక్చరివర్తన చేయు 


commutation పరివర్తనం, మార్పిడి, 
తగ్గింపు, మదింపు 

commutator దిక్చరివర్తకం 

commute మార్చు, మార్చిడి, బద 


లాయింపు 
commute v. తరచుగా ప్రయాణం చేయు; 
శిక్షతగ్గించు, ఏక మొత్తంగా చెల్లించు. 
౧0021601 నిత్యప్రయాణికుడు 
commotion గగ్గోలు, దుమారం 
companion సహచరుడు, తోటివాడు 
company సాహచర్యం, వ్యాపారసంస్థ. ~ 
law కంపెనీ న్యాయశాస్త్రం 
comparable పోల్చదగిన 
6000212676 తులనాత్మక. - 8747272427 
తులనాత్మక వ్యాకరణం. f [4 తుల 
నాత్మక న్యాయ పద్దతి. ~ linguistics 
తులనాత్మక భాషాశాస్త్రం. - literature 
తులనాత్మక సాహిత్యం. f Method 
తులనాత్మక పద్దతి. ~ philosophy 
తులనాత్మక తత్త్వ శాస్త్రం. ా philology 
తులనాత్మక ప్రాచీన భాషా శాస్త్రం 
compare పోల్చు, తైపారువేయు, సామ్య 


భేదాలను నిరూపించు 
comparing పోల్చడం 


comparsion పోలిక, ఉపమానం; 
సాదృశ్యం 

compass n. దిక్సూచి; పరిధి, విస్తృతి, 
చుట్టుముట్టు 


compassion దయ, జాలి, (పేమ, కరుణ, 
సంవేదన 

compassionate కరుణామయ, దయాళు 

compatibility అనుకూల్యం, అనుకూలత, 
పొందిక, అనుగుణ్యత 

compatible అనుకూల, యోగ్య, అనుగుణ 

compatriot తోటి పౌరుడు, స్వదేశీయుడు 

compel బలవంతంచేయు, నిర్భంధించు 

compendium సారాంశం, సంక్షిప్తరూపం 

compensate పరిహారం చెల్లించు; 
పూరించు 

compensation పరిహారం, నష్టపరిహారం, 
ప్రతికరణం. Insurance నష్టపరిహా 
రక బీమా. ా $౯heMe నష్టపరిహారక 
పథకం 

compensatory lengthing లోపదీర్ధత 

compare సమానస్థాయిగల వ్యక్తి సహ 
చరుడు 

competence సమర్థత, ప్రావీణ్యం, ప్రతిభ, 
యోగ్యత; అధికారం; దక్షత 

competent సమర్ధ, యోగ్య, సాధికారిక. 
~ authority సమర్ధాధికారి/ సమర్ధాధి 
కారం 

competently సమర్థంగా 

competetor పోటీదారు 

competition పోటీ. Cut throat ~ తీవ్ర 
మైన పోటీ. destructive ~ విధ్వంసక 
పోటీ. iMperfect ~ అసంపూర్ణ పోటీ. 
monopolistic  గుత్తాధివత్యపు పోటీ. 
perfect ~ సంపూర్ణ పోటీ 


competitive 116 


composing 





competitive పోటీపడగల.  44Vvan- 
tage స్పర్ధాసౌకర్యం, పోటీ సౌకర్యం. - 
examination పోటీపరీక్ష ~ price 
పోటీధర 

compilation కూర్చు, సంకలనం f ౮ 
data దత్తాంశ సంకలనం 

compile సంకలనం చేయు; సంగ్రహించు, 
కూర్చు 

compiler కూర్చరి, సంగ్రాహకుడు 

౧000120610) నిర్లక్ష్యం, అలసత్వం, అల్ప 
సంతోషం; నిశ్చలత 

complacent నిశ్చింతగా ఉన్న సంతో 
షంగా ఉన్న 

complain ఫిర్యాదుచేయు, 
వ్యక్తంచేయు; సణుగు 

complainant ఫిర్యాది, వాది 

complaint ఫిర్యాదు, ఆవేదన; రోగం 

complaisant మర్యాదగల, దాక్షిణ్యంగల, 
ఆదరణగల 

complement సంపూరక, చాటూక్తి 


అసంతృప్తి 


complementary పరిపూరకమైన, బహు 
మానపూర్వక. - 704 పుష్టికర అల్పా 
హారం. ా hMpothesis పరస్పర పూరక 
వాదం 

complete ముగించు, పూర్తిచేయు; సాంగో 
పాంగ, సమగ్ర, ముగిసిన, నెరవేరిన 

completely నిండుగా, పూర్తిగా 

completion సమాప్తి, ముగింపు, సంపూర్తి 

completness పరిపూర్తి 

complex క్లిష్ట జటిల, సంకీర్ణ, స్తూల, చిక్క 
నయిన, (భవన) సముదాయం, మనో 
వికారం. M~ fertilizers మిశ్రమ ఎరు 
వులు. /nfEriority ~ ఆత్మన్యూనతా 
భావం. primary ~ ప్రాథమిక రోగ 
సంచయం. 
భావన 


superiority = ఆధిక్య 


complexion ఛాయ, వర్ణం, రంగు, 
రూపం 

complexity సంక్లిష్టత 

compliance అనువర్తనం, అంగీకారం; 
అమలుచేయడం; చెప్పినట్లు చేయడం, 
నిబద్ధత 

compliant అంగీకరించే 

complicacy క్లిష్టస్థితి 

complicate జటిల, సంక్షిష్ట 
చేయు, క్లిష్టపరుచు 

complication జటిలత, చిక్కు సంక్షిష్టత; 
క్లేశం 

complicity భాగస్వామ్యం 

compliment n. అభినందన; ప్రియోక్తి 

compliment v. అభినందించు, మెచ్చు 
కొను 

complimentary అభినందనపూర్వక, 
మెప్పును తెలియజేయునట్టి. ~ copy 
బహూక్ళత ప్రతి/ ఉచితప్రతి. = 2/77- 
bution పరిపూరక వ్యాప్తి 


జటిలం 


comply అమలుజరపడం, కట్టుబడడం, 
అనుగుణంగా వ్యవహరించడం; అంగీక 
రించు 

complying పాటించే, నిర్వర్తించే 

component అoగo, అంశం, భాగం, 
అనుఘటకం, 
స్వామ్యపక్షం 

comport వర్తించు; సరిపడు 

comportment నడత 


సంఘటనాంశం; భాగ 


compose కూర్చు, అక్షరాలను పేర్చు, 
రచించు, పరిష్మరించు, శాంతపరచు, 
స్వరబద్ధం చేయు 

composed శాంతించిన, 
రచిత 

composer స్వరకర్త, రచయిత, కూర్పరి 

composing రచన, కూర్చు 


నెమ్మదిపడిన; 


composite 


117 concealment 





composite అవిభక్త, మి(శ్రమ, ఉమ్మడి. ~ 
numbers సంయుక్తసంఖ్యలు 

composition సంరఠచన, సంవిధానం 

compost పచ్చిఎరువు 

composure నెమ్మది, చిత్తశాంతి, స్థిమి 
తత్వం 

compound మిశ్రమం చేయు; కూర్చు; 
రాజీ చేయు; రాజీపడు; సమాసం, పదాల 
కలయిక, సమ్మేళనం, సంయోగ పదార్థం, 
గృహావరణం. Chemical ~ రసాయన 
సమ్మేళనం. = లట సంయుక్త నేత్రాలు. 
~ interest చక్రవడ్డీ. ~ microscope 
సంయుక్త సూక్ష్మదర్శిని. > pendulum 
గురులోలకం. ff sentence మహా 
వాక్యం. - $tructure సంయుక్త 
నిర్మాణం. గ verb సంయుక్తక్రియ 

compoundable offence రాజీకి వీలున్న 
నేరం 

compounding fees అపరాధ రుసుము, 
జరిమానా 

compradore దళారీ; విదేశీ వ్యాపార 
సంస్థ ప్రతినిధి 

comprehend గ్రహించు, ఇముడ్చుకొను 

comprehensible గాహ్యమైన 

comprehension (గహణశక్తి; ఇముడ్చు 
కొనే శక్తి గ్రహించడం; (గ్రహింపు 

comprehensive సమగ్ర, సంపూర్ణ, 
విపుల, విస్తృత 

comprehensively సాకల్యంగా, సమ 
గ్రంగా 

compress కుంచించు, సంగ్రహించు, 
అణచు, సంక్షిప్తీకరించు. - cold శైత్యోప 
చారం. గ h0t ఉష్ణోపచారం 

compression సంపీడనం 

compressor సంపీడకం 

comprise ఇముడ్చుకొను; చేర్చుకొను 


comprising కలిగిఉన్న 

compromise రాజీచేయు, ఒప్పందం/ 
సంధి కుదుర్చు; రాజీ, ఒప్పందం, సంధి 

compulsion నిర్భంధం, అనివార్యం, 
తప్పని; నిశ్చయం, ఒత్తిడి, బలాత్మారం 

compulsory తప్పనిసరిగా, అనివార్యంగా, 
ఆవశ్యకంగా, నిర్భంధంగా, తప్పకుండా. 
~ acquisition నిర్భంధ సేకరణ. - 
amalgamation నిర్భంధ సమ్మేళనం. ~ 
loan నిర్భంధ రుణం. ~ services 
నిర్బంధ సేవలు. ~ retirement నిర్బంధ 
పదవీ విరమణ 

compunction పరితాపం, పశ్చాత్తాపం; 
పరితపించు, పశ్చాత్తాపపడు 

compurgation నిరోషిగా నిర్ణయించడం 

compurgator నిర్గోషిత్వ (ధ్రువీకర్త 

computation లెక్కించడం, గణన; 
పరికలనం 

computer కంప్యూటర్‌. ~ graphics 
కంప్యూటర్‌ నిర్మించే ఊహాచిత్రాలు. *- 
literacy కంప్యూటర్‌ పరిజ్ఞానం 

computerization కంప్యూటరీకరణ 

computerize కంప్యూటరీకరించు 

comrade సహచరుడు, స్నేహితుడు, 
కమ్యూనిస్టు (పార్టీ సభ్యుడు) 

con వాదన, వైఖరి, వాది, వల్లించు; 
కంఠస్థంచేయు 

conartist అబద్ధాల కోరు, నమ్మకద్రోహి 

౧0124101 సంకల్పశక్తి 

concatenate లంకె, కలుపు/ వేయు 

concave పుటాకార. f /lens పుటాకార 
కటకం. - 7777707 పుటాకార దర్పణం 

concavity పుటాకార ప్రదేశం 

conceal దాగు, దాచు, రహస్యంగా ఉంచు 

concealed గుప్త 

concealment మాటు, గోపనం, దాప 
రికం; రహస్య ప్రదేశం, దాచిపెట్టడం 


concede 


118 concussion 





concede ఒప్పుకోవడం, సమ్మతించడం, 
అంగీకరించడం 

conceit స్వాతిశయం, 
ఊహ; గర్వం, తలంపు 


అహంభావం; 


conceited గర్వంకల 

conceivable గర్వించదగిన, 
దగిన, సంభవనీయ 

conceive భావించు, అనుకొను; గర్భం 
ధరించు 

conceiving గర్భంతో ఉండడం 

concentrate కేంద్రీకరించు, ఒకచోటికి 
చేర్చు, సాంద్రీకరించు 

concentration కేంద్రీకరణం, ఏకాగ్రత, 
సాంద్రీకరణం, గాధత. - 
నిర్బంధ శిబిరాలు 

concentrative కేంద్రీకరింపచేసే, సారం 
త్రీసే 

concentric వక కేంద్రక. - 6766 ఏక 
కేంద్రకవృత్తం. - 77789 ఏకకేంద్ర వలయం 

conception గర్భధారణ; ఊహ, భావం 


ఊహించ 


camps 


conceptual colour సంభావిత వర్ణం 

conceptualisation భావగ్రహణం 

conceptualism సంకేతవాదం 

concern n. సంబంధం, ఆందోళన 

concern v. (ప్రభావితం చేయు, పట్టించు 
కొను 

concerning సంబంధించిన, నిమిత్తమైన 

concert సంగీత కచేరీ, ఏకీభావం, యుక్తి 
పన్ను కూడి ఆలోచించు 

concession రాయితీ, ముదరా, తగ్గింపు, 
ప్రత్యేక సదుపాయం; హక్కులు ఇవ్వడం 

conch శంఖం 

conchoidal శంఖాకార 

conchology శంఖాధ్యయన (శాస్త్ర)ం 

conciliate సమాధానపరచు, రాజీచేయు, 
పొందికచేయు 


conciliation రాజీ, ఒప్పందం 

conciliator మధ్యవర్తి, రాజీకుదిర్చే వ్యక్తి 

conciliatory రాజీధోరణి గల; స్నేహ 
పూర్వక 

concise టూకీ, సంక్షిప్త, సంగ్రహ 

concision సంక్షిప్తత, దృఢత్వం 

conclave రహస్యసభ/ సమావేశం/ సమా 
లోచన 

conclude ముగించు, ముగియు; నిశ్చ 
యించుకొను; ఏర్పరచు 

concluding కడపటి, సమాపక. f 7౯- 
Marks ముగింపు, తుదిపలుకులు 

conclusion ముగింపు, _ పర్యవసానం; 
నిర్ధారణ 

conclusive నిశ్చయాత్మక 

concoct కల్పించు, కట్టుకథలు చెప్పు 

concoction కల్పన; కుట్ర 

concomitant సహగామి, ఏకకాలిక 

concord అన్వయం, అనుస్వరత 

concordance సామరస్యం; పద(ప్రయోగ 
పట్టిక/ కోశం 

concordant అనుసరించి ఉండే, సుసం 
గత 

concourse సమూహం, గుంపు, కలయిక, 
గుమికూడడం 

concrete వాస్తవిక, నిర్దిష్ట, యథార్థ 

concretion ఘనీభవనం, సం(గథనం, కల 
యిక 

concretise గట్టిపరచు, బలపరచు 

concubine ఉంపుడుగత్తె 

concupiscence మోహం, ఉద్రిక్తత 

concur ఏకీభవించు 

concurrence ఏకీభావం 

concurrent సమకాలీన, ఏకకాలిక. “- 
list రాజ్యాంగంలో ఉమ్మడిజాబితా 

concussion తీవ్రస్పందన, దిగులు, 
ఘాతపరిమాణం, మెదడు అదరడం 


condemn 


119 confession 





condemn ఖండించు, తోసిపుచ్చు, శిక్ష 
విధించు, దండించు 


condemnation నిరసన, దూషణ; శిక్ష 
విధించడం 

condensation కుదించడం, సంక్షేపణం, 
సాంద్రీకరణం 

condense కుదించు, గట్టిపరచు, కేంద్రీక 
రింపచేయు 

condensed milk డబ్బాపాలు, సాంద్రీకృత 
క్షీరం 

condenser కండెన్సర్‌, ద్రవీకరణకారి 

condescended దిగజారు, _ దిగివచ్చు; 
నమ్రతచూపు 

condescending న(మతగల, అను 
(గహించే, ఆదరించే 

condign చాలిన, సముచిత, తగిన 

condiment మసాలా 

condition (పరి) స్థితి, దశ, అవస్థ, షరతు 

conditional నియత, నియమబద్ద, 
షరతులతో కూడిన. - 47 షరతులతో 
కూడిన జామీను. - 6077726 షరతు 
లతో కూడిన కాంట్రాక్టు. = 3470077 
షరతులతో కూడిన మద్దతు 

conditioning ఆథయణం, స్థితివ్యాజం 

condole పరామర్శించడం, ఓదార్చు 

సానుభూతి, 
సంతాపం. ~ resolution సంతాప 
తీర్మానం 

condom గర్భనిరోధక సాధనం, రబ్బరు 
తొడుగు 

condominium ఉమ్మడిరాజ్యం, ఉమ్మడి 
పరిపాలన 

condonation క్షమాభిక్ష మాఫీ 

condone మాఫీచేయు, మన్నించు, వదిలి 
పెట్టు, క్షమించు 

condor సాళువ డేగ 


condolence పరామర్శ, 


conduce కారణమగు, సాధనమగు 


conducive సహాయకారి, కారణమైన, 
సాధనమైన 

conduct n. (పవర్తన, నిర్వహణ, దారి 
చూపడం, మార్గదర్శనం, నడిపించు, 


నిర్వహించు, వర్తించు 

conductance వాహకత 

conduction ప్రసరణ 

conductivity వాహకత, చలనం 

conductometer వాహక మాపకం 

కండక్టర్‌; 
వాహకం. ff Current విద్యుద్వాహనం. 
~ of electricity విద్యుద్వాహకత్వం. = 
of heat ఉష్ణ్రవాహకత్వం 

conduit పై తొడుగు, కాలువ, మార్గం; 
(రాజకీయాల్లో) మధ్యవర్తి చిన్న 
సొరంగం, గొట్టం, కాలువ, మార్గం 

cone కూచి, కోణం, శంకువు 

confabulate మాట్లాడుకోవడం 

confabulation చర్చ 


conductor నిర్వాహకుడు; 


confection మిఠాయి, తినుబండారం 

confectioner మిఠాయిలు/ తినుబండా 
రాలు అమ్మే వ్యక్తి 

confectionery మిఠాయి (దుకాణం) 

confederate సహాయకుడు, కూటమిలో 
చేరినవారు; కూటమిగా చేర్చు 

confederacy (రాజ్యాల) కూటమి, సమితి, 
సదస్సు, సమ్మేళనం 

confederation (రాజ్యాల) 
సమాఖ్య 

confer చర్చించు; అభిప్రాయాలు కల 
బోసుకొను, సంభాషించు, ఇచ్చు 

conferee స్వీకర్త, గ్రహీత 

conference సదస్సు, సమాలోచన, గోష్టి 
సభ (వార్షిక) సమావేశం 

confession నేరాన్ని అంగీకరించడం 


కూటమి/ 


confessional poetry 


120 congestus 





confessional poetry పశ్చాత్తాప కవిత్వం 

confidant అంతరంగికుడు 

confidante ఆంతరంగికురాలు 

confide నమ్మకం ఉంచు (రహస్యం) చెప్పు 

confidence నమ్మకం, విశ్వాసం, నిబ్బరం; 
నమ్మకం; ధైర్యం. ా ంtion విశ్వాస 
తీర్మానం 

confidential ఆంతరంగిక, గోష్య, రహస్య, 
మరొకరికి తెలియగూడని, నమ్మదగిన. 
~ communication రహస్య వర్త 
మానం. f report రహస్య నివేదిక 

confidently నిబ్బరంగా, నమ్మకంగా, 
ఆత్మవిశ్వాసంతో 

configuration విన్యాసం, సంస్థితి, ఆకృతి 

confine కట్టుబడిఉండు, (ప్రసవించు, నిరో 
ధించు, పరిమితమవు 

confinement ప్రసవం; నిర్భంధం, నిర్భం 
ధంలో ఉంచడం, శిక్ష solitary ~ 
ఏకాంతవాస శిక్ష 

confirm స్థిరపరచు, రూఢిపరచు, ధ్రువీక 
రించు 

confirmation నిర్ధారణ, ధ్రువీకరణ 

confirmed ఖాయం/ రూఢి అయిన, (ధ్రువ 
పడిన/ పరిచిన 

confiscable జప్తు చేయదగిన, వశపరచు 
కోదగిన 

confiscate జప్తు చేయదగిన, వశపరచు 
కోదగిన 

confiscate జప్పుచేయు, లాగుకొను, 
స్వాధీనం చేసుకొను, కబ్బా చేయు 

confiscation జప్తు, స్వాధీనత 

conflagration దహనకాండ, పరశురామ 
ప్రీతి 

conflict సంఘర్షణ, వివాదం. "= theory 
సామాజిక వైరుధ్య సిద్ధాంతం 

confluence సంగమం, కూడలి, 

సమూహం 


confluent కలిసే; ఉపనది 
conform పోలునట్లు చేయడం, అనుస 


రింపచేయు, 
అనుసరించు 
conformable పోలిన, అనుసరించి ఉన్న 
ఒప్పిన, పొందికగా ఉన్న 
conformist యధథాతథవాది 
conformity ఒదుగుదల, అనుసరణ 
confound ఆందోళన కలిగించు, కలత 
పెట్టు, కలవర పెట్టు, విచ్చిన్నం చేయు 
confront ఎదుర్శొను, (ప్రతిఘటించు 
confrontation ముఖాముఖి నిందారోపణ; 
ప్రతిఘటన, ఘర్షణ 
confrontationist ఘర్షణవాద, ప్రతిఘ 
టించే వ్యక్తి 
confuse కంగారుపెట్టు, చెల్లాచెదరు చేయు 
confusion గందరగోళం, కలవరపాటు, 
కంగారు, అస్పష్టత 


అనుగుణంగా వర్తించు, 


confutation ఖండన, అపరాధ నిరూపణ 

confute ఖండించు, ఆక్షేపించు, అపరాధం, 
నిరూపించు, తప్పని నిరూపించు 

congeal పేరుకొను, పేరబెట్టు, ఘనీభ 
వించు 

congealment ఘనీభవనం, పేరుకోవడం 

congenial అనుకూల, తగిన, ఒకే 
స్వభావం గల, సజాత, సహజ 

congenital జన్మతః, పుట్టుకతో వచ్చిన, 
సహజమైన. = abnormality జన్మసిద్ధ 
మనోవైకల్యం. ~ diseases పుట్టుకతో 
సంక్రమించే వ్యాధులు 

congest నిండు, ఒకేచోట కూడుకొను 

congestion తొడతొక్కిడి, రక్తాధిక్యత; జన 
సమ్మర్దం, రద్దీ 

congestive heart failure రక్త (ప్రసారం 
స్తంభించి గుండె ఆగిపోవడం 

congestus పోగయిన 


conglomerate 


121 consanguineous 





conglomerate సమ్మేళనం, పోలిన 
conglomeration సమ్మేళనం, ఏకరాశి 


conglutinate సంయోజనం, అతికింపు 

congrats అభినందనలు 

congratulate అభినందించు 

congratulation అభినందన 

congregant సమూహంలోని వ్యక్తి 

congregate గుంపుకట్టు, గుమికూడు, 
సమావేశమగు; సమూహం 

congress కాంగ్రెస్‌పార్టీ, మహాసభ, (అమె 
రికా) శాసనసభ 

congruenc అమరిక, ఒప్పుదల, పొందిక, 
అనుగుణత్వం 

congruous అనుగుణమైన; 
పొందికైన, అమరిన 

conical శృంగాకార, శంక్వాకార 


సంబద్గ, 
టు 


conidium సూక్ష్మసిద్ధ బీజాశయం 

conifer శృంగాకార వృక్షం 

coniferous శృంగార వృక్షాలున్న 

conium విషం, విషపు మొక్క 

అభిప్రాయం, 
భావన, ఉజ్జాయింపు; ఊహించు, అను 
కొను 

conjoined సంయోజిత 

conjoint అంటుకొన్న్య కలిసి ఉన్న 


conjecture n. ఊహ, 


conjugal దాంపత్యానికి సంబంధించిన, 
సాంసారిక. - 6/1 వైవాహికానందం. 
rights వైవాహిక హక్కులు, దాంపత్య 
హక్కులు 

conjugally సంసారరీతిగా 

conjugate సంయోజకం, వినిమయం; 
బంధించిన, కలిపిన; క్రియారూపాలు 
చెప్పు; జంటకూర్చు 

conjugation సంయుగ్మం, సంయోజన 
క్రియ 


conjunction సముచ్చయం, కలయిక, 
సంయోగం, ఉమ్మడి 

conjunctiva కనురెప్ప, కనుగుడ్లను కలిపే 
పొర 

conjunctive కలిపే, సంశ్లిష్ట 

conjuncture కలయిక, కూడిక; సందిగ్ధ 
సమయం 

conjuration మనఃపూర్వక ప్రార్థన; అభి 
మంత్రణం 

conjure గారడీచేయు, ఆనపెట్టి పిలుచు, 
ప్రార్థించు 

conjurer మంత్రగాడు, గారడీవాడు 

conman ఆస్తిని/ డబ్బును కాజేసే వ్యక్తి, 
మోస గాడు 

connate ఏకకాలంలో పుట్టిన, జన్మతో 
వచ్చిన 

connatural నైసర్గికమైన, ప్రకృతి సంబంధ 


చ 


మైన 

connection లంకె, చేరిక, కలయిక, 
సంబంధం; బాంధవ్యం, బంధువు, 
సందర్భం 


conniption మూర్చ, అపస్మారం 

connivance సమ్మతి, ఉపేక్ష అర్థాంగీ 
కారం 

connive తప్పుడుపని ప్రోత్సహించు, కుట్ర 
చేయు, చూసీచూడనట్లుండు 

connoisseur పారీణుడు, సహృదయుడు, 
రసికుడు. ా ౮/77 సహృదయత, రసికత 

connotation సహజార్థం, గుణనిర్దేశం 

conquer సాధించు, ఆక్రమించు, 
జయించు, గెలుచు 

conqueror విజేత, జయించినవాడు 

conquest విజయం 

consanguinary సగోత్ర 

consanguineous రక్తసంబంధం గల; 


సగోత్ర 


consanguinity 122 


consolidated fund 





consanguinity రక్తసంబంధం, వావి; 
సగోత్రత 
conscience అంతరాత్మ, మనస్సాక్షి ఆత్మ 
ప్రబోధం. > Money ఎగ్గొట్టిన పన్ను 
డబ్బు పాపభీతితో చెల్లించడం. “= ॥౦- 
rality చేతనాత్మకనీతి. ~ state మానసిక 
స్థితి 
conscientious న్యాయబుద్ధిగల, పాపభీతి 
గల, మనస్సాక్షికి లోబడిన 
conscious స్పృహలోజఉన్న 
ఉన్న చేతన 
consciousness స్పృహ, చైతన్యం 
౧0150106 నిర్బంధంగా సైన్యంలో చేర్చు 
conscript(ee) నిర్భంధ సైనికుడు; 
నిర్బంధంగా సైన్యంలో చేర్చుకోవడం 
conscription నిరంధ సైనిక శిక్షణ 
consecrate పవిత్రం చేయు, సమర్పించు, 
నివేదించు, శుద్ధిచేయు 
consecration పవిత్రం 
ముడుపు కట్టడం, శుద్ధి 
consecution హేతుపరంపర 
consensus అంగీకారం, ఏకాభిప్రాయం 
consent సమ్మతించు, అంగీకరించు 
consentaneours తగిన, ఏకోన్ముఖమైన 
consentience ఒప్పందం, ఏకాభిప్రాయం 


జాగ్రత్తగా 


చేయడం, 


consent సమ్మతి, అంగీకారం 
consequence ఫలితం, ఫలం, పర్యవ 
సానం, పరిణామం, పెద్దరికం, గౌరవం 
consequential పర్యవసానంగా ఏర్పడిన, 
పరిణామాల ఫలితంగా తలెత్తిన - 
damages అనుషంగిక నష్టపరిహారం 
consequently పర్యవసానంగా 


conservation సంరక్షణ, అక్షయత, 
నిలవచేయు, _ దాచిపెట్టు, అంతరించ 


కుండా రక్షించు, వృథా పోకుండా చూడు, 
నష్టం జరగకుండా చూడు. * 6/07౬7 


అటవీరక్షణ. ~ of water నీరు నిల్వ 
చేయటం 

conservatism సంరక్షకవాదం, సంవ 
దాయ (పరిరక్షణ) వాదం 

conservatist పర్యావరణ _ సంరక్షకుడు/ 
పరిరక్షణ వాది 

conservative సం(పదాయవాది, యథా 
తథవాది 

conservator పరిరక్షకుడు 

consider పరిశీలించు, ఆలోచించు 

consideration పరిగణన, పరిశీలన, పరి 
హారం; బహుమతి, (ప్రతిఫలం 

consign పంపు, రవాణాచేయు, స్వాధీన 
పరచు 

consignee వస్తుగ్రహీత 

consignment ఒప్పగింత, (రవాణా) 
ఒప్పందం, పంపించే వస్తువులు/ సామగి. 
~ note పంపించే వస్తువుల జాబితా/ 
వివరాలు. [4X సరుకు రవాణా పన్ను. 

consignor సరుకు పంపిన వ్యక్తి 

consist కలిగి/ కూడిఉండు, తగి ఉండు 

consistency సంగతత్వం, క్రమబద్ధత, 
చిక్కదనం, అనుగుణత, నిలకడ 

consistent with నియమానుసారం, 
తగినట్టు 

consistent అనుగుణమైన, అవిరుద్ధమైన 

consistometer గాఢతామాపకం 

consolation ఊరడింపు, ఓదార్చు 

console ఓదార్చు, ఊరడించు, ఏకీకృత 
రుణపత్రాలు 

consolidate బలపరచుకొను, గట్టిపరుచు 
కొను! పట్టుసాధించు, పదిలపరచుకొను, 
పటిష్టంచేసుకొను, ఏకమగు 

consolidated fund సంచితనిధి; ఏకీకృత 
నిధి ~ annual accounts ఏకీకృత 
వారిక ఖాతాలు 


consolidation 123 


consul 





consolidation ఏకంచేయడం. f ౦ 


holdings భూ కమతాలను సంఘటిత 
పరచడం 

consols ప్రభుత్వ రుణపత్రాలు 

consonance రెండు స్వరాల మేళనం, 
హలనుప్రాస, అనుకూల్యం, అనురూపత 

consonant హల్లు, వ్యంజనం 

consort భార్య, భర్త; సహవాసం చేయు, 
సహచరించు 

consortium సహవ్యవస్థ, ద్రవ్య, వాణిజ్య 
సంస్థల కలయిక; సహాయతా సంఘం 

conspectus స్టూలాభి ప్రాయం, సారాంశం 

conspicuous _స్పష్టమయిన, కనబడే, 
గణించదగిన, గుర్తించదగిన, బహిరంగ 
మైన, ప్రస్ఫుట 

conspicuousness సుస్పష్టత 

conspiracy కుట్ర, గూడుపుఠాజణీ 

conspirator కుట్రదారు 

conspire కుట్రచేయు 

constabulary రక్షకభటవర్గం 

constancy స్థిర, నిశ్చలత, సహిష్టుత 

constant స్థిరాంకం, స్థిరరాశి, నిరంతర, 
అవిచ్చిన్న మారని. M Of Integration 
సమాకలన స్థిరాంకం. ~ of propor- 
tion స్థిరానుపాతం. universal ~ సార్వ 
త్రిక స్థిరాంకం 

constellate గుంపుగా చేర్చు 

constellation నక్షత్రరాశి; నక్షత 
మండలం 

constellations నక్షత్రరాసులు 

consternation దిగ్భ్రమ, 
స్తంభన, ప్రాణభీతి 

constipation మలబద్ధకం 

constituency నియోజకవర్గం 

constituent అవయవం, ఓటరు, నియోజ 
కుడు; భాగం. ా 455eMbly రాజ్యాంగ 
సభ/ పరిషత్తు 


దిగ్ర్భాంతి, 


constitute ఏర్పాటుచేయు; నియోగించు, 
స్థాపించు 

constitution రాజ్యాంగం; నియామకం; 
శారీరక/ మానసిక ప్రకృతి 

constitutional రాజ్యాంగ బద్ధమైన/ పర 
మైన. ా head రాజ్యాంగాధినేత. ~ im- 


passe రాజ్యాంగప్రతిష్టంభన. ౫ g0v౪- 
ernment {eso బద్ధ ప్రభుత్వం. - 
law రాజ్యాంగ న్యాయశాస్త్రం. ా remM- 
664) రాజ్యాంగ పరిహారం. ా 1alidity 
రాజ్యాంగబద్ధత, రాజ్యాంగపరమైన చెల్లు 
బాటు 

౧006౧60210. రాజ్యాంగ బద్ధత, 
రాజ్యాంగబద్ధతా వాదం 

constitutionalist రాజ్యాంగ నిపుణుడు/ 
వాది 

constitutionality రాజ్యాంగబద్ధత 

constrain నిరోధించు, లొంగదీయు, చెర 
బెట్టు 

constraint సమస్య; పరిమితి, నిరోధం, 
నిర్బంధం, సంయమనం 

constrict అణగ్గొట్టు, నొక్కు 

constrictor కొండచిలువ 

constringe నొక్కు అదుము 

construct నిర్మించు, కట్టు, 
చిత్రించు 

construction way తాత్మాలిక మార్గం 


కూర్చు; 


construction రచన, నిర్మాణం, కట్టడం. 
~ industry నిర్మాణపరిశ్రమ 
౧015010676 క్రియాత్మక, నిర్మాణాత్మక 
constructivism నిర్మాణ కళావాదం 
constructor నిర్మాత 
construe అన్వయించు, భాష్యంచెప్పు, 
వ్యాఖ్యానించు, విశ్లేషించు 
consubstantiate బక్యంచేయు, ఐక్యమగు 
consul రాజదూత, దౌత్య(ప్రతినిధి 


consulate 


124 contemptuous 





consulate కాన్సులేట్‌, దౌత్యకార్యాలయం 
consultancy సలహాసంస్థ, సంప్రదింపు 


సంస్థ 

consultant సలహాదారు, సలహా ఇచ్చే 
నిపుణుడు 

consultation సం(ప్రదింపు, సమాలోచన 

consume అనుభవించు, వినియోగించు, 
వ్యయంచేయు 

consumer వినియోగదారు. “= Credit విని 
యోగదారుల రుణాలు. “= disposables 
ఎక్కువకాలం ఉపయోగించలేని వస్తువులు 
(ఆహార పదార్థాలు, పానీయాలు, దిన 
పత్రికల వంటివి). ~ durables దీర్భ 
కాలం మన్నే వినియోగ వస్తువులు (ఫ్రిజ్‌, 
టీవీ వంటివి). > forum వినియోగ 
దారుల ఫోరం/ న్యాయసభ. - 8004 
వినియోగ వస్తువులు. fా price index 
వినియోగ వస్తువు ధరల సూచి 

consumerism వినిమయతత్త్వం 

consumerist వినియోగదారుల హక్కుల 
పరిరక్షకుడు 

consummate పూర్తిచేయు, నిర్వహించు, 
సంపూర్ణం గావించు, అత్యంత నైపుణ్యం/ 
నిపుణుడు, దాంపత్యసిద్ధి, తుది, చరమ, 


సంపూర్ణ 
consummation శోభనం, పరిపూర్ణత, 
లక్ష్యప్రాప్తి 
consumption క్షయ; వినియోగం, 


వాడకం. "= ౫0045 వినియోగ వస్తు 
వులు. ా loan నిత్యావసరాలకు ఆర్థిక 
సహాయం. f $et0r5 వినియోక్తల 
వర్షాలు 

consumptive క్షయరోగంతో బాధపడే; 
హరించే 

contact స్పర్శ, సంబంధం, సాన్నిహిత్యం. 
~ agent సృర్శకారకం. -= angle 
స్పర్శకోణం 


contact v. కలుసుకొను, సంప్రదించు 
contagion అంటు, సంక్రమణ 
contagious సాంసర్గిక, సాంక్రామిక, సోకే 
contain అదుపులో ఉంచు, నిలవరించు 
container డబ్బా, పెట్టె; భారీ వాహనం 
containment నిలుపుదల, నిలవరించడం, 
అదుపుచేసే చర్య/ పథకం. - policy 
అణచివేత విధానం 
contaminant మాలిన్యం 
మలినకారక 
contaminate మలినపరచు, కలుషితం 
చేయు 
contaminated కలుషిత, విషపూరితమైన. 
~ food కలుషితాహారం 
contamination అశుచి, 


కలగజేసే, 


అపవిత్రత, 
కాలుష్యం 

contemn చులకనచేయు, నీచంగా చూచు 

contemnor చులకనచేసే వ్యక్తి, తృణీకర్త 

contemplate ధ్యానించు, చింతించు, 
తలచు, యోచించు, ఆలోచించు, తల 
పెట్టు, ఉద్దేశించు 

contemplation ఆలోచన, 
యోచన, తలంపు 

contemplative ఆలోచనాత్మక 


ధ్యానం, 


contemporary సమకాలీన, సమకాలిక, 
వర్తమాన; సమకాలికుడు, సమ వయ 
స్ముడు; సమకాలీన పత్రిక 

contempt ధిక్కారం, తిరస్కారం, అవ 
మానం; చులకన. f Of court కోర్టు 
ధిక్కార (నేరం). "= of legislature 
శాసనసభాధిక్కారం, సభా హక్కుల ఉల్లం 
ఘన నేరం 

contemptible నీచమైన, చులకన చేయ 
దగిన 

contemptuous తృణీకరించే, చులకన 
చేసే తిరస్కరించే 


contemptuously 


125 contradict 





contemptuously చులకనభావంతో 


contend నొక్కిచెప్పు, స్పష్టంచేయు, 
దృఢంగాచెప్పు, నొక్కి వక్కాణించు, 


వాదించు, పోరాడు 

contender పోటీదారు 

content తృప్తి, తుష్టి, వస్తువు, సారం: తృప్తి 
చెందిన; సంతోషపెట్టు. ~ analysis 
వస్తువిశ్లేషణ 

contentedness తృప్తి 

contention ప్రతిస్పర్ధ, వాదన, జగడం, 
వివాదం, వ్యాజ్యం, పోటీ 

contentious వివాదాస్పద, కలహకార 

contentment సంతుష్ట, సంతోషం 

contenture నేత, అల్లిక కట్టడం 

contest n. పోటీ, వాదన, వివాదం 

contest v. పోటీచేయు, వివాదం లేవనెత్తు 

contestable సవాలుచేయదగిన, వాదింప 
దగిన 

context సందర్భం. "= Of situation 
ప్రయోగసందర్భం 

contiguity అంటి ఉండడం, అవ్యవహి 
తత్వం 

contiguous ఆనుకొని ఉన్న సన్నిహిత, 
పొరుగున ఉన్న 

continent ఖండం; ఇంద్రియ నిగ్రహం 
గల, మితమైన 

continental భూఖండ సంబంధమైన. *- 
crust ఖండభూపటలం. f drift ఖండ 
చలనం. గ $helf తర్భాగం. ా 5/06 
తీరపువాలు 

contingency అనిళ్ళ్చితమైన, యాదృచ్చిక 
మైన, ఊహించని, ఊహించకుండా 
జరిగే, తక్షణ. ా fd ఆగంతుక నిధి, 
అత్యవసర నిధి 

contingent debt ఆగంతుక రుణం 

contingent plan ఆగంతుక పథకం. “= 


event యాదృచ్చిక సంఘటన 

continuosly ఎడతెగకుండా 

continual తెంపులేని, సంతత 

continually ఎడతెగకుండా 

continuance అవిచ్చిన్నత 

continuation నిరంతరత 

continuous సంతత, నిరంతర, తెంపులేని, 
ఎడతెగని 

continuum అవిచ్చిన్నత, అఖండ ద్రవ్యం, 
అవిభక్తత 

contort వంకర తిరుగు, కొంకరపోవు 

contortion వక్రత, వంకర 

contortionist వ్యాయామశీలి, వంకర్లు 
తిరిగే వ్యక్తి 

contour మానసికానుభూతి హద్దు, సమో 
న్నత రేఖ 

contour నిమ్నోన్నత రేఖ, ఆకృతి 

౧0102 ప్రతికూలమైన 

contra adjustment accounts సరు 
బాటు ఎదురు ఖాతాలు 

contraband నిషిద్ద, అక్రమ, దొంగ 
తనంగా దిగుమతి చేసిన. ా ౦౦4 
నిషిద్ధమైన సరుకులు 

contracept గర్భాన్ని నిరోధించు 

contraceptive సంతాన/ గర్భనిరోధక (0) 

contract ఒడంబడిక, ఒప్పందం; గుత్త. 
~ labour గుత్త కార్మికులు; ప్రత్యేకమైన 
పనికి, నియత కాలానికి నియమితులైన 
కార్మికులు. ా Of employment ఉద్యోగ 
ఒప్పందం 

contractor కాంట్రాక్టర్‌, గుత్తేదారు 

contraction ముడుచుకోవడం, సంకోచం 

contractual 120010 ఒప్పందం 
ప్రకారం నిర్వహించవలసిన బాధ్యత 

contradict ఖండించు, నిరాకరించు, వ్యతి 
రేకించు 


contradiction 


126 conversant 





contradiction ఖండన, విరుద్ద వాదన, 
నిరాకరణ, వైరుధ్యం 

contradiction వైరుధ్యం 

contradistintion వైపరీత్యం, విపర్యాసం 

contrary విరుద్ధ, ప్రతికూల, వ్యతిరేకి. - 
to law శాసన విరుద్ధమైన 

contrast n. భేదం, తేడా, వ్యత్యాసం 

contrast v. పోల్చిచూచు, తారతమ్యాన్ని 
విచారించు, అతిక్రమించు, వ్యత్యాసం 
చూపు 

contravariant (పతిచరరాశి 


contravene ఉల్లంఘించు, ఎదిరించు, 
అతిక్రమించు, వ్యతిరేకించు 
contravention వ్యతిరేకం, నిరోధం, 


ఉల్లంఘన, అతిక్రమణ 

contraversial వివాదాస్పద 

contravert విరుద్ధవాదనచేయు, నిరాక 
రించు 

contribute విరాళమిచ్చు, చందా ఇచ్చు, 
సహాయంచేయు, పాల్గొను, తోడ్చడు, 
రచించు 

contribution విరాళం, 
తోడ్పాటు, రచన, సేవ 

contributor సహాయకారి 

contributory సహాయక 

contrition పశ్చాత్తాపం 

contrivance సాధనం, యుక్తి తంత్రం; 
కల్పన, ఉపాయం, వల 

contrive యుక్తి పన్ను కొత్తగా కల్పించు, 
వలపన్ను 

contriver ఉపాయశాలి 

contriving పరికల్పన 

control n. అధికారం, అదుపు, నియం 
త్రణ. > 4౯౯0unts కంట్రోలు ఖాతాలు 

౧01001 7 నియంత్రించు, అణచు, నిర్వ 
హించు, నిర్దేశించు 


సహాయం, 


controller నియంత, అధికారి 


controlling interest నియం్రణాసక్తి 

controversialist వైతండీకుడు 

controversy వివాదం 

controvertible సవాలు చేయదగిన, వివా 
దాస్పదమైనది 

contuse నలగగొట్టు, కమిలిపోయేటట్లు 
కొట్టు 

contusion బొప్పి, కముకు దెబ్బ 

conundrum క్రిష్ట సమస్య, శ్లేష ప్రశ్న 

convalescence కోలుకోవడం, క్రమస్వస్థత 

convalescent స్వస్థత చెందుతున్న 

convection సంవహనం: ఉష్ట(ప్రసరణ 

convene సమావేశపరచు, హాజరుపరచు, 
ఏర్పాటుచేయు 

convener సమావేశకర్త, సంయోజకుడు 

convenience వెసులుబాటు, అనుకూలత, 
లాభం, అవకాశం, వసతి, సదుపాయం 

convenient అనుకూల, సులభ 

conveniently అనుకూలంగా, వీలుగా 

convention మర్యాద, పద్దతి, సంప్ర 
దాయం, ఆచారం, అలవాటు, అంతర్జా 
తీయ ఒప్పందం, లోక మర్యాద, సదస్సు, 
సభ, సమావేశం 

conventional ప్రాచీన, సాంప్రదాయిక. = 
education సంప్రదాయవిద్య 

converge గుమికూడు 

convergence కలయిక, అభిసరణ 

convergent అభిసారి. ~ beam అభిసారి 
కిరణపుంజం. * /ens5 అభిసారికటకం. 
~ system అభిసారి వ్యవస్థ 

conversable సరస సంభాషణ చేయగల, 
కలుపుగోలుతనం గల 

conversance చనువు, పరిచయం 

conversant పరిచయం గల, తెలిసిన, 
అభిజ్ఞ 


conversation 


127 శ 





conversation సంభాషణ 

converse n. సంభాషణ; తలకిందులయిన 

converse v. సంభాషించు, ముచ్చట్లాడు 

conversion మార్చు, కొత్త సిద్ధాంతాన్ని 
అవలంబించడం (మత) మార్పిడి 

convert (మతం) మారిన వ్యక్తి, (మతం) 
మార్చు 

convertibility పరివర్తనీయత 

convertible మార్చదగిన, పరివర్తనీయ. 
~ currency మారకం చేయగల కరెన్సీ. 
~ debentures వాటాలుగా మార్చదగిన 
రుణపత్రాలు. = securities మార్చదగిన 
సెక్యూరిటీ పత్రాలు 

convex కుంభాకార, ఉబికిన, ఉబ్బెత్తుగా 
ఉన్న. - /67౮ కుంభాకార కటకం. f 
Mirror కుంభాకార దర్పణం 

convey పంపించు, తెలియజేయు, ప్రస 
రింపజేయు 

conveyance ఆస్తిమార్చు, _అన్యాక్రాంత 
పత్రం, దస్తావేజు, వాహనం, సవారీ 

conveyancer దస్తావేజులు రాసే వ్యక్తి 

conveyancing హక్కుల బదలాయింపు 

convict అపరాధి, దోషి: ఖైదీ, శిక్షితుడు, 
నేరం నిర్ధరించు, నేరగాడని తీర్చు చెప్పు 

conviction దోష నిర్ధారణ, దృఢ 
విశ్వాసం, శిక్ష నమ్మకం 

convince నమ్మించు, ఒప్పించు, నచ్చజెప్పు 

convivial ఉల్లాసంగల, సరదాగల 

convocation స్నాతకోత్సవం. - 4476 
స్నాతకోపన్యాసం 

convoke సమావేశపరచు 

convolution మడత, చుట్టుకోవడం, మెలి 
(తిరగడం) 

convoy రక్షక పరివారం, సహ(ప్రయాణం 
చేస్తున్న వాహనాలు; _ వాహనశైేణి; 

పంపించు, తీసుకొనిపోవు 


convulsion కంపం; విరగబడి నవ్వడం; 


మూర్చరోగం; శరీరంలో వణుకు, 
విక్షోభం 

convulsively గీజగిజలాదుతూ 

co-occur ఏకకాలంలో సంభవించే 

cook వంట మనిషి వంట చేయు 

cookery వంట, పాక(విధానం) 

౧001 చల్లని, నెమ్మదైన; చల్లార్చు, శాంతింప 
జేయు; చల్లారు. - 7౭628 చల్లతెమ్మెర. 
~ headed ప్రశాంతమైన 

coolant శీతలకారి 

cooling శీతలీకరణ. f agent శీతలీకరణ 
కారకం 

coon కపటి 

600 చెరపట్టు, నిర్బంధించు, కోళ్ళగూడు 

cooperation సహకారం, మద్దతు, 
తోడ్పాటు 

cooperative సహకార. M agricultural 
lands సహకార వ్యవసాయ క్షేత్రాలు. - 
credit society సహకార పరపతి 
సంఘం. ా dairy farm సహకార పాడి 
పరిశ్రమ కేంద్రం. ా ౭60707 సహ 
కార ఆర్థిక విధానం. ా farming సహ 
కార సేద్యం. ~ societies సహకార 
సంఘాలు 

coopt చేర్చుకోవడం, సహనియామకం 

cooption కలుపుకొను, ఆమోదిత స్వీక 
రణం 

coordinate సమానమైన, తుల్య, సమన్వ 
యించు, సహకరించు; నిరూపకం, 
నిర్దేశాంకం 

coordination సమన్వయం, సహకారం 

coordinator సమన్వయకర్త 

coowner భాగస్వామి, సమష్టి యజమాను 
లలో ఒకరు. ా ౮77 సమష్టి యాజ 
మాన్యం 

0p రక్షక భటుడు; పట్టుకొను 


coparcenary 


128 corporate 





coparcenary సమానభాగస్వామ్యం 

coparcener దాయాది, భాగస్వామి 

copartner సహభాగస్వామి 

cope మదురు, పోటీచేయు, ఈడగు, 
మదురుపెట్టు 

copious విస్తృత, విశాల 


copper రాగి, తామం 

coprophagy వ్యర్థ పదార్థ జీవి 

copse చిన్న కర్రముక్క 

copulation మైథునం 

copy n. అనుకరించు, నకలు రాయు, 
నకలు, అనుకరణ, ప్రతి; సారూప్యత. - 
book ఒరవడి పుస్తకం. right act 
రచనాస్వామ్య చట్టం. f right గ్రంథ 
స్వామ్యం 

coquet వగలుపోవు 

coquette చిన్నెలాడి, వన్నెలాడి 

coral పగడం, ప్రవాళం. ా 7౭Ef పగడాల 
దిబ్బ, ప్రవాళ భిత్తిక 

corbonation కర్భనీకరణం 

6016 తాడు. 37724/ - వెన్నుపాము. //7- 
bilical ~ బొద్దుతాడు. vocal ~ 
నాదతంకతి 

cordage ఓడ తాళ్ళు 

cordial సుహృద్భావ/ స్నేహపూర్వకమైన, 
మంచి, హృదయ పూర్వక, సాదర, హార్ధిక 

cordiality హార్ధత, హృదయ పూర్వకత, 
సాదరత 

cordially సాదరంగా, హృదయ/ స్నేహ/ 
పూర్వకంగా 

cordinal points నాలుగు దిక్కులు 

cordite పొగరాకుండా పేలే వస్తువు 

cordon భద్రతా వలయం, రేఖ, పహరా; 
చుట్టుముట్టు 

core చేవ, అంతర్భాగం, హృదయం. 
business ~ ప్రధాన వ్యాపారం. - 
committee చాలా ముఖ్యమైన కమిటీ/ 


సభ/ సంఘం/ సమితి. > group meet- 
778 ప్రముఖ వ్యక్తుల సమావేశం. “- 
issue చాలా ముఖ్యమైన విషయం. 
principle (పధానాశయం. f $ector 
కీలక రంగం 

coriander కొత్తిమిర. - ౮౭౭4 ధని 
యాలు 

cork బిరడా, బెండు, బిరడావేయు 

corkage బయటినుంచి తెచ్చుకున్న 
మద్యంపై వసూలుచేసే రుసుం 

corm కందం 

cornea ఊరబెట్టడం, ఆనెకాయ, మొక్క 
జొన్న ౨౫౯6 * మొక్కజొన్న 

corn శుక్ష్రపటలం 

cornice చూరు 

corollary పరిణామం, తీర్మానం, ఉప 
సిద్ధాంతం, ఫలితం; పర్యవసానం, అవ్యవ 
ధానంగా తేల్చే భావం, పరివేషం. * 
radiata వికిరణ మండలం 

coronal మస్తక సంబంధి, కిరీటం, మాల, 
హారం 

coronary పరిహృదయ, హృదయానికి 
సంబంధించి. = 4277) ధమని 

coronation పట్టాభిషేకం 

coroner దుర్మరణ విచారణాధికారి 

coronet ముకుటం, కిరీటం, మాల 

coronoid వంకరైన 

corporal చిన్న _సైనికోద్యోగి; శరీర 
సంబంధి; పవిత్ర వస్తువుల్ని ఉంచే వస్త్రం 

corporality సశరీరత 

corporate సంఘంగా చేరిన, సంస్థగా 
ఏర్పడిన. 
సంస్థా నిర్వహణం. - 72072070 
వ్యాపార సంస్థాగత నీతి. ~ sector 
కార్పొరేట్‌ రంగం. - 506౭1) వణిక్‌ 
సమాజం. ౫ (4౫ వ్యాపార సంస్థలపై 
విధించే పన్ను 


~ governance వ్యాపార 


corporation 


129 coryza 





corporation (పురపాలక) సంస్థ, 
సంఘం, చట్టబద్ద సంస్థ 

corporeal శారీరక, సాకారమైన, దైహిక, 
మూర్త, ప్రస్ఫుట, భౌతిక. ~ property 
భౌతిక సంపద 

corps పటాలం, సైనికదళం 

corpse మృతదేహం 

corpulence బలుపు 

corpulent స్తూల, బలిసిన 

6010౪5 రచనా సామగ్రి. ా fd మూల 
నిధి 

౧0105016 కణం 

corpuscular కణసంబంధి. - theory 
కణసిద్ధాంతం 

corral పశువుల దొడ్డి 

correct సరియైన, తప్పులులేని, సవరించు, 
దిద్దు, బుద్దిచెప్పు 

correction దిద్దుబాటు, సవరణ, విశో 
ధనం 

corrective సంస్కరించే, బాగుపరిచే. ౫ 
measures సరిదిద్దే చర్యలు. ా pun- 
ishment సంస్కరించే శిక్ష 

correctness తప్పులులేని, సరయిన 

correlate సహ సంబంధం, అన్యోన్య 
సంబంధం గల వస్తువుల్లో ఒకటి; పర 
స్పర సంబంధం కలిగించు 

correlation సహసంబంధం 

correlative పరస్పర సంబంధం గల, 
పరస్పరా[శ్రితమైన 

correspondence ఉత్తర (ప్రత్యుత్తరాలు, 
అనురూష్యం. f ౯0౪5౭ దూరవిద్య 

correspondence theory అనుగుణ్య 
సిద్ధాంతం 

౧010600016 సంప్రదించు, ఉత్తర ప్రత్యుత్త 
రాలు నడుపు, సమంగా ఉన్న, అను 
గుణంగా ఉన్న 


correspondent విలేఖరి/ (ప్రతినిధి 

corresponding అనురూప, అనుగుణ, 
తగిన, సదృశ, సమాన, ఈడైన 

corridor వరండా, వసారా, పంచ 


corrigendum తప్పొప్పుల పట్టిక 

corroborate బలపరచు, రూఢిపరచు 

corroboration బలపరచడం, రూడి 
పరచడం 

corrobortant బలవర్థకం, 
విషయం 

corrode కోతపెట్టు, కాలక్రమేణా నశించు, 
తుప్పుపట్టు, కాలక్రమేణా బలహీనమగు, 
చెడిపోవు 

corrosion కోత, హరింపు, తినివేయడం, 
తుప్పుపట్టడం, క్షయం 

corrosive హరింప జేసే 

కనుబొమల్ని ముడిచే 


బలపరిచే 


corrugator 
కండరం 

corrupt లంచగొండి, అవినీతికర, కుళ్ళిన, 
భ్రష్టుపట్టిన, లంచమిచ్చు, కల్తీచేయు, 
కుళ్ళిపోవు, చెడిపోవు, చెడగొట్టు, (భ్రష్ట 
మగు 

corruption అవినీతి, లంచగొండితనం 

corruptionist అవినీతిపరుడు 

corruptive పాడుచేసే, చెడగొట్టే 

corset రవికె, కంచుకం; బాడీ 

corslet ఉర(స్రాణం, బిగువుటంగీ 

cortege అంత్యక్రియల ఊరేగింపు 

cortex చెట్టు పట్ట, నారపట్ట, వల్మలం 

corundum ఎ(రని కెంపు, కురువిందం 

coruscate మెరయు, ప్రకాశించు 

coruscation మెరపు 

౧01766 వెట్టి 

corvette చిన్న యుద్ధనౌక 

౧01722 పడిశం 


cosmetic 


130 countenance 





cosmetic సౌందర్య సాధక(౦). > Mea- 
sures పైపై చర్యలు. ా nature పైపై 


మెరుగులు 


cosmetics సౌందర్య సాధనాలు, సౌందర్య 
సామగగి 

cosmetic surgery సౌందర్య సాధక శస్త్ర 
చికిత్స 

6090216 విశ్వసంబంధి, జగత్‌ సంబంధి. 
~ dust అంతరిక్ష ధూళి. ~ evolution 
విశ్వపరిణామం. f ౧౦౭ విశ్వతరంగ 
శబ్దం. గ 7015 విశ్వ కిరణాలు; కాస్మిక్‌ 
కిరణాలు 

cosmism విశ్వపరిణామ దర్శనం 

cosmodrome ఉపగ్రహ ప్రయోగ కేంద్రం 

cosmogony జగదుత్పత్తి (వాదం) 

౧౦90021201) సృష్టి వర్ణన 

cosmology విశ్వోద్భవ శాస్త్రం 

cosmonaut వ్యోమగామి, రోదసీ యాత్రి 
కుడు, అంతరిక్ష యాత్రికుడు 

cosmopolis అనేక జాతులు ఉండే నగరం 

cosmopolitan విశాలదృష్టి గల, సర్వ 
సమభావం గల, విశ్వజనీన, విశ్వవ్యాప్త 

cosmopolitanisation విశ్వజనీనీకరణ 

cosmopolitanise విశ్వజనీన భావం కలి 
గించు 

cosmopolite (పపంచ పౌరుడు; ప్రపంచ 
వ్యాప్తమైన జంతువు/ మొక్క 

cosmంs విశ్వం, జగత్తు 

cosmosony సౌర వ్యవస్థాధ్యయనం 

cosset బుజ్జగించు, గారాబం చేయు 

cost n. వెల, మూల్యం, ధర; ఖర్చు, నష్టం. 
> ౯1 ఖర్చు తగ్గింపు. ా Of living 
జీవన వ్యయం. ~ Of production 
ఉత్పాదన వ్యయం. f price కొనుగోలు 
ధర; ఖరీదు, విలువ కట్టు 

costing వస్తూత్సాదన వ్యయాన్ని అంచనా 
వేయడం; అమ్మకం ధరను నిర్ణయించడం 


costive మలబద్ధంగా ఉన్న 

౧056761655 మలబద్ధకం 

costly ఖరీదైన, (ప్రియమైన 

costume ఆహార్యం, దుస్తులు, వేషం 

6035) సుఖమైన, హాయిఅయిన 

౧010116 ముఠా, గుంపు, బృందం 

cottage గుడిసె, కుటీరం 

cottage industry కుటీర పరిశ్రమ 

cottager గుడిసె/ కుటీర వాసి 

couch n. మంచం; పరుపు, శయ్య, సోఫా 

couch v. నక్కు దాగుకొను, పొంచి 
ఉండు, మాటువేయు 

cough దగ్గ. productive ~ కఫంతో 
కూడిన దగ్గు. ా 4p సమకూర్చు. 
whooping ~ కోరింత దగ్గు 

council మండలి, పరిషత్తు, సమితి. 
ligislative ~ శాసన మండలి. ా Of 
advisers సలహా మండలి. ~ Of Min- 
isters మంట్రివర్గం. ~ Of states 
రాజ్యసభ. = ౮౫౪47 యుద్ధ పరిషత్తు 

counsel 1. సలహా, న్యాయవాది, న్యాయ 
సలహాదారు, వకీలు 

counsel v. సలహా చెప్పు, హితబోధచేయు 

counsellor వకీలు, సలహాదారు, హిత 
బోధకుడు 

count n. గణన, లెక్క సంఖ్య, నేతనాణ్యత, 
ఒక విరుదు 

count v. లెక్కించు, జమవేసుకొను, 
గొప్పగా ఎంచు, విశ్వసించు, దృఢంగా 
ఆశించు 

count down తుది సన్నాహాలు, ఏర్పాటు 

countenance n. సహనం, నిశ్చలత్వం, 
స్థైర్యం, ముఖవైఖరి, అనుగ్రహం, మెప్పు, 
సమ్మతి, ఆమోదం 

countenance v. అభిమానించు, ఆమో 
దించు, ప్రోత్సహించు, ఓర్చుకొను 


counter 


131 courtesy 





counter విరుద్ధ, ప్రతికూల, వ్యతిరేక, ప్రతి 
వాదన, ఉపసంస్కృతి. ా 4౯౯ పరిహ 
రించు, నిష్ఫలం చేయు. * action 
విఘాతం, పరిహారం, ప్రతిచర్య, ప్రతి 
కూల క్రియ. ా argUuMent ప్రతివాదన. 
~ attack ఎదురుదాడి. ~ aItracCtion 
ప్రత్యాకర్షణ. "= blast తీవ్ర ఖండనం. 
~ balance సరితూకం. ~ change 
అడ్డగింపు. ా Charge ప్రత్యారోపణ. ద 
claim వెదురుదావా. = Chek నిరోధం. 
~ clock wise అపసవ్యం. = culture 
ప్రతి సంస్కృతి. ~ Espionage ప్రతి 
గూఢచర్యం. - guarantee కౌంటర్‌ 
గ్యారంటీ, కనీస లాభాల హామీ. - fు॥। 
మారుప్రతి. ~ Insurgency ప్రతి 
విద్రోహం. “= Irritant ప్రతిక్షోభకం. ప్రా 
mand వ్యతిరేకాదేశాలు జారీచేయు. *- 
movement వ్యతిరేక ఉద్యమం. 
revolution ్రతివిప్లవం. ~ ailing 
credit సమానీకరణ పరపతి. 
vailing duty సమానీకరణ సుంకం. గ 
weapon ప్రత్యస్త్రం, ప్రత్యాయుధం. ౫ 
weight (ప్రతిభారం 

counterfeit చట్ట విరుద్ధమైన, దొంగ, 
నకిలీ 

countermarch వెనుదిరగడం 

counterpart సమస్థాయి వ్యక్తి ప్రతి 
రూపం 

counterpoise _ సరితూకం; 
చేయు, సమస్థితిలోకి తెచ్చు 

countersign మారు సంతకం, అంగీక 
రించి సమర్థించు 

countervail సరితూగు; సమజిజ్జీ 

countless లెక్కలేని, అసంఖ్యాక 


సరితూగ 


countryard ఆవరణ/ ప్రాంగణం 
county జిల్లా మండలం 


coup కుట్ర, తిరుగుబాటు 

coup de grace చావుదెబ్బ 

coupd' etat తిరుగుబాటు జరిపి (ప్రభు 
త్వాన్ని కూలదోయడం 

coup de main ఆకస్మిక దాడి 

coup de maitre అదిరే దెబ్బ 

coup dessi తొలి ప్రయత్నం, తొలిదెబ్బ 

coup de theatre (నాటకంలో) అనూ 
హ్యమైన మలుపు 

coupe బండి తోలే వ్యక్తి, గూడు బండి, 
రైలులో ఇద్దరు మాత్రమే ప్రయాణించ 
వీలుండే గది 

couplet ద్విపది, పద్య పాదాల జంట 

coupling సంధానం 

courage గుండెధైర్యం, సాహసం, తెగింపు 

courageous ఢైర్యంగల, నిర్భయ 

courier కొరియర్‌: సమాచార వాహకుడు 

course గమనం, దిశ, నడత, క్రమం, 
మార్గం, పరుగుపందెం, పందెంలో పరి 
గెత్తే ప్రదేశం, రుతుస్రావం, ఆదరువు, 
పాఠ్యాంశం. - pattern పాఠ్య క్రమం 

courser పందెపు గుర్రం 

coursing వేట 

court రాజాస్థ్థానం, న్యాయస్థానం, క్రీడా 
స్థలం, (ప్రేమను అర్థించు. ~ directive 
కోర్టు ఆదేశం. ా Of law న్యాయస్థానం. 
~ Martial సైనిక న్యాయస్థానం. ౫ ల్లో 
appealate jurisdiction పునర్విచార 
ణాధికారం గల కోర్టు. ~ of appeal 
పునర్విచారణ న్యాయస్థానం. ~ of com- 
petent jurisdiction తగిన అధికార 
పరిధి గల కోర్టు. ~ of wards సంరక్షి 
తుల న్యాయస్థానం 

courtesan పడుపుకత్తె, వేశ్య 

courtesy మర్యాద, దయ, సరసత. - 
call మర్యాద పూర్వకంగా కలవడం, 
మర్యాదకు చూసిరావడం 


courtier 


132 craftswoman 





courtier రాజభృత్యుడు 

courtship అనురంజనం, ్రేమాభ్యర్థన 

౧0721206 సమయోజనీయత 

covalent సమయోజనీయ. f bond సమ 
యోజనీయ బంధం 

covariant సహచర రాశి 

covenant ఒప్పందం, ఒడంబడిక (పత్రం) 

covenantee ఒడంబడికకు బద్దుడు 

covenenter ఒప్పందం చేసుకున్న వ్యక్తి 

coventur ఉమ్మడి వ్యాపారం 

cover మూత, కప్పు, ముసుగు, పుస్తకం 
అట్ట, ఒర, క్రికెట్‌లో బాట్స్‌మెన్‌కు కుడి 
చేతి వైపు (ఎడమ చేతివాటం ఆటగాడికి 
ఎడమ వైపు), ా 5/00 వివరణాత్మక 
కథనం 

coverage వార్తాసేకరణ, భద్రతా నిధి, 
ప్రమాద పరిమితి 

covert ప్రచ్చన్న రహస్య, గుప్త. = 0|- 
servation ప్రచ్చన్న పరిశీలన 

covert operation విదోహచర్య, రహస్య 
కార్యకలాపం 

coverture ఆశయం 

cover up కప్పిపుచ్చడం 

covet (తనది కాని దాన్ని) అపేక్తించు 

covetous దురాశగల, పేరాసగల, లుబ్ధ 

covetousness అత్యాశ, పేరాస, దురాశ, 
ప్రలోభం 

౧0711 కుట్ర, ఒడంబడిక, గూడుపుఠాణి 

cow n. ఆవు, అందవికారమైన, చూడలేని, 
తగని, శుభ్రతలేని, తలమాసిన వ్యక్తి 
గర్హణీయుడు, శాఖ, చీపురుకట్ట. pea 
అలచందలు, బొబ్బర్లు 

cow v౪. లొంగదీసుకొను, దారికి తెచ్చు 
కొను, అణచు. ా dN అణచివేయు, 
అణగద్రొక్కు ఓడగొట్టు, జయించు, 
అతిక్రమించు, తగ్గించు, మచ్చికపర్చు 


coward భయస్థుడు, పిరికివాడు, భీరువు 
cowardice పిరికితనం 

cower భయంతో కుంగు/ నక్కు 
cowherd పశువుల కాపరి 

౧0౪1 ముసుగు 


cowrie గవ్వ 

coxcomb బడాయికోరు, సొగసుకాడు 

coxcombry డాబుసరి/ (ప్రవర్తన 

౧60 విడియపడే, సిగ్గుగల, ఏకాంతంలో 
ఉన్న 

coyness బిడియం, సిగ్గు 

౧026 సంభాషణ, ముచ్చట; సంభాషించు, 
ముచ్చటించు 

cozen మోసగించు 

౧20 పీత, ఎండ్రకాయ; కర్కాటకరాశి; పెద్ద 
బరువును ఎత్తే యంత్రం; కోపిష్టి గీకు, 
పోరాడు 

crack చలోక్తి విసురు, పగులకొట్టు, బీటలు 
పడు. ా dn విరుచుకుపడు 

cracker టపాకాయ, టపాసు; అడకత్తెర 

cracking తైల భంజనం 

crackle చిటపట ధ్వని 

crack బీటలు, పగులు, నెరియ; బడాయి; 
డంబం; పెటేలుమనే ధ్వని; వెర్రివాడు, 
మంచి ఆటగాడు, పందెపు గుర్రం, కన్నం 
దొంగ, ఇంటి దోపిడి; ఛలోక్తి 

cradle డోలిక, ఊయల, పుట్టిన చోటు. 
~ song జోలపాట 

crafish గాజురొయ్య 

craft కళ, కౌశలం, నైపుణ్యం; కపటం; 
వృత్తివిద్య, వ్యాపారం, చిన్న ఓడ 

craftiness జిత్తులమారితనం, నేర్పరితనం 

craftsman నిపుణుడైన పనివాడు, కళా 
కారుడు 

craftsmanship పనితనం, వృత్తి నిపుణత 

craftswoman కళాకారిణి 


crag 


133 creep 





crag ఎగుడు దిగుడుగా ఉన్న గుట్ట 

cr2m కుక్కు కూరు; ఎక్కువ తిను; బట్టీ 
పెట్టు 

cramp తిమ్మిరి, ఆటంకం 

crampon లోహపు కొక్కెం 

crane కొంగ; బరువుల నెత్తే యంత్రం, 
నీళ్ళు పీల్చే గొట్టం 

craniometry కపాలమితి 

craniotomy కపాలచ్చేదన 

cranium కపాలం 

crank ఊగిసలాడే, కదలాడే, మునిగి 
పోయే; వంపుగల ఇరుసు, వక్రోక్తి, విప 
రీత వ్యక్తి 

crankle మెలి, వంపు; వంపు తిరుగు, 
మెలితిరుగు 

cranky రోగిష్టి చంచల, మెలితిరిగిన 

cranny వీట, పగులు, రంధ్రం 

crash వినాశం, _పెళపెళమనే శబ్దం; 
విరిగిపడు, కూలిపోవు 

crashlanding బలవంతంగా _ దిగటం/ 
దించటం 

crash programme అత్యవసర కార్య 
క్రమం 

crater అగ్నిపర్వత బిలం 

crave (బలమైన) కోరిక, 
యాచించు, ఆశించు 

craving తృష్ణ మనఃపూర్వక వాంఛ 

craw పక్షుల ఆహారకోశం 

crawl పాకడం, నెమ్మదిగా నడవడం 

crayon రంగుబలపం 

craze మోజు, పిచ్చికోరిక, వెర్రి, వెర్రెత్తించు 

craziness వెర్రితనం, మనోదౌర్చల్యం, 
యావ 

crazy పిచ్చి, వెర్రి (వ్యామోహం) 

cream మీగడ, సారాంశం 

creamy layer ఉన్నత వర్గం, సంపన్న 
వర్గం 


అర్లించు, 
థి 


crease మడత (గుర్తు) (క్రికెట్‌లో) బంతిని 
విసిరే వ్యక్తి, బ్యాట్స్‌మెన్‌ దాటి రాకూడని 
గీత, మడతలు పడు 

create సృష్టించు, కల్పించు, ఉత్పత్తిచేయు 

creation సృజన, సృష్టి, కల్పన, నిర్మాణం 


creative సృజనాత్మక. = లం//70౫ సృజ 
నాత్మక పరిణామవాదం. = power 
సృజనాత్మక శక్తి 
creativity సృజనాత్మకత 
creator సృష్టికర్త, పరమాత్మ 
creature (ప్రాణి, జీవి, 
జంతువు, నియామకపత్రం 
creaturely ప్రాణిసంబంధమైన 
creche శిశుసంరక్షక కేంద్రం 
credelous సులభంగా నమ్మదగిన, బోళా 
credence విశ్వాసం, నమ్మకం 
credential యోగ్యతా పత్రం, అధికార 
పత్రం, ప్రమాణ పత్రం 
credentials పరిచయ పత్రాలు; అధికార 
పత్రాలు 
credibility నమ్మిక, విశ్వసనీయత, ప్రతిష్ట 
credible నమ్మదగిన, విశ్వసనీయ 
credit పరపతి, జమ. * 42660777 జమ 


మానవుడు, 


పద్దు, అరువుఖాతా. ా EXChange రుణ 
మారకం. “= 7౭/0” రుణవిధానం. "= 
rating పరపతి (ప్రమాణం 

creditable కీర్తిదాయకమైన, యోగ్యమైన 

creditor అప్పిచ్చినవాడు, రుణదాత 

credit squeeze అప్పులు నిలిపివెయ్యడం 

credulity బోళాతనం 

creed సంప్రదాయం, మతవిశ్వాసం, అభి 
ప్రాయాల మొత్తం 

creek సముద్రపు పాయ, మడుగు, ఇరుకైన 
లోయ, చిన్న ఓడరేవు 

creel పెద్దచేపలబుట్ట 

creep భీతి, పాకడం, పాకు, దొంగచాటుగా 
పోవు 


creeper 


134 crimp 





creeper తీగ, పాదు, గాలం; అల్లుకుపోయే 
మనస్తత్వం గల 

creepy పాకే, గగుర్పాటు కలిగించే 

cremate అంత్యక్రియలు చేయు 

cremation అంత్యక్రియలు, దహన 
సంస్మారం, శవదహనం. f ground 
రుద్రభూమి, శ్శశానం 

crematorium శవ దహన శాల 

creme de la creme అత్యుత్తమమైన, 
ప్రతిభా పాటవాలు గల 

cremery పాల అంగడి 

cremona ఫిడేలు 

crenate రంపం వంటి అంచుగల 

creole సరళీకృత భాష, నిర్వాసిత భాష 

creolization కేవలం వ్యాపార భాషగా 
మిగిలిపోవడం 

crepe నొక్కుల జుట్టు, ఉంగరాల జుట్టు 

crepitate చిటపట ధ్వనిచేయు, కర్ణ కఠోర 
ధ్వని చేయు; ఘాటువాసన గల ద్రవాన్ని 
చిమ్ము 

crepuscular సాయంకాలపు సంజ వెలు 
గులో తిరిగే, మసక చీకటిగా ఉన్న 

crescendo పతాక స్థాయి, క్రమాభివృద్ధి 

crescent చంద్రవంక, అర్ధచంద్రాకార; 
వర్ధమాన 

crest జూలు, పింఛం, తురాయి, జుట్టు, 
శిఖ, చిహ్నం. - fallen కుంగిన, అప 
జయం పొందిన, వెలవెలపోయిన 

cretaceous సున్నపు 

cretinism వామనత్వం 

cretonne ముతక నూలు గుడ్డ, కలంకారీ 
ముతక 

crevasse (హిమఖండం) వీట 

crevice సందు, వీట 

crew సిబ్బంది, నావికగణం, బృందం, 
గుంపు; పొట్టిగా కత్తిరించిన జుట్టు 


crewel అల్లిక, ఒకరకం సన్న దారం 

crib పశువులకు గడ్డివేసే తొట్టి, ఉయ్యాల 
తొట్టి, గనులలోకి దిగడానికి ఉపయో 
గించే చట్రం; చిన్న గుడిసె; గ్రంథచౌర్యం 

cribbage ఒక రకమైన పేకాట 

crick మెడనరం పట్టుకోవడం, బెణుకు 

cricket (కికెట్‌ ఆట; కీచురాయి, చిమ్మట, 
ఇలకోడి 

cridecoeur హృదయ వేదన, ఆవేశపూరిత 
విజ్ఞప్తి, మొర; అసమ్మతి 

crier వేలంపాడే/ అరిచే/ చాటించే వ్యక్తి 

crikey ఆశ్చర్యార్థకం 

crime అపరాధం, దుష్కృత్యం, నేరం 

criminal నేర సంబంధమైన, అనుచిత; 
దోషి, నేరగాడు, అపరాధి. ా 44ం౮- 
cacy క్రిమినల్‌ కేసులో వాదనలు. *- 
breach of trust విశ్వాస ఘాతుకం, 
నమ్మక ద్రోహం. > Conspiracy నేరం 
చెయ్యడానికి కుట్ర. ా law నేరాలకు 
సంబంధించిన న్యాయశాసన. f pr0- 
cedure code శిక్షాస్మ లత శిక్షాసంహిత. 
~ propensity అపరాధ ప్రవృత్తి. - 
psychology నేరస్థుల మనస్తత్వాధ్య 
యనం 

criminalisation of politics రాజ 
కీయాలను నేరమయం చేయడం 

criminalise నేరమయంచేయు 

criminate ఆక్షేపించు, నేరంమోపు, ఆరో 
పించు; దోషి అని రుజువు చేయు 

criminology నేరవిచారణ శాస్త్రం 

criminous నేరం చేసిన. Clerk (క్రైస్తవ 
మత ఉద్యోగి 

crimp n. దళారి; మోసం చేసి పటాలంలో 
చేర్చే వ్యక్తి 

crimp v. పడవేయు, ముడతలు పడేట్లు 
చేయు; మోసగించు 


crimson 


135 crore 





crimson ముదురు ఎరుపు, సింధూరం, 
'కెంపువన్నె 

cringe అతివినయం, నకృవినయం 

crinite నూగు గల, బొచ్చుగల 

crinkle మెలితిప్పు/ తిరుగు, ముడతలు 
పడు 

crinkum crankum అష్టావక్రమైన, 
వంకర్లు తిరిగిన, గజివిజియైన 

crinoid తామరపూవు ఆకారమున్న 

crinoline యుద్ధ నౌకల చుట్టూ బిగించిన 
వల; కంబళి 

cripple కుంటివాడు, అశక్తుడు, బలహీన 
మైన, చేతకాని, నిర్విర్యంచేయు 

crisis సంక్షోభం, సంకటం 

crisp పెళుసు, కరకరలాడే, బిగువైన, 
స్ఫుటమైన, చురుకైన; సంక్షిప్తం 

crispate పెళుసైన, కరకరలాడే, అలల 
వంటి అంచుగల 

crispation ఉంగరాలు చుట్టుకోవడం; 
సంకోచం 

crispy పెళుసైన, ఉంగరాలు చుట్టుకొన్న, 
చురుకైన 

criss cross గజిబిజి, అల్లుకున్న చిరాకు. 
~ pattern నిలువు అద్దుగీతలతో కూడిన 

cristate కిరీటం/ శిఖరం గల 

criterion ఆధారం, (ప్రమాణం, లక్షణం 

critic విమర్శకుడు, తప్పులెన్నే వ్యక్తి 

critical క్లిష్టపరిస్థితి, సంక్షోభం. ~ angle 
సందిగ్ధ కోణం. ~ Method విమర్శ 
నాత్మక పద్ధతి; అనుభవ హేతువు. - 
point (రసాయనశాస్త్రంలో) సందిగ్ధ 
బిందువు. ా temperature సందిగ్ధ ఉష్ణో 
గ్రత 

critically సవిమర్శకంగా. = endAn- 
gered status త్వరగా అంతరించిపోయే 
(ప్రమాద స్థితి 


criticise విమర్శించు, తప్పొప్పులు బేరీజు 
వేయు 


criticism విమర్శ, అనుశీలన, పరిశీలన, 
హేతుబద్ధమైన చర్చ, ఆక్షేపణ 

critique సవిమర్శక పరిశీలన 

croak కాకి అరుపు, కప్ప బెకబెక, నిరా 
శగా మాట్లాడు, అశుభాన్ని సూచించు; 
చనిపోవు 

croaker శకునపక్షి 

croceate కుంకుమ రంగుగల 

crock n. కూజా, మట్టికుండ, లోహపాత్ర; 
చిల్లపెంకు; అసమర్దుడు, ముసలి, గుర్రం/ 
గొర్రె 

crock v. పనికి మాలేటట్లు చేయు, అస 
మర్థం చేయు. - 1p డీలాపడు, కుప్ప 
కూలు 

crockery పింగాణీ పాత్రలు, వంట/వడ్డన 
పాత్రలు 

crocodile మొసలి. ~ 7౭2౧ మొసలి 
కన్నీరు, కపట దుఃఖం, దొంగ ఏడుపు 

crocus కుంకుమపువ్వు 

croft పెరడు, కొద్దిపాటి సాగుభూమి 

crofter కొద్ది భూమిని సాగుచేసే రైతు 

cromlech రాక్షస గుళ్ళు (చరిత్ర పూర్వ 
యుగ సమాధులు) 

౧1016 ముదివగ్గు; ముసలి(గొ(ర్రు 

crony సన్నిహిత సహచరుడు 

crooked కుంచిత. ff /॥టూ వంకర, 
కౌటిల్యం 

cr00n కూనిరాగం, గొణుగుడు, కూనిరాగం 
తీయు, గొణుగు 

crooner n. లలితగాయకుడు 

crop పంట, సస్యం. ~ Management 
పంటల యాజమాన్యం 

crop switching పంట మార్చిడి 

crore కోటి: వంద లక్షలు 


cross 





౧05 సిలువ, క్రైస్తవుల నమస్మార పద్ధతి. 
~ bench పక్షపాత రహితమైన. 4 
$wం7d5 కత్తులు దూయు. fా Cheque 
ఖాతాదారు మాత్రమే మార్చడానికి 
వీలయ్యే చెక్కు > 0760 7727724 మన 
స్సులో స్ఫురించు. = 0౫/౮0 కొట్టి 
వేయు, రద్దుచేయు. ~ patch దుర్మా 
ర్లుడు. M reference పరస్పర నిర్దేశం. 
~ the path of చెరుచు; ఎదుర్శొను; 
అంటుకట్టు, సంకరజాతిని ఉత్పత్తి చేయు. 
~ voting స్వంత పార్టీకి వ్యతి రేకంగా 
ఓటు చేయడం 

cross-belt నడుముకి ధరించే తుపాకీ 
గుళ్ళ బెల్టు 

౦99-007 తుపాకీకి అమర్చిన విల్లు 

cross-breed మి(శ్రజాతి 

cross-buttok (మల్లయుద్ధంలో) తుంటి 
మీదుగా కింద పడవేయడం 

cross-counter (బాక్సింగ్‌లో) ఎదుటి వ్యక్తి 
తలపై కొట్టేదెబ్బ 

cross-cultural వివిధ 
సంబంధించిన 

cross-cut అడ్డదారి 

cross-examination అద్దు సవాలు, విచా 


సంస్కృతులకు 


రణ, వాదోపవాదాలు 

౫055-86 ఎదురు కాల్పులు 

cross-furrows అద్దు చాళ్ళు 

cross-grained పెడసరపు, తలతిక్క 

౦౦53102 కూడలి. - 7/46/7007 పార్టీ ఫిరా 
యింపు 

cross-legged కాలు మీద కాలు వేసుకుని 
కూర్చున్న 

cross-multiplication అడ్డగుణకారం 

cross purposes విరుద్ధ (ప్రయోజనాలు. 
be at ~ భిన్న మార్గాలు అవలంబించు, 
వ్యతిరేక ధోరణి ప్రదర్శించు, ఎదురు 
సవాలు 


136 crumb 


cross road చౌరస్తా, కూడలి. at the ~ 
5 కీలక సమయం, కీలక మలుపు 

cross-section అద్దుకోత 

cross section (పతినిధి వర్గాలు 

cross-stitch అడ్డకుట్టు 

crossword గళ్ళనుడికట్టు 

crostat హిమాంక ఉష్టస్థాపకం 

crotch పంగ 

crouch నక్కు వంగు, అణగి ఉండు 

croup పిల్లికూతల జబ్బు, పాల ఉబ్బసం 

croupier జూదం ఆడేచోట వసూళ్ళు/ 
చెల్లింపులు చేసే వ్యక్తి 

crow n. కోడికూత, శిశువు కేరింత; కాకి; 
కేరింత కొట్టు, హర్షధ్వానం చేయు. 45 
the ~ flies స్పష్టంగా, నేరుగా, సూటిగా. 
~ bar గడ్డపార. carrion ~ మాలకాకి. 
eat ~ అవమానం దిగమింగు. ా 0౪౯7 
జయించు. f quill రాయడానికి ఉప 
యోగించే ఈక. white ~ తెల్లకాకి. 

crowd మూక, జనబాహుళ్యం 

crown కిరీటం 

crowner శవ పంచనామా చేసే అధికారి 

crown prince యువరాజు, రాజుకి 
వారసుడు 

crucial కీలకమైన, ముఖ్యమైన 

cruciate స్వస్తికాకారంగల 

crucible మూస, కుప్పె 

crucifix శిలువ వేసిన క్రీస్తు ప్రతిమ 

crucifixion శిలువ వేయడం, చిత్రవధ 

cruciform శిలువ ఆకారపు 

crude ముతక, మొరటు, వండని, పచ్చి, 
అరగని, పక్వంకాని 

crude oil ముడి చమురు 

౧061 క్రూరమైన, కఠినమైన, బాధాకరమైన 

cruiser అధికవేగం గల యుద్ధనౌక 

crumb 1. రొట్టెముక్క సుఖలేశం, రొట్టె 
లోపలి మెత్తటి భాగం 


crumb 137 


crystallisable 





crumb v. రొట్టెను చిన్న ముక్కలుగా 
చేయు, వాటిని చేర్చి పలుచని పదార్ధాన్ని 
చిక్కపరచు, బలంగా కొట్టు 

crumble ముక్కులు చెక్కలగు, బద్ధలు 
కొట్టు, భాగాలగు, ఆశలు వమ్ము అగు, 
సంబంధం చెడు, ప్రతిఘటించడం మాను 
కొను, పోరాడలేకపోవు, ప్రయత్నం విర 
మించు, తుక్కుతుక్కగు, పొడి అగు 

crumbling పొడిఅయి రాలిపోవు 

crumbly చిన్నభిన్నం కాదగిన 

crumpling నలగ గొట్టడం 

crunch కొరత 

crusade మతయుద్ధం, మహోద్యమం 

crusader ధర్మ యుద్దానికి నడుము 
బిగించే వ్యక్తి 

crush చితక కొట్టడం, అణగదొక్కడం, 
కిక్కిరిసిన సమావేశం; అదుము; అణుచు. 
as a ~ defeat దారుణమైన ఓటమి, 
వినాశకరమైన ఓటమి. 454 ~ reply 
నోరెత్తనీయని సమాధానం. f ng out 
నాశంచేయు, నిర్మూలించు. ~ room 
నాటకశాలలోని విశ్రాంతి గది 

crust భూమ్యుపరితలం, బయటి పొర 

crusted పొక్కు కట్టిన; పురాతనమైన; 
మానవీయమైన 

crusty పెంకువంటి, గట్టి; సంక్షిప్తమైన, 
సంగ్రహమైన 

crutch చంక కర్ర, ఊత కర్ర, ఊతం, 
ఆధారం; ఇంకొకరి సహాయంతో పైకి 
పోయే వ్యక్తి 

crux మర్మం, కీలకాంశం 

Cry కేక, అరుపు, కూత, ఏడుపు; పుకారు; 
ప్రజావాణి; పరిభాష 4 fr  సదూరం; 
శోకాలు పెట్టు, బిగ్గరగా ఏడ్చు. - 0 
కేకవేయు. battle ~ యుద్ధ నినాదం. 
~ down దూషించు. = /07 7/1౬ 72007 


అందని పండ్లకు అర్రులు సాచు. ా ff 
బేరం చాలించు. = 0౪౯ spilt milk 
జరిగిపోయిన దానికి విచారించు. గా ౪p 
పొగడు. within ~ కూతవేటు దూరంలో 
crying వెంటనే గమనించవలసిన, లోక 
మంతా కోడైకూస్తున్న 
cryochemistry హిమ రసాయన శాస్త్రం 
cryocopy హిమాంక మాపనం 
cryogen గడ్డకట్టించే మిశ్రమం 
cryogenics అత్యల్ప ఉష్ణోగ్రతలను గురిం 
చిన అధ్యయనం 
cryonics మానవ కళేబరాలను భద్రపరిచే 
ప్రక్రియ 
cryophilic తక్కువ ఉష్ణోగ్రతలో పెరిగే 
జీవులకు సంబంధించిన 
cryotherapy అతిశీతల వైద్య విధానం 
cryptaesthesia అతీంద్రియ జ్ఞానం 
cryptic గోపక, రహస్యమైన, నిగూఢ, 
అర్థంకాని, అంతుపట్టని 
cryptogam పుపష్పించని మొక్క విత్తనాలు 
లేని మొక్క 
cryptogram రహస్య లిపి, గూఢ లిపి 
crystal స్ఫటికం; స్పష్టమైన, స్వచ్చమైన. 
compound ~ సంయుక్త స్ఫటికం. ౫ 
lattice స్ఫటికజాలకం. ~ line సృటిక 
minoclinic ~  ఏకనత 


స్ఫటికం. ~ 


సంబంధి. 

orientation స్ఫటిక 
విన్యాసం, స్ఫటిక దిగ్విన్యాసం._ 7rhom- 
bic ~ విసమాక్ష స్ఫటికం. rhombohe- 
dral ~ త్రికోణ స్పటికం. tetragonal 
> చతుష్మోణ స్ఫటికం. [rIcliniC ~ 
త్రినతస్ఫటికం. trigonal ~ త్రికోణ 
స్ఫటికం 

crystallanity స్పాటికత 

crystalline స్ఫటికం వంటి, స్ఫటికాకార 

crystallisable సృ్ఫటికీకరణీయ 


crystallisation 


138 cult 





crystallisation స్పటికీకరణం 
crystallize సృటికీకరించు, స్పష్టమగు 
crystallogram స్ఫటిక చిత్రం 


౧౩21021201 స్ఫటిక విజ్ఞానం 

crystallograph స్ఫటిక లేఖిని 

crystallographer సృటికశాస్త్రవేత్త 

crystallography సృటికాక్ళతి శాస్త్రం 

crystalloid స్ఫటికం వంటి, స్ఫటికాత 

cub పులిపిల్ల, నక్కపిల్ల వగైరా అనామక 
యువకుడు. M reporter యువ పాక్రి 
కేయుడు, ఈను, పిల్లలను పెట్టు 

cubage ఘనపరిమాణం 

cube n. ఘనం, ఘనాకారం, ఘనాకారపు 
దిమ్మ 

cube v. ఘన పరిమాణాన్ని కనుక్కొను; 
ఘనాకారపు రాళ్ళు పరుచు 

cubeb చలవ/ తోక మిరియాలు 

cubic ఘనరూపమైన. f content ఘన 
పరిమాణం. equation తిఘాత సమీ 
కరణం. f ,f00t ఘనపుటడుగు 

cubicle ప్రత్యేకమైన (చిన్న) గది, గదిలోని 
ప్రత్యేక భాగం 

cubiform పొడవు, వెడల్పు, మందం 
సమానంగా గల ఘనాకారం 

cubism రేఖాగణిత చిత్రకళాశైలి 

cubit మూర 

cubital ముంజేతి సంబంధమైన 

cubitus మోచేయి 

cuboid ఘనాకార. “= bone దీర్ధఘన చతు 
ర(స్రం, సమాంతర్భుజ ఘనం 

cuckold వేశ్యాభర్త, వ్యభిచరించి భర్తను 
నవ్వులపాలు చేయు 

౧౫౦1౬00 కోకిల, వెర్రి, చపల చిత్తం, అమా 
యకుడు 

cucullate పడగగల 

cucumber దోసకాయ 


cucurbit సొరకాయ, దోసకాయ 

cud నెమరు. Chew the ~ 
చేయు 

cudbear ఊదారంగు చూర్ణం 

cuddle ఆలింగనం చేసుకొను, కౌగిలించు 
కొను 

cuddley హత్తుకొనే, హత్తుకోవాలనిపించే 

cuddle ఆలింగనం, కౌగిలింత 

cuddy నౌకలోని క్యాబిన్‌; పెద్ద ఓడలో 
విశాలమైన హాలు; చిన్న గది, అరల 
బీరువా; అవివేకి; గాడిద; ఒక రకపు 
చేపపిల్ల 

cudgel దృఢమైన చిన్న కర్ర 

cue స్ఫూర్తి, సంకేతం, (ప్రేరకం 

cuff చొక్కా ముంజేతి పట్టీ, నడుముకు 
కట్టుకునే గుడ్డ పట్టీ; గుద్దు, చరుచు 

౧01255 రొమ్ము, వీపు రక్షణ కవచం, స్త్రీల 
బిగువు రవిక 

cuisine వంట పద్ధతి, వంటింటి ఏర్పాట్లు 

culinarry పాక సంబంధమైన. f ba- 
nana కూర అరటి 

cull ఎంపిక చేయు 

cullet గాజు పెంకు, పగిలిన గాజు 

culm రాతి బొగ్గుపొడి; చొప్పదంటు 

culminant శిఖరాయమానమైన, ఆకాశ 
మధ్యానికి వచ్చిన (గ్రహం) 

culminate శిఖరం చేరు, ఆకాశం మధ్యకు 
వచ్చు 

culmination ఉన్నతస్థితిని చేరడం 

culpable నేరంగల, దోషపూరిత, తప్పు 
చేసే, అపరాధి; నేరగాడు, తప్పుచేసిన 
వాడు, శిక్షార్దుడు, శిక్షార్హమైన నేరం 

culprit అపరాధి, నేరగాడు, తప్పుచేసిన 
వ్యక్తి 

cult మతపరమైన కార్యకర్తల బృందం, 
సమూహం, ఆరాధన విధానం, పూజ, 
ప్రార్థనా విధానం, భక్తి భావం, శ్రద్ధ 


మననం 


cultivable 


139 curtail 





cultivable సేద్యయోగ్యమైన 

cultivate పండించు, అలవరచుకొను 

cultivation సేద్యం, వ్యవసాయం 

cultivator వ్యవసాయదారు, కృషీవలుడు 

cultural affairs సాంస్కృతిక వ్యవహా 
రాలు 


cultural determinism సంస్కృతీ నిర్దా 
యక వాదం 

cultural fabric సాంస్కృతిక నిర్మాణం 

cultural imperialism సాంస్కృతిక 
సామ్రాజ్యవాదం 

cultural lag సంస్కృతీ వైరుధ్యం 

cultural relativism సాంస్కృతిక సాపేక్ష 
వాదం 

cultural revolution 
విప్లవం 

culture సంస్కృతి 

cultured సభ్య 

cultured pearls కృతిమ ముత్యాలు 

culture shock సాంస్కృతిక ఆఘాతం 


సాంస్కృతిక 


culturology సంస్కృతి శస్త్రం 
culver బెల్లగువ్వ, అడవి పావురం 
culvert తూము; చిన్న కాలువపై వంతెన 
cumber ఆటంకం, నిరోధం; అడ్డగించు, 
ఆటంకపర్చు, కష్టపెట్టు 
cumbersome గజిబిజి, చిక్కువడిన 
cumin seeds జీలకర్ర 
cumshaw ఇనాం, బక్షీసు 
cumulate పోగుచేసిన, 
పోగుచేయు, సంచయించు 
cumulation సంచితం 


సంకలించిన, 


cumulative సంచిత. f development 
సంచితాభివృద్ధి 

cumulus దట్టమైన మేఘం 

cuneform కీలాకారపు, కీలలిపి 

cunning టక్ళరియైన, కాపట్యం, జిత్తుల 
మారితనం, నేర్పరితనం 


cupid మన్మథుడు 

cupola గుమ్మటం 

cupulate గుమ్మటంలాంటి 

cur తక్కువ జాతికుక్క దుష్టుడు, పిరికి 
పంద 

curative స్వస్థత కలగజేసే మందు 

curator సంరక్షకాధికారి, పర్యవేక్షకుడు 

curb కళ్ళెంవేయు, ప్రతిబంధించు, ఆటంక 
పరుచు, నిరోధించు, నివారించు 

cure స్వస్థత, మాన్సు, నెమ్మదించు, పదును 
చేయు, నివారించు 

౧౪౫646 తురిమే సాధనం 

curiosity ఉత్మ్శంఠ, జిజ్ఞాస, ఆసక్తి, కుతూ 
హలం, ఆత్రుత 

curious ఆసక్తికరమైన, ఉత్సాహ పూరిత 
మైన 

curl ఉంగరాలజుట్టు, మెలితిప్పు, చుట్టు 
కొను, ముడుచుకొను 

curly మెలితిరిగిన 

currency కరెన్సీ, ద్రవ్యం 

current విద్యుత్‌, ప్రవాహం, సరళి, గతి; 
ప్రస్తుత. = (౮౯౧ చరాస్తి. ా Capital 
ప్రవాహ/ చక్రీయ మూలధనం. - 7- 
ability ప్రస్తుత బాధ్యత/ నష్టం. - 7470 
ప్రస్తుత నిష్పత్తి 

current account కరెంటు ఖాతా, వర్త 
మాన ఖాతా 

curriculum బోధన ప్రణాళిక 

curry కూర, కూరగాయల వంటకం. “= 
favour ప్రాపకం కోసం ప్రయత్నించు, 
ఎదుటి వారికి అనుగుణంగా వ్యవహ 
రించు. - /44/ కరివేపాకు 

curse శాపం, తిట్టు, శపించు, తిట్టు 

cursive గొలుసుకట్టు 

curt పెడసరపు, మోటు 

curtail తగ్గించు, అదుపుచేయు, కోతపెట్టు 


curtain 


140 cystochemistry 





curtain తెర, పరదా, యవనిక. “= 72౯7 
పూర్వరంగం 

curvature వక్రత, వంపు 

curve వంపు 

curvilinear వక్రరేఖలుగల 

cusec క్యూసెక్‌: సెకనుకు ఒక ఘనపు 
అడుగు నీటి ప్రవాహ వేగం 

cushion మెత్త, దిండు; కుదుపులను తట్టు 
కునే శక్తి, ఒడిదుడుకులను నిభాయించే 

cusp చిగురు, శిఖరం, అంచు, దళం, 
దంతా[గ్రం 

౧౪90164266 మొనవాడి 

custard apple సీతాఫలం 

custodian సంరక్షకుడు 

custody నిర్బంధం, అదుపు, వశం 

customer ఖాతాదారు, వస్తుసేవలను కొను 
గోలు చేసే వ్యక్తి 

customize కొనేవారి అభిరుచులకు, అవస 
రాలకు అనుగుణంగా మార్పులు చేయు 

customs ఆచారాలు; సుంకాలు విధించే 
ప్రభుత్వ విభాగం. *= ౯/0 కస్టమ్స్‌ 
సుంకం 

cut motion కోత తీర్మానం 

cutaneous చర్మ సంబంధమైన 

cute చురుకైన, ఆకర్షణీయమైన 

cuticle చర్మం పైపొర, అవభాసిని 

cutis చర్మం 

cutler కత్తులు చేసే/ అమ్మే వ్యక్తి 

cutlery కత్తులూ, కటారులూ 

cutter కోసే వ్యక్తి/ పరికరం; యుద్ధ నౌకకు 
చెందిన చిన్న పడవ 

cutthroat తీవ, భయంకర. ా ౯0Mpe- 
tition చచ్చేంతపోటీ 

cyan ముదురు నీలం 

cyanosis నీల/ శ్యామల వర్ణం 

cybernetics సమాచార 
యంత్రాధ్యయనం 


నియంత్రణ 


cyberphobia కంప్యూటర్లంటే భయం 

cycle వర్తులం, చక్రం: భావపునరావత్తి 

cycle of deprivation తరాల తరబడి 
వచ్చే సామాజిక దారిద్ర్యం 

౮70116 చక్రీయ, చక్రక్రమ, వర్తులక్రమ. - 
౧077707474 చక్రీయ సమ్మేళనం. ~ dis- 
order తరచూ సంభవించే మానసిక 
లోపం. 71165 వర్తుల క్రమ సూత్రాలు. 
~ structure చకీయ నిర్మాణం 

cyclical చక్రీయ 

cyclone తుఫాను, గాలివాన 

cyclonic separator పరిశ్రమలలో వ్యర్థ 
పదార్థాలను వేరుపరచే పరికరం 

cyclonic storm అతి తీవ్రమైన తుఫాను 

cylinder స్థూపం, స్తంభాకారం గల కడ్డి/ 
గొట్టం 

cylindrical స్టూపాకార 

cyme పుష్పమంజరి 

cymotrichous ఉంగరాల జుట్టుగల 

cyncope మూర్చ 

cynic విరాగి, విరసుడు, తప్పులెన్నే వ్యక్తి, 
సుఖద్వేషి, రంధ్రాన్వేషకుడు, నిరాశావాది 

cynicism నిస్ఫృహతత్త్వం 

cynophobia కుక్కలంటే భయం 

cypher గూఢలిపి; సున్న 

cypher telegram గూఢలిపి తంతి 

cypres law యథాసమీప న్యాయం 

cypridophobia సుఖవ్యాధులు అంటే 
భయం 

cyptonym రహస్యనామం 

cyst ద్రవకోశం, తిత్తి 

cystectomy (దవకోశచ్చేదనం 

cystic దవకోశ సంబంధమైన 

cystitis మూత్రాశయంలో నొప్పి 

cystochemistry జీవకణ 
శాస్త్రం 


రసాయన 


cystography 


141 damage 





6౫02120)” మూత్రాశయ చిత్రణం 

6756056006 మూత్రాశయ దర్శిని 

cystotomy మూ(త్రాశయ విచ్చిత్తి, మూత్రా 
శయ చ్చిద్రీకరణ 

cytogenesis కణోత్సాదన 


cytogenetics జీవకణ వంశానుగత తత్త్వ 
శాస్త్రం 


cytology జీవకణశాస్త్రం 
cytopenia కణాల తగ్గుదల 
cytoplasm కణ (ద్రవ్యం, కణ పదార్థం 


Dd 


dab రంగు పూత, తట్టడం, అదమడం; 
ఒక రకం పలచని చేప; నెమ్మదిగా తట్టు, 
అదుము, ఒత్తు 

dabble చల్లు, పూయు; ఆగి ఆగి తడుపు, 
కొద్దిగా దుమ్ము అంటుకొను 

dabbler చేతకానిదానిని చేయబూనే వ్యక్తి 

dabchick నీటికోడి 

dacoit బందిపోటు దొంగ 

dacoity బందిపోటు దొంగతనం 

dactylitis అంగుళి వాపు 

6206102120 వేలిముద్ర 

dactylography మూగసైగల అధ్యయనం 

dactylomegaly అసాధారణంగా పొడవైన 
వేళ్ళు కలిగి ఉండడం 

dadaism డాడావాదం, అరాజక సాహిత్య 
పద్ధతి 

daddle మసలు, జాగుచేయు, కాలం వృథా 
చేయు 

d2dం గోడను కొంత ఎత్తు వరకు రంగుతో, 
పెంకులతో, కలపతో అలంకరించడం 

daft వివేకహీనమైన; జాగ్రతలేని 

dagger బాకు, ఛురిక, కటారి 

daily ప్రతిరోజూ. f allowance రోజూ 
వారీ బత్తెం, రోజుకూలీ, దినబత్తెం. గ 
776 రోజువారీ జరిమానా. = 72424007 
దినసరి కూలీ. ~ necessaries రోజు 
వారీ అవసరాలు. ా period దినదిన 
గండం. M routine నిత్య పరిపాటి, 
రోజువారీ మామూలు. = 1౫48౭౮ రోజు 
వారీ కూలి 


6220063 స్వారస్యం, 
నాజూకుదనం 

dairy పాల (ఉత్పత్తి) కేంద్రం. ౫ 4ve- 
opment officer పాడి అభివృద్ధి 
అధికారి. - farm పాల ఉత్పత్తి క్షేత్రం. 
~ industry పాడిపరిశ్రమ. > Man 
పాడి పారి[శ్రామికుడు. ా Offer పాడి 


సౌకుమార్యం, 


పరిశ్రమాధికారి. > products పాడి 
ఉత్పత్తులు 

dairying పాడిపని చేయడం 

dais వేదిక 


dale కనుమ, (కొండ) లోయ 

dalliance వ్యర్థంగా కాలం వెళ్ళబుచ్చటం 

dally సరసమాడు, మేలమాడు; వినో 
దించు, పరిహాసమాడు, ముద్దులాడు, 
ఆలస్యంచేయు, జాగుచేయు 

daltonism వర్గాంధత 

dam ఆనకట్ట 

damage చెరుపు. Certificate of ~ 
సరుకు దెబ్బతిన్నదనే ధ్రువీకరణ పత్రం. 
consequential ~ అనంతర కాల 
నష్టపరిహారం. = ౭7 578464 6 607- 
tract ఒప్పంద భంగ నష్టపూర్తి. ~ for 
mesne profits మధ్యస్థ నష్టపరిహారం. 
liquidated ~ ముందే నిర్ణయించిన 
నష్టపరిహారం. 70727724/ * నామమాత్ర 
నష్టపరిహారం. punitive ~ శిక్షాత్మక 
నష్టపరిహారం. $4౯ నష్టపరిహార 
దావా. ultra ~ అత్యధిక నష్టపరిహారం 


damaging confession 


142 dastard 





damaging confession నష్టదాయకమైన, 
నేరం ఒప్పుదల 

dame హోదా గలిగిన స్త్రీ, సాంఘికంగా 
ఉన్నతురాలు; డాంబరు, తారు; రంగులేని 
వార్నిష్‌ 

damn తిట్టు, దూషించు, నిందించు 

damnable దూషించదగిన, హేయమైన, 
రోత పుట్టించే, పాడు 

damnation ఖండించడం; నిరసించడం; 
నరకం, నరకదండన 

damned పతితుడైన, హేయమైన 

damnify నష్టం కలిగించే 

damning తిట్టు, శాపం; బలమైన సాక్ష్యం 

damnity హాని 

damp చెమ్మ, తేమ, తడి, నిరుత్సాహి; 
తడిగా ఉండు, చెమ్మగా/ ఆగర్థంగా ఉండు, 
తేమగా ఉండు; చిత్తడి నేల 

damped అవరుద్ధ, మందగింపజేసే 

dampen మందగించిన 

dampener చెమ్మ వ్యాపించకుండా ఉండ 
డానికి పరిచిన పలకల వరస; నిరుత్సాహ 
పరిచే వ్యక్తి 

damper నిరుత్సాహపరిచే వ్యక్తి/ వస్తువు 

damping control అవరోధ నియం[త్రణం 

dampness నెమ్ము 

damp proof చెమ్మ/ తేమ తగలని 

damsel అందగత్తె, పడుచు, కన్య. f 77 
distress ఆపదలో అమ్మాయి 

damson ఆల్‌బకారా పండు/ చెట్టు 

dan నీటిపైన తేలే కటాహం 

dancer నర్తకి, నర్తకుడు 

dander కోపం, చిరాకు, అసహనం 

dandle ముద్దుచేయు, లాలించు 

dandruff చుండ్రు 

dandy నీటుకాడు, సొగసుకాడు, విలాస 


పురుషుడు, ఆడంబరమైన, డాబైన, ఆర్భా 
టమైన 

danger అపాయం, (ప్రమాదం. *= 7107ల) 
ప్రమాదకర పరిస్థితులలో పనిచేసే కార్మి 
కులకు ఇచ్చే అధిక వేతనం. ా 2076౬ 
అపాయ ప్రాంతం 

dangerously inflammable అపాయ 
కరంగా మండే 

dangle ఊగు, వేలాడు, ఆశగొలుపు 

dapper చురుకైన, సొగసైన 

dapple మచ్చలు మచ్చలుగా ఉండడం 

dappled మచ్చలున్న 

dare సాహసించు, ఎదిరించు, ధిక్కరించు, 
తెగించు 

daring సాహసం, చొరవ, సాహసంగల 

dark చీకటి, అజ్ఞానం, రాత్రి, ముదురు 
రంగు; గుప్తమైన, ముదురురంగు గల, 
తెలియని, జ్ఞానరహితమైన 

darken నల్లబరచు, కళంకితంచేయు 

darkhorse రహస్యజీవి/ గుప్తవ్యక్తి 

darkness తమస్సు, నల్లదనం 

darling (పీయమైన, (్రేమించదగిన, 
ప్రియుడు, ప్రియురాలు 

darn అతుకు, తాపు, కలిపి కుట్టు 

dart బల్లెం; మొనదేలిన బాణం; అస్త 
ప్రయోగం, కీటకాలు కుట్టడం 

dartle చిమ్ము, విసురు, తటాలున బయట 
పడు 

dash తాకుడు దెబ్బ/ ధ్వని; అడ్డుగీత; రంగు 
పూత; సాహసం; ఆడంబరం; పరుగు 
పందెం, కొట్టు, విసిరికొట్టు, తోయు, 
చిమ్ము మలినపరుచు, భంగపరుచు 

dashing చొరవ గల, ఉద్రేకం గల, 
ఉత్సాహం గల, సాహసం గల 

dastard దొంగదెబ్బ తీసిన వ్యక్తి, పిరికి 
పంద 


data 


143 dean 





data దత్తాంశం, సమాచార గణాంక వివ 
రాలు; కంప్యూటర్‌లో నిలువచేసే సమా 
చారం. f bank భద్రపరిచే కేంద్రం. = 
base నిలవచేసిన సమాచారం. “= Man- 
agement సమాచార నిర్వహణ 

data capture సమాచారాన్ని ఎక్కించే 
విధానం 

data processing దతాంశాల పరిశీలన 
ప్రక్రియ 

date n. తేది, ఖర్జూరం, ఈతచెట్టు. - 
palm ఖర్జూరపు చెట్టు, తేదీవేయు, 
లెక్కకు వచ్చు, కాలం గణించు 

date line వార్తను పంపిస్తున్న ఊరిపేరు, 
తేది 

datum దత్తాంశం, ఆధార విషయం, వివ 
రాలు 

620౧2 ఉమ్మెత్తమొక్క 

daub మట్టి/ సున్నపు పూత; రంగులు 
పులిమిన చిత్రం, దర్జుచేయు; అలుకు 
(రంగులు), పులుము 

dauber అనిపుణ చిత్రకారుడు 

daunt బెదిరించు, భయం కలిగించు, నిరు 
త్సాహపరచు 

dauntless భయంలేని, ధైర్యంగల; పట్టు 
దలగల 

dawn వేకువ, తెల్లవారువేళ, ప్రత్యూష, 
నిశాంతం 

42) పగలు, రోజు, దినం. > 4nd night 
దివారాత్రాలు. ా 0ff సెలవు దినం. ా 
today దైనందిన, రోజువారీ 

daze విభ్రాంతి, దిగ్భ్రమ, మిరుమిట్లు 
గొలుపు, దిగ్ర్భాంతి కలిగించు 

dazzle మెరుపు, తళుకు, మిరిమిట్లు 
గొలుపు; దిగమ గొలుపు 

deactivate చైతన్య రహితం చేయు 

deactivation అనుత్తేజనం, నిరుత్తేజనం 


dead ఆగిపోయిన, చనిపోయిన, ప్రాణం 
లేని, మృత; వాడుకలో లేని; మొద్దు 
బారిన; మందకొడి; చలనరహిత; తిమ్మి 
రెక్కిన; నిశ్శబ్దమైన. ~ account అమ 
లులో లేని ఖాతా. * capital మదుపు 
చేయని ధనం; లాభదాయకం కాని పెట్టు 
బడి. ~ fence నిర్జీవావరణం. శ 
freight ఖాళీ రుసుం. > head ఉచిత 
ప్రయాణికుడు. ా hంwse శవాలను భద్ర 
పరిచే గది. ా [etter అడ్రసు సరిగాలేని 
ఉత్తరం; అమలులో లేని శాసనం. - 
line గడువు, నిర్ణీత కాలావధి. * lock 
సంపూర్ణ ప్రతిష్టంభన. ~ march చావు 
మేళం. M Matter గతించిన విషయం. 
~ of partmerhip భాగస్వామ్య 
ఒప్పందం/ పత్రం. ff point తుది 
బిందువు. ా rent స్థిరమైన అద్దె. ౫ 
security అమలులో లేని పూచీ. - 
shipping నిశ్చల భారం. M $tock 
అమ్ముడు పోని సరుకు; వినియోగం లేని 
మూలధనం. “= veIght జడభారం 

deadcat bounce వాటాల రేట్లు పునరు 
తేజం పొందడం 

deaden మొద్దుబారు, తిమ్మింక్కు నిరు 
త్సాహం గావించు, నిస్తేజంగావించు, 
అశక్తుడగు 

deadline చివరి గడువు 

deadly ప్రాణాంతకమైన, విషపూరితమైన, 
ఆత్మవినాశకమైన 

deaf-mute చెవిటి, మూగ 

deal వ్యవహారం; బేరం; ఒప్పందం 

dealer వ్యవహర్త వ్యాపారి, వర్తకుడు 

dealings వ్యవహారాలు, లావాదేవీలు. - 
policy వడ్డీ రేట్లు పెంచి వ్యయాన్ని 
నియంత్రించడం 

dean క్రైస్తవ పూజారి; విశ్వవిద్యాలయంలో 
సంబంధిత విభాగాలకు అన్నిటికీ కలిపి 
అధిపతి 


dearness 


144 deceive 





dearness ప్రియం, విలువ పెరగడం. * 
allowance కరువు భత్యం 

dearth లోటు, కొరత 

death rate మరణాల సంఖ్య 

death rattle చావుగురక 

deaths man తలారి 

debacle పతనం, పరాజయం, సంక్షిష్టం, 
విధ్వంసం, ఓటమి; గడ్డకట్టిన మంచు 
కరగడం. ా Of government పభుత్వ 
పతనం 

debar నిషేధించు, తొలగించు, ప్రతిషే 
ధించు 

debark ఓడనుంచి దింపు/ లేదా దిగు 

debarment తొలగింపు; (ప్రతిబంధకం 

debase కల్తీ, స్థాయి తగ్గిన గుణం/యోగ్యత 

debasement నాణపు ప్రమాణాన్ని తగ్గిం 
చడం 

debatable వివాదాస్పదమైన, 
ఆక్షేపింపదగిన, చర్చచేయదగిన 

debate చర్చ 

debauchee నీతిదూరుడు, తాగుబోతు 

debaucher జారుడు, ్రష్టుడు, వేశ్యా 
లోలుడు 

debauchery వేశ్యాలోలత్వం, జారత్వం 

debenture రుణపత్రం 

debilitate విలువ తగ్గించు, బలహీన 
పరచు, చెరుపు, చెడగొట్టు 

debilitated దుర్భలమైన, నీరసమైన 

debility దుర్చలత్వం, బలహీనత, నిస్రాణ, 
అసమర్థత 

debit ఖర్చు. - 70/8 చెల్లింపులను గుర్తు 
చేస్తూ ఖాతాదారుకు కంపెనీ జారీ చేసే 
పత్రం 

debonair ఉల్లాసకరమైన, సభ్యమైన 

debridement గాయాన్ని శుభ్రపరచడం 

debris చెత్త, శిథిలావశేషం, వ్యర్థ పదా 
ర్థాలు 


సందిగ, 
థి 


debt రుణం, అప్పు, బాకీ. accruing ~ 


సంక్రమించే అప్పు. ా Capital అప్పుగా 
తెచ్చిన కంపెనీ డబ్బు. ~ collector 
అప్పు సొమ్ము వసూలు చేసే వ్యక్తి. 
conversion అప్ఫుమార్చిడి. ~ free 
అప్పులేని. judgement ~ డికీ రుణం. 
~ liability ఆవ్వదేలిన మొత్తం 

debtor బాకీదారు, రుణగ్రస్తుడు. Absent 
ా గైర్హాజరు బాకీదారు 

debtor's ledger బాకీదార్ల ఆవర్ణా రుణ 
గ్రస్తుల ఖాతా 

debug తప్పుల్ని గుర్తించి సవరించు 

debunk అసత్య నిరూపణ; అపోహ తొల 
గించు, నిజం బయటపెట్టు 

60041 ప్రప్రథమ ప్రదర్శన 

debutant మొదటిసారి రంగమెక్కే వ్యక్తి 

debuttor మత ప్రయోజనాల కోసం 
ఇచ్చిన అద్దె లేని ఆస్తి 

decade దశాబ్దం 

decadence దిగజారుడుతనం, పతనం, 
పతనావస్థ, క్షీణత, భ్రష్టత 

decadent భష్టమైన, క్షీణించిన. ~ pe- 
riod క్షీణయుగం. ~ art క్షీణ కళ 

66062201 దశభుజి 

decamp పారిపోవు, శిబిరం ఎత్తివేయు 

decant తేటపరుచు, తేర్చు 

decantation తేర్చడం 

decapitate శిరశ్చేదన చేయు 

decay శైథిల్యం. > Constant క్షయ క్రియ 
స్థిరాంకం. ~ product శిథిల పదార్థం 

decease మరణం 

deceit మోసం, కుయుక్తి తప్పుడు ప్రతి 
పాదన, దగా, కపటం, దంభం 

deceitful ఏమార్చి, మోసగించే, దగు 
ల్చాజి, వంచనతో కూడిన 

deceive మోసగించు 


deceiver 


145 decompression 





deceiver మోసగాడు, (నయ) వంచకుడు 

decelerate వేగం తగ్గు, మందగించు 

decency సభ్యత, మర్యాద, జెచిత్యం, 
యోగ్యత 

decennary దశాబ్దం 

decennial దశాబ్ద, దశవార్షిక. ~ cen- 
sus దశ వార్షిక జనాభా లెక్క 

decent తగిన, ఉచిత, సభ్య, యోగ్య. 
standard of life యోగ్యజీవన 
ప్రమాణం 

decentralisation వికేంద్రీకరణ 

decentralise వికేంద్రీకరించు 

deception వంచన, మోసం, దగా 

deceptive  వంచనాత్మక, తప్పుదారి 
పట్టించే 

decibel ధ్వని ప్రమాణం 

decidual పతనమయ్యే, రాలిపోయే 

deciduous తాత్మాలికమైన, ఆకులు రాల్చే. 
~ forest ఆకులురాల్చే అడవులు 

decimal దశాంశం 

decimate నాశనం చేయు 

decipher అవగతం చేసుకొను/ చదువు 

decision తీర్చు, నిర్ణయం. ~ Making 
విధాన నిర్ణయం 

decisive తిరుగులేని, నిర్ణాయక, నిర్ధారక 

decivilise అనాగరీకరించు 

deck ఓడ పైభాగం; చీట్లపేక, అలంక 
రించు, సింగారించు 

declaim ఉపన్యాస ధోరణిలో మాట్లాడు, 
గట్టిగా ఖండించు, నిరాకరించు 

declamation ఉపన్యాసం; చతుర సంభా 
షణ నైపుణ్యం 

declarant వాబ్మూలకర్త, ప్రకటనకర్త 

declaration చాటింపు, వెల్లడి, ప్రకటన, 
వాబ్మూలం. 407728  మరణవాజ్మూలం. 
~ of insolvency దివాలా ప్రకటన. 
statutory ~ శాసనబద్ధ ప్రకటన 


declarative sentence నిర్దేశోక్తి, నిర్దే 
శాత్మక వాక్యం 

declaratory వివరణాత్మక, ప్రకటించే. - 
act వివరణాత్మక చట్టం 

declaratory decree ప్రకటనాత్మక డిక్రీ 

declare వెల్లడించు, నిర్ణయించి చెప్పు; 
(అధికారికంగా) (ప్రకటించు 

declassify వర్గీకరించు, వర్గీకృత జాబితా 
నుంచి తొలగించు; రహస్య సమాచారం 
బయట పెట్టు 

declension క్షయం, క్షీణత; నీతి తప్పడం, 
పతనం; విభక్తి 

declevity దిగుడు, ఏటవాలు 

declination వంపు, క్షీణత, నిరాకరణ, 
అక్షాంశం 

decline నిరాకరించడం, తిరస్మరించడం; 
తగ్గిపోవడం; నిరాకరించు; క్షీణించు 

66011703 ఏటవాలుగా ఉన్న 

decoction కషాయం 

decode సంకేతం భేదించు 

decoding విసంకేతనం 

decollate తలతీయు 

decolonization వలస విముక్తి 

decolouration విరంజనం, రంగు 
పోవడం, వివర్ణం కావడం 

decolourisation వివర్గీకరణం 

decolourise విరంజనం చేయు 

decomplex బాr చిక్కిన, సంకీర్ణ భాగా 
లతో కూడిన 

decompose కుళ్ళిపోవు, చెడిపోవు, కుళ్ళ 
బెట్టు, శిథిలమైపోవు 

decomposite సంయోగపదార్ధ్థం, సమాసం 

decomposition పంపిణీ; శిథిలం 
కావడం. ా Of r0ck5 శిలా విఘటనం 

decompress పీడనం తగ్గించు 

decompression ఒత్తిడి తగ్గించడం 


decongestant 


146 defalcation 





decongestant రక్తాధిక్యం తగ్గించడం 

deconsecrate అపవిత్రంచేయు, మలిన 
పరుచు 

deconstruction వినిర్మాణం,  decon- 
taminate కాలుష్యం తొలగించు, ప్రక్షా 
లీంచు 

decontamination ప్రక్షాళన 

decontrol నిర్శంధాలను తొలగించు 

decor అలంకార సామగ్రి 

decorate సింగారించు, 
బిరుదు/ పతకం ఇచ్చు 

decorated style అలంకృత శైలి 

decoration అలంకరణ, విభూషణం 

decorative art అలంకార కళ్ల 

decorous యుక్తమైన, మర్యాదతో కూడిన 

decorticate బెరడు/ పొట్టు తీయు, 
ఒలుచు 

decorum జెచిత్యం, ఉచిత ప్రవర్తన/ వేష 
ధారణ 

decoste దాయాది సంబంధమైన 

decoupage వత్రఖండ రచన 

decoy ఎర, నింద, తిట్టు, వలలో వేసు 
కొను, చిన్నబుచ్చు, వంచనతో ఆకర్షించు, 
చిన్నబుచ్చు, నిందించు 

decoyer వంచకుడు 

decree కోర్టు తీర్చు/ ఉత్తరువు 

decrement క్షయం, తగ్గింపు 

decrepit దుర్చలమైన, చివికిన, జీర్ణించిన 

decrepitate వేచు, వేయించు 

decrepitude ముదిమి 

decry ఖండించుు నిందించు; కొట్టివేయు, 
వ్యతిరేకించు 

dectrolytic విద్యుద్విశ్లేషక. ా ౯౭1 విద్యు 
ద్విశ్లేషక ఘటం. ౫ reduction విద్యుత్‌ 
క్షయకరణం 

decuman పెద్ద అల 


అలంకరించు, 


decumbent సాగిలపడిన 


decuple పదింతల మొత్తం 

decussate పరస్పరం ఖండించుకొనే 

dedicate అంకితంచేయు, అంకితం అవు 

dedication అంకితభావం 

deduce రాబట్టు, నిర్ణయానికి వచ్చు 

deducible ఊహించి నిశ్చయింపదగిన 

deduct తీసివేయు, తొలగించు, తగ్గించు 

deducted wages మినహాయించినగ/ తగ్గిం 
చిన/ వేతనాలు 

deductible తొలగించదగిన, తగ్గించదగిన 

deduction రీసివేత, నిగమనం 

deductive ఊహింపదగిన. f [0gIC నిగ 
మనతర్శం 

deed దస్తావేజు. ా Of assignment అప్ప 
గింత దస్తావేజు. fా 0f gf! దానపత్రం. 
~of transfer బదిలీ పత్రం. 
విక్రయ దస్తావేజు 

deem తలచు, అనుకొను, భావించు 

deep అఖాతం; సముద్రం; లోతు. - 
rooted బలంగా వేళ్ళూనిన. ~ sea 
floor అగాధ సముద్ర భూతలం 

deep case కారకం 

deep depression తీవ్రమైన వాయు 
గుండం 

deepen తీవమగు 

deep grammar అంతర్గత వ్యాకరణం 

deep structure అంతర్మిర్మాణం, గుప్త 


sale ~ 


నిర్మాణం 

deface విరూపం చేయు, రూపం చెరచు, 
ముఖం కనబడకుండా చేయు, వికారం 
చేయు, చెరిపివేయు, చెడగొట్టు 

de facto యథార్థమైన, నిజమైన. - 77/౯7 
అసలు పాలకుడు 

defalcate అపహరించు 

defalcation ద్రవ్యాపహరణ, లోటు, 
కొరత 


defamation 


147 definition 





defamation పరువు నష్టం 
defamatory పరువు నష్టం కలిగించే 
defame అపకీర్తి తెచ్చు, అపవాదు వేయు 
defamiliarization అపరిచయీకరణం 


default అమలు పర్చలేకపోవడం; 
వాయిదా నాడు కోర్టుకి హాజరు కాక 
పోవడం; నిర్జీత కాలానికి డబ్బు చెల్లించ 
లేకపోవడం; కర్తవ్య నిర్వహణలో 
వైఫల్యం. గ bం0k చెల్లింపు కాని పద్దు 
పుస్తకం. M 77 payment చెల్లింపులో 
ఉపేక్ష ~ of issue సంతానం లేక 
పోవడం 

defaulter ఎగవేతదారు, సకాలంలో డబ్బు 
చెల్లించని వ్యక్తి, నేరం చేసిన సైనికుడు 

defeasance విఫలం చేయడం 

defeasible విఫలంకాగల, రద్దుకాదగిన. 
~ title హక్కుమూలం 

defeat ఓటమి 

defecate నిర్మలంచేయు, శుద్ధిచేయు, శుభ్ర 
పరచు 

defecation శుద్ధి 

defect న్యూనత, దోషం, లోపం, దుర్గుణం. 
lantent ~ కనపడని లోపం. patent ~ 
పైకి కనపడే లోపం, బహిర్గత లోపం 

defection పార్టీ ఫిరాయించడం/ మార్చడం 

defective లోపంగల, లోపభూయిష్ట 

defence ప్రతివాదం, రక్షణ. ా ౯60MmMit- 
tee రక్షణ సంఘం. f 6077౮6/ నింది 
తుని పక్షాన వాదించే న్యాయవాది. ౫ 
department రక్షణశాఖ. f expendi- 
ture రక్షణ వ్యయం. f Yn bar వాద 
నిరోధక ప్రతిపాదన. - ౮౮/౯౬ రక్షణ 
పథకం. f 77640” రక్షణ ఒడంబడిక 

defend ప్రతివాదంచేయు; కాచు, కాపాడు, 
రక్షించు 

defendant నిందితుడు; ప్రతివాది 


defender రక్షకుడు 

defender of faith ధర్మత్రాత 

defending champion నిరుటి విజేత 

defense రక్షణ, ఆత్మరక్షణ 

defensible న్యాయమని నిరూపించదగిన, 
రక్షింపదగిన, రక్షిత ప్రాంతం 

defensive రక్షణార్థమైన, సంరక్షకమైన 

defer కొంతదాచడం; వాయిదా వేయడం; 
మినహాయించి మొత్తంగా ఒకసారి చెల్లిం 
చడం; _అన్యమనస్మంగానైనా _ ఏకీభ 
వించడం, విభేదించటం 

deference లోబడడం, 
గౌరవం 

deferred వాయిదా వేసిన, ఆపి ఉంచిన. 
=. 477770 వాయిదాపడిన వార్షిక 
చెల్లింపు 

defervescence ఉష్ణం తరుగుదల, వేడి 
తగ్గుదల 

defiance ధిక్నారం, ధిక్కరణ, తిరస్మారం, 
అలక్ష్యం 

defiant ఎదురు తిరిగే, ధిక్కరించే, అతిక్ర 
మించే, అవిధేయత చూపే. f a[titude 
ధిక్కార ప్రవృత్తి 

deficiency లోపం. లోటు 

deficient తక్కువ 

deficit లోటు, 
వ్యయం 

defier ఎదిరించే/ జవదాటే వ్యక్తి 

defile కనుమ: అపవిత్రం చేయు, కలు 
షితం చేయు, వరుసలో పోవు 

defilement మైల 

define వివరించు, స్పష్టీకరించు, నిర్వ 
చించు, హద్దులేర్చరచు 

definitely ఇదమిత్ణంగా, ఖచ్చితంగా, 
అనుమానాలకు తావులేకుండా 

definition నిర్వచనం 


ఒప్పుకోలు; 


ఆదాయాన్ని మించిన 


definitive 148 delay 





definitive నిశ్చయాత్మక. = 647707 
నిర్ధారకప్రతి, ప్రామాణిక ప్రతి 

deflagrate కాల్చు; కాల్చి బూడిద చేయు 

deflate గాలితీయు, ద్రవ్యోల్బణం తగ్గించు, 
ద్రవ్యచలామణిని తగ్గించు 

deflation ప్రతి ద్రవ్యోల్బణం, ఎగురవేత 

deflationist దవ్యసంకోచక వాది 

deflect దారి తప్పించు 

deflection విక్లేపం 

defloration ఆకులు రాలడం, కన్నెపొర 
ఛేదించడం, మానభంగం చేయడం 

deflower పూలు లేకుండా చేయు, 
కన్యాత్వం చెరచు; బోడిగా చేయు 

deforce భూమిని బలవంతంగా ఆక 
మించు 

deforcement బలవంతపు ఆక్రమణ 

deforestation అటవీ నిర్మూలన 

deform వికృతీకరించు, విరూపంచేయు, 
కురూపిని చేయు 

deformation విరూపణం, వికృతీకరణ; 
అంగవైకల్యం 

deformity వైకల్యం, కురూపితనం, 
విరూపం, అవయవలోపం 

defossion సజీవ భూస్థాపన/ దహన శిక్ష 

defraud వంచించు, మోసగించు, 
కాజేయు 

defray వెలచెల్లించు, భరించు 

defrayable ఖర్చు భరింపదగిన 

deft నిపుణ, చతుర, నేర్చుగల 

deftly నేర్చుగా 

defunct పనిచేయని, క్రియారహిత, క్రియా 
శూన్య, అమలులో లేని. = 6072747) 
వ్యాపారం చాలించిన కంపెనీ. - 7477 
nership అమలులో లేని భాగస్వామ్యం 

defuse తగ్గించడం, తీసివేయడం 

defy ఉల్లంఘించడం, ధిక్కరించడం 


degenaration క్షీణత, అధఃపతనం, 
(భ్రష్టత్వం, అధోగతి; విచ్చిన్నత 

degeneracy క్షీణత, హీనత, ్రష్టత 

degenerate భ్రష్టమైన, దిగజారుడు 

deglutition మింగడం, కబలించడం 

degradation (కింది [శ్రేణికి పంపడం, 
స్థాయిలోపం, ప్పైన్యం 

degrade హీనపరుచు, అవమానపరుచు, 
తగ్గించు, పదవీ ్రష్టుని చేయు, పరువు 
పోగొట్టుకొను, నైతికంగా పతనం చెందు 

degratia దయాపూర్వకమైన 

degree స్థాయి, కోణం, పరిమాణం. ా ౦f 
accuracy యధథార్థతా స్థాయి. ~ of as- 
sociation సాహచర్య స్థాయి. ~ of dis- 
cretion వివేచన స్థాయి. ~ of disso- 
ciation విఘటన స్థాయి. ~ of hard- 
ness (water) (జల) కారిన్య స్థాయి. ~ 
of utility ఉపయోగస్థాయి 

degression దశల వారీ తగ్గుదల 

degressive దశల వారీగా తగ్గే 

dehiscent పక్వానికి వచ్చిన తరవాత 
పగిలి విత్తనాలు బయటకు రావడం 

dehydrate ఎండబెట్టు, నిర్జలీకరించు 

dehydration ఎండిపోవడం, నిర్జలీ 
కరణం, జలహరణం 

deification డైవీకరణం, ఆరాధన 

deign సరిపడుతుందని తలచు, దయతో 
అంగీకరించు 

deity దేవత, దైవం, దేవుడు 

deject చిన్నబుచ్చు 

dejected అ(పసన్న దీన 

dejection ఖిన్నత, దీనత 

de jure చట్టప్రకారం, న్యాయరీత్యా 

delate నేరంమోపు; ఫిర్యాదుచేయు 

delay జాగు, జాప్యం, ఆలస్యం. 7720747 

అసాధారణ 


nate ~ 'పెనుజాప్యం, 


ఆలస్యం 


delaying tactics 149 


demagogue 





delaying tactics జాపష్యయుక్తులు 

delectation ఆహ్లాదకరమైన, వినోద 
భరితమైన 

delegacy ప్రతినిధుల నియామక పద్ధతి, 
ప్రతినిధి బృందం 

delegate ప్రతినిధి, ప్రతినిధిగా పంపించు, 
అధికారం అప్పగించు, ప్రాతినిధ్యమిచ్చు 

delegation ప్రతినిధి బృందం, దత్తత. - 
of authority అధికార దత్తత. f ౦ 
power అధికార దత్తత 

delete తొలగించు, తుడిచివేయు, నిలిపి 
వేయు 

deleterious వినాశకర, విషతుల్య 

deletion తొలగింపు, పరిహరణం, లోపిం 
పజేయటం. f 7/48 లోపసూత్రం 

deliberate సమాలోచించు. f Killing 
బుద్ధిపూర్వకంగా చంపడం 

deliberately బుద్ధి/ ఉద్దేశ పూర్వకంగా 

deliberation ఉన్నతస్థాయి చర్చ/ సమా 
లోచన, పూర్వాలోచన, నిశిత పరిశీలన 

delicacy రుచికరమైన ఆహార పదార్థం, 
నాజూకుతనం, కోమలత్వం, సౌకు 
మార్యం, రమణీయం, సరసత; దుర్చ 
లత్వం, వివేచన, నైపుణ్యం; ఎదుటివారి 
మనస్సును నొప్పించక పోవడం; అమ 
ర్యాదకర పనుల నుంచి తప్పుకోవడం 

delicate సుకుమార, సున్నితమైన 

delicious రుచికరమైన. f ౭a! రుచికర 
భోజనం 

delict దుష్కృతి, శాసన విరుద్ధం, తప్పు, 
నేరం 

delight ఆనందం; సంతోషపడు/ పరచు 

delimit హద్దులేర్చరుచు 

delimitation హద్దులు నిర్ణయించడం. ౫ 
of constituencies నియోజకవర్గాల 
పునర్విభజన 


delineate చిత్రించు, వర్ణించు, ప్రదర్శించు 

delineation చిత్రణ, వర్ణన, సరిహద్దుల 
నిర్ణయం 

delinking తెగగొట్టడం, వేరుపరచటం 

delinquency అపరాధం 

delinquent ఉపేక్షకుడు, దోషి, అపరాధి, 
నేరగాడు. - 47/4 అపరాధం చేసిన 
శిశువు. ా juvenile బాలనేరస్థుడు 

6011066366 కరుగు, ద్రవించు, కరిగిపోవు 

601110౪3 ప్రలాపించే, ఉద్రిక్త 

delirium సన్నిపాతం, ప్రతాపం, సంధి 

deliver బట్వాడా చేయు, అందచేయు, 
ఇచ్చు, ముట్టచెప్పు, విముక్తి కలిగించు, 
కాపాడు, రక్షించు, కను, ప్రసవించు, ప్రక 
టించు, వెల్లడించు, అర్పణ చేయు, విడు 
దలచేయు. ా 4 lecture ఉపన్యసించు 

deliverance ఇవ్వడం, అందించడం 

delivery బట్వాడా, ఇవ్వడం, అంద 
చేయడం, అప్పగించడం; ఉపన్యాసం, 
కాన్పు, ప్రసవం. ా bం00k తపాలా 
పుస్తకం. -= 074౭7 అప్పగింత ఉత్తరువు. 
~ premeture అపరిపక్వ ప్రసవం. ా 
tube వాహక నాళం 

dell కనుమ, లోయ 

6012 ఒండ్రు నేల, మైదాన (ప్రాంత)౦ 

611646 భ్రమింపజేయు, మోసపుచ్చు 

deluge జలప్రళయం 

delusion మోసం, (భ్రాంతి, విభమం, 
మిథ్యావిన్యాసం 

delusive (భమగొలిపే, (భ్రాంతి జనకమైన 

de luxe పరిపుష్టమైన, భోగయుక్తమైన 

delve బాగా పరిశ్రమించు, (పరిశోధన 
లలో) తవ్వు 

demagnetisation నిరయస్మాంతీకరణం 

demagogue ఆందోళనకారుడు, వాక్ళూ 
రుడు 


demand 


150 demoniac 





demand డిమాండ్‌, (హక్కుగా) కోరడం, 
కోరిక, గిరాకీ, అభ్యర్థన. - 11] సమ 
ర్పించగానే చెల్లించాల్సిన వినిమయబిల్లు. 
~ price గీరాకీ ధర. ~ $౯hedule 
గిరాకీ పట్టిక 

demarcate ఎల్లలు ఏర్పరచు, హద్దులు 
నిర్ణయించు 

demarcation (సరిహద్దు (నిర్ణయం). ~ 
dispute పని హద్దుల వివాదం. "= line 
హద్దురేఖ 

demarcator హద్దునిర్ణేత 

demasking agent అనాచ్భాదకం 

dematerialise ఆధ్యాత్మికం చేయు 


demean న్యూనపరుచు, అప్రతిష్టపాలు 
చేయు 

demeanour నడవడి, వైఖరి 

dementi (పుకారును) అధికార 


పూర్వకంగా ఖండించడం 

dementia చిత్తవైకల్యం, విద్రుతి 

demerit అవలక్షణం, అయోగ్యత, లోపం, 
దోషం, దుర్గుణం 

demersal సముద్రాంతర్భాగ జీవితం 

demesne హక్కు భుక్తాలలో ఉంచుకొను. 
~ lands సొంత ఉపయోగం కోసం 
ఉంచుకొన్న భూములు 

demi సగం, అర్థ. ~ official అర్ధాధికారి 

demigod దైవాంశ సంభూతుడు, దివ్య 
పురుషుడు, భగవత్‌ స్వరూపుడు 

demilitarisation నిస్పైనికీకరణ 

demilitarise సైన్యాన్ని ఉపసంహరించు, 
నిస్సైనికంచేయు 

demineralisation విఖనిజీకరణం 

demineralised water విఖనిజీకృత 
జలం 

demise మరణం; దీర్ణకాల కౌలులీజు, 
వీలునామా ద్వారా ఆస్తి సంక్రమింప 


జేయడం. > Of the crown సమాట్టు 
మరణం; సింహాసనత్యాగం 
demission రాజీనామా, పరిత్యాగం 
demit పరిత్యజించు, రాజీనామా చేయు, 
వదులుకొను 
demitting రాజీనామా చేసే సందర్భం 
demiurge మూలమూర్తి 
demobilization విసైన్యీకరణ, సేన 
నుంచి తొలగించు 
demobilize సైన్యం నుంచి తొలగించు 
democles sword పొంచి ఉన్న ముప్పు, 
గొంతుమీది కత్తి 
democracy ప్రజాస్వామ్యం 
democrat (పజాస్వామ్యవాది 
democratic పజాస్వామికమైన. ౫ ౯En- 
tralism కేంద్రీకృత ప్రజాస్వామ్యం. గ 
convention ప్రజాస్వామ్య సమ్మేళనం. ~ 
forces ప్రజాస్వామిక శక్తులు. ౫ 50- 
cialism (ప్రజాస్వామ్య సామ్యవాదం 
democratization పజాస్వామ్యీకరణ 
demode పాతపడ్డ, వాడుక తగ్గిన, అల 
వాటు తప్పిన 
demographic 
నియంత్రణ 
demography జనాభా విజ్ఞానం, జన 


regulation జనాభా 


సాంఖ్యకశాస్త్రం, సంఖ్యాధ్యయన (శాస్త్రం 
demolish నేలమట్టం చేయు, పడగొట్టు 
demolition విధ్వంసం చేయడం, నాశం 
చేయడం, కూలగొట్టడం. ~ order కూల 
గొట్టమనే ఉత్తరువు 
demon దయ్యం, దానవుడు 
demonetization నాణేల చెలామణి రద్దు 
demonetize చెలామణి నుంచి నాణేలను, 
కరెన్సీని రద్దుచేయు/ ఉపసంహరించు 
demoniac దయ్యం పట్టిన వ్యక్తి; వెర్రి ఆవే 
శంతో కూడిన 


demoniacal 


151 denounce 





demoniacal దయ్యానికి సంబంధించిన 

demonic అతీంద్రియ శక్తి ఆవేశించిన 

demonism భూత (ప్రేత పిశాచాల్లో 
నమ్మకం 

demonology పైశాచిక (శాస్రం 

demonstrability నిరూపణీయత 

demonstrable నిరూపించదగిన, (ప్రద 
ర్శించదగిన, రుజువు చేయదగిన 

demonstrate నిర్వహించు, ప్రదర్శించు, 
దృష్టాంతంగా చూపు, నిజపరుచు, 
రుజువుచేయు, ప్రత్యక్షంగా చూపు 

demonstration ప్రత్యక్ష నిరూపణ, 
ప్రదర్శన, తార్మిక నిరూపణ, బాహ్య ప్రద 
రన. experiment ప్రదర్శనాత్మక 
ప్రయోగం 

demonstrative పత్యక్ష నిరూపణాత్మక 


demonstrator ప్రత్యక్ష _నిరూపకుడు, 
ప్రదర్శకుడు 

demoralization నీతిభ్రష్టత, అధఃపతనం, 
నిరుత్సాహం 


demoralize నైతికంగా భంగపరచు, హాని 
చేయు, (భ్రష్టుపట్టించు 

demos (ప్రజాసామాన్యం, జనసామాన్యం, 
సామాన్యజనం 

demote పదవి/ హోదా తగ్గించు 

demotice సార్వజనికమైన, సర్వ సాధారణ 
మైన 

demotion పదవి/ హోదా తగ్గింపు 

dempster తీర్చరి 

demulcent ఉపశమనకారి 

demur ప్రతిబంధించు, శంకించు, ఆలస్యం 
చేయు, అభ్యంతరం లేవదీయు 

demure గంభీరమైన; సిగ్గుపడే; నక్క 
వినయం, నంగనాచి 

demurrage విలంబ(న) శుల్మం 

demurrer వాదాక్షేపకుడు; వాదాంశాక్షేపణ 


den గుహ, బిలం, రహస్య స్థావరం 
ప్రైవేజీకరించడం, 


denationalization 
ప్రైవేటుపరం చేయడం 

denationalize (పైవేటీకరించు, ప్రైవేటు 
పరం చేయు 

denaturalise పౌరసత్వం 
చేయు, స్వభావాన్ని మార్చు 

denature కల్తీచేయు, సహజ గుణాన్ని 
పోగొట్టు 

dendritic శాఖాయుత, శాఖలుగా విస్త 
రించిన 

dendrology వృక్షాధ్యయనం 

denegation నిరాకరణ 

dengue డెంగ్‌, డెంగ్యు, డెంగీ జ్వరం 

denial నిరాకరణ, ఖండన 

denied నిరాకృత 

denier నిరాకర్త, కాదనేవాడు, తిరస్మరించే 
వాడు; చిన్న నాణం 

denigration అప్రతిష్టపాలు చేయడం 

denization పౌరత్వ ప్రదానం 

denize దేశీయుని/ పౌరుని చేయు 

denizen పౌరుడయిన విదేశీయుడు, 
వాస్తవ్యుడు 

denominate నామవర్గీకరణ చేయు 

denomination నామవర్గీకరణం 

denominative పేరుపెట్టే, 'పేరులాగా 
వాడదగిన 

denominator హారం, విభాజకం, సాధార 


లేకుండా 


ణాంశం 
denotation నైఘంటుకార్థం, మూలార్ధం 
denotative నిర్దేశకమైన, స్థిరార్థం 
denote సూచించు, నిర్దేశించు 
denotified tribe విముక్త జాతి/ తెగ 


denouement పరిణామం, _ పరిష్మారం, 
ఉపసంహారం 
denounce నిరసించు, తప్పులెన్ను 


నిందించు, దూషించు, విమర్శించు 


de novo 


152 deplume 





de n0vం మళ్లీ మొదటి నుంచి, సరికొత్తగా 

dense దట్టమైన 

denseness గుబురు, సాంద్రత, దట్టం 

density సాంద్రత, (జన) సాంద్రతమీద 
ఆధారపడ్డ కారకాలు. fM gradient 
సాంద్రతా ప్రవణత. f Of population 
జన సాంద్రత 

dent గంటు, గాటు 

dental దంత్యదంతాకార. papilla 
దంతసూక్ష్మాంకురం 

dentate పళ్ళు గల, రంపపు అంచులవలె 
ఉండే దంతాలు గల 

denticle చిన్నపల్లు 

denticulate చిన్న పళ్ళుగల 

dentine దంత ధాతువు 

dentistry దంతవైద్యశాస్త్రం. Cosmetic ~ 
సౌందర్యవర్థక దంతవైద్య శాస్త్రం 

dentition పండ్లు మొలవడం, దంతాల 
అమరిక 

denture కట్టుడుపళ్ళు, కృత్రిమ దంతాలు 

denudation నీటికోత 

denude నగ్నంచేయు, దిగంబరంచేయు 

denunciation నేరారోపణ చేయడం, 
సమాప్తి సూచన 

deny ఖండించు, తిరస్మరించు, నిరాక 
రించు, కాదను, లేదను 

deoderant దుర్గంధహారి, దుర్వాసన పోగొ 
ట్టేది 

deoderiser దుర్గంధహారిణి 

deoderization దుర్గంధహరణం 

deoderize దుర్గంధాన్ని హరింపజేయు 

deontology ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం 

depart విడచిపోవు, బయలుదేరు, వెళ్ళి 
పోవు 

department విభాగం, శాఖ, భాగం 

departmental శాఖీయ. ా accounts 


శాఖాపరమైన లెక్కలు. ~ action శాఖా 

పరమైన చర్య. f enquiry శాఖాపర 

మైన విచారణ 
departmentalization విభాగీకరణం 


departure బయలుదేరు, వదిలివెళ్ళు, 
తప్పుకొను, దూరమగు; నిష్మమణం, 


మార్గాంతరం, దారితొలగడం 
depasture మేపుటకు విడచు, మేపు 
depauperize దారిధ్య విమోచనం 
depend తటస్థించు, వేలాడు, ఆధారపడు, 

విశ్వసించు, నిరీక్షించు, నమ్ముకొని 

ఉండు, అధీనమై ఉండు 
dependable నమ్మదగిన, ఆధారపడదగిన 
dependence ఆధారపడి ఉండడం 
dependencies పరాధీన దేశాలు 
dependency పరాధీనత, అధీనరాజ్యం 


dependency theory ఆశ్రయణ 
సిద్ధాంతం 
dependent అస్వతంత్ర, ఆధారపడిన, 


వశ్యం, పరాశ్రయ, పరతంత్రుడు, ఆథి 
తుడు, ఆధీనుడు 
depict వర్ణించు, వివరించు, చిత్రించు 
depicture చితించు 
depilation రోమనిర్మూలనం 
depilatory రోమహారి 
deplano సంగ్రహంగా, సంక్షిప్త గతిలో 
deplete ఖాళీ చేసిన, క్షీణ, తరిగిపోయిన 
depletion తగ్గుదల, తరుగు, క్షీణత 
deplorable దయనీయమైన, విచారకర 
మైన, శోచనీయ 
deplore గర్జించు, దూషించు, నిందించు 
deploy నియోగించు, రంగంలోకి దించు, 
విస్తరింపచేయు, వ్యూహం ఏర్పరుచు 
deployment (సైన్యాల) మోహరింపు, 
వ్యూహరచన; సైన్య విస్తరణ 
deplume ఈకలుపీకు 


depolarize 


153 derangement 





depolarize వికర్షించు, చెదరగొట్టు 

depoliticisation రాజకీయ విమోచనం 

deponent సాక్షి వాజ్య్మూలమిచ్చే వ్యక్తి 

depopulate జనాభా తగ్గించు 

depopulation జనాభా తగ్గించడం, నిర్జనీ 
కరణం 

deport దేశ బహిష్కృతుని చేయు 

deportation దేశ బహిష్మారం 

deportee దేశబహిష్కృతుడు 

deportment నడవడి; వేషభాషలు, (ప్రవ 
ర్తన, పద్ధతి 

depose తోసిపుచ్చడం, కాదని చెప్పడం, 
సాక్ష్యం చెప్పడం, అధికారం నుంచి తొల 
గించడం 

deposit ధరావత్తు, జమ. ff a౯Cco0unt 
డిపాజిట్‌ ఖాతా, జమఖాతా. f bA45e 
డిపాజిట్ల పునాది, డిపాజిట్ల బలం 

deposition వాజ్మూలం, _మేటవేయడం, 
నిక్షేపణం 

depositary సరుకుల గిడ్డంగి, ధర్మకర్త 

deposit నిక్షేపం 

depot సరుకు నిలవచేసే చోటు, బస్సులు, 
వాహనాలను నిలిపి ఉంచి, శుభ్రపర్చే 
చోటు 

depravity నైతిక పతనం 

deprecate చులకనచేయు, 
గించు, నిందించు 

depreciate విలువ తగ్గించు, ధర మంద 
గించు 

depreciation (యంత్రాల) అరుగుదల, 
(మారకం) విలువ తగ్గడం, తరుగుదల, 
రవాణాలో/ వాడుకలో కలిగే నష్టం 

depredation దోపిడీ, _ కొల్లగొట్టడం; 
ధ్వంసం 

depredator దోపిడీదారు, విధ్వంసకుడు 

depress అధైర్యపరుచు, నిరుత్సాహపరుచు; 


నిరాశకలి 


మందగింపజేయు; ధర తగ్గించు; స్వర 
స్థాయి తగ్గించు 

depressant ఉపశమనకారి 

depressed పీడిత. - Classes దళిత 
వర్గాలు, పీడిత వర్గాలు. - Market వస్తు 
సేవలకు విలువలేని విపణి 


depression విషాదం, నిరాశ, కుంగిపో 
వడం, వాయుగుండం; ఆర్థిక మాంద్యం. 
~ of freezing point ఘనీభవన స్థాన 
నిమ్నత 

deprivation కోల్పోవడం; నష్టం; సౌక 
ర్యాల తొలగింపు 

deprive పోగొట్టుకొను; అందకుండా 
చేయు, నిరోధించు; దోచుకొను; లేకుండా 
చేయు 

depth గంభీరత, లోతు 

depurate శుద్ధిచేయు 

deputation ప్రతినిధిగా పంపడం, బదు 
లుగా పంపడం, ఉపనియామకం. “= 4/ 
lowance ఉపనియామక భత్యం. = 4 
ఉపనియుక్త వేతనం 

deputationist ఉపనియుక్తుడు 

depute బదులుగాపంపు, ప్రతిగాపంపు 

deputize ప్రతినిధిగా  వ్యవహరించు, 
బదులు పంపు 

deputy ఉప, తాత్మాలిక ప్రతినిధి. ా 4౯- 
countant ఉపగణాధికారి. ~ Minister 
ఉపమంత్ర్రి. ~ speaker ఉపసభాపతి, 
ఉపాధ్యక్షుడు 

derail పట్టాలు తప్పు, దారితప్పించు 

derailment పట్టాలు తప్పడం, దారి 
తప్పడం 

derange కలత పెట్టు, చెల్లాచెదరుచేయు, 
వెర్రెత్తించు 

deranged కమం తప్పిన 

derangement అస్తవ్యస్తత, తారుమారు, 
అపవిన్యాసం 


derasinate 


154 deserving 





derasinate పెకలించు; నిర్మూలించు 

derate రేటు తగ్గించు 

deregulate నియంగత్రణ నుంచి విముక్తి 
చేయు, నియంత్రణలను ఎత్తివేయు 

deregulation నియంత్రణను ఎత్తి 
వేయడం, నియంత్రణ సడలింపు 

derelict land ఉపయోగించడం మానేసిన 
భూమి/ ప్రాంతం, ఉదా॥ పాత రైల్వే రహ 
దారులు, ఉపయోగంలో లేని ఫ్యాక్టరీలు 
మొ 

derelict పరిత్యక్తుడు; ఉపేక్షించు 

dereliction అశ్రద్ధ, విడిచిపెట్టడం, ఉపేక్ష 

derequisition స్వాధీన పరుచుకొన్న 
ఆస్తిని విడుదల చేయడం 

deride ఎగతాళిచేయు, అపహాస్యం చేయు 

derision గేలి, ఎగతాళి, అపహాస్యం 

deritus రాళ్ళ/ మొక్కల అవశేషాలు 

derivation ఉత్పాదన; ఉత్పత్తి, శబ్దరూప 
సాధన 

derivational నిష్పాదిత. history 
నిష్పాదన చరిత్ర. - path నిష్పాదన 
మార్గం. = 776౬ రూపసాధన వృక్షం 

derivative ఉత్పన్నం, తద్ధితం. ~ 
mortage రెండవ తనిఖీ, అనుబంధ 
తాకట్టు. - 5/41 నిష్పాదక ప్రత్యయం 

derive ఉత్సాదించు, సాధించు, శబ్ద 
వ్యుత్పత్తి చెప్పు, నిశ్చయించు, ఊహించు 

derived ఉత్పన్న nit ఉత్పన్న 
ప్రమాణం. f గం ఉత్పన్న రూపం. - 
title సాధించిన/ పొందిన హక్కు 

derm (లో) చర్మం 

dermal చర్మ సంబంధమైన 

dermatitis చర్మశోథ, చర్మపు నొప్పి 

dermatologist చర్మరోగ నిపుణుడు 

dermatology చర్మరోగ విజ్ఞానం 

dermatomycosis తామర 


dermatosis చర్మ వికృతి 

dermis చర్మం 

derogate తగ్గించు, న్యూనపరచు, అపయ 
శస్సు కలిగించు 

derogation తగ్గించడం 

derogatory నిందాపూర్వమైన 

derrick బరువులు ఎత్తే చిన్న యంత్రం 

derringer చిన్న పిస్తోలు 

desalinization లవణ హరణం 

1౮0211 శ్రావ్యత, పాట 

descendant ఉత్తరాధికారి, వంశస్థుడు, 
వారసుడు 

descended ఉద్భూత, అవతరించిన 

descendible సం[క్రమించదగిన 

descending order అవరోహణ (క్రమం 

descending rhythm అనులోమ లయ 

descent అవరోహణ, దిగజారడం, పతనం 

deschooling పాఠ్య ప్రణాళికా తిరస్మార 
వాదం 

describe వర్ణించు, వివరంగా చెప్పు, గుణ 
వివరణ చేయు, రూపుకట్టు 

description వర్ణన, వివరణ 

descriptive వర్ణనాత్మక, వివరణాత్మక. ౫ 
grammar వర్ణనాత్మక వ్యాకరణం. ౫ 
order వర్ణన క్రమం. ~ adequacy 
వర్ణన సమగ్రత. f 4d4jeCtive వర్ణనాత్మక 
విశేషణం 

desecrate అపవిత్రం చేయు 

desecration అపవిత్రంచేయడం 

desensitisation గ్రాహకత తగ్గించడం 

desert విడిచి పెట్టిపోవు, త్యజించు; 
ఎడారి. ా nd ఎడారి గాలి 

desertification మరుభూమీకరణ 

desertion పరిత్యాగం, పలాయనం 

deserve అర్హత కలిగిన 

deserving అర్షమైన 


desiccate 


155 desturctive 





desiccate నీరు తీసివేయు, నిర్ణలీకరించు 

desiccator నిర్షలీకరణి 

desiderate కోరు, లేదని బాధపడు 

desideratum లోపం, కొరత; కోరదగిన 
వస్తువు 

design పథకంవేయు, ఉద్దేశించు; రూప 
రచన, ఆకృతిరచన, కల్పన, ఉద్దేశ్యం, 
విన్యాసం 

designataion పదవి (పేరు), హోదా, 
అభిదానం 

designate పేర్కొను, గుర్తింపు కలిగి 
ఉండు; నియుక్తుడై ఇంకా పదవి చేపట్టని 

designated court నిర్దిష్ట న్యాయస్థానం 

designed ఆకృతిచేసిన 

designedly ఉద్దేశపూర్వకంగా 

designer నిర్మాత, నమూనా కర్త 

designing అచ్చుపని; జిత్తులమారి/కపటి 
అయిన 

desipience అల్బత్వం, కొంటెతనం 

desirability వాంఛనీయత, అపేక్షణీయత 

desirable అపేక్షణీయ, వాంఛనీయ. - 
tenant భూస్వామి 

desire కోరిక, వాంఛ, వాంఛించు 

desired అభిలషిత, కోరిన, వాంఛిత. - 
result కోరిన ఫలితం 

desirous అపేక్షగల, ఇచ్చగల, వాంఛగల 

desist నిరోధించు, ఆపు 

desk సొరుగులబల్ల, రాతబల్ల, మేజా 

desolation దిక్కుమాలిన స్థితి, ఒంటరి 
తనం, నిస్సహాయస్థితి 

despair నైరాశ్యం, నిర్వేదం 

despatch పంపు, జారీచేయు, రవాణా 
చేయు. - 70/2 సరుకుతోపాటు పంపే 
లేఖ. - rider ఉత్తరాలను, సందేశాలను, 
వస్తువులను వాటి గమ్యానికి చేర్చే వ్యక్తి. 
~ advice పంపినట్టు అందించిన సమా 
చారం 


despatches అధికార లేఖలు 

desperado దుస్సాహసి, 
తెంపరి 

desperate తెగించిన, నిరాశతో కూడిన; 
ఆశలేని, ఉపాయంలేని, అసాధ్య 

desperately తెగువతో, నైరాశ్యంతో 

despersion పృథక్కరణం, వేరుపరచటం 

despicable నీచ, నికృష్ణ, హేయ 

despise తృణీకరించు, నిరసన భావంతో 
చూచు, రోయు 

despoil దోపిడీచేయు, కొల్లగొట్టు 

despondency నైరాశ్యం, విషణజ్ఞత 


ఆకతాయి, 


despondent విషజ్ఞ 

despot నియంత, నిరంకుశ/ వ్యక్తి/ పాల 
కుడు 

despotism నియంతృత్వం, నిరంకుశత్వం 

dessert అంత్య ఖాద్యం 

destabilise అస్థిరపరచు 

destination లక్ష్యం, గమ్యం 

destine ఏర్పరచు, విధించు, నిర్దేశించు, 
నిర్ణయించు 

destiny తలరాత, విధి, దైవం 

destitute నిరుపేద, అభాగ్య, అనాథ, 
ఆశ్రయ రహిత దరిద్ర. > Of property 
ఆస్తి హీనుడు. - 7౭౧౮౦౫ నిరాశ్రయుడు 

destroy నాశంచేయు, విచ్చిన్నం చేయు, 
ధ్వంసం చేయు, అంతంచేయు 

destroyed నష్టమైన, ధ్వంసమైన 

destroyer యుద్ధనౌక, వినాశకుడు 

destroying నాశంచేయడం 

destructible నాశంచేయదగిన 

destruction నాశం, విధ్వంసం 

desturctive విధ్వంసక. ff 20070 
విధ్వంసక చర్య. ~ wave వినాశక 
తరంగం 


desuetude 


156 detract 





desuetude అ(పపయోగ/ అనుపయోగ/ స్థితి 

desultary నిలకడలేని, క్రమపద్ధతి లేని, 
సంబంధంలేని, అసంబద్ధ 

detach విడగొట్టు, విడదీయు 

detached view నిర్లిప్త/ అనాసక్త దృక్పథం 


detachment నిర్లిప్తత, విడిపోవడం. 
retina ~ నేత్రపటలం విడిపోవడం 

detail తబ్బీలు, వివరం; పనికేటాయించు, 
వివరించు 

detailed సమగ్రమైన, వివరణాత్మకమైన, 
పనికి కేటాయించిన. ా 4౯౯0unt సవివ 
రణ ఖాతా. - 4nab5i5 సమగ్ర విళ్లే 
షణ. "= estimates సవివరమైన అంచ 
నాలు. ా heads శీర్షికలు, సవివరమైన 
పద్దులు. f Inspection సవివరమైన 
తనిఖీ. ~ Instructions సవివర ఆదే 
శాలు. - 727077 సవివర నివేదిక 

detain నిర్భంధంలో ఉంచు, నిరోధించు, 
ఆపి పెట్టు 

detained నిరోధించిన, 
ఆపిపెట్టిన 

detainee నిర్భంధితుడు, బందీ 

detect ఆచూకీతీయు, కనుగొను, కనిపెట్టు 

detection (పరిశోధన, ఆచూకీ, ఆరా 

detective డిటెక్టివ్‌, పత్తేదారు, అపరాధ 
పరిశోధకుడు 

detector శోధని, శోధకుడు 

detente ఉద్రిక్తతల సడలింపు, సయోధ్య: 
సామరస్యం 

detention నిర్బంధం, (పాఠశాలలో) పైతర 
గతికి పంపకపోవడం. preventive ~ 
నివారక నిర్భంధం 

detenue బంది, అవిచారిత నిర్భంధితుడు, 
రాజకీయ ఖైదీ 

deter నిరోధించు, అడ్డగించు, ఆపు, నివా 
రించు 


నిర్బంధించిన, 


detergent అపక్షాలకం, మురికిని తొల 
గించేది, శుభ్రం చేసేది 

deteriorate తగ్గు, క్షీణించు, క్షీణింప 
చేయు, చెడగొట్టు, హీనస్థితి నొందు, 
గుణం చెడు, విలువతగ్గు 

deterioration క్షీణత, క్షయం, పతనం, 
దెబ్బతినడం, (క్రియాశక్తి హీనత. - 77- 
dex క్షీణతాసూచిక 

determinable నిశ్చయింపదగిన, నిర్ధ 
రింపదగిన 

determinant నిర్ణాయకం, 
నియంత్రించే అంశం 

determination సంకల్పం, పూనిక, 
నిష్కర్హ (దృఢ) నిశ్చయం, (న్యాయ) నిర్ధా 
రణ 

determinative నిర్ణాయకమైన 

determine నిర్ణయించు, సంకల్పించు, నిర్ధ 
రించు, సమాప్తిచేయు, నిశ్చయించు 

determined నిశ్చిత, సమాప్త, నిరూపిత 

determinedly నిశ్శితంగా, పట్టుదలగా 

determinism నియతివాదం, నిర్ణాయక 
పద్దతి. economic ~ ఆర్థిక నియతి 
వాదం. linguistic ~ భాషానియతివాదం 

determinist నియతివాది 

detersive పరిశు(భ్రపరిచే 

detest అసహ్యించుకొను, ద్వేషించు 

detestation ఏవగింపు, రోత, ద్వేషం 

dethrone గద్దెదించు, పదవి నుండి/ 
సింహాసనం నుండి తొలగించు 

detonate పెద్దగా పేల్బు, విస్ఫోటించు 

detonation విస్ఫోటనం 

detonator విస్ఫోటకం 

detour చుట్టుదారి 

detoxication నిర్విషీకరణ 

detract అపకర్షించు, గౌరవ లోపంచేయు, 
తక్కువచేయు, నిందించు 


నిరారకం, 
థి 


detraction 


157 devotion 





detraction ఖాతిలోపం, అపకర్షణ, 
గౌరవలోపం, శ్రద్ధ కోల్పోవడం 

detractor అపకర్షకుడు, దారి తప్పించే 
వ్యక్తి గౌరవలోపం కలిగించే వ్యక్తి 

detrain రైలుదిగు/ రైలు నుంచి దింపు 

detribalize గిరిజనత్వం విచ్చిన్నం చేయు 

detriment ప్రయోజనాలకు భంగం కలి 
గించడం, నష్ట(పరచడం), చెరుపు, హాని 

detrimental హాని, వినాశకరమైన, అయో 
గ్యుడైన 

detrition అరుగుదల 

detritus అరిగిన రాళ్ళ గుట్ట 

deuce డ్యూస్‌, రెండు చుక్కల పేక ముక్క 
పాచిక, మహామారి, కొంటెపని; టెన్నిస్‌లో 
ప్రత్యర్థులు సమ ఉజ్జీగా ఉందే దశ 

devaluation మూల్య న్యూనీకరణ, అప 
మూల్యనం, విలువ తగ్గింపు 

devalue విలువ తగ్గు/ తగ్గించు 

devastate విధ్వంసం చేయు, సర్వనాశం 
చేయు, పాడుచేయు 

devastation వినాశం, భారీ నష్టం 

develop అభివృద్ధి/ క్రమవృద్ధిచేయు, ఉన్న 
తికి చెప్పు 

developable అభివృద్ధి చేయదగిన 

developed అభివృద్ధిచెందిన 

developing అభివృద్ధి చెందుతున్న వర్ణ 
మాన. ~ Countries అభివృద్ధి చెందు 
తున్న/ తృతీయ ప్రపంచ దేశాలు 

development (పగతి, అభివృద్ధి, నూతన 
సంఘటన/ పరిణామం 

developmental పురోగమనశీల 

deviance వక్రత, అతిరిక్తత 

deviant అతిరిక. ~ behaviour అతిరిక్త 
ప్రవర్తన 

deviate మార్గంతప్పు, 
మార్గావసరణం చేయు 


దారితొలుగు, 


deviation కమభంగం, విచలనం; తొల 
గడం, అపసరణం, అతిక్రమణం; తప్పు, 
భేదం, వ్యత్యాసం; ఉల్లంఘించు, వైదొలగి 
పోవు, దిశమార్చు. $tAndard ప్రమాణ 
విచలనం 

deviationism ఉల్లంఘనవాదం 

device ఉపాయం, పరికల్పన, సాధనం, 
పరికరం, యుక్తి పద్ధతి 

devil] దయ్యం, పిశాచం; దుష్టుడు, 
క్రూరుడు. printer's > అచ్చు తప్పు, 
ముద్రారాక్షసం 

devil's advocate కుతర్శవాది 

devilish పైశాచిక, ఘోరమైన 

devilism పైశాచికత్వం, దారుణప్రవర్తన 

devilment దుర్మార్గం, క్రౌర్యం, దారుణ 
దృశ్యం 

devilry దానవత్వం 

devious వక్రమైన, పొరపడిన, వంచక 

devisable వీలునామా ద్వారా ఇవ్వదగిన 

devise వీలునామా ద్వారా ఆస్తిని పొందే 
వ్యక్తి 

devisor వీలునామా దాత, వీలునామా కర్త 

devitalize నిర్వీర్య్వపరుచు, నిస్రాణంచేయు 

devoid విహీనమైన, లేని, రహిత, లోపిం 
చిన 

devolute అప్పగించు, 
సంక్రమింపచేయు 

devolution సంక్రమించడం, క్రమక్షీణత. 
~ of property ఆస్తిసంక్రమణం. 
rules ఆస్తి సంక్రమణ నియమాలు 

devolve సంక్రమించు, ప్రాప్తించు 

devote శ్రద్ధవహించు, అర్పించు, వినియో 
గించు, నిష్టవహించు, సమర్పించు 

devotedly దీక్షగా, భక్తివిశ్వాసాలతో 

devotee భక్తుడు, దాసుడు 

devotion దీక్ష పరాయణత్వం, అంకిత 
భావం. గ 0f duty కర్తవ్య నిష్ట 


అధికారమిచ్చు, 


devour 


158 dictation 





devour కబలించు, నమలకుండా మింగు 

devout మత నిష్టగల, పవిత్రమైన, భక్తిగల, 
శ్రద్ధాకు 

dew మంచు బిందువు, తుషారం. *- 
point మంచు ఏర్పడే ఉష్ణోగ్రత 

dewalp గంగడోలు 

deworming పొట్టలోని పురుగులను నిర్మూ 
లించటం 

dexterity వైదగ్ధ్యం, నేర్చు, నైపుణ్యం, 
లాఘవం, (హస్త కౌశలం; చతురత. - 
test కౌశల పరీక్ష 

dextrose చక్కెర 

dextrous హస్తకౌశలం గల, దక్ష 

diabetes చక్కెర వ్యాధి, మధుమేహం. ౫ 
insipidus అతిమూక్రవ్యాధి. = 726/7 
7౮ మధుమేహం 

diabetic మధుమేహ రోగి 

diablerie చేతబడి, బాణామతి, మంత్ర 
విద్య 

diabolic రాక్షస, క్రూరమైన 

diabolism పైశాచిక ప్రవర్తన, పిశాచపూజ 

12001126 పిశాచీకరించు 

diachronic భీన్నకాలిక 

diacritic అధిక చిహ్నం 

diacritical భేదాన్ని సూచించే 

diadem కిరీటం, రాజమకుటం 

diagnose వ్యాధి నిర్ధారణ చేయు, రోగ 
నిదానం చేయు 

diagnosis రోగనిదానం, వ్యాధి నిర్ధారణ, 
రోగ నిర్ణయం 

diagnostic రోగనిర్ధారణ చేసే 

diagonal వికర్ణం 

diagram రేఖాచిత్రం 

dialect మాండలికం. f 47//4 మాండలిక 
రేఖాపటాలు. = 47౬4 మాండలిక ప్రదేశం. 
~ borrowing మాండలికా దానం. 


geography మాండలిక భాషా విస్తర 
ణాధ్యయనం 

dialectical మాండలికమైన. f method 
ద్వంద్వ తార్మిక పద్దతి. ~ materialism 
గతి తార్మిక భౌతిక వాదం 

dialectics గతితార్శ్మికవాదం 

dialectology మాండలిక భాషా విజ్ఞానం 

61210216 సంభాషణాత్మకం 

dialogue (పరస్పర) సంభాషణ, సంభాష 
ణాత్మక రచన 

dialysis రక్తశుద్ధి (చికిత్స) 

diameter వ్యాసం 

diametrical సంపూర్ణమైన; సూటియైన 

diaphonous స్వచ్చమైన, పారదర్శకమైన 

diaphragm ఉదరవితానం 

diarchy ద్వంద్వ పరిపాలన, ద్వంద్వ 
ప్రభుత్వం 

diarise దైనిక 

diarrhoea అతిసారం, నీళ్ళ విరేచనాల 
వ్యాధి 

diaspora వలసపోయిన జాతిని గురించిన 
అధ్యయనం 

diathesis ప్రవృత్తి 

diatomic ద్విపరమాణుక 

diatribe తీవ్రవిమర్శ, దూషణ, నింద 

dibble తవ్వుకోల, పార; గునపంతో మట్టి 
తవ్వు 

dice పాచిక, తరుగు, తురుము 

dichotomization ద్విధాకణం 

dichotomy ద్వఢీభావం 

dichroism ద్వివర్ణత 

dichromic ద్వివర్ణాత్మక 

dictaphone డిక్టాఫోన్‌ 

dictate చెప్పి రాయించు, ఆజ్ఞాపించు 

dictated peace బలవంతపు శాంతి 

dictation ఉక్తలేఖనం, వినిరాయటం 


dictator 159 


digress 





dictator నియంత, నిరంకుశుడు 

dictatorial నిరంకుశమైన 

dictatorship నియంతృత్వం. ff 
proletorit కార్మికవర్గ నియంతృత్వం 

diction వదసరళి, శబ్దసంపద 

dictionary కోశం, నిఘంటువు 

dictum సూక్తి సిద్ధాంతం 

didactic సందేశాత్మక, ప్రయోజనాత్మక 

didactic realism జెపదేశిక వాస్తవికత 

didapper నీటికోడి 

diddle మోసగించు 

die ఆరు చుక్ళల పాచిక; చనిపోవు, మర 
ణించు 

die hard n. జగమొండి, మొండి మనిషి 
అభివృద్ధి నిరోధకుడు 

die hard భయంకరంగా పోట్లాడు, భీక 
రంగా పోట్లాడు 

dielectric విద్యున్నిరోధకమైన, _ విద్యు 
ద్వాహకం కాని 

diet రాజకీయ ప్రతినిధి సభ (జపాన్‌); 
పోషకాహారం. balanced ~ సంతులితా 
హారం 

dietary పథ్యసంబంధమైన 

dietetics ఆహార నియంత్రణ శాస్త్రం 

dietician ఆహార శాస్త్రజ్ఞుడు 

dieting ఆహార నియంత్రణ, పథ్యం పాటిం 
చడం 

differ భిన్నాభిప్రాయంతో ఉండు, భేదించు 

difference వ్యత్యాసం, విభేదం, భిన్నాథి 
ప్రాయం 

differenciation విభేదనం 

different ఇతర, అన్య, భిన్న 

differentia వ్యావర్తనం 

differential అవకల, భేదాత్మక. ౫ ౯0- 
efficient అవకలన గుణకం. f gravi- 
metric analysis భేదాత్మక భార 
విశ్లేషణం. > growth భేదాత్మకవృద్ధి 


differentiated అవకలిత 

differentiation అవకలనం, తేడా, విభజ 
నీకరణ 

differnetiate భేదం చూపు/ గుర్తించు 

difficult దుష్మరమైన, క్లిష్టమైన, కష్టసాధ్య 
మైన 

difficulty తంటా, కష్టం 

diffidence ఢైర్యం చాలమి, బిడియం, 
సంకోచం, ఆత్మవిశ్వాస లోపం 

diffident ఆత్మవిశ్వాసం లేని, ధైర్యంలేని 

diffraction వివర్తనం, విదళనం. “- 
colour విదళిత వర్ణం 

diffuse వ్యాపింపజేయు, వెదజల్లు, విస్త 
రించు 

diffused పరివ్యాప్త, వికీర్ణ 

diffusion విస్తరణం, వ్యాప్తి, వ్యాపనం, 
విస్తృతి 

diffract కాంతిని విశ్లేషించు 

dig (నేలను) తవ్వు ఖననంచేయు 

digest సారాంశం, క్లుప్తీకరించిన రాత; 
జీర్ణం చేసుకొను 

digestable జీర్ణయోగ్యమైన 

digestibility జీర యోగ్యత 

digestion పచనం, జీర్ణక్రియ 

digestive జీర్ణకారియైన. ~ gland జీర్ణ 
గ్రంథి 

digit అంగుళి, వేలు, అంకె 

digital సంఖ్యలకు/ అంకెలకు సంబంధిం 
చిన 

digitigrade మునివేళ్ళపై నడిచే 

6121053512 ద్విభాషిత 

6180142 మాననీయ వ్యక్తి, ఉన్నతాధికారి 

dignity హుందా(తనం), పరువు, గొప్ప 
దనం, ఘనత, గౌరవం 

dignity of labour శమ గౌరవం 

digress విషయాంతరం చేయు 


digression 


160 dip-needle 





digression అవాంతర ప్రసంగం 

dihedral ద్విముఖమైన 

dike కాలువ, కందకం, అగడ్త 

dilapidate పాడుపెట్టు, నాశంచేయు; 
శిథిలమగు, జీర్ణమగు 

dilapidation శిథిలావస, జీర్ణావస్థ 

dilate ఉబ్బు, విస్తరించు 

dilation విస్తరణం, విస్ఫారణం, ఆలస్యం 

dilatoriness కాలయాపనం చేసే తత్త్వం 

dilatory ఏిలంబక. “= ంtion విలంబన 
ప్రతిపాదన. f /467ట కాలయాపన 
యుక్తులు 

dilemma సందిగ్గత, సందిగ్గావస్థ 

dilettante కళాపియుడు, రసికుడు 

diligence జాగరూకత, శ్రద్ధ 

diligent శ్రద్ధగల, జాగరూక. fా search 
శ్రద్ధాపూర్వకాన్వేషణ 

dily-dally వృథా కాలయాపన చేయు, 
జాగుచేయు, పొద్దుపోక తిరుగు 

diluent విలీనకారి, పలుచబరచే 

dilute పలచబరచు, నీరుగార్చు, గుణాన్ని 
తగ్గించు 

diluted సజలం, నీటితో కలిసినది 

dilution విలీనీకరణం, గాఢత తగ్గించడం, 
పలచన చేయడం 

diluvial జలప్రళయ సంబంధమైన 

dim సరిగా కనిపించని, మసక, కాంతి 
హీన, అస్పష్ట 

dimension కొలత, పరిమాణం, పరిమితి 

dimensional పరిమాణాత్మక, మితీయ 

dimensionless మితి రహిత 

dimer ద్వ్యణుకం 

dimerization ద్వణూకరణం, అణురూప 
కత 

diminish క్షీణించు, తగ్గు, తగ్గించు, తగ్గి 
పోవు, తరుగు, సంగ్రహించు 


diminishing క్రమంగా క్షీణిస్తుందడం. - 
cost క్రమక్షీణ మూల్యం. law of ~ 
returns క్రమక్షీణ సిద్ధాంతం ప్రతిఫలం 

diminition క్రమక్షీణత, తగ్గుదల. - ల్లో 
profit లాభక్షీణత 

diminution తరుగుదల 


diminutive లఘు, స్వల్ప 

dimissory సెలవిచ్చే 

dimorphic ద్విరూప 

dimorphism ద్విరూపత 

dimple బుగ్గ/ చుబుకం మీది సొట్ట; వల 
యాకారంగా లేచే అల; సొట్టలు పడేట్లు 
చేయు 

din ఎడతెగని గోల/ రొద, చెవులు దిమ్మె 
త్తించు 

dingle లోయ, కొండకోన 

dinky అందమైన, స్వచ్చమైన, ఇంపైన 

dinner విందు 

dinosaur రాక్షసబల్లి 

dioecious ఏకలింగక 

dionysian భావావేశం 

dioxide ద్వ్వామ్లజనితం 

dip మునక; ముంచు, మునుగు 

diplomacy దౌత్యం, _విదేశాంగనీతి, 
కౌశల్యం, కార్యదక్షత 

diplomat దూత, దౌత్యవేత్త, దౌత్య ప్రతి 
నిధి రాయబారి, వ్యవహారదక్షుడు 

diplomatic దౌత్య సంబంధి. వ్యవహారదక్ష 
~ agent దౌత్య (ప్రతినిధి. - body 
దౌత్యవర్గం. ా ౯075 దౌత్యదళం. - 
immunity దౌత్యప్రతిపత్తి/ సంరక్షణ. 
privileges దౌత్య విశేష హక్కులు. గ 
protection దౌత్యసంరక్షణ 

diplopia ఒక వస్తువు రెండుగా కని 
పించడం 

dip-needle అవపాత సూచి 


dipole 


161 disaster 





dipole ద్విధువం 

dipsesis విపరీతమైన దాహం 

dipsomania తాగుడు పిచ్చి 

diptheria కంఠసర్చి, అంగుటివాపు 

dire అధికమైన, తీవ్రమైన, విపత్మరమైన, 
భయంకరమైన. = ౯0nsequences తీవ 
ఫలితాలు/ పరిణామాలు. ా necessity 
అత్యావశ్యకత 

direct ఆదేశించు, నిర్దెశించు, ముఖాముఖి, 
ప్రత్యక్ష సరాసరి. - 4/77 ప్రత్యక్ష 
(వైవాహిక) సంబంధం. f ౯45౭ కర్తృ 
కారకం. ా democracy ప్రత్యక్ష ప్రజా 
స్వామ్యం. ాeleCti0n ప్రతినిధుల్ని నేరుగా 
ఎన్నుకోవడం. ~ export నేరుగా విదేశీ 
కొనుగోలుదారుకు సరుకు అమ్మడం. గ 
fertilizers సూటి ఎరువులు. ా mMar- 
keting నేరుగా అమ్మటం. - object 
ప్రత్యక్షకర్మ ~ proportion అను 
లోమానుపాతం. f speech ప్రత్యక్షాను 
కరణ, ప్రత్యక్ష సంవాదం 

direction దిక్కు దిశ; దర్శకత్వం 

directional దిశాత్మక 

directive principle ఆదేశక సూత్రాలు, 
మార్గదర్శక సూత్రాలు, నిర్దేశక సూత్రాలు 

directive ఆదేశం, ఉత్తరువు 

directly నేరుగా, సూటిగా, ప్రత్యక్షంగా 

director నిర్వాహకుడు, సంచాలకుడు, 
సూత్రధారుడు 

directorate సంచాలక కార్యాలయం 

directory సమాచార (గంథం 

dire straits అధిక కష్టాలు 

dirge విషాద గీతిక 

dirigible చోదనీయమైన 

dirt మట్టి, మురికి, ధూళీ, మాలిన్యం, 
బూతు 

dirty తుచ్చమైన, అసహ్యమైన 


dirty linen వ్యక్తిగత విషయాలు 
disability బలహీనత, అశక్తత, అనర్హత, 
(అంగ) వైకల్యం, అయోగ్యత. ~ ben- 
efits వికలాంగులకు చేసే మేలు 
disable అనర్షునిగా చేయు, అశక్తునిగా 
చేయు 
disablement ఆశక్తత, అంగహీనత 
disaccord అసమ్మతి 
disadvantage అననుకూలత, నష్టం 
disadvantageous అననుకూలమైన, నష్ట 
దాయక 
disaffected రాజ్యవ్యతిరేకి, నిరనురక్త 
disaffection రాజ్యద్రోహం, అవిశ్వాసం 
disaffirm తిరగదోడు, తలకిందులుచేయు 
disafforest అటవీ నిర్మూలనం చేయు 
disagree భేదించు, అసమ్మతి తెలుపు, సరి 
పడకపోవు, ఏకీభవించకపోవు 
disagreement విభేదం, అసమ్మతి 
disallow నిరాకరించు, తోసిపుచ్చు 
disallowance నిరాకృతి 
disappear కనుమరుగగు, కనిపించకుండా 
పోవు 
disappearance అంతర్ధానం 
disappointment ఆశాభంగం 
disapprobation అనంగీకారం 
disapproval అనామోదం, నిరాక్ళతి 
disapprove తిరస్మరించు, సమ్మతించక 
పోవు 
disarmament నిరాయుధీకరణ. ా 607- 
ference నిరాయుధీకరణ మహాసభ 
disarrange తారుమారు చేయు, చికాకు 
పరుచు 
disarray అవ్యవస్థ, క్రమరాహిత్యం 
disassociator అసాహచర్యం, వియోజనం 
disaster విపత్తు, ముప్పు, దురదృష్టం, 
వినాశం 


disavow 


162 discourtesy 





disavow తనకు సంబంధం లేదను, పరిత్య 
జించు 


disband సైనికులను తొలగించు, సేనా 
దళాలను విచ్చిన్నంచేయు 

disbelief అపనమ్మకం 

disburse బట్వాడా చేయు, పంపిణీచేయు, 
ఇచ్చు 

disbursement పంపిణీ, బట్వాడా 

disc గుండ్రటిబిళ్ళ, చక్రం, బింబం. = 0p- 
76 నేత్రబింబం 

discard వదిలివేయు, పనికిరాదని తీసి 
వేయు, వదిలించుకొను, పరిత్యజించు, 
విసరివేయు 

discern స్పష్టంగా, (గ్రహించు, వివేచించు, 
పరిశీలించు, విచారించు 

discernible స్పష్టంగా అగపడే 

discernment వివేచన, సూక్ష్మపరిశీలన, 
వివేకం, తెలివి 

discharge నెరవేర్చు, _ విడుదలచేయు, 
ఉద్యోగం నుంచి తొలగించు, కర్తవ్య నిర్వ 
హణచేయు, విసర్జనం, స్రావం, ఉత్సర్గం, 
విడుదల. “= 772722౧707 heater విద్యు 
న్నిమజ్జన తాపకం. Menstrual ~ రుతు 
స్రావం. “- ౮౯౧ కర్తవ్య నిర్వహణ/ 
విడుదల/ నేరారోపణ నుంచి విముక్తి. - 
౧ 6/66/77070 విద్యుదుత్సర్దం. = ౨74274 
విద్యుత్‌ స్ఫులింగం. = 2/06 ఉత్సర్గ 
నాళిక 

disciple శిష్యుడు, అనుయాయి 

disciplinable కమశిక్షణార్హమైన 

disciplinarian కమశిక్షణపరుడు 

disciplinary కమశిక్షణాత్మక. = 40/07 
క్రమ శిక్షణ చర్య. -= 6072777766 క్రమ 
శిక్షణ సంఘం 

6150101116 క్రమశిక్షణ, అనుశాసనం, క్రమ 
బద్ధత 


disclaim హక్కు వదలుకొను 

disclaimer బాధ్యత/ సంబంధం లేదని 
(ప్రకటించడం; ఖండన 

disclose తెలియజేయు, వెల్లడించు, (ప్రక 
టించు 

disclosure వెల్లడి 

discolour వాడిన, రంగుమాసిన 

discolouration వివర్ణత్వం 

discomfit ఓడించు, భంగపరుచు 

discomfiture భంగపాటు, అవమానం, 
కించపరచడం, పరాభవం 

discomfort అసౌకర్యం 

disconcert బాధపడు, సిగ్గుపడు, బిడియ 
పడు 

disconsolate నిరుత్సాహవడు 

discontent అసంతృప్తి 

discontinuance మానివేయడం, విరమణ 

discontinue కొనసాగించకుండు, ఆపు, 
నిలిపివేయు, స్తంభింప చేయు 

discontinuous వ్యవహితమైన. f /6- 
Ment వ్యవహిత భాషాంశం 

discord అసమ్మతి, వైమనస్యం, తగవు, 
అపశ్రుతి 

discount తగ్గింపు, ముదరా; తోసిపుచ్చు 

discounted bill చెల్లింపు తేదీ కంటే 
ముందే తగ్గింపుతో తీసుకునే వినిమయ 
బిల్లు 

discountenance 
ఆమోదించకుండు 

discourage నిరుత్సాహపరచు, అధైర్య 
పరచు 

discourse ప్రసంగం, అభిభాషణ, ఆవిష్క 
రణ, ఉన్నతస్థాయి చర్చ, వ్యవహార 
ఖండం. = analysis వ్యవహార ఖండ 
విశ్లేషణ 

discourtesy అమర్యాద 


నిరుత్సాహపరుచు, 


discover 


163 disgustful 





discover కనుగొను, ఆవిషృరించు 

discovert అవివాహిత స్థితి, వైవాహిక 
సంబంధాలు లేని 

discredit అపఖ్యాతి కలిగించు, నమ్మక 
పోవు, అపఖ్యాతి, అప్రతిష్ట 

discreditable లజ్జ్ఞాకరమైన 

discrepancy వ్యత్యాసం, తేడా, భేదం 

discrepant అసందర్భమైన, అసంగతమైన, 
పరస్పర విరుద్ధమైన 

discreteness అసంలగ్నత, 
విచక్షణ 

discretion వివేచన, వివేకం, విచక్షణ, 
వ్యక్తిగత నిర్ణయం 

discretionary విచక్షణాపూర్వక. oa 
power విచక్షణాధికారం 

discriminate పక్షపాతంతో వ్యవహరించు, 
భేదభావంచూపు 

discrimination భేదభావం, 
విచక్షణ, పక్షపాత వైఖరి 

discursive వివరణాత్మక 

discuss చర్చించు. f at length సుదీ 
ర్భంగా చర్చించు 

discussion సమాలోచనం, చర్చ 

disdain ఏవగింపు, రోత 

disease వ్యాధి. C౮eliac ~ కుక్షివ్యాధి, 
ఉదరరోగం. deficiency ~ ఆహారలోప 
వ్యాధి. endemic ~ స్థానికరోగం. epi- 
demic ~ అంటురోగం సాంక్రామిక 
వ్యాధి. ౨౭౯౯6 = విశిష్టరోగం, ప్రత్యేక 
రోగం 

disembarass ఇబ్బందినుంచి తప్పించు, 
చిక్కునుంచి తప్పించుకొను 

disembark కిందికి దించు (విమానం/ 
ఓడ/ రైలు నుంచి) దిగు 

disembarkation (బస్సు/ రైలు/ ఓడ 
వంటి వాటి నుంచి ప్రయాణికులు 
దిగడం 


విభేదకత, 


వివేచన, 


disembodied దేహ రహితమైన, దేహం 
నుండి వేరగు 


disembowel కడుపుచీల్చు, పేగులు తీయు 

disembroil విముక్తి చేకూర్చు 

disenchant భమపోగొట్టు 

disenchantment (భమరాహిత్యం 

disencumber బాదర బందీ లేకుండా 
చేయు 

disengage విముక్తుడగు; విడదీయు, వేరు 
చేయు 

disentangle వేరుచేయు, (చిక్కు విడ 
దీయు 

disenthral బాధ నుంచి విముక్తి కలిగించు 

disentitle హక్కు తొలగించు 

disentune సమాధి స్థితి నుంచి వెలికి 
తీయు 

disequilibrium అసమతౌల్యం 

disestablish వ్యవస్థకు భంగం కలిగించు 

disfavour అనాదరణ, అనిష్టం 

disfigure వికారం చేయు, విరూపంచేయు 

disfluency ధారాళంగా మాట్లాడలేపోవడం 

disfranchise పౌరసత్వం/ ఓటుహక్కు రద్దు 
చేయు 

disfranchisemen పౌరసత్వం/ ఓటుహక్కు 
రద్దు చెయ్యడం 

disgorge కక్కివేయు, దొంగిలించినదాన్ని 
ఇచ్చివేయు 

disgrace అవమానం, మానహేాని, అగాౌర 
వించు 

disgruntle _నిరాశపడు, 
లోనైన 

disgruntled అసంతుష్టమైన 

disguise (ప్రచ్చన్నత, మారువేషం 

disgust విసుగు, ఏవగింపు, ప్రతికూల 
భావం 

disgustful చీదర కలిగించే 


అసంతృప్తికి 


disharmonise 


164 disorderly 





disharmonise లయ తప్పించు, శ్రుతి 
కటువుగా చేయు 

disharmony అపశ్రుతి, అసమతౌల్యం 

dishearten అధైర్యపరచు, నిరుత్సాహ 
పరచు 

dishing లోపలుంచు; వడ్డించు. ా 04 
తొలగించు, పారవేయు, పడేయు 

dishonest నిజాయితీ లేని, కపట బుద్ధిగల 

dishonesty దగా, మోసం, కాపట్యం, 
కపటం 

dishonour అమర్యాద, అనాదరణ, నిరా 
దరణ; తిరస్మరణ 

dishonourable అవమానకరమైన, నీతి 
బాహ్యమైన 

disillusion భమలుతొలగు 

disinclination ఉపేక్ష విరక్తి 

disinclined విముఖత 

disinctive ప్రత్యేకమైన, విశిష్టమైన. - 
17074౪ భేద సూచక పదం 

disinfect కిమిసంహారంచేయు 

disinfectant క్రిమి సంహారిణి, (రోగ) 
క్రిమినాశని/ నాశకం 

disinfection రోగ క్రిమి నిర్మూలనం 


disinflation ద్రవ్యోల్బణ రాహిత్యం/ 
నియంత్రణ 

disingenuous నిగూఢ, కపట, జిత్తుల 
మారి, వక్రబుద్ధి 


disinherit వారసత్వం రద్దుచెయ్యడం 

disintegrate అస్థిరపరచు, 
చెందు, విడిపోవు 

disintegration విచ్చిత్తి, విఘటనం, విచ్చే 
దన. f 67౭6౫౮ శిలా విఘటనం, శిలా 
విచ్చిత్తి 

disinterest అనాసక్తి, నిర్లిప్తత 

నిలిపివేయు/ 


విచ్చిన్నం 


disinvest పెట్టుబడులు 
తగ్గించు/ వెనక్కి తీసుకొను 


disinvestment పెట్టుబడుల ఉపసంహ 
రణ 

disjoin వేరుచేయు 

disjunction విచ్చేదం 

dislexia జ్ఞానలోపం 

dislocate (కీలు) తొలగించు, స్థానచలనం 
కలిగించు 

dislocation కీలుజారడం, స్థానభ్రంశం, 
బెణకడం 

dislodge స్థానచ్యుతిచేయు, పారదోలు, 
కూలగొట్టు 

disloyal అవిశ్వాసి, రాజభక్తి రహిత 

disloyalty రాజద్రోహం, స్వామి[ద్రోహం 

1902] నిరుత్సాహం కలిగించే, నిస్తేజమైన, 
వెలవెలబోయిన, వెలసిపోయిన, భిన్న 
మైన, విషణ్ణమైన, దుఃఖితమైన, విచార 
సూచకమైన 

dismantle ఊడదీయు, కూలగొట్టు, తీసి 
వేయు, పాడుచేయు ఉపసంహరించు 

dismay విభమం, ఆశ్చర్యం, దిగులు 
పడేట్టు చేయు 

dismayed విస్మిత, వానకులిత 

dismember ముక్ళలుచేయు, విభజించు 

dismiss బర్తరఫ్‌ చేయు, వెళ్ళగొట్టు, తొల 
గించు, రద్దుచేయు, దావా కొట్టివేయు 

dismissal బర్తరఫ్‌, తొలగింపు, కేసు 
కొట్టివేత 

dismortgage తాకట్టు/ తనఖా విడిపించు 

dismount దిగు, దింపు 

disnomy అవ్యవస్థ 

disobedience అవిధేయత 

disobey జవదాటు 

disoblige మాట మన్నించకపోవు 

disorder (కమ భంగం/రాహిత్యం, 
అశాంతి, అవ్యవస్థ 

disorderly చిందర వందరగా ఉన్న క్రమ 
రహిత 


disorganization 


165 dispute 





disorganization అవ్యవస్థ 

disorganize క్రమం తప్పించు, క్రమ 
రహితమగు 

disorganized behavior క్రమరహిత 
ప్రవర్తన 

disorientation స్థితిభ్రాంతి 

disown తనదికాదను, అంగీకరించకుండు 

disparage చులకనచేయు, అవమానించు, 
అగౌరవపరచు, హీనపరచు, న్యూన 
పరచు, తక్కువచేయు 

disparate అసమాన, భిన్న రకరకాల, 
సరిసమానం కాని, వేరైన 

disparity తేడా, అంతరం, హెచ్చుతగ్గులు, 
అసమానత, వ్యత్యాసం 

dispassionate ఉద్వేగ/ ఉద్రేక రహిత, 
నిష్పాక్షిక 

dispatch పంపు, పంపించు, జారీచేయు, 
రవాణాచేయు. fా 70/2 సరుకు వివరా 


లున్న లేఖ 

dispel అపోహ తొలగించు, సందేహ 
నివృత్తిచేయు 

dispensable అవసరంలేని,  సడలించ 
దగిన, వదలివేయదగిన 

dispensary ఆస్పత్రి, బెషధాలయం, 


చికిత్సాలయం 
dispensation పనిచేసేతీరు, విధి విధానం, 
మినహాయింపు; పరిపాలన; వితరణ 
dispense వ్యవహరించు, (న్యాయ) వ్యవ 
హారాలు నడిపించు, పంచు, పంపిణీ 
చేయు, సరఫరా చేయు, సహకరించు, 
కలిపివేయు, వ్యయంచేయు 
dispeople నిర్మానుష్యం చేయడం 
dispersal వెదజల్లడం, చెదరగొట్టడం 
dispersant విక్షేపకం 
disperse విడిపోవు, వేరు వేరు దిక్కులకు 
వెళ్ళు, చెదరగొట్టు, చెల్లాచెదరుచేయు 
dispersed చెల్లాచెదరయిన 


disperse system విక్షేప వ్యవస్థ 
dispersing agent విక్షేప కారకం 


dispersion విక్షేపణ, వెదజల్లటం 

dispirit అధైర్యపరుచు, నిరుత్సాహపరుచు, 
పిరికిమందుపోయు 

displace స్థానభ్రంశం, స్థానాంతరం, ఉద్వా 
సన, తొలగింపు 

displacement నిర్వాసన, స్థలం మార్చు. 
~ titration స్థాన భ్రంశతాంశమాపనం 

display (వస్తు) ప్రదర్శన 

displease నొప్పించు, కోపం తెప్పించు, 
అసహ్యం కలిగించు 

displeasure అసంతృప్తి, చిరాకు 

displume ఈకలు పీకు 

disport జూదమాడు, ఆటలాడు 

disposable వాడిపారేసే, పారవేయతగిన 

disposal పరిష్కారం, విసర్జన, తొల 
గించడం, పారవేయడం, తరలించడం. 
at some one's ~ ఒకరి సేవలో, ఒకరి 
ఉపయోగంలో. f by confiscation 
జప్తుతో పరిష్కారం. disposed income 
వ్యయార్హ ఆదాయం 

dispose అమ్ము, ఖర్చు పెట్టు, వినియో 
గించు, పరిష్కరించు 

disposition మనోవైఖరి, చిత్తవృత్తి, అమ 
రిక స్వభావం, తత్వం. ff board 
వివరణ పటం 

dispossess అధీనం నుంచి తొలగించు 

dispossession కబ్దాతొలగింపు, ఉద్వాసన 

disproportionate అసమ, విషమ, 
అసమానత్వం, వ్యత్యాసం గల 

disprove కాదని రుజావుచేయు, ఖండించు 

disputable వివాదాస్పదమైన 

disputation వాదన, చర్చ, తర్కం, 
తగాదా 

dispute విభేదం, అనంగీకారం, తగవు, 
వివాదం; తగవులాడు, విభేదిచు 


disqualification 


166 dissolve 





disqualification అనర్హత, అయోగ్యత 

disqualify అనర్హునిచేయు, అర్హతలేదను 

disquiet కలవరపరుచు 

disregard అమర్యాద, నిర్లక్ష్యం, ఉపేక్ష 

disreputable నమ్మదగని, గౌరవింపదగని 

disrepute అపకీర్తి 

disrespect అగౌరవం 

disrobe వివస్త్రనుచేయు 

disrupt భంగం/ అంతరాయం/ విఘాతం 
కలిగించు 

disruptible విధ్వంసనీయ, చెరచదగిన 

disruption భంగం, అంతరాయం 

dissatisfaction అసంతుష్టి అసంతృప్తి 

dissect విచ్చేదించు, విభజించు 

dissection కోత, విభజన, ఛేదనం, కోసి 
విడదీయడం 

dissemble దాచు, మారువేషం కట్టు, 
నటించు 


disseminate వ్యాప్తిచేయు,  విస్తరించు, 
చల్లు, ప్రసరణచేయు 

dissemination వ్యాప్తి ప్రసారం, 
ప్రచారం, విస్తరణ 

dissension అభిప్రాయభేదం, వివాదం, 
విరోధం 

dissent భిన్నాభిప్రాయం, అసమ్మతి; 


భిన్నాభిప్రాయం ప్రకటించు, అభిప్రాయ 
భేదం ప్రకటించు 

dissenter అసమ్మతివాది 

dissentient అంగీకరించని, 
అభిప్రాయాన్ని ఒప్పని 

dissenting అసమ్మతి. ~ judgement 
అసమ్మతమైన తీర్చు 

dissention కలహం, తగవు, భిన్నాభి 
ప్రాయం 

dissent note అసమ్మతి/ భిన్నాభిప్రాయ 
పత్రం 

dissertation సిద్ధాంత వ్యాసం, సమగ్ర 


మెజారిటీ 


పరిశీలన 


dissever విడదీయు 

dissidence అసమ్మతి, వ్యతిరేకత 

dissident అసమ్మతుడు, వ్యతిరేకి, అసం 
తృప్తి గల వ్యక్తి. = 377/6 నిరసన రచ 
యితలు, తిరుగుబాటు రచయితలు 

dissimilar పోలికలేని, భిన్నమైన 

dissimilation విషమీభత్వం, విషమీ 
కరణం 

dissimulate నటించు, మనసును తెలియ 
నీయకపోవు 

dissimulation నటించడం, భావగోపనం, 
వాస్తవాన్ని మరుగుపరచడం 

dissipate వెదజల్లు, చెదరగొట్టు, తొల 
గించు 

dissipated చెదిరిన, వృథాపుచ్చే, దుర్నీతి 
గల 

dissipation విచ్చేదన పొందిన, దుర్నీతి, 
చెదరగొట్టడం, దుర్వుయం 

dissociable వియోజనీయ 

dissociate తెగతెంపులు చేసుకొను, 
సంబంధాన్ని వదలివేయు 

dissociated విడిపోయిన 

dissociating వియోజక 

dissociation వియోజనం, విభక్తత, వేరు 
పడడం, విభజనం, వియోగం. fా of 
sensibility భావం నుండి ఆలోచనను 
వేరుచేయడం 

dissolubility రద్దు చేయదగిన, విలీనం 
కాదగిన 

dissolute చెడిపోయిన, పతనమైపోయిన 

dissolution రద్దు, కరగడం 

dissolve ముగించు, మూసివేయు, రద్దు 
చేయు; నిర్వీర్యంచేయు, క్రియాశూన్యం 
చేయు; కరిగించు, కరిగిపోవు, వేరు 
చేయు, విడదీయు, చెదరగొట్టు, విలీనం 
అగు 


dissolvent 


167 ditch 





dissolvent కరిగేట్లు చేసే వస్తువు 
dissonance అ(శావ్యత 

dissuade నివారించడం 
dissymmetry విషమత్వం, అసౌష్టవం 
distal అ(గ, దూరపు 
distance దూరం. “= 


education 
దూరవిద్య 

distant సుదూర. f assimilation దూర 
సమీకరణం 

distaste అరుచి 

distemper డిస్టెంపర్‌, గోడలకు వేసే జిగు 
రుతో కూడిన రంగు 

distend ఉబ్బడం 

distention ఉబ్బడం 

distill సారం తీయు, బట్టీపట్టు 

distillaries బట్టీ పరిశ్రమలు 

distillate స్వేదద్రవం 

distillation బట్టీపట్టడం, స్వేదనం. ౫ 
flask స్వేదన కుప్పి. fractional ~ 
పాక్షిక స్వేదనం. - 7706టూ స్వేదన 
క్రియ 

distilled బట్టీపట్టిన, వడకట్టిన, స్వేదన 
క్రియ ద్వారా వేరుచేసిన. = ater 
స్వేదనజలం, స్వచ్చజలం 

distiller సారాబట్టీదారు 

distinct ప్రత్యేక లక్షణాలు కలిగిన, సుస్పష్ట 
మైన, విశిష్టమైన. - Claim ప్రత్యేక 
హక్కు ~ Culture ప్రత్యేక సంస్కృతి. 
~ designation బిరుదు, ప్రత్యేకత, 
విశిష్టత 

distinction విలక్షణం, వివక్షత, వైశిష్ట్యం, 
వ్యత్యాసం, భేదం 

distinctive feature ఖేదకాంశం, విశిష్ట 
లక్షణం, భిన్నమైన అంశం 

distinguish (పత్యేక, వింగడించు 


distinguished ప్రత్యేకించిన, ప్రముఖ, 
ప్రత్యేకమైన, వింగడించిన. f jurist 
ప్రముఖ న్యాయశాస్త్రవేత్త 

distort వ(క్రీకరించు 

distorted వక్రీకృత 

distortion విరూపణం, వక్రీకరణ, బాణీ 
మార్చు 

distortionist వ్యంగ్య 
వక్రభాష్యం చెప్పే వ్యక్తి 

distract పరధ్యానం కలుగజేయు 

distraction పరధ్యానం, వికర్షణ, వ్యాకు 
లత, అన్యమనస్మత 

distrain జప్పుచేయు, బాకీ రాబట్టు 

distrainor జప్తుదారు 


చిత్రకారుడు, 


distraint బాకీ రాబట్టడం, జప్తు 

distress వ్యధ, దురవస్థ, ఆపద. ా loans 
తక్కావీ రుణాలు 

distribute పంపిణీ చేయు, పంచు; తర 
లించు 

distributee భాగస్టుడు 

distribution పంపకం, పంపిణీ, 
పంచడం; తరలించడం; వ్యాప్తి ా Of 
powers అధికారాల పంపిణీ 

distributor పంపిణీదారు 

distributory పిల్లకాలువ, 
ఉపనది 

distrust అవిశ్వాసం, అపనమ్మకం 

disturbance గందరగోళం, అల్లరి, 
అశాంతి, గడబిడ 

disturbed వ్యాకులవడిన 

disunion విచ్చేదం, వియోగం 

disutility నిరుపయోగిత 

ditch నట్టేటిలో ముంచు, మోసంచేయు; 
గోతులు తవ్వు, రోడ్డు ప్రక్కన తవ్విన 
కాలువ, కందకం, గొయ్యి, అగడ్త 


నదీశాఖ, 


dither 


168 doldrums 





dither తడబాటు, వణుకు, ఊగిసలాట 

dithering వణికే, ఊగిసలాడే, గందరగోళ 
పడే 

diuresis అతిమూత్రవ్యాధి/ స్రావం 

౧11640 మూత్ర స్రావ ప్రేరకమైన 

diurnal పగటి, రోజువారీ 

divalent ద్విసంయోజక, ద్విబంధక 

diver లోయీోతగాడు 

diverge వ్యాపించు, దారితప్పు, అపస 
రించు 

divergence వ్యాప్తి, అపసరణం, కేంద్ర 
పరాజ్ముఖత 

diverse భిన్నమైన, వివిధ 

diversification వివిధీకరణ, _ విస్తరణ, 
విస్తృతీకరణ. concentric ~ ఏకకేంద్రక 
వస్తూత్పత్తి విస్తరణ. ౯0nglomerate ~ 
సంఘటిత వివిధీకరణ. horizontal ~ 
సమతుల విస్తరణ 

diversion మలుపు, 
మళ్ళింపు 

diversity భిన్నత్వం, భిన్నరూపత, బహు 
ముఖత, విభేదక, వైవిధ్యం. ౫4770 7 ~ 
భిన్నత్వంలో ఏకత్వం 

divert మళ్ళించు, తిప్పు, మార్చు 

divestment పెట్టుబడుల ఉపసంహరణ, 
తొలగింపు 

divide విభజించు, విడదీయు, కోయు 

dividend లాభాంశం, సంవత్సరాంతాన 
చెల్లించే లాభాంశాలు. interim ~ సంవ 
త్సరం మధ్యలో చెల్లించే లాభాంశం 

divider విభాజకం, విభాగిని 

divination భవిష్యద్దర్శనం, భవిష్యవాణి 

divine దివ్య. = /2౫౮ దైవనియమాలు. = 
origin దివ్యమూలకత. f right దైవ 
దత్తాధికారం 

divinity దివ్యత్వం, దైవత్వం 

divisibility విభాజ్యత 


విషయాంతరం, 


divisible pool విభాజ్యనిధి 

divisible విభాజనయోగ్య 

division విభజన, విభాగం. ా bench 
న్యాయమూర్తుల ధర్మాసనం. -= ౮ 
labour శమ (శక్తి) విభజన. ా Of pow- 
ers అధికార విభజన. fా by di- 
chotomy ద్వైధీకరణ విభజన 

divisive విభజించే, వేరుపడే 

divorce విడాకులు 

divulge వెల్లడించు, బయటపెట్టు 

dizziness సుస్తీ, అస్వస్థత, నలత 

docile సాధు, సులభ 

dock బోను, ఘట్టం, రేవు 

docker రేవు కార్మికుడు 

docket విషయసూచి, వివరాలపట్టిక 

60601216 సిద్ధాంతవేత్త 

doctrine సిద్ధాంతం. predestination ~ 
కర్మ సిద్ధాంతం 

document దస్తావేజు, (ప్రమాణ) పత్రం 

documentation పమాణ పత్రరచన 

dodecagon ద్వాదశ భుజి 

60626 టలాయింపు, మోసం; మోసగించు, 
టలాయించు 

dodger మోసకారి, దాటవేసేవాడు 

dంdgy (ప్రమాదకరమైన 

dogdays వేసవిలో మరీ వేడిరోజులు 

dogged పట్టుదగల, మొండి, కష్టసాధ్య 
మైన, నిబ్బరమైన 

602012 పిడివాదం, వితండవాదం, హఠ 
వాదం, నిశ్చితాభిప్రాయం 

dogmatic పిడివాది 

dogmatise హరీకరించు, దురభిమానం 
కలిగించు 

dogmatism n. మూఢవిశ్వాసం 

మాంద్యం, నిరు 

త్సాహం, నిశ్చలత్వం. 77 the - నిశ్చల 

స్థితిలో 


doldrums స్తబ్ధత, 


dole 169 


dotage 





dole భృతి, భిక్ష ఏడ్పు 

doleful దుఃఖకరమైన 

doliform జాడీ ఆకారం 

dollar అమెరికన్‌ నాణెం, కరెన్సీ. ా dI- 
plomacy డాలర్‌ దౌత్యం. - 7770677 
alism డాలర్‌ సామ్రాజ్యవాదం 

dollop కబళం 

dolour నొప్పి, వేదన, దుఃఖం 

dolorology బాధా నివారణ శాస్తం 

dolt జదుడు, మూర్చుడు 

domain రాష్ట్రం, రాజ్యం, అధికార పరిధి, 
సంస్థానం 

dome గుమ్మటం. volcanic ~ లావా 
గుమ్మటం. 7///8 ా చిన్న గుమ్మటం 

domestic దేశీయ, గృహ సంబంధ. “= 
division of labour అంటి పనులలో 
శ్రమశక్తి విభజన. fా financial insti- 
tutions దేశీయార్ధిక సంస్థలు. ~ in 
dustry స్వదేశీ పరిశ్రమ. “= Institu- 
tion దేశీయ సంస్థ. ~ investment 
స్వదేశీ/ స్థానిక పెట్టుబడులు. ౫ labour 
వేతన రహిత స్త్రీ శ్రమ. - 42౫౮ స్వదేశీ 
చట్టాలు. ా Market స్వదేశీ విపణి. ా 
money supply స్వదేశీ ద్రవ్య సరఫరా. 
~ policy ఆంతరంగిక విధానం, 
దేశీయాంగ విధానం. ా violence గృహ 
హింస 

domestication మచ్చిక 

domestic menial గృహపరిచారకుడు 

domicile శాశ్వత నివాస ప్రదేశం. - ౮ 
choice ఐచ్చిక స్థిర నివాసం 

domiciled స్థిర నివాసం పొందిన 

domiciliary ఇంటి వద్ద జరిగే, నివాస 
స్థల సంబంధి 

dominant (ప్రబలమైన,  ఆధిపత్యంగల, 
పెత్తనం వహించే, బలమైన. f Caste 


పెత్తందారీ కులం. - Culture ఆధిపత్య 


సంస్కృతి. firm ప్రబల సంస్థ 

dominant ప్రబలమైన, ప్రధానమైన. 
heritage అనుభోగహక్కు గల భూమి 

dominate అధికారం చెలాయించు, (ప్రబ 
లమై ఉండు 

domination ఆధిపత్యం, అతిశయత్వం 

dominion అధినివేశ(రాజ్యం). > status 
అధినివేశ ప్రతిపత్తి 

don నాయకుడు, దుస్తులు ధరించు 

donation విరాళం, చందా 

donee విరాళగ్రహీత/ స్వీకర్త 

donnish తెలివైన, గంభీరమైన 

donor దాత 

doodle గిలుకు, వంకర టింకరగా రాయు 

doom నాశం, అంతం 

dooms day పళయదినం, అవసాన దినం 

door Keeper (పతీహారి 

doped మత్తుకు గురైన 

doping మాదక, ఉగ్రేరక, ఉత్తేజక 

dormancy సుప్తావస్థ 

dormant సుప్తమైన, క్రియారహిత, ఉప 
యోగరహిత, ప్రచ్చన్నమైన, నిద్రాణమైన, 
అణిగి ఉండే, అంతర్లీనంగా ఉన్న - 
capital ఉపయోగరహిత మూలధనం. 
~ volcano నిద్రాణాగ్ని పర్వతం 

dormitory వసతి (గృహం), శయ 
నాగారం 

dorsal వెనుకభాగం, పృష్టభాగం 

dorsoventral పృష్ణోదర 

dosage నిర్ణయించిన మోతాదు 

dose మోతాదు 

dossier వివరణ పత్రం, సంబంధిత వ్యవ 
హార సూత్రం 

dot చుక్క బొట్టు, బిందువు 

601286 మనో దౌర్బల్యం 


dotard 


170 drained weight 





dotard మతి తప్పిన ముదుసలి 

dotting test సామర్థ్య పరీక్ష 

double రెండింతలైన, రెండింతలు, 
ద్విబంధం. M~ articulation ద్విస్థానో 
చారణ. f dealing కపట వర్తన. - 
decomposition ఉభయ వియోగం, 
ద్వంద్వ వియోగం. “= 
ద్వంద్వార్థం. ~ manure salt యుగ్మ 
లవణాల ఎరువు. f 07/07 క్రయ 
విక్రయ వికల్పం. ~ precipitation 
ద్వంద్వావక్షేపణ. ~ refracting ద్వివక్రీ 
భవన. “= ౮౫// యుగ్మలవణం. ~ stan- 
dard ద్వంద్వ (ప్రమాణం 

doubles జంట క్రీడాకారులు 

doubling time ద్విగుణతా వ్యవధి 

doubt సందేహం 

doubtful సంశయాస్పద 

douch గొట్టంతో కడుగు 

douse ముంచు, పోయు, 
మునుగు, 

dovetail గుదిగుచ్చు, అతుకు, ఒకదాని 
కొకటి చేర్చు 

dower భరణం, స్రీధనం, వరకట్నం 

downcutting అధఃక్షయం 

downfall పతనం, క్షీణత 

down graded శేణి/అంతస్థు తగ్గిన 

download సమాచారాన్ని బదిలీచేయు 

downmarket వస్తువులను చౌకగా అమ్మే 
విపణి 

downpayment పాక్షిక చెల్లింపు 


entendre 


ద్రవంలో 


downpour కుంభ వర్షం 

downraid కంపెనీ వాటాలను అధిక 
మొత్తంలో కొనుగోలు చేయడం 

downright స్పష్టమైన, బాహాటమైన 

downstream నదీ (ప్రవాహపు దిగువ 
భాగం 


downtime వృథా అయిన _ ఉత్పాదన 
సమయం 

down town వాణిజ్యాదులు, కేంద్రీకృత 
మైన నగర భాగం 

downtrodden అణగారిన, పీడిత. *- 
7766 అట్టడుగు వర్షాల ప్రజలు 

downturn అమ్మకాల, లాభాల క్షీణత 

downward అధీముఖ. displace- 
ment అధోముఖ స్థానభ్రంశం 

dowry వరకట్నం; అరణం. ా death 
వరకట్న మరణం 

doyen (ప్రముఖుడు, నాయకుడు, ఆద్యుడు, 
ప్రారంభకుడు 

6026 కునికిపాట్లు పడు, తూగు 

dozing కోడికునుకు 

draconian కిరాతకమైన, అమానుషమైన. 
~ laws కిరాతక చట్టాలు, అమానుష 
చట్టాలు 

draft చిత్తుప్రతి, ముసాయిదా. f bill 
ముసాయిదా బిల్లు = COMmmunique 
ముసాయిదా వత్రం 

drafter ముసాయిదాలు తయారుచేసే వ్యక్తి 

drafting committee రచనా సంఘం 

draft proposal ముసాయిదా (ప్రతిపాదన 

drag బీట, పగులు, ఈడ్పు, ఊడ్పు, లాగు, 
పొడిగించు 

dragoman దుబాసి, అనువాదకుడు 

dragon ంక్కలున్న భయంకర సర్పం. - 
fy తూనీగ 

drain కాలువ, నాళం, గొట్టం, కారేట్టు 
చేయడం, నిరంతర వ్యయం. brain ~ 
మేధావులు విదేశాలకు వలస పోవటం 

drainage మురుగునీటి కాలువ, కారి 
పోవటం, జలనిర్గమనం 

drained liquid తొలగించిన ద్రవం 

drained weight నీరు తొలగించిన భారం 


draining 


171 drove 





draining మురుగు పారుదల పని 
౧200108 ౪06 (జల) నిర్ణమన కాలం 
drama నాటకం, రూపకం 


dramtics రంగస్థల శాస్త్రం 

dramatist నాటక రచయిత 

dramatization నాటకీకరణ 

dramaturgist నాటక రచయిత/ప్రయోక్త 

dramaturgy నటనశాస్త్రం 

dramshop పానశాల 

drape తెర, పైగుడ్డ, బట్టలతో కప్పు 

draper బట్టల వ్యాపారి 

drapery బట్టల వ్యాపారం, వస్తాలంక 
రణం 

draught గుక్కెడు, వాయు వీచిక, వాయు 
ప్రవాహం. ా [tle బరువులు లాగే 
పశువులు 

draughter నమూనా గీచే వ్యక్తి 

draughtsman రేఖాకర్త, సూత్రగ్రాహి 

drawback లోపం, కొరత, లోటు 

drawee స్వీకర్త, డబ్బు తీసుకొనే వ్యక్తి 

dread అతిభయం, ఘోరం, భయావహం, 
భయపడు, బెదురు 

dreadful భయానక 

dream కల, స్వప్నం, కలగను, ఊహించు 

dreamer స్వాప్నికుడు 

dreary నిరుత్సాహకర 

dredge తవ్వు, తవ్వే యం[తం 

dredger (డైడ్డర్‌, తవ్వోడు 

dredging పూడిక తీయడం, తవ్వకం, 
అద్దడం 

dreikanter త్రిముఖ శిల 

drench తడుపు, ముంచు 

dress code వస్త్రధారణ నిబంధన 

dressing మందుపట్టీ వేయటం. ా down 
గట్టిగా మందలించటం 

dressup తయారుచేయడం, 
చేయడం 


సంసిద్ధం 


dribble బొట్లు బొట్లుగా కారు, మెల్ల 
మెల్లగా తన్ను 

dried శుష్మమైన, ఎండిన, నీరులేని. 
777/6 పాలపొడి 

drift కొట్టుకొని పోవు; గతిమారు, 
గాలివాటం, జారు. ా ౫4)” మందను 
తోలే మార్గం 

drill కవాతు, నాగేటి చాలు; దున్నే/ విత్తే 
పరికరం, ఒక జాతి కోతి; డ్రిల్లుగుడ్డ; 
బెజ్జాలు చేయు, యంత్రంతో విత్తనాలు 
చల్లు/ నాటు 

drilling తవ్వటం, రంధ్రం చేయడం 

drip స్రవించడం; విసుగు పుట్టించే మనిషి, 
బొట్లు బొట్లుగా కారు 

drip irrigation బిందు సేద్యం 

drive (పేరకశక్తి. aquired ~ సంపాదిత 
ప్రేరకశక్తి. 7274/2 ~ శారీరక (ప్రేరకశక్తి 

driver చోదకుడు, బండి (నడిపేవాడు 

drizzle తుంపర, జల్లు 

drollery నర్మ చిత్రం 

droll చొంగ కార్చు 

droop వేలాడు, వంగిపోవు, కుంగిపోవు 

drop బొట్టు, బిందువు, చుక్క తొలగింపు 

droplet సూక్ష్మబిందువు 

dropper చుక్కలు వేసే పరికరం 

droppings పక్షుల రెట్ట 

dropshipment వస్తు సామగ్రిని ఉత్పత్తి 
దారు నేరుగా ఖాతాదారుడికి పంపిం 
చడం 

dropsy ఉబ్బువ్యాది, జలోదరం 

Ar0s5 మడ్డి; చెత్త, కల్తీ కలిపే వస్తువు 

drought కరువు, వర్షాభావం, అనావృష్టి. 
~ conditions బెట్ట/ అనావృష్టి పరి 
స్థితులు. ~ prone కరువు పీడిత. - 
resistant నీటి ఎద్దడిని తట్టుకునే 

drove మంద, పశువుల గుంపు 


drover 


172 dullard 





drover పశువుల వ్యాపారి/ కాపరి 
drove road మట్టిరోడ్డు 
drown మునుగు 


drowse నిద్రమత్తు 

drowsiness మగత, మత్తు 

drudge వెట్టిచాకిరి, లోయ, ఇష్టంలేని పని 
బలవంతంగా చేయు 

drudge వెట్టీ 

drudgery (వెట్టి) చాకిరీ, గొడ్డుచాకిరీ 

drug బెషధం, మందు. f addiction 
మత్తు మందుల వ్యసనం. f resistence 
మందులు పనిచేయకపోవడం. *- 
therapy మందులతో వైద్యం 

druggist మందులు అమ్మే వ్యక్తి 

drugs మాదక ద్రవ్యాలు 

drum భేరి. ear ~ కర్ణభేరి 

drumstick మునగకాయ 

drunk తాగుబోతు, తాగినమైకం 

drunken కైపెక్కిన, తాగిన మైకంలో ఉన్న 

drunkennsess తప్పతాగిన స్థితి 

dry ఎండిపోయిన, జీవంలేని, పొడి, 
అనార్జ, శుష్క నిర్జల. ~ dock నీటి 
వెలుపల నౌక నిర్మించు/ మరమ్మతు చేసే 
రేవు. > farming మెట్ట వ్యవసాయం. 
~ goods పొడి/ద్రవరూపంలో లేని 
వస్తువులు. ా land మెరక. “= quality 
అరసికత. - 7౭8707 శుష్క ప్రాంతం. 
~ subject ఆసక్తికరం కాని అంశం. గా 
౭076 పొడి ప్రాంతం, మద్య నిషేధం గల 
ప్రాంతం 

dryad వృక్షకి, వృక్షదేవత 

drying ఆహార పదార్ధాలను ఎండబెట్టి 
నిల్వచేసే పద్దతి, ద్రవశోషణం. ా agent 
ద్రవశోషకం 

dryup వట్టివేరు 

d॥2] ద్వంద్వ, ముఖాముఖి. ా alliance 


ద్విపక్షమైత్రి. = 607౮౮70/౮౫టూ ద్వంద్వ 
చేతన. - ౧7722౮౯7 ద్వంద్వ పౌర 
సత్వం. fా fight ద్వంద్వ యుద్ధం, ముఖా 
ముఖి పోటీ. > nature ద్వైధీభావం 

60౧2115901 ద్వైతం 

dub పేరు పెట్టు, పేరువచ్చు, పేరుపడు, 
ముద్రపడు, కలుపు; కొత్త ధ్వనులను 
చేర్చు 

dubbing ఆరోపణ, అనుకరణ; తోలుకు 
పూసే, జిగురు/ ఆకర్షక ధ్వనుల్ని చేర్చడం 

dubious అవాస్తవమైన, నిజాయితీలేని, 
నమ్మదగని, సందేహాస్పదమైన, పూర్తిగా 
విశ్వసించలేని, సంపూర్ణ రక్షణలేని, 
ఖచ్చితం కానట్టి, అసంతుష్టమైన, అని 
శ్చితమైన, డోలాయమానమైన, సంశ 
యాత్మకమైన 

dubitation సంశయం 

dubitative సంశయాత్మక, సందేహాస్పద 

duchess (పభుపత్ని 

duct వాహిక, నాళం, గొట్టం. ౫ 655 
వినాళ, నాళరహిత 

ductile తాంతవ, సాగు, తీగలాగా సాగు 

ductility తన్యత, సాగే గుణం, తాంతవత 

dud నిష్పయోజకుడు, నిరర్ధకుడు 

dudgeon కోపోద్రిక్తమగు 

౪౭ యుక్తమైన, ఇవ్వదగిన, అర్హమైన, బాకీ 
ఉన్ను తగిన. ా ౯47౭ తగిన జాగ్రత్త. - 
date గడువు తేదీ. ా debt రావలసిన 
బాకీ 

due place సముచిత స్థానం 

dues బాకీలు, బకాయిలు 

duet యుగళగీతం 

duffer మొద్దు, మందబుద్ధి 

duke ప్రభువు. ా 6207? ప్రభు పాలిత 
ప్రాంతం 

dullard మందబుద్ది, మొద్దు, జడుడు 


dulocracy 


173 dysentery 





dulocracy బానిస పరిపాలన 
duly సక్రమంగా, సరిగా 
dumb మూగ 


dumbell ముద్దరం. = $haped ముద్దరా 
కార 

dumb found అవాకృయిన, మాన్పడిన, 
మాట్లాడలేని, నిశ్చేష్ట 

dumMmళyు ప్రతిరూపం, నకిలీ, దిష్టిబొమ్మ. 
~ candidate అనామక అభ్యర్థి, సేకా 
టలో నాలుగోచేయి 

dump కుప్ప, మాళిగ; చెత్తపోగు, తక్కువ 
ధరకు ఎగుమతి చేయడం, కుమ్మరించు, 
దిమ్మరించు, జమచేయు, నింపు, కుప్ప 
బోయు 

dunce మొద్దు, మూర్చుడు 

dune ఇసుకదిబ్బ 

dungeon చీకటికొట్టు, నేలమాళిగ 

duodenum ఆంత్రమూలం, పేగు మొదలు 

dupe వంచించు, మోసగించు 

duplex జమిలి, రెంటితో కూడిన 

duplicate నకలు, ప్రతి, నమూనా, సదృశ, 
మరో; నకలు చేయు, ప్రతిరాయు 

duplicating నకలు తీయడం 

duplicator నకలు తీసే వ్యక్తి'యంత్రం 

duplicity వంచన, మోసం, కపటం, కుటి 
లాచరణ 

durability మన్నిక, స్థిరత 

durable assets దీర్థకాలిక ఆస్తులు 

duramater మెదడు వెలుపలి పొర 

durance జైలు శిక్ష 

duration కాలావధి, కాలపరిమితి, గడువు 

durative aspect అవధికాంశం 

duress చెర(సాల), నిర్భంధం, బలవంతం 

dust కసువు, దుమ్మూధూలి. ా 4౭౪ సుడి 
గాలి. ~ 5/07 గాలి తుఫాను ఆంధీ 

dusty శుష్క, నిరుత్సాహకర, అస్పష్ట 

duteous న్యాయబద్ద, వినమ్ర 


dutiful కర్తవ్యపరాయణ 

duty సుంకం, పన్ను బాధ్యత, కర్తవ్యం 

dutyfree సుంకం/ పన్ను విధించని/లేని 

dwarf పొట్టి, వామన, కుబ్దతార, మరు 
గుజ్జు (నక్షతం) 

dwarfism మరుగుజ్ఞాతనం 

dwell నివసించు, దీర్హంగా ప్రసంగించు, 
కొనసాగు 

dwelling units నివాసగ్భహాలు 

dwindle తగ్గు, సంకోచించు, కుంగు, 

dyad ద్విబంధనం 

dye రంగు, అద్దకం, అద్దకం రంగు, వర్ణ 
ద్రవ్యం, రంగులద్దు, రంగువేయు 

dyeing రంగువేయడం, రంజనం 

dyer అద్దకం వేసేవాడు 

dying మరణ సంబంధి. ~ declaration 
మరణ వాజ్మూలం. M intestate వీలు 
నామా రాయకుండా మరణించడం 

dyke కట్ట, కందకం 

dynamical గతి శాస్త్రీయ 

dynamic atomism గతిశీలాణువాదం 

dynamics గతిశాస్త్రం 

dynamism చలనశీలత, క్రియాశీలత, 
హుషారు 

dynamite పేలుడు పదార్థం 

dynamiter పేలుడు సామగ్రి ఉపయో 
గించే అతివాది 

dynasty రాజవంశం, సామ్రాజ్యం 

dysarthria దురుచ్చారణ 

dyschromatopsia రంగులు గుర్తించలేక 
పోవడం 

dyscrasia వికృతి, వికారం 

dyseneia సరిగ్గా మాటలు పలకలేక 
పోవడం 

dysentery రక్త విరేచనాలు, బంక విరేచ 
నాలు, జిగట విరేచనాలు, శీతభేది, 
గ్రహణి 


dysesthesia 


174 ecclesiastic 





dysesthesia బాధ తీవ్రత తగ్గడం 
dysfunction సరిగాపని చేయకపోవడం 
dysgeusia రుచి తెలుసుకోకపోవడం 
dysmenorrhoea బహిష్టునొప్పి 


dysmnesia జ్ఞాపకశక్తి లోపం 

dyspareunia మైథున సమయంలో నొప్పి 

dyspepsia అజీర్తి, అజీర్ణం జీర్ణశక్తి నశించి 
పోవడం 


dyspeptic అజీర్ణవ్యాధి సంక్రమించిన 
dysphagia మింగలేకపోవడం 
dyspnea ఆయాసం 

dystocia కష్టమైన కాన్పు 

dystopia స్థాన భ్రంశం 

dystrophy కండరాల బలహీనత 
dysuri2a మూత్రవిసర్జన దోషం 


Ee 


each పతి ఒక్కరూ, ప్రతిదీ. ~ Other 
ఒకరికొకరు, పరస్పరం 

eagerly ఆతురతగా 

eagerness తహతహ, ఆతురత 

eagle eyed నిశిత దృష్టిగల, గద్దచూపుగల 

eagre పెద్ద అల, ఉప్పెన 

62116241 కంకి 

earl ఇంగ్లీషు ప్రభువు 

earliest మునుముందటి, ప్రాచీనతమ. f 
opportunity మొట్టమొదటి అవకాశం 

early monsoon time తొలకరివానకారు 

earmark కేటాయించు, ప్రత్యేకించు 

earn (పనిచేసి) సంపాదించు 

earned income ఆర్షితాదాయం; సంపా 
దించిన డబ్బు 

earnedleave ఆర్జిత సెలవు 

earnest మనఃపూర్వక, పట్టుదల గల. 
effort మనఃపూర్వక యత్నం 

earning ఆదాయం, సముపార్దితం 

earth భూమి, మట్టి. ~ crust భూపటలం, 
భూమిపొర. = 60/077 మృత్తికావర్ణాలు. 
~ quake భూకంపం. ~ station 
భూకేంద్రం. - 5777727 ధరణీ శిఖరాగ్ర 
సభ. fా ౫1077? వానపాము, కరెంటు 
తీగెను మట్టిలో పూడ్చు 

earthen మృణ్మయ. గ dM మట్టీ ఆనకట్ట 

earthenware మట్టిపాత్రలు 


earthly లౌకికమైన 

earth work మట్టిపని 

easement అనుభోగహక్కు అనుభవంలో 
ఉన్న హక్కు ా lw అనుభోగ శాసనం. 
~ of access (పవేశానుభోగం. f ight 
అనుభవంలో ఉన్నందున సంక్రమించే 
హక్కు 

easily సునాయాసంగా, సుళువుగా 

eastern rains తూర్చువానలు 

easy market సులభ విపణి 

easymoney సులభ (ద్రవ్యం 

eaves ఇంటిచూరు, ముంజూరు 

eaves dropper పొంచి వినే వ్యక్తి 

ebb సముద్రపు పాటు. - 7/72 సము 
ద్రంలో వెనక్కిపోయే అల 

ebony నల్లచేవమాను 

ebriety మత్తు 

ebullient ఉరకలువేసే, పొంగే, ఉబికే 

ebullition మసలటం, మరగడం 

eburnation తరుణాస్థి దృఢీకరణ 

6000110 గర్భస్రావకం 

eccentric చపలచిత్తమైన,  అస్థిమిత, 
వింతైన, విపరీత, అసాధారణ 

eccentricity తలతిక్క విపరీత మనస్తత్వం 

ecchymosis కమిలిపోవడం 

ecclesiastic (కస్తవ) మతోద్యోగి, ఫాదిరీ, 
పురోహిత 


ecclesiatical 


175 edit 





ecclesiatical (కస్తవ) మత సంబంధమైన, 
ధార్మిక, దివ్య 
echelon అధికార/ నాయకత్వ స్థాయి; శ్రేణీ 
వ్యూహం 
echo ప్రతిధ్వని, ప్రతిశ్రుతి, అనుకరణ 
echoed ప్రతిఫలించిన, పునరుద్దాటిత 
echymosis చర్మంలోని రక్తస్రావం 
eclampsia (పసూతివాతం, గుర్రపువాతం 
eclecticism సంవరణ వాదం 
eclectic method పరిశీలనాత్మక పద్ధతి 
6011056 గ్రహణం; మరుగు పరుచు 
ecofarming పర్యావరణానుకూల సేద్యం 
ecofriendly పర్యావరణానుకూల 
ecoimbalance పర్యావరణ విషయ 
తౌల్యం, పారస్థితికాసమతుల్యత 
ecological పర్యావరణ సంబంధమయిన 
ecological competition పర్యావరణీయ 
స్పర్ధ 
ecological crisis పర్యావరణ సంక్షోభం 
ecological fallacy పర్యావరణ హేత్వా 
భాస 
ecological invasion పర్యావరణాధిపత్యం 
ecologue జానపద శృంగార కావ్యం 
ecology జీవావరణ శాస్త్రం, పర్యావరణ 
శాస్త. human ~ మానవ పర్యా 
వరణం. urban ~ పట్టణ పర్యావరణం 
econometrics అర్థమితి (శాస్త్రం) 
economic ఆర్థిక, చవకైన. fా deVelop- 
ment ఆర్థికాభివృద్ధి. ~ dualism ఆర్థిక 
ద్వైవిధ్యం. - growth ఆర్థికవృద్ధి. ౫ 
holding గిట్టుబాటయ్యే కమతం. “= 777?- 
perialism ఆర్థికసామ్రాజ్యవాదం. ~ 
man ఆర్థికమానవుడు. ~ offences 
ఆర్థికనేరాలు. ~ reforms ఆర్థిక సంస్కర 
ణలు. * 327077072౮ ఆర్థికాంక్షలు. హు 


status ఆరికస్తాయి 
థె 


economical ఆర్థిక మితవ్యయ సంబంధి, 
పొదుపైన 

economically backward ఆర్థికంగా 
వెనుకబడిన 


economics అర్థశాస్త్రం, ఆర్థిక శాస్త్రం 

economism ఆర్థికవాదం 

economist ఆర్థికవేత్త, అర్థశాస్త్రవేత్త 

economize పొదుపుచేయు, వ్యయాన్ని 
అదుపుచేయు 

economy ఆర్థికవ్యవస్థ. ~ drive మిత 
వ్యయ వ్యవస్థీకరణ ప్రయత్నం. = 7164- 
౮/7౭ పొదుపుచర్య 

6060010112 జ్ఞాపనశక్తికి పదునుపెట్టడం 

ecosystem పర్యావరణ వ్యవస్థ. atmo- 
spheric ~ వాతావరణగత పర్యావరణ 
వ్యవస్థ. marine ~ సముద్ర పర్యావరణ 


వ్యవస్థ 
ecriture రచన, శైలి 
ecstasy ఆనందాధిక్యం, అనుభూతి 


సాంద్రత, పరవశత్వం 

ecstatic ఉతృంఠయుత 

ectoderm బాహ్యకవచం, పిండం పైపొర 

ectogenous బాహ్యా 

ectomy తొలగించడం 

ectopia స్థాన భ్రంశం 

ectopion కను రెప్పవెనక్కు తిరగడం 

ectype (పతిరచన, నకలు 

eczema (ఏనుగు) గజ్జి, చర్మవ్యాధి 

edaphic మట్టికి సంబంధించిన 

eddy సుడి (గాలి), సుడిగుండం 

6626 అంచు, కొన, అగ్రం 

edgy ఆతురతగల 

edible తినదగిన, ఖాదనీయ 

edict (పభుత్వ ఉత్తరువు, ఆజ్ఞాపత్రం, రాజ 
శాసనం, ప్రభుత్వాజ్ఞా పత్రం 

edifice కట్టడం 

edit కూర్చు, పరిష్కరించు, ప్రచురణచేయు 


edition 


176 effusion 





edition ముద్రణ, కూర్చు, 
సంపుటి 

editor సంపాదకుడు, సంకలనకర్త, పరి 
ష్మర్త 

editorial సంపాదకీయం; 
సంబంధి 

66020110” విద్యార్జన సామర్థ్యం 

educate బోధించు, నేర్చు, అవగాహన కలి 
గించు 

educational విద్యాసంబంధమైన. ా en- 
dowment విద్యాధర్శనిధి. ~ institu- 


సంచిక, 


సంపాదక 


tion విద్యాసంస్థ 

educationist విద్యావేత్త 

educative విజ్ఞానాత్మకమైన, జ్ఞానదాయక 
మైన 

educe తెలుసుకొను, 
రాబట్టు 

educt వేరుచేసి వెలికితీసిన పదార్థం 

eerie అపరిచితమైన, భయదమైన 

efface కొట్టివేయు, చెరిపివేయు, తుడిచి 
వేయు, (జ్ఞాపకం నుంచి) తొలగించు 

effect ప్రభావం, ఫలితం, పరిణామం, 
సామర్థ్యం, అమలులో/ ఆచరణలో పెట్టు 

effecte దుర్చల, నీరసమైన 

effective కట్టుదిట్టమైన, కార్యసాధకమైన, 
ఫలవంతమైన, సార్థక, ~ check 
ప్రభావం గల తనిఖీ. - COnCEentra- 
tion ప్రభావాత్మకగాఢత. ~ control 
ఫలప్రదమైన నియంత్రణ. ా Eenforce- 
Ment ఫలవంతమైన అమలు. ా 7౫6౮ 
ప్రభావాత్మక (ద్రవ్యరాశి 

effectively ఫలసాధకంగా, పటిష్టంగా 

effectiveness కట్టుదిట్టమైన, కార్యసాధక; 
పటుత్వం, సాఫల్యం 

effects చరాస్తులు, సామానులు 

effectual ఫలప్రద, కార్యసాధక 


బయటికితీయు, 


effeminate ఆడంగి (రేకుల), దుర్భల, 
పౌరుషహీన 
efferent అపవాహి 


efferent nerves అపవాహినాడులు 

effervesce బుసబుసపొంగు 

effervescence బుసబుస/ _బుస్సుమని 
పొంగడం 

effervescent బుస్సుమని పొంగే 

effervescent drink బుసబుస పొంగే 
పానీయం 

effete బలహీన 

efficacious సమర్థతగల, 
ఫలప్రద 

efficacy సామర్థ్యం, దక్షత, కార్యసాధకత 

efficiency దక్షత, నైపుణ్యం, సామర్థ్యం 

efficient సమర్థమైన, నిపుణ 

efficiently దక్షతతో, సమర్ధతతో 

effigy దిష్టిబొమ్మ, గడ్జిబొమ్మ 

efflorescence బుడగలు 
పొంగు 

effloresie విచ్చు, పూతపూయు 

effluence నిర్ణతం, నిస్సరణం 


సాధించగల, 


వదలడం, 


effluent ప్రవాహం; బహిఃప్రవాహి, బయ 
టకు ప్రవహించే 

effluents కలుషపదార్థాలు 

efflux (ప్రవాహం, గతి; కారడం, (స్రావం. 
~ of time కొలగతి 

effort ప్రయత్నం. bargaining ~ బీత్సా 
హకాలను బేరమాడుకోవడం 


effrontery బండతనం, అహంకారం, 
దుస్సాహసం 
effulgent దేదీష్యమానమైన, _ ఎక్కువగా 
ప్రకాశించే 


effused అనియతంగా వ్యాప్తిచెందు 
effusiometer నిస్సరణ మాపకం 
effusion నిస్సరణం 


effusive 


177 electro-anaesthesia 





effusive డాంబిక, గాంభీర్యరహిత 
egalitarian సమానత్వ రహిత విశ్వాసి. 
~ society సమసమాజం 


egalitarianism సమసమాజ వాదం, 


సమతావాదం 

€gg గుడ్డు, అండం. = 664/ స్త్రీ జీవకణం 

egg donation (నిస్సంతులకు) అండ 
దానం 

egg plant వంగచెట్టు 

egg white తెల్లసొన 

egg yolk పచ్చసొన 

eg0 అహం 

egocentralism ఆత్మస్తుతి, అహంకేంద్ర 
కత 

egocentric స్వార్థపూరిత, అహంకారి. ా 
speech అహంకృత ప్రసంగం 

egoism అహంకారం, అహంభావం, స్వార్థ 
పరత్వం 

egomania మనోవ్యాధిగా ముదిరిన అహం 
కారం 

egotism అహంకారం, ఆత్మస్తుతి పరత్వం, 
స్వాభిమానాతిశయం 


egression నిర్గమనం, బయటికిపోయే 
మార్గం 

either రెంటిలో ఏదో ఒకటి. - at All 
బొత్తిగా 


ejaculation (వీర్య) స్థలనం 

eject వెళ్ళగొట్టు 

ejection నెట్టివేత, తొలగింపు 

ejectment తొలగింపుచర్య 

eke out (లేనిది) సమకూర్చు/ బతుకు వెళ్ళ 
దీయు 

ekka చిన్న గుర్రపుబండి/ ఎడ్లబండి 

elaborate విస్తరించు, వివరించు, విశదీక 
రించు, విడమరుచు, విశదపరచు, 
విస్తృతమైన 


elaboration విస్తరణ 

elan అమితోత్సాహం, చురుకుదనం, వేగిర 
పాటు, తొందరపాటు 

elapse గతించు, గడచిపోవు 

elastic స్థితిస్థాపక, సాగే, వ్యాకోచక 

elasticity వ్యాకోచత్వం, స్థితి స్థాపకత 

elastomer రబ్బరు 

elation ఉల్లాసం, ఉత్మంఠత 

elbow మోచేయి, మలుపు, నెట్టివేయు 

elect ఎన్నుకొను 

election ఎన్నిక 

elective aristocracy నియోజిత కులీన 
పాలన 

elector ఓటరు, ఓట్లు వేసే వ్యక్తి 

electoral college నియోజకగణం 

electorate నియోజకవర్గం, ఓటర్లు 

electric విద్యుత్తుకు సంబంధించిన. ౫ 
arc furnace విద్యుచ్చాప కొలిమి. 
circuit విద్యుత్తువలయం. f (07446 
tor విద్యుద్వాహకం. ~ Crematorium 
విద్యుద్దహన వాటిక, విద్యుత్తుక్షేత్రం. గా 
induction విద్యుత్‌ప్రేరణ. -- 74) 
విద్యున్మత్స్యం. “= ౮4066 విద్యుదాఘాతం 

6160010621 విద్యుత్‌సంబంధి. = 276/7 
విద్యుద్వలయం. - Conductivity విద్యు 
ద్వాహకత. - ౭72౭7౧) విద్యుత్‌ శక్తి. 
resistance విద్యున్నిరోధం 

electrically charged విద్యుదావిష్ట 

electro విద్యుత్‌ సంబంధమైన. fా 4ffin- 
ity విద్యుదపేక్ష ~ analytical method 
విద్యుద్విశ్లేషణ పద్దతి. ~ chemical 
potential విద్యుద్రసాయన శకం. - 
chemical series విద్యుద్రసాయన శ్రేణి. 
~ Chemistry విద్యుద్రసాయన శాస్త్రం 

electro-anaesthesia విద్యుత్తుతో మత్తు 
కలిగించడం 


electro-cardiograph 178 


elite theory 





electro-cardiograph (పురుష) విద్యుత్‌ 
హృదయలేఖిని 

electro-coating విద్యుత్‌ విలేపనం 

electrocute విద్యుతు ద్వారా మరణశిక్ష 
అమలుపరచు 

electrocuted విద్యుదాఘాతం వల్ల మర 
ణించిన 

electrocution విద్యున్మరణం 

electrode విద్యుద్దారం, _ విద్యుతవాహ 
నాళం 

electrodynamics విద్యుత్‌ గతిశాస్త్రం. - 
extraction విద్యుత్‌ నిష్మరణం. - 1/7 
nace కరెంటు కొలిమి 

electro  encephalogram 
విద్యుత్‌ మస్తిష్క లేఖ 


(EEG) 


electro encephalograph విద్యుత్‌ 
మస్తిష్మలేఖిని 


electrolysis విద్యుద్విశ్లేషణ 

electrolyte విద్యుద్విశ్లేష్య పదార్థం 

electromagnet విద్యుదయస్మాంతం. - 
magnetic spectrum విద్యుదయస్మాంత 
వర్ణపటం. ~ Magnetic theory విద్యు 
దయస్మాంత సిద్ధాంతం. M Motive 
force విద్యుచ్చాలక బలం. “= motive 
force series విద్యుచ్భాలక బలశ్రేణి 

electrometallurgy విద్యుత్‌ లోహశాస్త్రం 

electron విద్యుత్‌కణం 

electronegativity రుణ విద్యుదాత్మకత 

electronic government ఎలక్ర్టానిక్‌ 
ప్రభుత్వం 

electron microscope విద్యుత్మణ సూక్ష్మ 
దర్శన్‌ 

electron orbit విద్యుత్నణ కక్ష్య. 
polarisation విద్యుత్మణ |(ధ్రువణం. గ 
5pin విద్యుత్మణ (భ్రమణం. ా transfer 
విద్యుత్మణ పరివర్తన 


electron shall విద్యుత్మణ కక్ష్య 

electrophoresis విద్యుదావిష్టకణ సంచ 
లనం 

electrostatic precepitator స్థిరవిద్యు 
దవక్షేపకం 

electrotherapeutics విద్యుత్‌చికిత్సా 
శాస్త్రం 

electrotherapy విద్యుత్‌ చికిత్స 

elegance సరసత్వం, సొగసు, లాలిత్యం, 
నీటు 

elegantly పొంకంగా, లలితంగా, సర 
సంగా 

elegy శోకకావ్యం, విషాదగీతి 

element మూలకం, మూలపదార్థం, 
మూల ధర్మం, మూలధాతువు, పంచ 
భూతాల్లో ఒకటి, అంగం, లక్షణం 

elementary ప్రాథమిక 

elements మూలకాలు 

elenctic ఖండనాత్మక 

elephantiasis బోదరోగం 

elevate పైకెత్తు, ప్రోత్సాహపరచు, ఉద్ధ 
రించు, స్థాయిని/ హోదా పెంచు 

elevate ఉచ్చత, ఉన్నతి, గౌరవం, రీవి, 
ఉన్నత స్థితి; భవనం ముఖ దర్శనం 

elf మాంక్రికుడు/ మాం(త్రికురాలు 


elfin పొట్టివాడు, పసివాడు; పిశాచ 


సంబంధమైన 

elicit మాట్లాడించు, రాబట్టు, చెప్పించు, 
వ్యక్తంచేయించు 

eliminate తీసివేయు, వదిలివేయు, 
తప్పించు 


elimination తొలగించు, తీసివేయు, 
నశింవచేయు 

elision లోపం 

elite ఉన్నతవర్గం 

elite theory మేధావి పాలన సిద్ధాంతం 


elixir 


179 emblematic 





elixir అమృతం; బెషధం 

ellipse అండాకారం; దీర్గవృత్తం 

ellipsis అధ్యాహారం. f rule అధ్యాహార 

ellipsoid దీర్గవృత్తభం 

elliptical దీర్గవృత్తాకారం. = ౧7274౯7 
దీర్గవృత్త స్తూపం. “= orbit దీర్భ వృత్తా 
కార కక్ష 

elliptic motion దీర్భవృత్తగమనం. f 0r- 
bit దీర్గవృత్త కక్ష్య 

elocution వక్తృత్వ 

elongation పొడుగుచేయడం, సాగ 
దీయడం, దీర్భీకరణ 

elopement పారిపోవడం, లేచిపోవడం 

eloquence వాగ్గాటి, వాచాలత, వాక్చటిమ, 
మాటకారితనం 

else అట్లాకాకున్న. - 07 అది (పూర్వోక్తి) 
కాకపోతే. - 1/67 అన్యత్రా, ఎక్కడైనా 
సరే, మరొకచోట 

elucidate విశదపరచు, వివరించు, స్పష్టం 
చేయు 

elude చిక్కకపోవు, నేర్చుతో తప్పించుకొను 

elusive తప్పించుకు తిరుగుతున్న, అంతు 
దొరకని, చిక్కని, పట్టుదొరకని, జారి 
పోయే 

eluviation పైమన్ను కొట్టుకొనిపోవటం; 
చిక్కిపోవు, సన్నబడు, శుష్మించు 

emaciated క్షీణించిన, దుర్భలమైన, 
శుష్మించిన, చిక్కిపోయిన 

emaciation శుష్మించడం, చిక్కిపోవడం, 
కృశించడం; కార్వరోగం 

emanate బుద్ధిపుట్టు, (ఆలోచన) కలుగు, 
ఉపాయం తట్టు, బయటపడు, జనించు, 
ఉద్భవించు, నిర్ణమించు 

emanating power ఉద్భవ సామర్థ్యం 

emanation ఉద్భవించడం, నిర్ణమనం, 
బయల్పడడం 


emancipate ఉద్ధరించు, విముక్తి కలి 
గించు, బంధవిముక్తి చేయు, విమోచన 
కలిగించు 


emancipation విముక్తి, విడుదల, దాస్య 
విమోచనం, లయం, శివం 
emarginate చివరి/ అంచులోని గంటు 
emasculate నపుంసకుని చేయు, నీర 
పరచు 
embalm (శవాలను) భద్రపరచు, శైథి 
ల్యాన్ని నివారించు 
embank గట్టు నిర్మించు/ వేయు 
embankment (పోత) గట్టు, కట్ట 
embargo నిషేధాజ్ఞ (వ్యాపార) నిరోధం 
embark (విమానాన్ని/ ఓడను) ఎక్కు పని 
చేయు, ప్రారంభించు, మొదలెట్టు 
embarkation (విమానాన్ని/ ఓడను) 
ఎక్కడం 
embarrass కలవర పెట్టు, ఇబ్బంది పెట్టు, 
చికాకుపెట్టు, ఇరుకున పడవేయు 
embarrassed కలవరపడిన 
embarrassing కలవరం/ విభ్రాంతి కల్పిం 
చడం. ~ situation విభ్రాంత పరిస్థితి 
embarrassment ఇబ్బంది, కలవరం, 
సంకటస్థితి 
embassy దౌత్య/ రాయబారి కార్యాలయం 
embattle యుద్దానికి సిద్ధమగు 
embattled సమస్యల్లో చిక్కుకున్న, కష్టాల్లో 
కూరుకుపోయిన 
embezzle దొంగిలించు, 
మోసంతోచేజిక్కించుకొను 
embezzlement ధనాపహరణం, నిధుల 
దుర్వినియోగం, డబ్బుకాజేయడం 
emblazn రాజచిహ్నాలతో సింగారించు 
emblem చిహ్నం, లాంఛనం, ముద్ర, 
గుర్తు, ధ్వజం/ పతాక 
emblematic ప్రతీకాత్మక, 
చిహ్నమైన 


అపహరించు, 


ఆనవాలైన, 


embodiment 


180 empiric 





embodiment అవతారం/ లక్షణం, గుణం, 
మూర్తి. > Of knowledge విజ్ఞాన మూర్తి 

embody రూపొందించు, తయారుచేయు, 
చేర్చు 

embog బురదలోకి పడతోయు 

embolden ధైర్యం ఇచ్చు, నమ్మకం కలి 
గించు 

embrace కౌగిలి; కౌగిలించు; గుండెకు 
హత్తుకొను, స్వీకరించు, పట్టుకొను 

embranchment శాఖోపశాఖలు కావడం 

embrangle చికాకుపరుచు 

embrasure కోటగోడపై రంధ్రం 

embrology పిండోత్పత్తి శాస్త్రం 

embrittlement పెళుసుదేరడం 

embrocate తోము, రుద్దు, మర్దనచేయు 

embrocation మర్దనం 

embroider కుట్టుపనిచేయు, అల్లు 
సూదితో చేసిన అల్లిక పని 

embroidery కసీదా/ బుటేదారు పని 

embroil చిక్కుల్లోపడు, కలవరపడు, వివా 
దంలో చిక్కుకొను, జగడంలో తలదూర్చు, 
సందిగ్ధంలో పడు 

embryo పిండం. ~ (ransfer పిండం 
మార్పిడి. ~ Iransfer technology 
పిండ ప్రవేశన ప్రక్రియ 

embryology పిండోత్పత్తి/ పిండపరిణామ 
శాస్త్రం 

యులు4 పరిష్కరించు, సవరించు, పొర 
పాట్లు దిద్దు, తప్పులు సరిదిద్దు 

emerald మరకతం. fా green మరకత 
హరితం, గరుడ పచ్చరంగు 

emerge ఉదయించు, ఉద్భవించు, కొత్తగా 
బయల్పడు 

emergence ఉద్భవం, నూత్న రూవ వ్యక్తీ 
కరణం 

emergency అత్యవసర పరిస్థితి, అత్యయిక 
పరిస్థితి 


emergent evolution ఉద్దామి/ నిర్గమన 
పరిణామవాదం 


emeritus గౌరవాచార్యుడు 

emersion గ్రహణం విడుపు 

emetic వమనకారి, వాంతికలుగజేసే 

emigrant ప్రవాసి, వలస వెళ్ళిన వ్యక్తి 

emigration వలస, ప్రవాసం, దేశాంతర 
గమనం 

eminence జెన్నత్యం, పేరుప్రతిష్టలు 

eminent సుప్రసిద్ధమైన, ప్రఖ్యాతమైన 

emissary ఆంతరంగిక దూత, రహస్య 
ప్రతినిధి 

emission ఉద్దారం, ప్రసరణ, స్థలనం 

emission standard ఉద్గార (ప్రమాణం 

emit ప్రసరించు 

emitted ఉద్దారిత 

emitter ఉద్దారిణి, ప్రసారకం 

emmenia (బహిష్టు సమయంలో) రక్త 
(స్రావం 

emmetropia సామాన్యదృష్టి 

emolument రాబడి, ఆదాయం 

emotion ఆవేశం, మనోద్వేగం 

emotive language భావావేశ భాష 

empathy తాదాత్యం, సహానుభూతి 

empericism అనుభూతివాదం 

emperor సార్వభౌముడు, చక్రవర్తి, సామ్రా 
జ్యాధినేత 

emphasis అవధారణ, ఏవకారం, ఉద్దా 
టన, నొక్కిచెప్పడం 

emphasize నొక్కిచెప్పు, ఉద్దాటించు 

emphatically దృఢంగా, గట్టిగా 

emphysema ఊపిరితిత్తులలోని వాయు 
గోళాల వాపు 

empire సామ్రాజ్యం, హద్దులు లేని అధి 
కారం 

empiric అనుభవసిద్ద, ప్రయోగాత్మక, అను 
భవాధార 


empirical 


181 enchant 





empirical అనుభవంపై ఆధారపడిన, 
అనుభావిక; నిదర్శన పూర్వకమైన. ౫ 
formula అనుభావిక సూత్రం. ా law 
స్వానుభవ పూర్వక న్యాయం/ సూత్రం 

empiricism అనుభవవాదం 

empiricist అనుభవవాది 

employ నియమించు, నియోగించు, ఉప 
యోగించుకొను 

employee ఉద్యోగి. ~ participation 
నిర్ణయాలు తీసుకోవడంలో కార్మికుల, 
ఉద్యోగుల పాత్ర 

employees's buyout ఉద్యోగులు ఎక్కువ 
వాటాలు కొని సంస్థపై నియంత్రణ 
సాధించడం 

employer యజమాని. ~ strategies 
యాజమాన్య వ్యూహాలు 

employment ఉపాధి, వేతనంతో కూడిన 
పని. ~ a4agency/ exchange ఉపాధి 
కల్పన కేంద్రం. > eXchange offices 
ఉద్యోగ సూచక కార్యాలయాలు. f pr0- 
tection ఉద్యోగుల రక్షణ. ~ seasonal 
కాలికోద్యోగిత 

empoison విషంపెట్టు, చెరుచు, చెడగొట్టు, 
పాడుచేయు 

emporium విక్రయ కేంద్రం, వర్తక స్థలం, 
వ్యాపార భండారం 

empower అధికారం ఇచ్చు 

empowerment అధికార సంపాదన. “= 
strategies అధికార సంపాదన వ్యూహాలు 

empress సామ్రాజ్ఞి 

emptiness శూన్యత, ఖాల్లీ, నిరర్ధకత 

empty ఉత్త, ఖాలీ, వట్టి, రిక్త 

empyema చీముచేరడం 

emulate అనుకరించు, అనుసరించు 

emulsification తరళీకరణ, పాయసీకరణ 

emuksifier తరళ్లీకారకం, పాయసీకారకం 


emulsifying agent తరలీకారక పదార్థం 

emulsion తరళపదార్థం, పాయసం, రసా 
యనం 

enable సాధ్యమయ్యేట్లు చేయు, శక్తి కలి 
గించు 

enact చట్టంచేయు, 
నటించు 


శాసనంచేయు, 


enactment చట్టం, శాసనం 

enamel ఎనామిల్‌, దంతాలమీది/ పింగాణి 
పైపూత; పూతపూయు 

enamoured వలపించే, మరులుగొల్చ్పే 

enantimorphism ప్రతిరూపత 

enantiomorph ప్రతిరూపం, ప్రతిబింబం 

enantiomorphic (పతిరూపాత్మక 

enantiotropy రూపపరివర్తనం 

ఆ 1106 అన్నీ ఒక్కటిగా, మూకుమ్మడిగా 

encamp విడిదిచేయు, మకాంవేయు 

encampment (సైనిక) శిబిరం, సైనికా 


వాసం 
encapsulated పొరతో ఆవృతమైన, 
చుట్టూ పొరలున్న 


encapsulation సంపుటీకరణం 

encashment నగదుగా మార్చుకొనడం 

encephalic మెదడుకి సంబంధించిన 

encephalitis మెదడువాపు వ్యాధి 

encephalogram మస్తిష్మలేఖ, _మస్తిష్క 
చిత్రం 

encephalograph మస్తిష్కలేఖనం, మస్తిష్క 
చిత్రణ 

encephalomyelitis మెదడు/ వెన్నుపాము 
నొప్పి 

encephalon మెదడు 

encephalopathy మస్తిష్మవిక్ళతి 

enchain గొలుసుతో బంధించు, శృంఖలా 
బద్దుణ్ణి చేయు 

enchant మండత్రముగ్గుణ్ని చేయు, వశ 
పరచుకొను 


enchantment 


182 endoskeleton 





enchantment వశీకరణ 


encircle చుట్టుముట్టు, పరివేష్టించు 

encirclement చుట్టివేత, చక్రబంధం 

enclave విదేశంలో ఉన్న స్వదేశ భాగం 

enclose జతచేయు, పరచు, చుట్టుకొను 

enclosed ఆవృత 

enclosure ఆవరణం, జతచేసినది 

encode సంకేత నిర్మాణం 

encomium స్తుతి, పొగడ్త, కీర్తనం, ప్రశంస 

encompassed వ్యావృత, చుట్టుముట్టిన 

encore పదే పదే ప్రదర్శించడం 

encounter ఎదురగు, ఎదుర్మొను; ఎదు 
రోలు, ఎదురు కాల్పులు 

encouragement ప్రోత్సాహం, ఉత్తేజనం 

encroach అన్యాయంగా ఆ(క్రమించు/ ప్రవే 
శించు 

encroacher దురాక్రమణదారు 

encroachment అక్రమ ప్రవేశం, కబ్బా, 
స్వాధీనం, అతిక్రమణ, దురాక్రమణ 

encrustation అవశిష్ట పటం 

encryption సంకేత నిక్షిప్త సందేశం 

enculturation నిరంతర సంస్కుతీకరణ 

encumber గతి నిరోధంచేయు, భారం 
వేయు 

encumbered తాకట్టు భారం ఉంచిన, 
రుణగ్రస్త 

encumbrance రుణభారం, చిక్కు - 
certificate రుణభార ధ్రువపత్రం 

encyclopaedia విజ్ఞాన సర్వస్వం/ కోశం 

end అంతం, అంత్య 

endanger అపాయం కలిగించు 

endangered species అంతరించే 
ప్రమాదం ఉన్న జీవజాతులు 

end consumer ఉత్పత్తిని ఉపయోగించే 
వ్యక్తి 

endear ఇష్టం కలిగించు, అభిమానం రేకె 
త్తించు 


endearingly గోముగా 

endeavour కృషి ప్రయత్నం, సన్నాహం, 
ప్రయాస; శ్రమించు, కష్టపడు, పోటీపడు, 
ప్రయత్నంచేయు 

endemic విశిష్టమయిన, విలక్షణమయిన, 
ఏకప్రదేశగత, స్థలవిళిష్ట్ర స్థానిక. - 41- 
ease స్థానపరవ్యాధి 

endocardium గుండె లోపలి పొర 

endocarp అంతఃకవచం 

endocrine అంత(స్రావ, వినాళగ్రంథి, 
అంతఃస్రావి. glands అంతర్ముఖ 
గ్రంథులు 

endocrinology  అంతస్సావ విజ్ఞాన 
శాస్త్రం, వినాళగ్రంథి శాస్త్రం 

endoderm అంతరత్వచం, పిండం లోపలి 
పొర 

endodermis అంతశ్ళర్శం 

endogamy సజాతి వివాహం 

endogenous అంతర్జాతం, _ శరీరంలో 
జనించిన 

endometrium గర్భాశయం లోపలి పొర 

endoparasite అంతఃపరాన్నజీవి 

endophasia సైగల ద్వారా భావ ప్రసారం 

endophyte పరాన్నజీవి 

endoplasm అంతర్థీవ ద్రవ్యం 

endorse ఆమోదించి, సంతకంచేయు, 
సమ్మతించు, అంగీకరించు; ఆమోదం, 
సమ్మతి 

endorsed ఆమోదించిన 

endorsement ఆమోదం, సమ్మతి రాత, 
పత్రం వెనుక వైపు రాత 

endorser పీటీ లేఖకుడు 

endoscope కుహరాంతర్దర్భని 

endoscopy కుహరాంతర్దర్భనం 

endoskeleton అంతఃకంకాళం, ఎముకల 
గూడు 


endothelial 


183 enlarging 





endothelial నాళం లోపలి పొర 

endothermic ఉష్ట(గాహక, తాపచూషకం, 
వేడిని మింగేది. ~ reaction ఉష్ణ 
గ్రాహక ప్రతిచర్య 

endothermicity ఉష్ణ(గాహకత్వం 

endotoxin జీవాంతస్థ విషపదార్థం 

endotracheal శ్వాసనాళాలలోని 

endow దానం చేయు, ఇచ్చు 

endowment ధర్మనిధి, దానం. ా fund 
ధర్మాదాయ నిధి. ~ speech ధర్మనిధి 
ప్రసంగం 

end-product అంతిమోతృత్తి 

endrin పురుగుమందు, క్రిమిసంహారక 
రసాయనం 

ends పయోజనౌలు. serve their own ~ 
స్వప్రయోజనాలను/ స్వార్థానికి ఉపయో 
గించే. > 4nd Means లక్ష్యాలు, సాధ 
నాలు, ఆశయాలు, మార్గాలు 

endurance సహన శక్తి ఓర్పు 

endure సహించు, భరించు, ఓర్చు; చాలా 
కాలంగా ఉండు 

end user చరమోపయోక్త 

enema ఉదర శుద్ధి 

energetic శక్తిమంతమైన 

energetics శక్తిశాస్త్రం 

energism శక్తివాదం 

energy శక్తి, విద్యుత్తు, బలిమి. ా bar- 
rier శక్తినిరోధం. ~ constant శక్తి 
స్థిరాంకం. - /౭౪6/ శక్తిన్థాయి. ౫ r650- 
nance అనునదన శక్తి. = ౨6677477 
శక్తి వర్ణపటం. ా translational స్థానాం 
తరణ శక్తి 

enervate బలంకోల్సోవు 

enfant terrible అల్లరిపిల్లవాడు, గడు 
గ్గాయి 

enfeeblement బలహీనత, నిస్సత్తువ 


enforce అమలు పరచు, ఆచరణలోకి 
తెచ్చు, బలవంతం చేయు. ా 4 right 
హక్కు అమలుపరచు 

enforcement అమలు, దావావేయడం, 
జప్తుచేయడం, ఆచరణ 

enfranchise ఓటుహక్కు ఇచ్చు, విముక్త్తుని 
చేయు, స్వేచ్చనిచ్చు 

engage పనిలో నియమించు 

engaged నియమితుడైన, పనిలో నిమగ్నుడై 
ఉండిన; (టెలిఫోన్‌) ఉపయోగంలో ఉన్న 
పెళ్ళిచేసుకోవ నిశ్చయించిన 

engagement సమయ నియమం, వివాహ 
నిశ్చితార్థం; రోజువారీ కార్యక్రమం 

engender కారణమగు 

english mortgage అడదుమానం 

engorge ఆబగాతిను 

engorged ఉబ్బిన 

engraft అంటుకట్టు, ఇముడ్చు, కలుపు 

engram జీవ రసాయన భేదం 

engraved ప్రగాఢమైన ముద్రవేసిన, 
చెక్కిన, ముద్రించిన 

engraver నగిషీలు చెక్కే శిల్పి 

engraving నగిషీ చెక్కడం పని 

engr0ss5 నిమగ్నంచేయు, శుద్ధప్రతి రాయు 

engulf ముంచు, మింగివేయు 

enhance వృద్ధిచేయు, అధికంచేయు, 
మెరుగుపడు, మెరుగుపరుచు 

enigma రహస్యం, సమస్య, గూఢప్రశ్న 

enigmatic సమస్యాత్మక, నిగూఢ, తికమక 
పెట్టే 

enigmatist తికమక పెట్టే వ్యక్తి 

enjoin ఆదేశం జారీచేయు, నియమించు 

enlace కౌగిలించుకొను 

enlarge పొడిగించు, విస్తరింపజేయు 

enlargement విస్తరణ, పరివర్ణ్థనం 

enlarging విపులీకరణ 


enlighten 


184 entertainer 





enlighten విశదపరచు, _ స్పష్టంచేయు, 
తెలియజేయు, ప్రబోధాత్మకం చేయు 

enlightenment విశదీకరణ, ప్రబోధాత్మ 
కత, జ్ఞానోదయం 

enlist పట్టీలోచేర్చు, భర్తీచేయు, సహకారం 
పొందు. -= $upport మద్దతు పొందు 

en masse అంతా కలిసి, కలసికట్టుగా, 
మూకుమ్మడిగా, సంఘటితంగా 

enmeshed చిక్కుకొన్న 

enmity శత్రుత్వం, విరోధం, వైరం 

ennoble ఉన్నతినికలిగించు, ఘనతను 
చేకూర్చు, పదవీవృద్ధి చేయు, ప్రతిష్ట కలి 
గించు 

ennui గని, నిరుత్సాహం, మానసికమైన 
అలసత్వం 

enophthalamos 
పోవడం 

enormity అమితత్వం, సునిస్తృతి 

enormous అపరిమితమైన, విస్తారమైన. 
~ crime ఘోరనేరం 


కనుగుడ్డు లోనికి 


enquire విచారణజరుపు 

enquiry సంశోధన, విచారణ, దర్యాప్తు, 
వాకబు, పరిశీలన 

enragement రెచ్చిపోవడం, కోపోద్రిక్తత 

enrapture పరమానందం కలిగించు, 
పారవశ్యం కలిగించు 

enrich వృద్ధిచేయు, ధనవంతునిచేయు, 
సుసంవన్నంచేయు 

enriched isotopes సంవర్థిత సమస్థా 
నీయాలు 

enrichment సుసంపన్నత్ర 

enroll నమోదు చేసుకొను, జాబితాలో 
ఎక్కించు, సభ్యునిగాచేరు, భర్తీచేయు 

enroute మార్గమధ్యంలో 

ensanguined రక్తబాంధన 

enshrine ప్రతిష్టించు, పవిత్రస్థానమగు 


enshround మరుగుపరచు, కనబడకుండా 
చేయు 

ensilage పచ్చగడ్డి 

enslave బానిసగా చేయు 

enslaved బానిసగా చేసిన 

ensnare వలలో వేసుకొను 

ensue రాబోవు, సంభవించు 

ensuing year రాబోయే సంవత్సరం 

ensure హామీఇచ్చు, గట్టిపరచు 

ensuring స్థిరపరచడం, చేకూర్చడం 

entail అనివార్యంచేయు, అవకాశం 
కల్పించు, వారసత్వపు హక్కు కల్పించు; 
అన్యాక్రాంతం కాకుండా చూచు, పరి 
మితం చేయు 

entailed సంక్రమింపజేసిన 

entailment వారసత్వ 
నిర్ణయం, అనుబందార్థం 

entangle చిక్కుల్లో పడవేయు, చిక్కుకొను, 
చిక్కునపడు, సమస్యలో పడదోయు 

entanglement చిక్కు సమస్య 

entente సామరస్యభావం, మైత్రి 

enter ప్రవేశించు, ఆరంభించు, ప్రారం 
భించు, ఖాతాపుస్తకంలోకి ఎక్కించు/ 
నమోదుచేయు. f 72/0 607746 
కాంట్రాక్టు కుదుర్చుకొను 

enteric అంతసంబంధి 

enteritis ఆంత్రప్రకోపం, పేగునొప్పి 

enterogastric ఆంత్ర - జఠర 


నిరూపణ/ 


enterogenous సేగునుంచి పుట్టిన, ఆంత్ర 
జన్య 

enteropathy ఆంoతవిక్ళతి 

enterprise సాహసం; కంపెనీ, వ్యాపారం; 
తత్పరత 

entertain వినోదపరచు, అతిథి సత్కారం 
చేయు, స్వీకరించు 

entertainer మనోరంజనం/ వినోదం కలి 
గించే వ్యక్తి 


entertainment 


185 environmentally friendly 





entertainment వినోదం. ా allowance 
వినోద బత్తెం 

enthral ఆకర్షించు, సమ్మోహింపచేయు 

enthusiasm ఉత్సాహం 


enthusiast ఉత్సాహి 

enthusiastic ఉత్సాహభరితమైన 

entice ప్రలోభపెట్టు, మభ్యపెట్టు, ఆక 
ర్షించు 

enticement ఎర, (ప్రలోభం 

enticer ప్రలోభకుడు, ఆశచూపి ఆకర్షించే 
వ్యక్తి 

enticing శృంగారమైన, సరసమైన, నయ 
వంచకమైన, మనోహరమైన 

entire నిశ్శేష నిఖిల, సకల, సమస్త, 
అఖండ, అంతా, మొత్తం, పూర్తి 

entirely పూర్తిగా 

entireness సమస్తం, సంపూర్ణత 

entirety సమ(గత, సంపూర్ణత 

entitle అధికారమిచ్చు, హక్కు కలుగ 
చేయు, హక్కు కలిగి ఉండు 

entomic కీటక సంబంధమైన 

entomologist కీటక సంబంధమైన 

entomologist కీటక శాస్త్రవేత్త 

entomology కీటక శాస్త్రం 

entrails పేగులు 

entrammel చిక్కుల్లో ఇరికించు, ప్రతి 
బంధం కలిగించు 

entrancement మైమరుపు 

entrant పవేశకుడు లోపలికిపోయే/ వచ్చే 
వ్యక్తి 

entrap చిక్కులో పెట్టు, బోనులోపెట్టు 

entreat వేడుకొను, యాచించు 

entreaty వేడుకోలు, యోచ, బతిమిలాట, 
వినతి 

entrepot ఎగుమతి సరుకునుంచు గిడ్డంగి. 
~ (rade నౌకా గిడ్డంగి దగ్గరి కొనుగోళ్లు 
అమ్మకాలు 


entrepreneur వ్యాపార సమారంభకుడు, 
పారిశ్రామికవేత్త, వ్యవస్థాపకుడు 

entrepreneurial వ్యాపార సామర్థ్యం 

entrepreneuship వ్యవస్థాపకత 

entropy అయోమయ స్థితి, జడోష్టత 

entrust అప్పగించు 

entrustement అప్పగింత 

entry ఆరోపణ, (ప్రవేశం, చేరిక, నమోదు, 
ప్రవేశార్హత, సమాచారం. fా ౫7077౮ 
ప్రవేశ నిబంధనలు. fా (4x ప్రవేశ 
సుంకం 

enucleation సమూలంగా తీసివేయడం 

enumerate ఎంచు, లెక్కపెట్టు; మార్చు/ 
బదలాయింపు పద్దు 

enumerative universals గణనాత్మక 
సార్వత్రికాలు, సార్వత్రిక ప్రతిజ్ఞా వాక్యం 

enumerator పరిగణకుడు 

enunciate పద్ధతిప్రకారం చెప్పు, స్పష్టంగా 
ఉచ్చరించు, వివరించు, ప్రతిపాదించు, 
ప్రకటించు 

అల పక్కలో మూత్ర విసర్జన 

enviable అసూయ కలిగించే, అపేక్షణీయ 
మైన, ఆశించదగిన 

envious అసూయపడు 

environment పరిసర (వాతావరణ)ం, 
పర్యావరణం. ా 772/౭7బదా పర్యావరణ 
ప్రయోజనాలు 

environmental పర్యావరణ సంబంధి. - 
balance పర్యావరణ సంతులనం/ పరి 
స్థితి/ సమతౌల్యం. - 7౦/4//27/ పరిసర 
కాలుష్యకారకం 

environmentalism పరిసర ప్రాధాన్య 
వాదం 

environmentalist పర్యావరణవేత్త 

environmentally friendly పర్యావరణ 
స్నేహశీలి 


environmental psychology 186 


epixylous 





environmental psychology పరిసర 
సంబంధి మనస్తత్వాధ్యయనం 

envisage ఊహించు, పరికించు, ఎదు 
ర్శ్మొను 

envoy రాయబారి, దూత, ప్రతినిధి 

enwind పెనవేయు 

enzyme కిణ్వం 

eolith రాతిపనిముట్టు 

eon మహాయుగం, సుదీర్షకాలం 

epee (ఫెన్సింగ్‌లో) కత్తి 

ephemeral అశాశ్వత, అల్పాయుష్మమైన, 
క్షణభంగుర 

epic ఇతిహాసం, పురాణం 

epicedium శృ్మశానగీతం, విలాపగీతం 

epicene ఉభయలింగి. - plural ఉభయ 
లింగ/ బహువచనం 

epicentre భూకంపన కేంద్రం. fా 0f 
earth quake భూకంప కేం[ద్రం 

epics పురాణేతిహాసాలు 

epicure భోజన(పియుడు, భోగపరాయ 
ణుడు 

epidemic అంటువ్యాధి. ~ disease 
సాంక్రామిక/ వ్యాపకజాడ్యం 

epidemiological సాంక్రమిక వ్యాధుల 
అధ్యయనానికి సంబంధించిన 

epidemiology సాంక్రమిక రోగ విజ్ఞానం 

epidemologist సాంక్రామిక వ్యాధి శాస్త్ర 
జ్జుడు 

epidermis బాహ్యచర్మం; చర్మం పైపొర 

epigenesis కొత్త (క్రిమి పుట్టడం 

epiglottis ఉపజిహ్వ, కందమూలం 

epigon(e) అనుకర్త 

epigram సూక్తి, చతురోక్తి, సంక్షిప్తరచన 

epigraph శిలాశాసనం 

epigraphist పురాలేఖన విజ్ఞాని 

epigraphy శాసనాధ్యయనం, ప్రాచీన లిపి 
శాస్త్రం 


epilate రోమాలను తొలగించు 
epilation రోమచ్చేదన, వెంట్రుకల తొల 
గింపు 


epilepsy మూర్చ, స్పృహతప్పడం, అప 
స్మారం 

epileptic fit మూర్చ 

epilogue ఉపసంహారం, 
భరతవాక్యం 

epipetalous పువ్వుల రేకులపై పుట్టిన 


చివరిమాట, 


epiphenomenalism అనుఘటనవాదం 

epipholoedal చెట్టు బెరడు ఉపరితలంపై 
పెరిగే 

epiphora కన్నీరు ఎక్కువగా కారడం 

epiphyllous ఆకులపై పెరిగే 

epiphysis ఎముక కొనభాగం 

epiphytic వృక్షోపజీవి 

episepalous రక్షక పత్రంపై ఉండే 

episode ఉపాఖ్యానం, సంఘటన, ఉపకథ, 
ఉదంతం, సంఘటన అంతర్జాథ 

episodic way కథన రీతి 

epistaxis ముక్కునుంచి రక్తం కారడం 

epistemological dualism జ్ఞానాత్మాక 
ద్ర్వైతవాదం 

epistemology జ్ఞానమీమాంస 

epistle ఉత్తరం, లేఖారూప రచన, ధర్మ 
పత్రం 

epistolary లేఖల ద్వారా చెప్పిన కథ 

episiotomy భగచ్చేదన 

epitaph చివరిమాట, సమాధి మీది రాత 

epithelium ఉపతలం 

epithet విశేషణం, బిరుదు, గుణవాచకం 

epitome పార (సంగ్రహం), సారాంశం, 
సంక్షేపం 

epitomization సంగహీకరణం, సారాంశ 
కథనం 

epixylous చెక్కలపై ఉండే 


epoch 


187 erosion 





epoch యుగం, శకం, కాలం 
నుంచి ప్రదేశాలకు 


eponym వ్యక్తుల 
మారిన పేరు 

eponymous ఒక వ్యక్తి గుర్తుగా పేరుపెట్టి 

equa] దీటు, సమాన, సరి. > Opportu- 
77౧) సమానావకాశం. “= 74) సమాన 
వేతనం. - 7/70/2607 6/4౮ సమాన 
మైన రక్షణ కల్పించే చట్టాలు 

equalise సమానం చేయు 

equalising సమానం చేయడం 

equalitarianism సర్వమానవ సమా 
నత్వం 

equality సమానత్వం, సమానత. "= beE- 
fore law చట్టం దృష్టిలో సమానత 

equanimity సమదృష్టి, సమబుద్ది, 
శాంతం, సమభావం, శాంతి 

equatarianism సమతావాదం 

equate సమానమని భావించు, సమానం 
చేయు, సమదృష్టితో చూచు, సమపరచు, 
సమంచేయు 

equation సమీకరణం, సమానత 

equator భూమధ్యరేఖ 

equatorial భూమధ్యరేఖకు సంబంధిం 
చిన. region భూమధ్య రేఖా 
ప్రాంతం. ా 20౧౭ భూమధ్య రేఖా 
మండలం 

equilateral సమబాహు 

equilibrium సమతౌల్యస్థితి, సమాన స్థితి, 
సమతౌల్యం, సమస్ధితి, సమతులనం, 
సమతూకం. ff approach సమతా 
పద్ధతి 

equine అశ్వ సంబంధమైన 

equinox విషువత్త్తు 
సమంగా ఉండే రోజు) 

equinoxes విషువత్తులు: పగలు, రాత్రి 
సమాన పరిమాణంలో ఉండే దినాలు. 
మార్చి 21, సెప్టెంబరు 22 


(రాత్రింబగళ్ళు 


equip సమకూర్చుకొను 

equipage సరంజామా 

equipartition సమవిభజనం 

equipment పరికరం, సాధన సామగి, 
సరంజామా 

equitable ధర్మమైన, సమధర్మ, న్యాయ 
బద్ధ. ~ allocation న్యాయబద్ధ కేటా 
యింపు 

equitably ధర్మ (బద్ధంగా 

equity సమానత్వం, సమధర్మం. *= 64277 
tal సమాన మూలధనం. f dividend 
సమాన లాభాంశం. jurisprudence 
సమధర్మ న్యాయశాస్త్రం 

equivalence సమతుల్యత, సమానత 

equivalent సరిసమానం, సమానమైన, 
అస్పష్టం, సందిగ్ధం, తుల్యమైన. ా rank 
సమానహోదా. - [EMperature తుల్యో 
ష్టోగ్రత. - w౭[gh తుల్యభారం 

equivocation సందిగ్గత 

eradicate తుడిచి పెట్టు, 
నాశనంచేయు 

eradication నిర్మూలనం 

erase తుడిచివేయు, తీసివేయు 

erasure చెరిపివేత, రద్దు 

erect నిలబెట్టు, స్థాపించు, నెలకొల్పు, 
తిన్నగా నిలువు, నిర్మించు 

erection ఉత్థానం, స్థాపన, నిర్మాణం, నెల 
కొల్పడం 

eremphobia ఏకాంతభయం 

erg ఎడారిలోని ఇసుక లోయ 

ergonomics సమర్థతా అధ్యయనం 

ergophobia పని అంటే భయం 

eristic వాదకళ 

erode కోయు, కోసుకపోవు 

erosion (కమ) క్షయం, కోత, అరుగుదల, 
ఒరపిడి. 50|| ా భూమి కోత 


నిర్మూలించు, 


erotic 


188 etch 





erotic కామోత్తేజక, కామోద్దీపక 

erotica (పణయ/ శృంగార/ సంబంధి 
సాహిత్యం 

erotomania మదపిచ్చి; విపరీత కామ 
వాంఛ 

err పొరపాటు/ తప్పుచేయు 

errant వక్రమార్గం, సాహసయాత్ర 

errata తప్పొప్పుల పట్టిక 

erratic నియమరహిత, అనియత, అవ్యవ 
స్థిత, అపసవ్య 

erring తప్పుచేయడం 

erroneous పొరపాటైన, తప్పుడు. “= 
statement తప్పుడు ప్రకటన 

error తప్పు, పొరపాటు, దోషం. 4b50- 
lute ~ నిరపేక్ష దోషం. ~ prone 
తప్పుచేసే 

erstwhile ఒకప్పటి, పాత, ఇదివరకటి 

erudition ఆర్జిత, పాండిత్యం, సంచిత 
జ్ఞానం 

erupt పేలు, పగులు, జరుగు, బద్దలగు, 
విస్ఫోటనం చెందు, హింసాత్మకంగా 
మారు, విరుచుకుపడు 

eruption విస్ఫోటనం, పగలటం. 47748 
ా మందువల్ల వచ్చే దద్దుర్లు 

erythema చర్మం ఎర్రబడడం/ కందడం 

erythrocyte ఎర రక్తకణం 

escalation క్రమంగా పెరగడం 

escapade పలాయనం, విముక్తి 

escape తప్పించుకొను, పారిపోవు, పలా 
యనం చిత్తగించు 

escape velocity పలాయన వేగం 

escaping electron పలాయక విద్యు 
త్మణం 

eschatology మరణానంతర జీవచరిత్ర 

escheat (వారసులు లేకపోవడం వల్లు) 
ప్రభుత్వానికి ఆస్తి 


escheats చట్టబద్ధమైన యజమాని లేని 
స్థిరాస్తులు 

eschew పరిహరించు, తొలగిపోవు, దూర 
మగు 

escort రక్షకదళం, వాహనశ్రేణి, వెంట 
పోవు, వెంబడించు 

escrow ప్రతిబంధ హక్కుపత్రం/ దస్తావేజు 

esophagitis అన్నవాహిక నొప్పి 

esophagus అన్న ఆహార వాహిక 

espionage గూఢచర్యం, వేగుపద్ధతి 

esplanade నడిచేమార్గం 

espouse సహచరిగా/ సహచరునిగా స్వీక 
రించు, పెండ్లాడు 

esprit de corps గుంపులోని వ్యక్తుల 
మధ్య ఉండే సన్నిహితత్వం/ ఏకతాభావం 

6552) వ్యాసం, సాధన, ప్రయత్నం 

essayist వ్యాసకర్త 

essence ముఖ్యాంశం, సారాంశం 

establish స్థాపించు, నిరూపించు 

estate ఆస్తి, సంపద, భూసంపత్తి. ా dt 
సంపద పన్ను 

esteem గౌరవం, ప్రతిష్ట 

estimate అంచనావేయు, తూచు, 
మదించు; అంచనా 

estoppel అద్దు, ప్రతిబంధకం, స్వచ్చం 
దంగా ఏర్పరచుకొనే నిషేధం, వాద 
నిషేధం 

estrange వేరుచేయు, విడదీయు, విము 
ఖత/ విరోధం కలిగించు 

estray తప్పిపోయిన పశువు 

estuaries నదీముఖాలు 

estuarine creeks ఉప్పునీటి కయ్యలు 

estuary నదీముఖద్వారం, ఉప్పుకయ్య 

et al ఇంకా, ఇతరులు, ప్రభృతులు, ఇత 
రాలు మొదలైనవి 

etch చెక్కు (నమూనా) తయారీచేయు 


etched 


189 evade 





etched చెక్కిన, అచ్చొత్తిన 

eternal అనశ్వర, అనంత. f flame 
అఖండజ్యోతి 

eternity నిత్యత్వం, శాశ్వతత్వం 

ethereal చాలా తేలికైన, సుకుమారమైన, 
దేవతా/ ఖగోళ సంబంధి 

ethical నైతిక, నీతిసంబంధమయిన. ౫ 
values నైతిక విలువలు 

ethics నీతిశాస్త్రం 

ethnic నిర్దిష్టజాతికి/ భాషకు సంబంధిం 
చిన. “= 607//6/ జాతుల వివాదం. “= 
group జాతి సమూహం. problem 
జాతి సమస్య 

ethnicity స్వజాతీయత, స్వకులీనత 

ethnocentrism  స్వజాతి సంస్కృతి 
వ్యామోహం 

ethnography మానవజాతి శాస్త్రం 

ethnological మానవజాతి శాస్తానికి 
చెందిన 

ethnology మానవజాతి శాస్త్రం 

ethnomusicology భిన్నజాతుల సంగీతా 
ధ్యయనం 

ethogram జంతు ప్రవర్తన విశ్లేషణ 

ethology జంతు పరిణామాధ్యయనం 

ethos శీలం: కులం, వర్గం, జాతి, పద్ధతి, 
లక్షణాలు 

etiology రోగోత్పత్తి శాస్త్రం 

etiquette శిష్టాచారం; మర్యాద, రివాజు 

6146 అనుశీలనం, అధ్యయనం 

etymology వ్యుత్పత్తి (శాస్త్రం) 

eucalyptus నీలగిరితైల వృక్షం 

eugenics సుజనన సంతతి విజ్ఞానం, 
నరవంశ శుద్ధి శాస్త్రం. negative ~ 
గర్భస్థ శిశువు లోపనివారణ. positive 
~ గర్భస్థ శిశు వాంఛనీయతా నిర్ణయం 

eukaryote కేంద్రక యుత జీవి 


ప్రశంసలతో 
స్తుతించు, పొగడు 

eulogy స్తుతి, ప్రశంస, ప్రశస్తి, పొగడ్త 

eumelanic క్షీరదాల జుట్టురంగు 


6౪102156 ముంచెత్తు, 


eunomy సుపరిపాలన 

eunuch కొజ్జా, నపుంసకుడు 

eunuchism నపుంసకత్వం 

euphemism సభ్యోక్తి, మృదూక్తి, శిష్టోక్తి 

euphony (శ్రావ్యత 

euphoria ఉల్లాసస్థితి 

euro యూరోపియన్‌ యూనియన్‌ వారి 
నాణెం; ఐరోపాకు/ ఐరోపా సమాజానికి 
సంబంధించిన 

europa గురు(గహం 

euroxic ఎక్కువ ప్రాణవాయుడు భరించ 
గల 

euryhaline ఎక్కువ లవణ 
భరించగల 

euryphagic బహువిధాహారాలు వాడే 


శాతాన్ని 


eurythermal ఉష్ణోగ్రతలో మార్చు 
భరించడం 

euteetic సులభ ద్రవీకరణం 
euthanasia బాధానివారణ కోసం 


చంపడం 

eutrophia సాధారణ పౌష్టికాహారం 

euyecious చాలా నివాసాలు గల 

evacuant రేచకం 

evacuate ఖాళీచేయు/ చేయించు, రక్షిత 
స్థానాలకు తరలించు 

evacuation ఒక (ప్రాంతం నుండి ప్రజల 
తరలింపు, శూన్యీకరణం, గాలి లేకుండా 
చేయడం 

evacue నిర్వాసితుడు. f property నిర్వా 
సితాస్తి 

evade తప్పించుకొను, 
ఎగవేయు 


టలాయించు, 


evanescent 


190 exanimate 





evanescent అశాశ్వతమైన, క్షణిక 

evangel సువార్తా (గంథం 

evaporate అవిరిచెందు, పరిశోషించు 

evaporation బాప్పీభవనం,  ఇగుర 
బెట్టడం, ఆవిరవడం, పరిశోషణం 

evaporator పరిశోషకం 

evasion ఎగవేత; తప్పించుకోవటం 

evasively సందిగ్గంగా, తప్పించుకొంటూ 

evenhanded ఉభయపక్షాలకు న్యాయం 
చేయడం; సమతుల్య 

event సంఘటన, ఉదంతం 

event history analysis సంఘటనాత్మక 
చరిత్ర విశ్లేషణ 

eventually క్రమంగా, చివరికి, ఆఖరున 

ever ఎల్లప్పుడు 

evergreen సతత హరిత 

everlasting శాశ్వత, నిత్య, అనంత, చిరం 
జీవియైన 

ever since అప్పటినుంచి 

evict (చట్టసహాయంతో) వెళ్ళగొట్టు/ తొల 
గించు, బేదఖలు చేయు 

eviction వెళ్ళగొట్టడం, తొలగించడం. 
proceedings తొలగింపు చర్యలు 

evidence సాక్ష్యం 

evident స్పష్ట, వ్యక్త 

evidentiary status ప్రత్యక్షస్థాయి 

evidently (పత్యక్షంగా, నిస్సందేహంగా 

evil చెడ్డ, దుష్ట. ~ doer అపకారి. * 
intent దురుద్దేశం. necessary ~ విక్ళ 
తిలో అవసరం. ా propensity దుష్ట 
ప్రవృత్తి 

evince సూచించు, స్పష్టంగా కనిపింప 
చేయు, వ్యక్తీకరించు 

evirate పౌరుషహీనుణ్ణి చేయు, మగతనం 
పోగొట్టు 

evisceration శరీరకుహరంలోని అవయ 
వచ్చేదనం 


evocation పిలుపు, పరీక్షాధికారం 


6706467120 అసహజ జీవి 

evoke రేకెత్తు పిలుచు, వివాదాన్ని పై 
న్యాయస్థానానికి తీసుకొని వచ్చు, ఆమం 
త్రణంచేయు 

evolution కమవికాసం, క్రమంలో సంభ 
వించే మార్చు/ పరిణామం 

evolutionary పరిణామాత్మక. f theory 
జీవపరిణామవాదం 

evolve రూపొందించు 

evolved constitution _పరిణమిత 
రాజ్యాంగం 

టు మాజీ 

exacerbate పెరిగిపోయేటట్లుచేయు 

exacerbation (వ్యాధి) ప్రకోపం, జబ్బు 
ముదరటం 

exact బలవంతంగా చేయించు, సరి 
అయిన, ఖచ్చితమైన. ~ science విస్పష్ట 
శాస్త్రం 

exaction బలాత్మారంగా చేయించు 
కోవడం, బలవంతపు వసూలు 

exactitude నిర్దిష్టత 

exactly ఖచ్చితంగా 

exaggerate ఎక్కువచేసి చెప్పు 

exalt పొగడు, పెద్దదిచేయు, ఉన్నత 
స్థానంలో ఉంచు 

exaltation ఉన్నతస్థితి, గొప్పదనం 

examination పరీక్ష ~ in chief న్యాయ 
వాది తన ప్రశ్నించి సాక్ష్యం చెప్పించటం. 
~ medico legal సాయ ~ వైద్యపరీక్ష. 
~ sputum ఉమ్మిపరీక్ష, కఫ పరీక్ష స 
stool మలపరీక్ష 

examine పరీక్షించు, విచారించు 

examinership పరీక్షక పదవి 

example ఉదాహరణ, తార్మాణం 

exanimate మృత, నిర్జీవ, ప్రాణరహిత 


exanthema 


191 excruciate 





exanthema స్ఫోటక జ్వరం 

exasperate రెచ్చగొట్టు, విసిగించు, 
వేధించు 

excathedra అధికార పూర్వకంగా 

excavate తవ్వితీయు, వెలికితీయు 

excavation తవ్వకం, ఉత్పాతనం 

excavators ప్రాచీన శిథిలాల కోసం తవ్వ 
కాలు జరిపేవారు, ఉత్టాతకులు 

excel అధిగమించు,  ముందుకుపోవు, 
మించు 

excellence శ్రేష్టత, ఉత్కృష్టత, సమర్థత, 
ప్రాశస్త్యం, ఉత్తమత, శ్లాఘ్యత 

excellent ఉత్తమ, శ్రేష్ట, దివ్య 

excellently భేషుగ్గా 

except మినహా, తప్ప, అపవాదంగా 

excepted మినహాయించిన, వర్ణించిన 

exception అపవాదం, మినహాయింపు, 
అసామాన్యం 

exceptional అసామాన్యమైన, ప్రత్యేకత 
గల, మినహాయించిన 

exceptionally అసామాన్యంగా 

excerpt సంగ్రహం, సారాంశం, ఉద్ధరణ 

excess మితిమీరిన, అతి, మించిన, 
ఎక్కువ, అధిక(యొత్తం). ~ capacity 
అధిక సామర్థ్యం. ~ demand అధిక 
డిమాండు.  $4pply అధిక సరఫరా 

exchange మారకం, మార్చిడి, విని 
మయం; చదరంగంలో పరస్పరం పావుల 
బలి. *= 60/7/70/ మారకపు నియంత్రణ. 
~ of contracts మార్చిడి చేసుకునే 
ఒప్పంద పత్రాలు. -= Of fire ఎదురు 
కాల్పులు. - 74/8 మారకపు రేటు. ా 
rate mechanism మారకం రేటు 
విధానం 

exchangeability వినిమయయోగ్యత, 
మార్పిడికి వీలుగా ఉండటం 


exchangeable మార్పిడి చేయదగిన 
exchequer ఖజానా, కోశాగారం 


excipient ఆక్షేపణ తెలుపు, అభ్యంతరం 
తెలుపు 

excise వస్తువుల తయారీపై వేసే పన్ను; 
శస్త్రచికిత్స. = 4/0 ఉత్పాదన సుంకం, 
ఆబ్బారీ సుంకం. - sleuth ఆబ్బారీ 
గూఢచారి 

excission విచ్చేదనం 

excitation ఉత్తేజన, ప్రేరణ, అదనపుశక్తిని 
చేర్చడం. - ౭2725) ఉత్తేజన శక్తి 

excite ఉద్వేగపడు, ఉత్తేజపరుచు 

excited ఉత్తేజిత. 35012 (డ్రేరిత/ ఉత్తే 
జిత స్థితి 

excitement ఆవేగం, ఉద్వేగం 

excitent ఉత్తేజకం 

exciting ఉత్తేజక, ఉద్రేకం కలిగించే, 
ఉత్సాహకరమైన 

exclude తొలగించు, తోసివేయు, పరిహ 
రించు, మినహాయించు, విడిచిపెట్టు 

exclusion తప్పించడం, వదిలిపెట్టడం. ~ 
principle వర్ణన నియమం 

exclusive ప్రత్యేకమైన, _ పరిమితమైన, 
విశిష్టమైన. ~ distributor ఒకే ఒక 
పంపిణీదారుడు. = ౭600707276 ౭2076 
ప్రతేకార్థిక మండలం. = powers ప్రత్యే 
కాధికారాలు 

exclusively ప్రత్యేకంగా 


9౫! 


బలాల్మ 


excommunicate వెలివేయు, 
రించు 
excrement విసర్జన, మలం, పెంట, రెట్ట 
excrescence అవాంఛనీయ వృద్ధి 
excreta విసర్జక పదార్థాలు 
excrete విసర్జించు, విసర్జన 
excretion విసర్జన 
excruciate బాధ/ వ్యధ 
పుట్టించు 


కలిగించు/ 


excuria 


192 exhume 





excuria కోర్టు వెలుపల 

excursion వినోద/ విజ్ఞాన పర్యటన 

excursus అవాంతర ప్రసంగం 

excusable క్షమించదగిన, క్షమార్దమైన 

౫౦౫౫6 క్షమాపణకోరు; మిష, సాకు, నెపం 

exdividend లాభంలో వాటాలేని 

execute అమలు జరుపు; మరణదండన 
అమలు జరుపు 

execution అమలు, ఉరి, మరణశిక్ష 
(కార్య) నిర్వహణ, అమలు జరపడం 

execution petition అమలు జరపవల 
సిందిగా కోరే అర్జీ 

executive అమలుచేసే, నిర్వహించే; నిర్వ 
హణాధికారి, కార్యనిర్వాహకవర్గం. ~ 
committee కార్యవర్గం. ~ director 
బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో ఒకరైన పూర్తికాలపు 
ఉద్యోగి. ~ order అధికారిక ఉత్తరువు. 
“= 0౫౭౧ కార్యనిర్వహణాధికారాలు. గ 
privilege ప్రత్యేక కార్యనిర్వాహకణాధి 
కారం 

executor కార్యనిర్వహణాధికారి, అమలు 
దారు 

exegesis భాష్యం, వ్యాఖ్య 

exegete వ్యాఖ్యాత, భాష్యకారి 

exemplary ఆదర్శప్రాయమైన, అనుకరణ 
యోగ్యమైన 

exemplary ఆదర్శ, మార్గదర్శక, అను 
కరణ యోగ్యమైన. ా damage నష్టపరి 
హార ధనానికి మించిన నష్టం 

exemplon ఆదర్శ/ అనుసరించదగిన వ్యక్తి 

exempt మినహాయించు. “= గూ మొత్తం 
వడ్డీని చెల్లించే ప్రభుత్వ సెక్యూరిటీలు. - 
&ilts ఆదాయ పన్ను నుంచి మినహా 
యింపు ఇచ్చి వడ్డీ మొత్తాన్ని చెల్లించే 
ప్రభుత్వ సెక్యూరిటీలు 

exempted మినహాయించిన 


exemption మినహాయింపు, మినహాయిం 
చడం 

exercise వినియోగ వ్యాయామం. 
breathing ~ శ్వాసకు సంబంధించిన 
వ్యాయామం. post partum ~ (పసూతి 
వ్యాయామం 

exert ఉపయోగించు, (శ్రమించు, విని 
యోగించు, ప్రయత్నించు 

exertion శమ, పని 

exfiltration నీరు బయటకు కారడం 

exfoliation కణాలు రాలిపోవడం 

ex gratia పరిహారం 

exhalation ఊపిరివిడవడం, నిశ్వాసం 

exhale ఊపిరివిడుచు, విశ్వసించు 

exhaust అయిపోవు, అలసిపోవు, వట్టిపోవు 
చేయు, ఖాళీ అయిపోవు 

exhaustion అలసిపోవడం, నిస్త్రాణ, ఖాల్లీ 
అయిపోవడం. f 0f 07౭ ధాతు నిష్మా 
సనం 

exhibit చూపెట్టు; కోర్టులో సాక్ష్యంగా 
దాఖలు చేసిన పత్రం, ఇతర వస్తువులు 

exhibition (వస్తు) ప్రదర్శన 

exhibitionism ప్రదర్శనాత్మక ప్రవర్తన, 
ఆడంబర స్వభావం 

exhibitionist దేహ ప్రదర్శన చేసే వ్యక్తి, 
దాంభికుడు 

exhibitor (పదర్శకుడు 

exhilarant ఉల్లాసకారణం 

exhort ఉద్బోధించు, ప్రేరేపించు, ప్రోత్స 
హించు, బోధించు 

exhortation ఉద్బోధ, ప్రేరేపణ, 
ప్రోత్సాహం 

exhumation పాతిన శవాన్ని పైకి 
తీయడం, పై రాళ్ళను తొలగించడం 

exhume తవ్విబయటకు తీయు, పూడ్చిన 
శవాన్ని వెలికితీయడం 


exile 


193 expenditure 





eile నిర్వాసితుడు, నిషాసితుడు, దేశ 
బహిష్కారం చేయు 
exilement దేశబహిష్కరణ 


exima కర్పాణి, ఒక చర్మ వ్యాధి 

exim bank అంతర్జాతీయ వాణిజ్యావస 
రాలు తీర్చే బాంకు 

exim policy (export import policy) 
ఎగుమతి దిగుమతుల విధానం 

exist బతుకు (జీవించి) ఉండు 

existence ఉనికి, స్తితి, అస్తిత్వం, జీవిత 
కాలం 

existentialism అస్తిత్వవాదం 

existential sociology అస్తిత్వవాది సామా 
జిక శాస్త్రం 

exit నిర్ణమనం, వెళ్ళేదారి 

exit polls ప్రజాభిప్రాయ సేకరణ 

exobiology (గహాంతర జీవశాస్త్రం 

exocrine బహి॥స్తావి 

exodus పెద్ద సంఖ్యలో ప్రజల వలస, 
మహానిరమనం, మహా ప్రవాహం 

e-0ffici0 ఉద్యోగకారణంతో పదవీరీత్యా. 
~ member అధికార పదవిరీత్యా 
సభ్యత్వం; పదవి ద్వారా సభ్యుడు 

exogamy బహిర్వివాహం 

exogenous బహిర్ణాత 

exonerate నేరారోపణ నుంచి విముక్తి 
చేయు, నిర్దోషిగా నిర్ణయించు/ ప్రక 
టించు, అపవాదు తీసివేయు, పూచీ 
తప్పించు 

exorbitant అత్యధిక. ~ price అత్యధిక 
ధర 

exorcism దయ్యాలను వదలగొట్టడం, 
ఉచ్చాటన 

exosphere వాతావరణం చివరి పొర 

exostosis ఎముక అసాధారణంగా 
పొడుచుకొని రావడం 


exothermal ఉష్టమోచక 

exothermic ఉష్ణమోచక, తాపక్షేపక వేడిని 
వెలిపెట్టే. ~ reaction ఉష్ణ మోచక చర్య 

exotic అసాధారణ, అపరిచితమైన. “= 
foods విదేశీయ ఆహార పదార్ధాలు. ~ 
species విలక్షణ సజీవ జాతులు 

exotoxin బహిర్జీవ విషం 

€౫pand విప్పారు, విస్తరించు, వ్యాకోచించు 


expansion విస్తరణ, పొడిగింపు, 
వ్యాకోచం. f is0thermal సమోష్టోగ్రతా 
వ్యాకోచం 


expansionism విస్తరణ వాదం 

ex parte ఏకపక్షీయ, పరోక్ష 

expatiate వివరంగా చెప్పు, వ్యాఖ్యానించు 

expatriation స్వదేశ/ త్యాగం/ బహిష్కృతి 

expect ఎదురుచూచు, ముందుగా 
ఊహించు, ఆశించు, కాచుకొని ఉండు 

expectant ఎదురుచూసే, ప్రసవించబోయే 

expectation ఆశంస, నిరీక్షణ 

expected value అపేక్షిత విలువ 

expected yield అపేక్రిత దిగుబడి 

expectorant కఫోత్సారకం 

expectoration కఫాన్ని ఉమ్మడం 

expediency (పయోజనకారిత్వం 

expedient ఉచిత లాభసాటి ఉపయోగకం 

expedite త్వరపరచు, వేగిరపరచు. ౫ 
action శీఘ్రచర్య తీసికొను 

expediting వేగిరపరచటం 

expedition (సాహస) యాత్ర, దండ 
యాత్ర 

expeditiously శీఘంగా 

లుల వెళ్ళగొట్టు, బహిష్మరించు 

expend ఖర్చుపెట్టు 

expenditure వ్యయం, ఖర్చు; వ్యయం 
చేసిన డబ్బు 


expense 194 


exposure 





expense ఖర్చు, వ్యయం. ~ account 
పనికి సంబంధించి ఖర్చయిన మొత్తాన్ని 
తెలిపే ఖాతా. productive ~ ఉత్సాదక 
వ్యయం. [rade > వర్తక వ్యయం 

expensive ఖర్చుతో కూడుకొన్న, వ్యయ 
భరితమైన, ఖరీదైన 

experience అనుభవం; లౌకికజ్ఞానం 

experiment (పయోగం 

experimental (పయోగాత్మక. = ౯7707 
ప్రయోగదోషం 

experimentalism పయోగవాదం 

experimental method ప్రయోగవిధానం 

expert నిపుణుడు, సమర్ధుడు, కుశలుడు, 
నేర్చరి, దిట్ట 

expertise నైపుణ్యం, నిపుణవర్గం, ప్రత్యేక 
జ్ఞానం 

expiate ప్రాయశ్చిత్తం చేసుకొను, పశ్చా 
తాపం ప్రకటించు 

expiration ముగింపు, సమాప్తి, మరణం. 
~ of sentence శిక్షాకాల సమాప్తి 

expire చనిపోవు, ముగియు 

expiry సమాప్తి, ముగింపు, కాలం తీరి 
పోవడం, మరణం 

explain వివరించు, అర్థంచెప్పు, వ్యాఖ్యా 
నించు 

explanation సంజాయిషీ 

explanatory వివరణాత్మక 

explication విశదీకరణ 

explicit విశదం, స్పష్టం 

explicitly స్పష్టంగా, వివరంగా 

explicitness స్పష్టత 

explode పేలు, విస్ఫోటించు 

exploit దోచుకొను/ దోపిడి చేయు 

exploitation దోపిడి 

exploitative system దోపిడి వ్యవస్థ 


exploiting కొల్లగొట్టడం, దోపిడి చేయడం 
exploration అన్వేషణ, శోధన 


exploratory అన్వేషణాత్మక 

explore అన్వేషించు, వెతుకు, దేవులాడు 

explosion పేలుడు. 
జనసంఖ్యా విస్ఫోటనం 

explosive విస్ఫోటకం 

explosives పేలుడు పదార్థాలు 

వ్యాఖ్యాత, వివరణకర్త, 


population ~ 


exponent 
ఘాతాంకం 

export ఎగుమతి, వస్తు సేవలు. xXport- 
promotion ఎగుమతులను ప్రోత్స 
హించు. ా licence ఎగుమతికి అను 
మతి. ా 0f Capital పెట్టుబడి ఎగుమతి. 
~ oriented units (EOUS) ఎగుమతి 
కంపెనీలు. = profitability ఎగుమతుల 
లాభదాయకత. “= quota ఎగుమతుల 
కోటా, ఎగుమతులపై అనుమతించిన 
పరిధి 

exporter ఎగుమతిదారు 

expose బయటపెట్టు, వెల్లడించు, బహి 
రంగపరచు, బహిర్గతపరచు, విశద 
పరుచు 

exposing అంగాంగ ప్రదర్శన 

exposition వివరణ, వ్యాఖ్యానం, ప్రతి 
పాదన 

ex post facto గడచిన దానిని గురించి 
ఆలోచించడం 

expostulate మందలించు, స్నేహపూర్వ 
కంగా నిరసన తెలుపు 

expostulation మందలింపు, హితోపదేశం 

exposure వెల్లడి, బహిరంగ పరచడం, 
బహిర్గత పరచడం, వెలుగులోనికి 
తేవడం, బయలు పరచడం, అపాయానికి 
అవకాశం ఇవ్వడం, దేహ ప్రదర్శన, 
విశదపర్చడం, అవగాహన 


expound 


195 extortion 





expound అర్థవివరణచేయు, వివరించు 

expression అభివ్యక్తి, వ్యక్తీకరణ, తెలియ 
జేయడం, వెల్లడి 

expressionism భావ ప్రకటన వాదం 


expressionist విభావకుడు 

expressionless నిర్వికార 

exprobration దూషణ 

expropriate హక్కు స్వాధీనం చేసుకొను 

expropriation హక్కు స్వాధీనత, దుర్విని 
యోగం, హరణం 

expulsion బహిష్కరణ, వెళ్లగొట్టడం, తొల 
గించడం 

expunge తొలగించు, పరిహరించు. “= 
from records రికార్డుల నుంచి తొల 
గించడం 

expurgate కత్తిరించు 

€౫qU2y అమ్మేవారు భరించే సరుకు విలువ 

exquisite చాలా అందమైన/ సున్నితమైన, 
నైపుణ్యంతో తయారుచేసిన 

exrights మార్కెట్లో నేరుగా అమ్మడానికి 
పెట్టే వాటాలు 

exservice men మాజీ సైనికులు, మాజీ 
రక్షణ దళోద్యోగులు 

eship నౌకా రవాణా చార్జీలు అమ్మకం 
దారు భరించే సరుకు విలువ 

exstock సరఫరా చేసే సరకు ప్రస్తుత 
ధరలు 

extempore ఆశువుగా 

extend పొడిగించు, వ్యాపింపచేయు 

extended family ఉమ్మడి కుటుంబం 

extennate తప్పులు కప్పిపుచ్చు, నేర తీవ్ర 
తను తగ్గించు 

extension పొడిగింపు, కొనసాగింపు, విస్త 
రణ, వ్యాప్తి విస్తృతి. ~ edUCation 
విస్తరణ విద్య 


extensive పెద్దఎత్తున, ఎక్కువగా, విస్తృత 
మైన, విశాలమైన. ా ౨౭౧౫76౬ విస్తృత 
సేవ 

extent విస్తృత, వ్యాప్తి 

extenuate తగ్గించు, సన్నగిల్లజేయు 

exterior బాహ్యా, వెలుపల ఉన్న 

extern బహిష్మరించు, ప్రవేశించరాదని 
నిషేధించు 

external బయటి, విదేశీ. ~ 4027౮ 
విదేశీ వ్యవహారాలు. f Cardiac Mas- 
sage ఛాతీని మర్ధించటం. ~ commer- 
cial borrowings (ECBs) విదేశీ 
వాణిజ్య రుణాలు. ా ౭660707276 and 
diseconomics బహిర్గత ఆదాయ 
వ్యయాలు. fా Iiabilities ఇతరులకు 
తీర్చవలసిన అప్పులు 

extinct లుప్తమైన, నిర్మూలమైన. = 4727- 
Mal5 అంతరించిన జంతుజాలాలు 

extinction విలుప్తత, లేకుండా పోవడం 

extinguish లేకుండా చేయు, ఆర్పివేయు, 
తుడిచివేయు, నిర్మూలించు, నాశనం 
చేయు, శమింపజేయు, పడగొట్టు, రద్దు 
చేయు 

extinguisher అర్చే. fire ~ మంటలార్చి 
స్థానం 

extinguishment ఆర్చివేయడం, నిర్మూ 
లనం, రద్దుచేయడం 

extirpate సమూలంగా నాశనం చేయు, 
సర్వనాశనం చేయు 

ext0l పొగడు, కొనియాడు, కీర్తించు 

extort బలవంతంగా తీసుకొను, జులుం 
చేయు 

extortion బలవంతపు వసూలు. 44) 
light పట్టపగలు దోపిడీ. > Money 
పీడించి తీసుకున్న డబ్బు 


extortioner 196 eyrie 





extortioner బలవంతంగా తీసుకునే వ్యక్తి 
extortionist బెదిరించి డబ్బు అడిగే వ్యక్తి 
extra అతి, ఇతర, అతీత, అధిక, అదనపు 
కణానికి 


extra-cellular కణబాహ్యా, 
వెలుపల 

extract గుంజు, సంపాదించు, పేర్కొను, 
ఉదాహరించు, ఉదాహరించిన భాగం, 
ఉదాహృతి, సారం 

extractabilty నిష్కర్షణీయత. ~ of 
metal లోహ నిష్కర్షణం 

extraction పొందడం, _ వెలికితీయడం, 
పీకదం, తీయడం 

extradiate పారిపోయి వచ్చిన వ్యక్తిని 
తిరిగి అప్పగించు 

extradition (పత్యర్పణ, ప్రతిసమర్పణ, 
తిరిగి అప్పగించటం. “= 77౭4 దోషుల 
అప్పగింతపై రెండు దేశాల ఒప్పందం 

extra-galactic పాలపుంతకి ఆవల 


వైపున్న 


extra-marital affairs వివాహేతర 
సంబంధాలు 
extramural ఆవరణేతర, _ విశ్వవిద్యాల 


యేతర. - 84278 బయటవని చేసే 
ఖైదీలు 

extraneous సంబంధంలేని, అన్యమైన. 
matter అన్యవిషయం 

extraordinary అసాధారణమైన. 
general meeting (EGM) అసాధారణ 
సమావేశం 

extrapolation బాహ్య గణనం నిక్షేపం 

extrateritorial స్వదేశాధికార పరిధికి 
లోబడని. ా jurisdiction అతి ప్రాదేశిక 
పరిధి. ా [0)1గ విదేశానికి విధేయత 

extraterrestrial గహాంతర 

extravagance అతివ్యయం, 
(ఖర్చు) 


దుబారా 


extravagant విశ్శంఖల, మితిమీరిన, విప 
రీత, అనియంత్రిత 

extravaganza కోలాహల, 
ప్రదర్శన 

extravasation పరిస్రావం 

extreme తీవ్ర, చివరి, కడపటి 

extremism అతివాదం, తీవ్రవాదం 

extremist తీవ్రవాది, అతివాది 

extremity వైపరీత్యం 

extricate రక్షించు, విడిపించు, తప్పించు, 
బయటపడు 

extrication వెలికితీత, విడుదల 

extrinsic బయటి, వెలుపలి, సంబంధంలే, 
విజాతీయ 

extrovert బహిర్ముఖుడు 

extrude బలవంతంగా బయటకు లాగు 

exuberance అతిశయం, (ప్రకర్ష 

exuberant సమృద్ధ, అఖండమైన, సంపన్న 

exudate రసి, వాపు; శోథస్రావం 

exude ప్రదర్శించు, వెలువర్చు 

exult ఆనందించు, సంతోషించు 

exultation పహర్షం, బ్రహ్మానందం 

exviate కత్తిరించిన శరీర భాగాలు 

exvoto మొక్కుబడి, అర్పణ 

eye నేత్రం, కన్ను చూపు. f ball కను 
గుద్దు. ~ brow కనుబొమ్మ. ౫ lash 
కనురెప్ప వెంట్రుక. fా 4 కంటిరెప్ప. 
~ orbits అక్షికూపాలు, కళ్ళ గుంటలు. 
~ opener కళ్ళు తెరిపించే, గుణపాఠం 
నేర్పే. ~ piece దూరదర్శిని కటకం. 
$ight కంటిచూపు. f ౮౦7౯౬ కళ్ళకలక, 
కళ్ళమంట, బాధించే, అసహ్యమైన, కళ్ళు 
కుట్టే. ~ wash మోసం, దగా. "= 
1౪7777౮ ప్రత్యక్షసాక్షి 

eye rhyme నేత్రప్రాస 

eyrie గద్దగూడు 


ఆడంబర 


fable 


197 fading 





Ff 


fable కట్టుకథ, కల్పితకథ, అద్భుతకథ 

fabric వ్యవస్థ, నాణ్యమైన గుడ్డ, అల్లిక, 
చట్రం, నేసినబట్ట, (భవన) నిర్మాణం 

fabricate సృష్టించు, కల్పించు, నిర్మించు 

fabrication కూటసృష్టి, కట్టుకథ, కృత్రిమ 
కల్పన. f Of evidence దొంగ సాక్ష్యం 
సృష్టించడం 

fabricator కల్పించే వ్యక్తి, నిర్మాత 

fabulist కట్టుకథలు చెప్పే/ అబద్దాలాడే 
వ్యక్తి 

fabulous నమ్మరాని, అద్భుతమైన, కథల్లో 
ఉండేలాంటి, మహత్తరమైన 

facade ముఖభాగం, భవనం మొత్తం ముఖ 
భాగం, గృహముఖం 

face ౬. ముఖం. /00౯6 * అవమానం 
పొందడం. 07 the ~ of it స్పష్టంగా. 
put a good ~ on థైర్యంగా నిలబడు. 
“- ౮౮౫౭ మాట దక్కించు. - [0 rela- 
tions ముఖాముఖి సంబంధాలు. “= 
value ముఖవిలువ, పైవిలువ, నామ 
మాత్ర విలువ, ముద్రిత విలువ 

face v. ఎదుర్శొను, ఒక దిశగా చూచు 

face lift ముఖంలో ముడుతలు పోగొట్టే 
చికిత్సా విధానం. non-surgical ~ 
శస్త్రచికిత్స చేయకుండా ముఖం ముడ 
తలు పోగొట్టై విధానం 

face pack ముఖలేపనం 

facet దశ, లక్షణం, ఫలకం, పెట్టె 

facial ముఖ సంబంధమైన. fా expres- 
50౧5 ముఖంలో కనిపించే భావాలు. 
features ముఖకవలికలు 

facies ముఖవైఖరి. ~ leonine సింహాకృతి 
గల ముఖం 

facile సులభంగా సాధించిన, నేర్చుగల, 


మృదువైన, తేలికయిన, సరళమయిన 
facilitate సులభంచేయు, సదుపాయం 
కలుగజీయు 
facing ఎదురు, ఎదుర్మోవడం 
facsimile ఖచ్చితమైన ప్రతిరూపం, నకలు, 
నమూనా. “= $signature సంతకం ప్రతి 
రూపం, నకలు తయారుచేయు 
fact వాస్తవం. - finding నిజనిర్ధారణ 
faction భాగం, (చీలిక) వర్గం; ముఠా 
factionalism ముఠాతత్వం 
factionalist మురాదారు 
కారకం, మూలకం, 
పదార్థం. anti-anaemic ~ రక్తహీనతా 


factor అంశం, 


నివారక (పదార్థం). anti-neurotic ~ 
నాడీవేదన నివారక (పదార్థం). 277- 
sterility ~  వంధ్యత్వ నివారక 
(పదార్థం). diabetogenic ~ మధు 
మేహ కారకం. environment ~ పర్యా 
వరణ కారకం. growth ~ వృద్ధి 
కారకం. host ~ ఆతిధథేయ కారకం. 
of production ఉత్పత్తి కారకం 

factory కర్మాగారం 

factual వాస్తవమైన 

facultative ఐచ్చిక, వైకల్పికు - para- 
57/2 వైకల్పిక పరాన్నజీవి 

faculty సామర్థ్యం, నిగూఢశక్తి, ప్రావీణ్యం, 
బుద్ధి, విజ్ఞాన విభాగం, (విశ్వవిద్యాల 
యాల్లో) కొన్ని శాఖల సమూహం. గ్ర్రూ- 
chology ~ మేథాశక్యాధ్యయన (శాస్త్రం) 

fad వ్యామోహం, వేలంవెర్రి 

fade వాడిపోవు, మాసిపోవు, వెలసిపోవు, 
సన్నగిల్లు, క్రమంగా అంతరించు 

faded వాడిపోయిన 

fading వర్ణక్షయం, రంగు పోవడం 


faecal 


198 false 





faecal మలసంబంధమైన 

faeces మలం. retention of ~ మలం 
నిలిచిపోవడం 

125 డీలాపడు, అలసిపోవు, కష్టించిపని 
చేయు. ా ౭74 మిగిలిన/ చివరి భాగం 

fagged అలసిపోయిన 

faggot కట్టెల మోపు 

fail విఫలమగు, ఓడిపోవు, పరాజయం 
పొందు, మాట నిలబెట్టుకోలేకపోవు, 
పరీక్ష తప్పు 

failing దుర్భల, విఫలమవుతున్న 

failure పరాజయం, భంగం, ఓటమి, అప 
జయం, దివాలా, వైఫల్యం, తప్పడం. 
circulatory ~ రక్తప్రసార వైఫల్యం. 
heart ~ హృదయ స్పందన వైఫల్యం. 
hepatic ~ కాలేయ క్రియా లోపం. 
peripheral circulatory ~ పరిధీయ 
రక్త ప్రసరణ లోపం. renal మూత్ర 
పిండ క్రియాలోపం 

faint దుర్చలమైన, మూర్భిల్లే. ~ hearted 
పిరికి 

faint glow మందదీప్తి 

fair సుందరమైన, చక్కనైన, న్యాయమైన, 
ధర్మమైన, ఉచితమైన, సంత, తిరునాళ్ళు. 
~ colour తెల్లరంగు, శ్వేత వర్ణం. ౫ 
play నిష్పాక్షిక వ్యవహారం. - price 
సరసమైన ధర, చౌక ధర. f rent తగిన 
బాడుగ, సముచిత కౌలు. fా report 
సముచిత నివేదిక. - ౨౬ స్త్రీలు. = 
share సరైన భాగం. fా age తగిన 
వేతనం 

fairly widespread చాలావరకు విస్తృ 
తంగా 

fairness నిష్పక్షపాతం, న్యాయవర్తన 

fairnose పిండి/పొడి పదార్థం 

fairy tale అద్భుతకథ, జానపద సాహస 
గాథ 


fait accompli జరిగిన పని, నెరవేరిన 
నిజం 


faith (మత) విశ్వాసం, ధర్మం f 4nd 
credit పరపతి, విశ్వాసం. - healing 
నమ్మకం వల్ల రోగం నయం కావడం. 
in bad ~ దురుద్దేశంతో. in good ~ 
సదుద్దేశంతో 

fake నకిలీ, కుహనా 

fake shares నకిలీ షేర్లు 

falcate కొడవలి వలె ఒంపు తిరిగిన 

falcato secund ఒకవైపు ఒంపు తిరిగిన 

falcon గద్ద, డేగ 

falconry డేగలకు వేటలో శిక్షణ ఇవ్వటం 

fall n. పడడం, పతనం, తగ్గుదల; ఆకు 
రాలు కాలం. "= $hort of కొరతపడు 

fall v. పడు, రాలు, తగ్గు, సంభవించు, 
దిగిపోవు 

fallacious (భమజనకమైన, అవాస్తవమైన 

fallacy అవాస్తవం, కుతర్శం, భ్రమ, 
తప్పుడు భావం, మిధ్యాహేతువు. - 6 
composition సమూహాభాస. f 6౬ 
mal-observation కుపరిశీలనాభాస. f 
of ambiguity అస్పష్టార్థాభాస 

falling rhythm అనులోమ లయ 

fallopian tube స్తీ బీజ వాహిక 

fall out విరోధపడు; సంభవం, అవపాతం. 
radio-active ~ రేడియోధార్మికావపాతం 

fallow పశువుల కొవ్వు బీడు. - land 
ఊసరక్షేత్రం, బాడవభూమి 

falls జలపాతం 

false అబద్ధమైన, కృత్రిమమైన. ా Charge 
అసత్యారోపణ. hood అసత్యం, 

అబద్ధం. ~ hypothesis అయధార్థ 

ప్రాకృలన. prestige బూటకపు 

ప్రతిష్ట ~ pride బూటకపు అభిజాత్యం, 

దురభిమానం 


falsification 


199 fault 





falsification ఛద్మకరణం, కూటసృష్టి 

falsify తప్పుగా కల్పించిరాయి, అబద్ధీక 
రించు, మోసగించు 

falter తొట్రుపడు, ఆగిపోవు, బలహీన 
పడు, సంకోచించు 

fame కీర్తి, ప్రతిష్ట ప్రసిద్ధి 

familiar సుపరిచిత 

familiarity పరిచయం, స్నేహం 

familiarize పరిచితం చేయు 

family కుటుంబం. f 60/7/ కుటుంబ 
న్యాయస్థానం. ~ heirloom పారం 
పర్యంగా సంక్రమించే వస్తు సామగ్రి. 
Joint ~ సమష్టి కుటుంబం. = plan- 
ning కుటుంబ నియంత్రణ. fా physi- 
cian కుటుంబ వైద్యుడు. ా 7764 
వంశవృక్షం 

famine కరువు, కాటకం 

famish ఆకలితో బాధపడు 

fanatic మూఢవిశ్వాసి 

fanaticism అహేతుక విశ్వాసం, మత 
మౌఢ్యం 

fancy వినోదకరమైన, అత్యవసరంకాని; 
మోజు, మోహం, కల్పన, భ్రమ 

fanfare అట్టహాసం, ఆర్భాటం, వైభవం 

fang కోర 

fantasia ఆకాశ సౌధ నిర్మాణం 

fantasm రూపంలేని ఆకారాన్ని ఊహించు 
కోవడం 

fantastic వింతైన, విచిత్రమైన, చోద్యమైన, 
లేనిపోని, అసహజమైన, అసందర్భమైన, 
అద్భుతావహమైన, నమ్మశక్యంగాని 

fantasy కల్పనాశక్తి, స్వప్నం, (భ్రమ, విప 
రీత భావన, వాస్తవాతీత గాథ 

farandole రైతుల నృత్యం 

farce ప్రహసనం, హాస్యరూపకం 

farfetched సుదూర 


farinaceous పిండితో చేసిన 
farm కమతం, సేద్యపు భూమి 
farrow ఈత, ఈను, కానుపు, పిల్లలు 


పెట్టు 

fascia చర్మంకింద, కండరాల చుట్టూ 
ఉండే పొర 

fasciculus కండర/ నాడీతంత్రీ సము 
దాయం 

fascinate ఆకర్షించు, ఇష్టం కలిగించు, 
భమింపచేయు 

fascination మోహం 

fascism నియంతృత్వం 

fashion రీతి, విధం, వాడుక, నాగరికం 

fast ఉపవాసం, లంఖణం, ఒక్కపొద్దు; 
వడిగా, వేగంగా, దృఢంగా, బిగువుగా 

fasten కట్టు, బంధించు 

fastidious ఒక పట్టాన నచ్చని 

fastidiousness సులభంగా మెచ్చక 
పోవడం 

fasting నిరశనం 

fatal ప్రమాదకరమైన, పూర్తిగా వ్యతిరేక 
మైన 

fatalism విధి నియతి వాద, కర్మవాదం 

fatalist విధివాది, నియతివాది 

fatality విధివిలాసం, దురదృష్టం, ప్రారబ్ధం 

fate విధి, ప్రారబ్ధం, అదృష్టం, దురదృష్టం, 
అంతం 

fathom నీటిలోతును తెలిపే ప్రమాణం, 
నిలువులోతు 

fatigue ఆయాసం, అలసట, నిస్త్రాణ, 
బడలిక 

fatty acids కొవ్వు ఆమ్లాలు 

fatuous తెలివి తక్కువైన 

fauces గొంతూ, నోరూ కలిసేచోటు, 
అంగిలి 

fault తప్పు, పొరపాటు, తప్పిదం, భ్రంశం 


faulting 


200 fender 





faulting భూమ్యుపరితలాన్ని పగలకొట్టడం 

faulty goods దెబ్బతిన్న చెడిపోయిన 
వస్తువులు 

fauna జంతు జాలం/ సముదాయం 

fauvism వన్యవాదం 

faux pas జరగగూడని పెద్ద పొరపాటు 

favour ఆదరం, పక్షపాతం, సహాయం, 
అభిమానం, ఉపకారం 

favourableness సుముఖత 

favourably సానుకూలంగా, సుముఖంగా 

favouritism (ఆశత) పక్షపాతం 

faze అవరోధం కలిగించు 

fealty విశ్వాసంగా ఉండు 

fearful భీకర 

feasibility సాధ్యత, సంభావ్యత. f 7౯౬- 
port సాధ్యాసాధ్యాల నివేదిక. ా s$tudy 
సాధనీయతాధ్యయనం 

feasible ఆచరణ యోగ్యం, సాధ్యం 

feast విందు 

feat అద్భుతకృత్యం, అసాధారణ కార్యం 

feature రూపురేఖ, ఆకృతి, లక్షణం, ఒక 
ప్రాంతపు భౌతిక ఆవరణపు గుర్తులు; 
ప్రత్యేక వ్యాసం/ ప్రదర్శన/ కార్యక్రమం; 
ప్రదర్శించు 

febrifuge జ్వర సంహారి 

febrile జ్వరంతో కూడిన, జ్వరిత 

fecundate సారవంతంచేయు, ఫలవంతం 
చేయు 

fecundation పిండోత్పత్తి 

fecundity అధికోత్సత్తి, జననశక్తి, పిండో 
త్పత్తి శక్తి 

federal సమాఖ్య (రూపి), బహుకేంద్రక. 
~ government సమాఖ్య ప్రభుత్వం 

federalism సమాఖ్య పద్ధతి 

federation సమాఖ్య 

feeble అస్పష్టమైన, బలహీనమైన, నిర్వీర్య, 


నీరస, దుర్చలం. - 7727724642 టూ 
దుర్బల మానసిక స్థితి 

feed మేత, తిండి, ఆహారం, తినిపించు, 
తిండి పెట్టు 

feedback ప్రతిపుష్టి 

feeding ఆహారమివ్వడం (జంతువులకు) 
మేపడం. bottle ~ సీసాపాలివ్వడం. 
breast ~ తల్లిపాలివ్వడం. infant ~ 
శిశుపోషణ. intravenous ~ సిరల 
ద్వారా పోషక పదార్ధాన్ని శరీరంలో ఎక్కిం 
చడం 

feeler స్పర్శిక, స్పర్శాంగం 

feeling అనుభూతి, స్పందన, సంవేదన 

feign నటించు, కల్పించు, సృష్టించు, 
నేరంమోపు, కుంటిసాకు చెప్పు 

felicitate సన్మానించు, సత్మరించు, అభి 
నందించు 

felicitation సత్మారం. ~ function 
సన్మానోత్సవం 

fellow స్నేహితుడు, సహచరుడు, పరి 
శోధకుడు 

fellowship విశిష్ట సభ్యత్వం, సహవాసం, 
స్నేహం 

fellow traveller సహగామి 

fellow writer సాటి/ సోదర రచయిత 

felon ఘోరాపరాధి; గోరుచుట్టు 

felony (తీవ్రమైన) నేరం 

femerity దూకుడు, నిర్దేతుకత 

feminism స్తీ (పురుష సమానత్వ) వాదం 

feminist స్తీ (పురుష సమానత్వ) వాది. 
~ criminology మహిళా నేర అధ్య 
యనం. Criticism స్త్రీవాద విమర్శ 

feminity ప్రీత్వం 

feminization స్తీత్వకల్పన 

femur తొడ ఎముక 

fence కంచె, దడి 

fender రక్షకం, రక్షకుడు 


feneration 


201 fiction 





feneration వడ్డీకి అప్పు ఇవ్వడం 

fenestra రంధ్రం, గవాక్షం 

fenugreek మెంతులు 

feral child జంతువులు పెంచిన బిడ్డ 

feretory ధాతుగర్భం, జ్ఞాపక చిహ్న పేటిక 

ferment పులియబెట్టు 

fermentation పులియబెట్టడం, కిణ్వనం 

ferocious కూరమైన, నిర్భయ 

ferret out వెలికితీయు, అన్వేషించు 

ferriage పడవ రుసుం, కేవు 

ferric ఇనుముకు సంబంధించిన 

ferropaper లోహముద్రణ కాగితం 

ferrous ఇనుము, ఇనుముకు సంబం 
ధించిన 

ferruginous తుప్పు రంగు గల, తుప్పు 
లాంటి 

ferry రహదారి పడవ, బల్లకట్టు, రేవు 

fertile సారవంతమైన, సంతాన యోగ్య 
మైన 

fertility ప్రజనన శక్తి గర్భధారణ శక్తి. 
“= 6/76 సంతాన సాఫల్య కేంద్రం. - 
74/6 కాన్పుల రేటు 

fertilization గర్భధారణ; ఫలదీకరణం 

fervent ఇష్టంగల, అపేక్షగల, శ్రద్ధగల 

fervour అత్యుత్సాహం 

fester జీర్ణించు, కుళ్లు, బాధించు, చీము 
పట్టు 

festival పబ్బం, పండుగ, ఉత్సవం 

festivity సంబరం, ఆనందం 

festschrift అభినందన సంచిక 

fetalization గర్భస్థ దశలోనే అవయవాల 
పెరుగుదల ఆగిపోవడం 

fete పండుగ, వనభోజనం; గొప్ప వినోదం 

fetid దుర్గంధం 

fetish దివ్య/ అ(ప్రాకృత వస్తువు 

fetishism వస్తుకాముకత 

fetor దుర్గంధం 


fetters సంకెళ్లు 

feud అంతుకలహం, కుటుంబ కలహం, 
రుసుము 

feudal భూస్వామ్య సంబంధి. = lords 
భూస్వాములు, జాగీర్జారులు. ~ system 
భూస్వామ్య వ్యవస్థ 

feudalism జమీందారీ పద్ధతి, పెత్తందారీ 
పద్ధతి, భూస్వామ్య వ్యవస్థ 

feudatory అధీన, సామంతమైన, జాగీరు, 
జమీన్నారీ 

feul ఇంధనం 

fever జ్వరం. enteric ~ సన్నిపాత జ్వరం. 
filarial ~ బోద జ్వరం. intermittent 
~ అంతరాయంతో వచ్చే జ్వరం. 7724- 
larial ~ చలి జ్వరం. puerperal ~ 
ప్రసూతి/ బాలింత జ్వరం. rheumatic 
ా కీళ్లవాపు జ్వరం 

feverishness తాపం, జ్వర లక్షణం 

fiasco వైఫల్యం, పరాజయం, హాస్యాస్పద 
మైన చర్య, ఘోరపరాజయం, భంగపాటు 

fibre పీచు, పోగు, నార, తంతువు, తంతి. 
~ muscle కండరపు పోగు. = 7౯7౧౬ 
నాడీ తంతి. ా 1455 గాజునార. “= 
optics సమాచారాన్ని గాజునార ద్వారా 
ప్రసారం చేసే పతి. ~ reinforced 
plastics గాజునార ప్లాస్టిక్‌ 

fibroid గర్భాశయంలోని కణితి.  14- 
770/7 తంతుయుత నిర్మాణం గల కణితి 

fibrositis తంతీ వేదన 

fibrous తంతుయుత; నారవంటి, పీచుగల 

fibrous tissue తంతుయుత కణజాలం 

fibula కాలిలో వెలుపలి ఎముక, 
బహిర్దంఘిక 

ficker మిణుకు మిణుకుమను 

fickle చంచల, చపల 

fickleness స్థిరంగా ఉందని, చంచల 

fiction కల్పన, సృజనాత్మక రచన 


fictional 


202 financial 





fictional కాల్చనికమైన, కథాత్మకమైన 

fictitious కల్పితమైన, అవాస్తవికమైన 

fictitious account దొంగలెక్క 

fiddle కాలాన్ని వృథాచేయు, వ్యర్థ సంభా 
షణచేయు, వాయులీనం, ఫిడేలు 

fideism నమ్మకం ముఖ్యం అనే వాదం 

fidelity విశ్వసనీయత 

fiduciary విశ్వాసపాత్రమైన. f Capac- 
ity నమ్మకస్తుని హోదా. ా Character 
విశ్వసనీయ ప్రవర్తన. -= 4747ల విశ్వాస 
బద్ధ విధులు. “= సుూ॥/౭ బంగారం మద్దతు 
లేని కాగితపు కరెన్సీ. - /77/7 విశ్వాస 
పరిమితి. ~ Money విశ్వాసబద్ధ ద్రవ్యం. 
~ relation నమ్మకం మీద ఆధారపడ్డ 
సంబంధం. f reserve విశ్వాస బద్ధ 
నిధి 

field పంటపొలం, క్షేత్రం. ా bean 
చిక్కుడుకాయలు. fా Channels పంట 
బోదెలు. ా Of vision దృష్టిక్షేతం 

fiend (కూరుడు, దయ్యం, దుష్టదేవత, 
మైకం కమ్మిన వ్యక్తి 

fiendish అతికూరమైన 

fierce తీవ్రమైన, భయంకరమైన 

fiercely కోధపూర్వకంగా, ప్రచండంగా 

fierceness తీవ్రత, భయంకరత్వం, ఉగ్రత 

fiery జ్వలించే, భగ భగ మండే, స్ఫుట 
మైన, తేజోవంతమైన, ఘాటైన, ఆవేశ 
పూరిత 

fifth column పంచమాంగ (దళం) 

fig అత్తిపండు 

fight జట్టీ, కొట్లాట, జగడం, యుద్ధం 
చేయు, పోరాడు 

fig leaf కప్పి పుచ్చడం; ప్రయత్న పూర్వ 
కంగా దాచిపెట్టడం 

figurative language ఆలంకారిక భాష 
కవితాత్మక భాష 

figure మూర్తి రూపం, శరీరాకారం. - 


head నామమాత్రపు నాయకుడు. “= Of 
speech అలంకారం 

filament సూక్ష్మతంతువు, కేసరం 

filaria బోద (వ్యాధి) 

file దాఖలు చేయు, దస్త్రం, ఆకురాయి, 
పంక్తి. ~ 4 petition అర్జీ దాఖలుచేయు 

filial పెద్దల బాధ్యతకు సంబంధించిన 

filiality పితృభావన 

filiation వంశక్రమం, పుత్రత్వం 

filibuster కాలయాపన ప్రసంగం 

filiform తంతురూపి, దారం వంటి 

filip (పేరణ, ప్రోత్సాహం 

filter వడపోసే సాధనం; వడపోయు. *- 
cloth గాలన వస్త్రం. ా paper వడపోత 
కాగితం. ~ paper pulp వడపోత 
కాగితం గుజ్జు. > photometer నిర్ణలన 
కాంతి మాపకం 

filterable వడపోయ దగిన 

filth రోతపుట్టించే మలినం 

filtrate వడపోసిన ద్రవం, గాలితం 

filtration వడపోత, గాలనం 

final తుది. ా 62/౮౯ అంతిమకారణం. 
~ demand అంతిమ అభ్యర్థన. ~ 
hearing తుది విచారణ 

finalism పార్యంతిక వాదం 

finance ద్రవ్యం, విత్తం. - bill ఆర్థిక 
విల్లు, విత్తశాసనం. f 
ఫైనాన్స్‌ కంపెనీలు, ఆర్థిక రుణాలు ఇచ్చే 


company 


కంపెనీలు. > house రుణాలిచ్చే సంస్థ. 
~ ministry ఆర్థిక మంత్రిత్వ శాఖ 

financial ద్రవ్య/ విత్త సంబంధమైన, ఆర్థిక 
వనరులకు సంబంధించిన. = 42660/7- 
tant ఆర్థిక వనరుల గణకుడు. ా 4d- 
viser ఆర్థిక సలహాదారు. “= ౧౫౫ 
ఆర్థిక సంక్షోభం. ~ instrument (దవ్య 
సాధనం. ా sector ఆర్థిక సేవారంగం. 
~ year ఆర్థిక సంవత్సరం 


finding 


203 flame 





finding కనుక్ళొన్న విషయం, నిర్ణయం 
find spot దొరికిన చోటు 

fine art లలితకళ 

fine coating పలుచని పూత, సూక్ష్మ 


లేపనం. ~ porosity సూక్ష్మసచ్చీద్రత, 
~ texture నాజూకు నేత 

fine rate వడ్డీకి ప్రాతిపదిక అయిన రేటు 

finger plan నగరాన్ని ఆనుకొని వెలసిన 
కొత్త పట్టణాలు 

finicky చాదస్తం 

fink చాడీలు చెప్పు 

fire నిప్పు, అగ్ని ా lay బంకమట్టి, అగ్ని 
మృత్తిక. ~ extinguisher మంటలార్చే 
యంత్రం. “= proof అగ్ని నిరోధకం 

firing బట్టీ/ తుపాకి కాల్చు 

firm పటిష్టసంస్థ, స్థిరమైన, దృఢమైన; 
క్రమంగా పెరుగు. ా Market స్థిర 
విపణి. = 0777707 నిశ్చితాభిప్రాయం 

firmness సర్యం, గట్టిదనం, పట్టుదల 

first తొలి, మొదటి, ప్రారంభపు. ా 4d 
ప్రథమ చికిత్స. = 604778 తొలి పూత. 
~ person narrative ఉత్తమ పురుష 
కథనం 

fiscal విత్త సంబంధమైన. f policy విత్త 
విధానం, కోశ విధానం 

fish glue చేప జిగురు 

fishing చేపలవేట 

fission అణు విచ్చేదన/ విచ్చిత్తి/ విభజన 

fissionable విభజన యోగ్యమైన, విచ్చిత్తికి 
అనువైన 

fissure చీలిక, పగులు, నెరియ 

fist పిడికిలి 

fistula నాళ(వ్రణం. f 7౫ 4270 భగందరం. 
visisco vaginal ~  మూతాశయ/ 
యోని నాళవ్రణం 

fit మూర్చ; ఉపయుక్త 


fitch విచ్చిక 

fitment గృహోపకరణ 

fitness యోగ్యత, అర్హత, దృఢత్వం. 
physical ~ శారీరక దృఢత్వం 

fix స్థిరపరచు, స్థాపించు, నిర్ణయించు; 
అయోమయం, ఎటూతోచని స్థితి 

fixation ఘనీకరణ, స్థాయాకరణ, స్ధిరీ 
కరణ 

fixative స్థిరకారి, స్థిరంగా ఉంచే 

fixed నియమిత, స్థిర. ~ asset స్థిరాస్తి. 
~ cost స్థిరవ్యయం. ~ deposit 
నియమిత కాలానికి నిల్వచేసే పైకం. - 
form §ర సాహిత్య రూపం. f Ynvest- 
ment స్థిరమైన పెట్టుబడి. ~ obit 
స్థిరకక్ష్య. “= ౮/27 నిశ్చల నక్షత్రం 

fixing స్థిరపరచడం, నిర్ధరించడం, అమ 
ర్చడం, పాతడం 

fixture స్థాపిత వస్తువు (క్రీడల్లో) నిర్ణీత 
కాలం 

fixtures స్థావరాలు (భవనాలు, అడవులు, 
రోడ్లు మొ॥వి), బిగింపులు, అమరికలు 

flabelliform విసనకర్రలాగుండే 

flaccid బిగితప్పిన, పట్టుసడలిన 

flag bearer పతాకధారి, ముఖ్యమైన వ్యక్తి 

flagellation దండించడం 

flagellum కశాభం 

flagitious దూషించదగిన, దారుణమైన 

flagrant ఘోరమైన 

flagship (నౌకాదళంలో) ప్రధానమైన నౌక 

flake పెచ్చు, పేడు 

falke white మంచు తెలుపు, తుషార 
శ్వేతం 

flame మంట, జ్వాల. - pr00f అగ్ని నిరో 
ధకం. ~ spectrophotometer జ్వాలా 
వర్ణపట కాంతిమాపకం. ా $pectrum 
జ్వాలా వర్ణపటం. ా [651 జ్వాలా పరీక్ష 


flandrian 


204 floating rate bond 





flandrian మంచునదుల నుండి నేటివరకు 
గల కాలం. M (rangression మంచు 
కరిగి సముద్ర మట్టం పెరగడం 


flank పక్క పార్య్వం, రెండువైపులా 
ఉండడం; భవనం, కొండ మొ. వాటి 
పక్కభాగం; పక్కన/ సాయంగా వచ్చు 

flap దళం, రెక్క 

flare up వ్యాపించు, విశాలమగు 

flash మెరుపు, అకస్మాత్తుగా కలిగే భావం 

flashback కాలక్రమ వ్యత్యయం 

flashy మెరిసే 

flat మంధద్రం. ా 60/047 మంద్ర వర్ణం. 
~ foot చదునైన పాదం. f 74/4 
నిర్ణీతమైన రేటు 

1210902 కడుపుబ్బరం కలిగించే పదార్థం 

flatter పూర్తి నష్టం/ ఓటమి; అవిధేయత; 
పొగడు 

flattery మెరమెచ్చు మాటలు, ముఖస్తుతి 

flatulence కడుపు ఉబ్బరం 

flatus అపాన వాయువు, పిత్తం 

flat yield పెట్టుబడులపై వచ్చే వడ్డీ 

2014 వాడిపోయేటట్లు చేయు 

flavour రుచి, సువాసన 

flavouring రుచిని, సువాసనను కల్పిం 
చడం. fా d4gent రుచిని, సువాసనను 
కల్పించే పదార్థం 

[27 పగులు, తప్పు, బలహీనత, దోషం, 
పొరపాటు 

flawless దోష రహిత 

flax అవిసె చెట్టు 

flay తీవ్రంగా విమర్శించు 

flea pit పాత సినిమా హాలు 

fleas గోమార్లు 

fledgling రెక్కలు తొడుక్కుంటున్న్య రూపు 
దిద్దుకుంటున్న 

flee పారిపోవు 


fleece ఉన్ని గొర్రబొచ్చు; ఉన్ని కత్తిరించు; 
దోచుకొను, ఆస్తులను కాజేయు 

fleeing పలాయనం 

fleet నౌకాదళం, ఓడల బారు 

fleeting నశించు, నిత్యం కాని 

fleming దేశనివాసి 

flex వంగు, వంచు, వంచడానికి వీలైన 
విద్యుద్వాహక తంత్రి. > Muscle వంగే 
కండరం 

flexibility వశ్యత, మెత్తదనం, మలచ 
దగిన, లొంగదీయదగిన, ఒదుగుబాటు 

flexible మెత్తని, నమ్య, వశ్య. ా 07౮/7 
tution అదృఢ రాజ్యాంగం 

flexi time కార్మిక సులభ శ్రమ సమయం 

flexor ముడిచే 

flibberti gibbet వదరుబోతు, నిష్ప 
యోజకుడు, నిందా ప్రచారకుడు 

flick ఒక్కసారిగా కదలడం, వేగంగా వస్తు 
వును వేళ్ళతో తీయడం,  కొరడాను/ 
తుండుగుడ్డను ఒక చివర పట్టుకుని 
గట్టీగా విసరడం 

flicker మినుకుమినుకు మని వెలగడం 

flickleness చంచలత 

flimsy స్వల్పమైన, దుర్భలమైన, తేలికైన 

flinch జంకు 

fling విసురు, రువ్వు 

flip flap ఊగిసలాట 

flippant తెలివి తక్కువగా మాట్లాడే 

flirt ఆనందంగా కాలం గడుపు 

float తేలు, ఈదు, కరెన్సీ విలువను 
స్వేచ్చగా సవరించు, స్థాపించు, ప్రారం 
భించు, తెప్ప, కొట్టుకొనిపోవు, వాటాలను 
అమ్మకానికి పెట్టడం, చిల్లర 

floating loan రుణం విడుదల చేయడం 

floating assets చరాస్తి 

floating rate bond సవరించే రుణపత్రం 


floctulation 205 focus 





floctulation సూక్ష్మకణాల ఘనీభవనం 


08 విమర్శాస్త్రం, బెత్తంతో/ కొరడాతో 
కొట్టడం, విమర్శాస్త్రం ప్రయోగించు, 
తప్పుపట్టటానికి అవకాశం తీసుకొను 

flogging తరమడం, బెత్తంతో కొట్టడం 

flood వరద. f plains వరద మైదానాలు 
flooding ముంపు 

floor భూతలం, నేల; భవనంలో అంతస్తు; 
సముద్రపుటడుగు, చర్చ జరిగే చోటు, 
శ్రోతలు కూర్చునే చోటు, రంగస్థలం. 
go to the ~ s చితీకరణకు వెళ్లు 

floor crossing ఫిరాయింపు 

flooring నేల మీద బండలు పరచడం 

flora వృక్ష జాతులు, పుష్పించే మొక్కల 
జాతులు, ఒక ప్రాంతంలో ఉన్న వృక్ష 
జాలం, మొక్కల సముదాయం. bacte- 
rial ~ సూక్ష్మజీవి సమూహం. ntes- 
tinal ~ పేగులోని సూక్ష్మజీవి సమూహం 

floriculture పూల 
వర్ధనం 

101164 ఎర్రబారిన 

flotilla యుద్ధనావల చిన్న గుంపు. - 
supervisor యుద్ధనౌకా పర్యవేక్షకుడు 

flourish వర్ధిల్లు, వృద్ధిపొందు, బాగువడు, 
చురుకుగా ఉండు, ర్వులిపించు, అలంక 
రించు 

flout ఉల్లంఘించు, నిర్లక్ష్యం చేయు 

flow (ప్రవాహం. Menstrual ~ రుతు 
స్రావం 

flowage ఘనపదార్థ ప్రవాహం 

flow chart వివిధ దశలలో ప్రగతిని 
సూచించే చిత్రం 

flower fossils పుష్పావశేషాలు 

flowing (పసృత 

fluctuate ఊగిసలాడు, నిలకడలేని, 
హెచ్చుతగ్గులున్న; మార్చు చెందు 


పెంపకం, పుష్ప 


fluctuation హెచ్చుతగ్గులు, నిమ్నోన్న 
తాలు, చాంచల్యం 

fluency ధారాళ 

fluent స్థిరంకానిది, నిలకడలేనిది, ప్రవాహి 

fluffy మెత్తని (బొచ్చు) 

fluid ద్రవం. ~ cerebro spinal మస్తిష్క 
మేరుద్రవం. intraocular ~ అంతరక్షి 
ద్రవం. seminal ~ శుక్రం, వీర్యం 

fluidity ద్రవత, అస్థిరస్థితి, ప్రవాహస్థితి. 
~ pressure (\పవాహపిడనం. “= ౮7///- 
ation అనిళ్ళిత పరిస్థితి. ~ therapy 
నోటిద్వారా/ రక్తనాళం ద్వారా గ్లూకోజ్‌ 
నీటిని లవణాలను ఎక్కించే చికిత్స 

fluke అదృష్టం 

flume కృ(్రిమ ప్రవాహం 

flunial నదులకు సంబంధించిన 

flunkeys నౌకర్లు 

fluorecence ప్రతిదీప్తి 

fluorescent (పతిదీప్త. - /2727 ప్రతిదీప్త 
దీపం. = ౮౭7౭౯౫ ప్రతిదీప్తయానకం. - 
tube (పతిదీప్త నాళిక 

fluroscopy ప్రతిదీప్తి దర్శనం 

flurry తొట్రుపాటు, ఉద్రేకం 

flush రక్క విచ్చి ఎగిరిపోవు, శుభ్రంగా 
కడుగు, ముఖం కందిపోవు 

fluvial action నదీ క్రమక్షయం 

flux ప్రవాహం, చలనం, ప్రస్రవణం 

fly ash థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నుంచి 
వెలువడే బూడిద 

flying saucers ఎగిరే పళ్ళాలు 

flying squad ఆకస్మిక పరీక్షా దళం 

foam నురుగు 

focal కేంద్ర సంబంధమైన. f length 
నాభ్యంతరం. f point ప్రధాన కేంద్రం, 
దృష్టినాకర్షించే స్థానం 

focus అధికేంద్రం, నాథి. primary ~ 
నాభికేం[ద్రం 


fodder 


206 foray 





fodder మేత, పశుగ్రాసం. ా 700౮ 
పశుగ్రాస సస్యాలు 

foe శత్రువు 

foetal పిండసంబంధమైన 

foetus పిండం, గర్భస్థ శిశువు 

foetus in f (0) eto పసిబిడ్డ కడుపులో 
కవల పిండం 


05 మసకగా ఉన్న దట్టమైన పొగమంచు 

foible చిన్న తప్పిదం, లోపం, దుర్చలత 

foi1 రేకు, సాము చేయడంలో వినియోగించే 
పలచని కత్తి; నిరోధించు, విఫలం చేయు, 
దెబ్బతీయు, ఓడించు, పాడుచేయు, చెడ 
గొట్టు 

foist సృష్టించు, అంటగట్టు, బనాయించు. 
= 4 64౬ దొంగ కేసు బనాయించు 

foliage (ఆకు) గుబురు 

foliar ఆకులను పోలిన, ఆకులకు సంబం 
ధించిన 

foliation సదళం 

foliose పత్రాభం 

folk ప్రజలు, జానపదులు, గుంపు; ప్రజా 
సమూహం. "= art జానపద కళ. * 
dance జానపద నృత్యం. = literature 
జానపద సాహిత్యం. - /07౭ జానపద 
విజ్ఞానం, జానపద కళ. - 3౦7౫8౪ జాన 
పద గీతం. * 72/2 జానపద గాథ. * 
1744న జానపదరీతులు 

follicle పుటిక, చిన్నకోశం, 
(స్రవించే చిన్న కుహరం 

follower అనుయాయి 

follow through నెమ్మదిగా వెంబడించు 

follow up (ప్రారంభించిన పనికోసం వెంట 
బడి చేయించుకోవడం; చికిత్సానంతర 
పరీక్ష అనంతర పరిణామాలను వార్తగా 
రాయడం. ా ation తదనంతర చర్య 

folly తప్పు, మూర్ధత్వం 


(ద్రవాలు 


foment పజ్వలింపజేయు, రగుల్మొల్పు, 
కాపడం పెట్టు 
fomentation కాపడం, _ పురికొల్చ్పడం, 


ప్రోత్సహించడం, ఉద్రేకింపజేయడం 

fomties రోగవ్యాప్తిచేయు 

fondle నిమురు, వాత్సల్యంతో తట్టు 

fondling బుజ్జగించు, లాలించు, శరీరాన్ని 
స్పృశించు, ఒంటి మీద చేతో రాయు 

fondness మక్కువ, అనురాగం 

fontanelle మాడు, తలమీది ఉచ్చిగుంట 

food ఆహారం. = allergy ఆహార పదార్థా 
లంటే సరిపడకపోవడం. f articles 
index ఆహార వస్తువుల సూచి. = 2౫౯7 
5707 ఆహార పదారాలంటే ఏవగింపు. “= 
for thought మెదడుకు మేత. *- 
grains 80GB గింజలు. ~ intolerance 
ఆహార పదార్థాలంటే పడకపోవడం. pr0- 
tective ~ సంరక్షకాహారం. 5upple- 
mentary ~ సంపూరకాహారం 

food web ఆహార జాలం 

fool hardy అవివేకి 

fool proof కట్టుదిట్టమయిన; బెదిరింపు 
లకు, దాడులకు లొంగని 

foot పాదం, అక్షర గణం, నియ తాక్షర 
సమూహం. ~ 4nd Mouth disease 
గాలికుంటు వ్యాధి. - drop వేలాడే 
పాదం. f hold ఆధారం. f rest కాలు 
నిలిపే చోటు, పాదపీఠం. ా 7007 
కాండం కుళ్లు వ్యాధి 

fora వేదికలు 

forage మేత, పశుగ్రాసం, ఆహారం కోసం 
దేవులాట/ వెదుకులాట 

foramen రంధ్రం 

foray దోచుకొను, దొంగిలించు, అపహ 
రించు, అక్రమంగా తీసుకొనిపోవు; అప 
హరణ, దోపిడి, దాడి 


forbearance 


207 formation 





A 


forbearance సహనం, సహిష్టుత 

forbid వర్ణన, నిషేధం; వద్దని ఆజ్ఞాపించు 

forbidden నిషిద్ధ, ప్రతిషిద్ద 

force బలప్రయోగం. ౯OMmpressional ~ 
సంపీడన బలం. f line బలరేఖ. tan- 
gential ~ స్పర్శ రేఖాబలం 

forceful ప్రబల, బలమైన, శక్తిమంత 

force majeure అనూహ్యా, అనివార్య 
పరిస్థితి 

forceps (శావణం 

fore arm ముంజేయి 

fore brain అగ్రమస్తిష్కం 

fore cast ముందుగా తెలిసికొను/ దూరం 
ఊహించు; భావిసూచన 

forecaster భావిసూచకుడు 

fore closure విడుదల చేసుకోలేకపోవడం, 
విమోచన హక్కు కోల్పోవడం 

fore dune లోతట్టు ప్రాంతాల్లో ఉండే 
ఇసుక నేలలు 

fore front ముందు, అగ్రభాగం, ముఖ్య 


మైన స్థానం 
forego కోల్పోవు 
foreground పురోభూమి 
foregrounding అసాధారణీకరణం, 


వక్రత, పురస్మరణం, అపరిచయీకరణం; 
వ్యవహారం భిన్నంగా చేసే కవిత్వ భాషా 


ప్రయోగం 
forehead నుదురు, లలాటం 
foreign ఇతరమైన,  విదేశీయమైన, 


బయటి. ా affairs విదేశీ వ్యవహారాలు. 
“ 47౯ విదేశీ సాయం.  bంdy అన్య 
పదార్థం. ~ collaborator విదేశీ 
సహకారి. ా debts విదేశీ రుణాలు. ా 
exchange విదేశీ మారకం. f బూ 
change market విదేశీ ద్రవ్య మారక 
విపణి. ~ language పరభాష.  0f- 


fice విదేశీ కార్యాలయం. ా policy 
విదేశాంగ విధానం. f $4165 విదేశాలకు 
అమ్మిన వస్తువుల సంఖ్య/ విలువ 

foreigner విదేశీయుడు 

foreman అజమాయిషీ చేసే అనుభవజ్ఞు 
డైన పనివాడు 

forensic న్యాయసంబంధమైన. ా ౯hem- 
istry న్యాయ-వైద్య రసాయన శాస్త్రం. - 
medicine న్యాయుసంబంధ బైద్య శాస్త్రం 

foresee ముందుగానే ఊహించు/ అంచనా 
వేయు 

forest park అటవీ ఉద్యానవనం 

foreward మున్నుడి 

forex విదేశీ మారకం. - Market విదేశీ 
మారక విపణి. - 7బాంగాటు విదేశీ 
మారక [ద్రవ్య నిలువలు 

forfeit జప, స్వాధీనం, కోల్పోవడం, 
పోగొట్టుకొను 

forfeiture జప్తు, కోల్పోవడం 

forge దొంగపత్రాలను రూపొందించు; 
కమ్మరం చేయు 

forged నకిలీ, దొంగ రాత రాయు 

forgery దొంగ సంతకం, కూటకరణం 

forget మరచిపోవు, పరాకుపడు 

forgo వదులుకొను, విడిచిపెట్టు 

for hire అద్దెకు/ కిరాయికి/ బాడుగకు 

form కారం, ఆకృతి (సాహిత్య) రూపం, 
క్రీడా సామర్థ్యం, క్రీడాకారుడి స్థాయి 

formal లాంఛనప్రాయ. “- 66/౮౬ 
ఆకృతిక కారణం. = 00/౮౮/6700) 
ఆకృతిక సంగతత్వం. education 
నియత విద్య. - implication ఆకృతి 
కాంతర్భావం 

formalism రూపవాదం 

formally లాంఛన ప్రాయంగా 

formation నిర్మాణం 


formative 


208 frantic 





formative (రూప) నిష్పాదక 

former మాజీ, భూతపూర్వ 

formication శరీరంపై కీటకాలు పాకు 
తున్నట్టుండడం 

formidable అశక్య, బలీయ, కఠిన, బల 
వత్తర, మహత్తరమయిన, భయంకర, 
ఎదురులేని, దాటలేని, అసాధ్య 

formula సూత్రం 

formulation సూత్రీకరణ, సిద్ధాంతీకరణ 

fornication అవివాహితుల మధ్య వ్యభి 
చారం 

forsake నీళ్ళువదులు, విడిచిపెట్టు, పరిత్య 
జించు, తోసివేయు 

forswear దొంగశపథం చేయు, శపథ 
పూర్వకంగా విడిచిపెట్టు 

forte విశిష్టత, విలక్షణత, విశేషగుణం, 
దృఢత్వం, పిడినుంచి సగం వరకు గల 
కత్తి భాగం 

forthwith ఇకముందు, తక్షణం, వెంటనే 

fortification ప్రబలీకరణ, రక్షణ 
(నిర్మాణ)ం 

fortify బలపరచు, పటిష్టంచేయు, పోషక 
శక్తి వృద్ధిచేయు, గట్టిపరచు, దృఢపరచు 

fortitude స్థెర్యం, ధైర్యం, సహనం, మనో 
నిగ్రహం 

fortnight రండు వారాల కాలం, పక్షం 

forum వేదిక 

forward army అగగేణి సైనిక దళాలు 

forwarder పంపే వ్యక్తి 

forward integration ఒక కంపెనీ పనికి 
వచ్చే తక్కిన కంపెనీలను తనలో కలుపు 
కొనడం 

forward reaction పురోగామిచర్య 

fossil శలజం. ~ fuel శిలాజ ఇంధనం 

fossilization శిలాబీకరణ 

fossorial బొరియలు కలిగిన 


foster (శద్ధతో పెంచుకొను/ పోషించు, 
ప్రోత్సహించు 

fostering సంరక్షణ, పెంపకం 

fouling మలినం చేయు 

founder వ్యవస్థాపకుడు, సంస్థాపకుడు 

founding నిర్మాణం 

foundling అనాథ శిశువు, పరిత్యక్త 
శిశువు 

found object ప్రాప్త వస్తువు 

foundry లోహాలు కరిగించే కొలిమి, లోహ 
కార పరిశ్రమ 

fourth estate పత్రికా రంగం 

fovea లొత్త 

fowl కోడి, పక్షి 

foxing పసిమి మచ్చ 

fractional Eo®క. ~ crystalization 
ఆంశిక స్పటికీకరణం. ~ distillation 
ఆంశిక స్వేదనం. ~ rendering 0®క 
చిత్రణ. ~ testmeal ఆంశిక (ప్రయోగా 
హారం 

fractionation column అంశీకరణ 
స్తంభం 

fractography భగ్నతాపరీక్ష 

fracture పగులు, విరుపు 

సులువుగా విరిగే, 
దుర్బల, సున్నితమైన. ా relationship 
భంగుర సంబంధం 

fragility దౌర్బల్యం, దుర్భలత్వం, పెళుసు 
దనం 

fragrance పరిమళం, సువాసన 

frame చట్రం, ప్రణాళిక, కట్టడం, వ్యవస్థ 

franchise వాణిజ్య హక్కు అనుమతి; 
ఓటుహక్కు Universal adult ~ సార్వ 
త్రిక వయోజన ఓటుహక్కు 

frankincenase గుగ్గిలం, సాంబ్రాణి 

frantic ఉద్రిక్తత, ఉద్విగ్న పిచ్చి; అత్యావేశ 
పూరితమైన 


fragile పెళుసు, 


frass 


209 frenzied 





frass కీటకాల విసర్జన 

fraternal turins రెండు అండాల నుండి 
జన్మించే కవలలు 

fraternity సౌభ్రాతృత్వం/ సోదరభావం 

fratricide అనుజ/ భాతృ హత్య 

fraud కూటకరణం, వంచన, మోసం, 


దగా 

fraudulent వంచనతో కూడిన 

fraudster మోసగాడు 

fraught with నిండిన, కూడిన, ఉన్న 

fray జగడం, పోట్లాట, పోరాడు 

freak అసహజ, చపల, స్వభావ విరుద్ధ, 
విచిత్రవ్యక్తి 

free విడుదల చేయు; స్వేచ్చగా ఉన్న, 
ముక్త, అసంయుక్త, స్వతంత్ర. = 407౯ 
అసంయుక్తామ్లం. = and fair స్వేచ్చ, 
న్యాయబద్ధమైన. = (004౧0౫ స్వేచ్చా 
పదస్ఫురణ. = 427౫004676 శూన్య 
వాతావరణ ప్రదేశం. = లం0/67 దోపిడి 
దొంగ. - frm wnt దారిద్ర నిర్మూ 
లన స్వాతంత్రం. ా hand drawing 
స్వచ్చంద లేఖనం. ~ hold సంపూర్ణ 
యాజమాన్యపు హక్కులు ff hold 
property స్వేచ్చాయుతాస్తి. ~ issue 
ఉచితంగా పంపిణీ చేసే వాటాలు. - 
on the high sea అన్ని దేశాల నౌకలకు 
స్వేచ్చ. ~ /స/ సుంకం లేకుండా దిగు 
మతులకు అనుమతించిన వస్తువుల 
జాబితా. ~ ౧౧౫7౪ స్వేచ్భాజీవనం; 
స్వేచ్చగా జీవించే. ా Offer ఉచిత 
కానుక: కొనుగోలుతో పాటు అదనంగా 
ఇచ్చే. ~ of particular average 
ఓడలోని సరుకుపై చేసే బీమా. - 7447 
cal స్వేచ్చా (ప్రాతిపదిక. > sample 
ఉచిత నమూనా/ మాదిరి/ మచ్చు. ౫ 
state స్వేచ్భాస్థితి. ~ surface energy 


స్వేచ్చోపరితల శక్తి ~ thinking స్వేచ్చా 
లోచన. - rade స్వేచ్చా వాణిజ్యం. ా 
verse స్వేచ్చా ఛందం, వచన పద్యం/ 
కవిత్వం. ా ౪! నిర్ణయ స్వేచ్చ 

free carrier రవాణా ఖర్చులను అమ్మే 
వారే భరించడం 

freedom స్వేచ్చ, స్వాతంత్ర్యం. = ల్లోడూ- 
567౫ల” సమావేశ స్వాతంత్రం. - 6 
association సంఘ నిర్మాణ స్వాతంత్రం. 
~ of speech వాక్‌ స్వాతంత్రం. ా 0f 
debate చర్చించే స్వాతంత్రం. - 6 
enterprise స్వేచ్చా వాణిజ్యం. ా Of 
expression భావ ప్రకటన స్వాతంత్ర్యం. 
~ of form shapes స్వేచ్చా రూపాలు. 
“= ౦7౬౮ పత్రికా స్వాతంత్ర్యం. = 6 
religion మత స్వాతంత్రం. ౫ $truggle 
స్వాతంత్ర్య పోరాటం, స్వాతంత్ర్య సమరం 

[6612066 అనిబద్ధ, స్వేచ్చగా పనిచేసే. ా 
journalism స్వతంత్ర పాత్రికేయత 

freelancer స్వతంత్ర పత్రికా రచయిత/ 
రాజకీయవేత్త 

freely యథేచ్చగా 

free trade zone స్వేచ్చా వాణిజ్య 
ప్రాంతం 

freeze స్తంభింపజేయు, 
నిలిపివేయు 

freezing ఘనీభవనం, హిమీకరణం. *- 
mixture హిమీకరణ మిశ్రమం. *- 
point ఘనీభవన స్థానం 

freight రవాణా బాడుగ. f rat రవాణా 
ధర 

french bean బీనీసు/ బీర్నీసు అనే 
చిక్కుడుకాయ 

french polish (ఫఫెంచి మిసిమి 

frenzied ఆవేశం గల, ఒళ్ళుతెలియని 
కోపం గల 


ఘనీభవించు, 


frequency 


210 full blood 





frequency తరచుగా సంభవించడం, 
మరల మరల చెప్పడం, పౌనఃపున్యం. 
distribution పౌనఃపున్య విభాజనం. - 
histogram పౌనఃపున్య సోపాన చిత్రం. 
~ polygon పౌనఃపున్య క్రమభుజి. - 
table పౌనఃపున్య పట్టిక 

fresco గోడమీది బొమ్మ, భిత్తి చిత్రం 

freshers కళాశాలల్లో కొత్తగా చేరినవాళ్ళు 

freshness తాజాతనం, నవత, కొత్తదనం 

friable సులభంగా పొడి/ నుగ్గు అయ్యే 

friction ఘర్షణ, రాపిడి, కొట్లాట 

friendliness మిత్రత్వం, స్నేహం, నెయ్యం 

friendship స్నేహం, మిత్రత్వం, సౌహార్ధం 

frig కాలం వృథాచేయు 

frigate రక్షణ నౌక, యుద్ధ నౌక 

fright జడుపు, భయంకర వ్యక్తి/ వస్తువు 

frigidity జడత్వం, నిరుత్సుకత 

frigivore పండ్లను తిని బతికే జీవులు 

frills కుచ్చిళ్ళు 

fringes గ్రహాలచుట్టు కనిపించే వలయాలు 

frisk వెదుకు, తనిఖీచేయు 

frisking తుళ్ళింత 

frivolous అల్ప, నిస్సార, చపల, నిరర్ధక 
మైన, అవివేకమైన. - 60/27/2774 వస 
లేని ఫిర్యాదు 

17010091” జల్సాగా 

frolic చిలిపి చేష్టలు చేయు; వేడుక, 
సంతోషం 

from now ఇప్పటి నుండి 

front ముందరి భాగం, యుద్ధభూమి, 
కూటమి. - /ine రెండు సేనలు తల 
పడిన చోటు. f Organization అను 
బంధ సంస్థ 

frontage ముందు ప్రవేశం 

frontal నుదుటి ఎముక, 
లలాటం, నుదుటిభాగం 


లటాటాస్థి; 


frontier సరిహద్దు, ఎల్ల 

frost తుషారం, మంచు, నురుగు. “= 
action తుహిన క్రియ. “= bite మంచు 
దెబ్బ, చలికొరుకుడు. - [thrusting 
తుహినాతిక్షిప్తం 

frown ముఖం చిట్లించు, కోపదృష్టి 

frozen గడ్డకట్టిన, ఘనీభూత. ా bank 
accounts స్తంభింపజేసిన బ్యాంకు 
ఖాతాలు 

fructify సఫలీకృతమగు 

fructose పళ్ళలో చక్కెర 

frugal పొదుపుగల, జాగ్రత్తగల, తక్కువ 
ఖర్చుచేసే 

frugality పొదుపు చేయడం, తక్కువ ఖర్చు 
చేయడం 

fruitful ఫల(ప్రదమైన, సఫలమైన 

fruitless విఫల, నిరర్ధక 

fruit rot డాగు తెగులు 

frustrate నిష్టలంచేయు, నిరాశపరచు, 
విసిగించు 

frustration నిరాశ, నిస్పృహ, విసుగు, 
ఆశాభంగం 

frying వేయించడం 

fudge  మోసగించు, 
వక్రీకరించు, కప్పిపుచ్చు 

fuel ఇంధనం, వంటచెరకు. fా 4 
ఇంధన వాయువు 

fugacious తక్కువకాలం జీవించే 

fugacity తరళత, పలాయనత 

fugitive కాందిశీకుడు, పలాయితుడు 

fulcrum ఆధార(స్థానం) 

fulfilment పరిపూర్తి, ఫలసిద్ధి 


దాటవేయు, 


fuliginous మసిరంగు 

full bench ఐదుగురు, అంతకు మించి 
న్యాయమూర్తులు గల ధర్మాసనం 

full blood 2కే తల్లిదం[డ్రులకు జన్మించిన 


full capacity 


211 furuncle 





full capacity పూర్తిపాటవం/ స్తోమత/ 


ఉత్పత్తి సామర్థ్యం 

fuller's earth చవిటిమట్టి 

full-fledged పరిపూర్ణమైన 

full length పూర్ణాక్ళతి 

full strength పూర్తి పటిమ 

full time పూర్తికాలం 

fully పూర్తిగా, నిండుగా 

fulminate తీవ్రంగా ఖండించు, పేల్పు. 
~ powder విస్ఫోటక చూర్ణం 

fulminating హఠాత్తుగా ప్రారంభమైన, 
తీవ్రమైన, విస్ఫోటకమైన 

fulmination ఖండన, పేలడం, విస్ఫో 
టనం 

fulvous కమిలిన వన్నెగల, పింగళ వర్ణం 
గల 

fumarole అగ్నిపర్వత బిలం 

fumble తడబడు, జారవిడుచు 

fume పొగ, విషవాయువు 

fumigant పొగలా వ్యాపించే రసాయన 
పదార్థం 

fumigate ధూపనం వేయు, పొగబెట్టు 

fumigation పొగ వేయడం, ధూపనం 

function ప్రమేయం, విధి, వృత్తి క్రియ, 
కార్యం; ప్రవర్తన, ప్రయోజనం. vital 
= జీవనక్రియ 

functional ప్రయోజనాత్మక, క్రియాత్మక. 
= group పమేయ సమూహం/ వర్గం. 
~ language వినియోగ భాష, f //౧ 
eracy ప్రయోజనకారి అక్షరాస్యత 

functional food పౌష్టికాహారం 

functionalism వ్యవహరణ వాదం, కార్య 
కారణవాదం 

functionary కార్యనిర్వాహకుడు 

మౌలిక, ప్రాథమిక, 

ప్రధాన. = 60/0// ప్రధాన వర్షాలు. 


fundamental 


~ duties ప్రాథమిక విధులు. ా eqUa- 
tion మూలసమీకరణం. M particles 
మూలకణాలు. ff /॥ght ప్రాథమిక 
హక్కు “- nt మూల ప్రమాణం 


fundamentalism సనాతనవాదం, 
ప్రామాణ్యవాదం, మతవాదం 
fundus మూలం. ా ul నేత్రగోళ 


మూలం. "= Of stomach జఠరమూలం. 
~ uteri గర్భాశయ మూలం 

funeral అంతిమ సంస్మారం. “= 77/౮ 
అంత్యక్రియలు 

fungal శిలీంధ్ర సంబంధమైన 

fungation కుక్కగొడుగు మాదిరిగా 
ఉండటం 

fungibles తూచేవి, తూకం వేసేవి, 
కొలిచేవి, లెక్కించేవి 

fungicide శిలీంధ్రనాశని 

fungus శిలీంధ్రం 

funk స్థితి, భయం; వెనుకంజవేయు, జారు 
కొను, తప్పు 

funnel గరాటు 

fur ఉన్నిబొచ్చు 

furious కోపంతో నిండిన, ఉగ్రమైన, 
ప్రబలమైన, ప్రచండమైన 

furnace కొలిమి, బట్లీ. - products బట్లీ 

ల ల 

ఉత్పన్నాలు 

furnish సమకూర్చు, ఇచ్చు 

furnishings సమకూర్చినవి 

furniture గృహోపకరణాలు, సామాను 

furor హంగామా, గందరగోళం, కలవరం, 
రభస 

furrow ముడత, చీలిక, నాగలి చాలు; 
దున్ను, దుక్కిచేయు 

furtive రహస్యాచరణ 

furtively చాటుగా, రహస్యంగా 

furuncle సెగగడ్డ 


fury 212 


gallup poll 





fury కోపం, కోపావేశం, (క్రోధం 
fuscous నల్లని, ముదురు రంగున్న 
fuse కరిగించు, సమ్మిశ్రణం చేయు 
fusibility జ్వలనీయత 

fusible alloy జ్వలనీయ మి(శ్రలోహం 
fusiform కదురు ఆకారం గల 


fusilade వెల్లువ, ఒక్కపెట్టున, 
మారణాయుధాలు (ప్రయోగించడం 

fusion కరగడం, కలయిక, వివిధ మూల 
కాలు కలసి పోవడం, విలీనీకరణ, ఏకీ 
కరణ 


fuss హంగామా 

futile ఫలితంలేని, ఫలవంతం కాని, వ్యర్థ 

futility నిరర్ధ్థకత 

futurism భవిష్యద్వాదం 

futuristic భవిష్యత్తుకు సంబంధించిన, 
భావికాల లక్షణాలున్న 

futurology భవిష్యద్దర్శనం 

fuzzy అస్పష్టమైన, సూచించని, సందేహా 
స్పదమైన. గ 4764 అస్పష్ట విషయం. ౫ 
picture image అస్పష్ట చిత్రప్రతిబింబం. 
~ sound అస్పష్ట ధ్వని 


Gg 


gp పోచుకోలు/ సొల్లుమాటలు 

gabble పిచ్చిమాటలు పేలడం, సణగడం, 
వదరు, వాగు, గబగబా మాట్లాడు, బిగ్గ 
రగా చదువు 

gad fly జోరీగ; జోరీగలాగ రొదచేసే 
మనిషి 

gadget ఉపాయం, యుక్తి (యంత్రంలో) 
చిన్న అమరిక/ కీలకం, యంత్రపరికరం 

ff రహస్యాన్ని బహిర్గతం చేయడం 

2g వాకట్టు, నోరుమూసివేయు 

gagged నోట్లో ఏదైనా కుక్కి మాట్లాడ 
కుండా చేయు, నోరు మూయు 

222816 బాతులాగా అరుచు; బాతులగుంపు, 
గలగల మాట్లాడే గుంపు 

gaiety ఆనందం, సంతోషం, ఉల్లాసం 

gaily చురుకుగా, ఆనందదాయకంగా 

gain పొందు, లాభించు, రాబడి, సంపద, 
లాభం, అంశంలో పెరుగుదల. ా 4nd 
loss account లాభ నష్టాల ఖాతా 

gainful లాభకర, లాభదాయక, లాభసాటి, 
లాభప్రద 

gainsay కాదని వాదించు, తప్పులెన్ను 

gait నడిచే రీతి. Cerebellar ~ చిన్న 


మెదడు వ్యాధి వలన నడకలో మార్చు. 
scissor ~ కత్తెర నడక. w4ddling ~ 
బాతునడక లాంటి నడక 

g2l2 ఉత్సాహపూరిత వాతావరణం, ఆనంద 
మయమైన సమయం 

galactogogue క్షీరవర్ధని 

galactose పాల చక్కెర 

galaxy పాలపుంత, నక్షత్ర వీధి, నక్షత్ర 
మండలం, వస్తు సముదాయం, (ప్రతిభా 
వంతుల సభ/ సమావేశం 

gall మొక్కల్లో అసాధారణ పెరుగుదల 

gallant సాహసోపేత, ధైర్యంగల 

gallantry శౌర్యం, సాహసం, పరాక్రమం. 
~ award శౌర్యబహుమతి 

gall-bladder పిత్తాశయం 

gallery శ్రేణిక, ప్రదర్శనశాల, సభా స్థలం, 
నాటకశాల, క్రీడామైదానం, అంచెలంచె 
లుగా కట్టిన ప్రేక్షక స్థానం 

gallop గుర్రపు దౌడు; వేగంగా పరిగెత్తు. 
~ rhythm గుండె వేగంగా కొట్టుకోవడం 

gallows ఉరికంబం 

gallstone పిత్తాశయంలో రాయి 

gallup poll నమూనా ఎన్నిక 


galore 


213 gastroscope 





galore చాలా, ఎక్కువగా 
galvanise ఉద్రిక్తపరచు, ఉత్సాహపడు, 
జీవంపోయు, మలాం/ కళాయి పూత 


పూయు 

galvanised iron మలాంపూసిన ఇనుము 

g్రalvanism విశేషధాతుస్పర్భ, _ ప్రవాహ 
పు 

galvanometer గాల్వనీదర్శని 

gambit తొలి అడుగు, తొలి కదలిక (చద 
రంగంలో), ఎత్తుగడ, వ్యూహం 

gamble జూదం; జూదమాడు 

gambler జూదరి, జూదగత్తె, జూదగాడు 

gamete బీజకణం 

gamit సంయోగ బీజం 

gamophobia పెళ్ళి అంటే భయం 

gamut సరిగమలు, స్వరసప్తకం, మొత్తం 
స్వరాలు 

221225 ముఠా, గుంపు, సమూహం. “= ౪p 
గూడుపుఠాణి చేయు, ముఠాకట్టు 

ganglion నాడీ[గ్రంథి. ౯ervical ~ గ్రీవ 
నాడీగ్రంథి. /1/77047 = కటి నాడీ (గంధి. 
sympathetic ~ సహానుభూత నాడీ 
గ్రంథి 

gang rape సామూహిక అత్యాచారం 

gangrene కులీన పుండు. diabetic ~ 
మధుమేహ వ్రణం. ౮౭౮/6 = క్రిమియుక్త 
పిటకం 

gangster బందిపోటు, గూండా 

gangue ఖనిజ మాలిన్యం 

8229272)” నడిమిదారి, మెట్లదారి, నిచ్చెన 

£201 ఖైదు, చెరసాల, జైలు, బందిఖానా. 
~ bird జైలుపక్షి 

gaoler జైలరు, చెరసాల అధికారి 

garb ఉడుపులు, ముసుగు వేషం 

garbage చెత్త, వ్యర్థ పదార్థం 

garbling కడగడం, ఆరబెట్టడం, తుడ 


వడం, దుమ్ము దులపడం 

garden cultivation తోట సేద్యం 

gargle పుక్కిలింత 

garish మిలమిల మెరిసే 

garland పూలమాల; దండవేయు 

garments దుస్తులు, బట్టలు, వ(స్తాలు 

garner సంపాదించు, పొందు 

garnering కూడగట్టు 

garnish నోటీసు ఇచ్చు, వ్యవహారంలోకి 
దించు, డిక్రీదారు నుంచి రాబట్టుు అలం 
కరించు 

garnishee తన రుణదాతపై డిక్రీ పొందిన 
వ్యక్తికి నేరుగా చెల్లించవలసిన బాకీదారు. 
~ order రుణ(గస్తుడి బాంకు ఖాతాలను 
నిలిపివేసేందుకు కోర్టు ఇచ్చే ఉత్తర్వు 

garrison సైన్యం, సైనిక స్థావరం 

garrot సముద్రపు బాతు 

garrulous అతివాగుడుతనం 

gas chamber వాయుకోష్టం 

gaseous వాయుసంబంధ. ff state 
వాయుస్థితి 

8౩25p వేగంగా ఊపిరిపీల్చు (నోటితో), ఊపి 
రాదకపోవు 

gastrectomy జీర్ణాశయాన్ని తీసివేయడం 

gastric జీర్ణాశయ సంబంధమైన 

gastritis జఠర/ జీర్ణాశయ రోగం 

gastroenteritis కలరా, ఆం(త్రశోథ 

gastroentrologist ఉదరకోశవ్యాధి నిపు 
ణుడు 

gastroenterology జీర్ణాశయాంతర వైద్య 
శాస్త్రం 

gastrolith పక్షులు మింగే రాయి 

gastrology పాకశాస్త్రం 

gastronome పాకనిపుణుడు 

gastronomy పచన/పాక నైపుణ్యం 

gastroscope జీర్ణాశయదర్శిని 


gastroscopy 214 


genesis 





gastroscopy జీర్ణాశయ/ జఠర దర్శనం 

gastrostomy జఠరచ్చిద్రీకరణం 

gate crash చొచ్చుకుపోవటం, చొరబాటు 

gate crashed అనాహూతుడు 

gathering (పజా) సమూహం 

gauche కలుపుగోలుతనం లేని వ్యక్తి 

gaudiness ఆర్భాటం, ఆడంబరం 

gauge కొలత, మాపనం. pressure ~ 
పీడన మాపకం 

gaunt బలహీనుడు/ బలహీనురాలు 

gauze వలగుడ్డ, గాజుగుడ్డ 

gawk మిధ్రిమిర్రి/ తేరిపార చూచు 

g2y ఆనందం, ఆహ్లాదం, స్వలింగ 
సంపర్శుడు, తత్సంబంధమైన 

gazette పభుత్వ పత్రిక 

gazump ఏకపక్షంగా ధర పెంచడం; 
ఎక్కువ ధర ఇచ్చే మరొకరివైపు మొగ్గు 
చూపడం 

GDP (Gross Domestic Product) 
స్టూలదేశీయోత్పత్తి 

gearing కంపెనీ తెచ్చుకున్న రుణమొత్తా 
లకు, వాటాల మొత్తానికి మధ్య ఉన్న 
నిష్పత్తి 

gelatinous జిగురుగా ఉండే 

Gemini మిధునం, మిధునరాశి 

gemma చిగురు 

gemstone విలువైన రత్నం/ రాయి 

gender లింగం. ~ bias స్తీ పురుష వివ 
క్షత. ~ equality స్త్రీ పురుష సమానత. 
~ oppression మహిళల అణచివేత 

gene జన్యువు 

genealogy వంశావళి, వంశ పరిణామ 
క్రమం 

genecology మొక్కల జన్యు సంఘటన 
తెలిపే శాస్త్రం 


gene expression జన్యులక్షణ వ్యక్తీకరణ 


genepool జన్యునిధి 

general సాధారణ, సామాన్య. = ability 
సాధారణ సామర్థ్యం. ~ assembly 
సాధారణ సభ. f body meeting సర్వ 
సభ్య సమావేశం. ~ Constituency 
సాధారణ నియోజకవర్గం. ా di5CUs- 
5i0n సాధారణ చర్చ. f effectiveness 
సాధారణ ప్రభావశాలిత్వం. ా election 
సాధారణ ఎన్నిక ~ enUnNCIation 
సామాన్య వివరణం. f lien అప్పులు 
చెల్లించే వరకు రుణగ్రహీత ఆస్తులను 
స్వాధీనం చేసుకునే హక్కు - 7477767 
సాధారణ భాగస్వామి. = secretary 
ప్రధాన కార్యదర్శి. - 5/7746 సార్వత్రిక 
సమ్మె. ా ౪! ప్రజాభిప్రాయం 

generalisation సర్వసమన్వయం, సాధా 
రణీకరణం 

generalissimo రాజకీయాధికారం కూడా 
చెలాయించే సైన్యాధ్యక్షుడు 

generality సాధారణత, సాధారణ భావ 
వ్యాపకత 

generate ఉత్పత్తిచేయు, ఉత్పాదించు 

generation ఉత్పాదనం; పురుషాంతరం, 
తరం. గా 3౩47 తరాల మధ్య అంతరం 

generative grammar నిర్దిష్ట వ్యాకరణం 

generic సాధారణ, జాతి వ్యాప్తి 

generosity జెదార్యం, ఉదారం, 
దాతృత్వం, పెద్దమనసు 

generous ఉదార, _ జెదార్యం/ గొప్ప 
మనస్సు గల 

gene జన్యుకణం 

genesis ఉత్పత్తి క్రమం, మూలం, ఆధారం. 
~ therapy treatment జన్యు చికిత్సా 
విధానం 


genetic 215 germ 





genetic జన్యు సంబంధి. M COunCelling 
జన్యు సంబంధి, హితబోధ. - ౭78౭7 
neering జన్యురచన. f psychology 
జన్యు మనస్తత్వ శాస్త్రం. ా resistance 
జన్మసిద్ధ వ్యాధి నిరోధక శక్తి ~ 7౯- 
sources జన్యువనరులు 

geneticism సహజ (ప్రవర్తన 

geneticist జన్యుశాస్త్ర నిపుణుడు 

genetics జన్యుశాస్త్రం 

genial ఆహ్లాదకర, సంతోషకరమైన 

geniatric ముసలితనానికి సంబంధించిన 

geniciology ఉత్పత్తి శాస్త్రం 

genital జననేంద్రియ, జననావయవ 
సంబంధమైన. = 0747౮ జననావయ 
వాలు 

genitalia జననేం[ద్రియాలు. External ~ 
బాహ్య జననేంద్రియాలు 

genitourinary జననేంద్రియ, మూత్ర 
సంబంధి 

genocide జాతి విధ్వంసం, సామూహిక 
హత్యాకాండ 

genome విశ్వజన్యురాళి 

genotype జన్యురూపం 

genre కళా/ సాహిత్య (ప్రక్రియ. - 74727 
ing నిత్యజీవన చిత్రణ 

gentle నెమ్మదిగా, మృదువుగా. ~ folk 
మధ్య తరగతి, ఉన్నత తరగతుల ప్రజలు 

gentleness మృదుత్వం, 
మర్యాద, పెద్దమనిషి తరహా 

gentry ఉన్నతవర్గం, పై తరగతి 

genuflect అణిగిమణిగి ఉండు, మోకరిల్లు 

genuine వాస్తవ, సరయిన, స్వచ్చ, మనః 
పూర్వక 

genuineness యాథార్థ్యం, స్వచ్చత 

genu valgum లోపలికి వంగిన మోకాళ్లు, 
గాడిద కాళ్లు 


లాలిత్యం, 


genu varum దొప్పకాళ్ళు (బయటికి 
వంగిన కాళ్ళు) 

geobiology భూ జీవాధ్యయనం 

geocarpic దుంపలు వేసే 

geocentric భూ కేంద్రీయ. ా theory 
భూకేంద్రక సిద్ధాంతం 

geochemistry భూరసాయన శాస్త్రం 

geochronology భూస్తకవయోధ్యయనం 

geodesy భూమాపన శాస్త్రం 

geographical భౌగోళిక, 
సంబంధమైన 

geography భూగోళ శాస్త్రం 

85602105)” భూ నిర్మాణాధ్యయనం 

8601081621 భూవిజ్ఞాన శాస్త్ర సంబంధి. గ 
age భౌమకాలం 

geological time scale భౌమ కాలమానం 


భూగోళ 


geologist భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు 

geology భూగర్భ శాస్త్రం, భూ విజ్ఞాన 
శాస్త్రం 

geomagnetic field భూమ్యయస్మాంత 
క్షేతం 

geometric shape రేఖాగణిత/ జ్యామితి 
రూపం 

geometry జ్యామితి, క్షేత్రగణితం, రేఖా 
గణితం 

geomorphology భూస్వరూప శాస్త్రం 

geophagy మట్టి తినే అలవాటు 

geophysics భూభౌతికశాస్త్రం 

geopolitical భౌగోళిక రాజనీతి సంబంధ 
మైన 

geopolitics భౌగోళిక రాజకీయాలు 

geostationary భూస్థిర కక్ష్య 

geotropism భూకేం[దాభిసరణం 

geriatrician వృద్ధాప్య చికిత్సా నిపుణుడు 

geriatrics వృద్ధ వైద్యశాస్త్రం 

germ క్రిమి, జీవాణువు 


germane 


216 gizzard 





germane సంబంధితమైన, సుసంగతమైన 

germcide రోగ క్రిమినాశకం 

germicidal రోగకక్రిమి నాశక 

germinal బీజ సంబంధమైన 

germinate ఉద్భవించు, మొలకెత్తు 

germination అంకురం; అంకురోత్పత్తి, 
బీజోత్పత్తి 

gerontocracy వృద్దుల ప్రభుత్వం 

gerontology వయోవృద్ధి అధ్యయనం 

gestalt సమగగాక్ళతి 

gestation ఫలనదశ, గర్భధారణ నుంచి 
ప్రసవం అయ్యేవరకు పట్టిన కాలం. ౫ 
extrauterine ~ బాహ్యా గర్భాశయ గర్భ 
ధారణ. period ల” గర్భధారణ కాలం 

8634001266 సైగలు చేయు 

gesticulation 
విన్యాసం 

gesture అవయవచాలనం, భావసూచన, 
సైగ, ఆంగికం, సంజ్ఞ 

geyser వేడినీటి బుగ్గ 

GFD (Gross Fiscal Deficit) స్టూలద్రవ్య 
లోటు 

ghastly భయంకరమైన 

ghost writer కిరాయి 
తెరచాటు రచయిత 

giant దీర్గకాయుదు; పెద్ద ఆకారం/ పరి 
మాణం ఉన్న వస్తువు, అసాధారణ 
కృత్యాలు చేయగలిగిన వ్యక్తి. ~ cell 
బృహత్మణం. - 5/6 బృహత్‌ పరిమాణం 

gibber వేగంగా మాట్లాడు 

8166)” తల తిరగడం, కళ్ళు తిరగడం 

gift కానుక, బహుమతి 

gigantic చాలా పెద్దదైన, అసాధారణాక్ళతి 
గల 

gigantism మహాకాయత 

giggle కిసుక్కున నవ్వు, చప్పుడు చేస్తూ 
నవ్వు 


అంగవిక్షేపం, హస 


= 


రచయిత, 


ld పూతపూయు, పన్ను (చెల్లింపు) 

gilder నగిషీలు చెక్కే వ్యక్తి 

gill మొప్ప 

gilt-edged శ్రేష్టమైన. ~ market శ్రేష్ట 
మైన విపణి. ~ security శ్రేష్టమైన 
రక్షణ 

gills నియతకాలిక వ్యవధుల్లో నిర్ధారిత 
వడ్డీని చెల్లించే ప్రభుత్వ హామీ పత్రాలు 

gm crack ఆకర్షణీయంగా కనిపించే నాసి 
రకం వస్తువులు 

gimmick అసాధారణ చర్య/ వస్తువు 

gingeley నువ్వులు 

ginger అల్లం. dry ~ $08. green ~ 
పచ్చి అల్లం. -= 870/7 స్వపక్ష విమర్శ 
కులు 

gingivitis పంటి చిగురువాపు 

gingivus పంటిచిగురు 

giorn దినక్ళషి: ఒక రోజులో చిత్రించిన 
చిత్రంలోని భాగం 

gird సవాలు చేయడం 

girdup one's loins కష్టమైన లేదా 
ప్రమాదకరమైన దానిని చేయడానికి ఉప 
క్రమించు 

80 ఒక బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును 
మరో బ్యాంకుకు బదిలీ చేసుకొను 
వెసులుబాటు; అనారోగ్యంతో ఉన్నవారికి 
నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే చెక్కు 

girth పరిధి, చుట్టుకొలత. abdominal 
= ఉదరపరిధి 

gist సారాంశం, సంగ్రహం 

given name అసలుపేరు, వ్యక్తి నామం, 
పెట్టిన పేరు 

giver దాత, దానం చేసేవాడు 

giving into extortion బెదిరింపులకు 
లొంగిపోవు 

gizzard అంతర్జఠరం 


glacial 


217 glue 





glacial హిమనదీయ. ా 482 హిమ 
యుగం 


glaciation మంచుతో కప్పు 

glacier మంచుదిబ్బ, హిమానీనదం 

galciology హిమాధ్యయనం 

gladden సంతోషపెట్టు, ఆనందం కలి 
గించు 

gladness సంతోషం 

glamour ఆకర్షణ, సమ్మోహనశక్తి 

glance దృక్కు, “= 47 చూపు విసురు, ఓర 
కంటచూచు. -= 403172 దృష్టిమళ్ళించు 

glancingly క్షణికవీక్షణంలో 

21206 గ్రంథి. dUcCtless ~ వినాళగ్రంధి. 
endocrine ~ వినాళ(గంథి. lymphatic 
= శోషరసగ్రంథి. 7127277240 క్షీర 
గ్రంథి. salivary ~ లాలాజల (గంధి. 
sebaceous ~ (చర్మంలోని) తైల(గ్రంథి 

glans జననాంగ శీర్షం 

glare కళ్లు చెదిరేట్టు మెరియు 

glasnost దాపరికం లేని జవాబుదారీతనం 

glass గాజు, కాచం. photochronic ~ 
కాంతివర్ణ ఉత్తేజిత కాచం. = ంం! 
(8/6 ౮7/6) గాజు ఉన్ని/ పట్టు 

glaucoma నీటికాసులు 

glaze మెరుపు, తళుకు 

glazed మెరుగుపెట్టిన. f (౭ పింగాణి 
పలక 

glazier ద్యుతికారుడు, 
అమర్చే వ్యక్తి 

glazing ద్యుతికల్చన, గాజుపలకలు అమ 
ర్చడం/ మెరుగు పెట్టడం 

gleam మెరయు; ప్రకాశం 

gleaming నిగనిగ, ధగధగ 

glee సంతోషం, ఆనందం 

glide సున్నితంగా నడవడం, జారు, పాకు 

glimpse సంగ్రహావలోకనం,  క్షణికద్భష్టి, 
అస్పష్ట భావం 


గాజుపలకలు 


glint ప్రకాశం, మెరుపు, కాంతి 

glitch అవాంతరం, చిన్న సమస్య 

glittering తళతళ, తళుకుబెకుకు; మెరు 
స్తున్న 

global అంతర్జాతీయ, గోళాకార, భౌగోళిక, 
ప్రపంచవ్యాప్త. ా positioning system 
(GPS) ఉపగ్రహదిక్సూచి. ff 147 
ప్రపంచ యుద్ధం. ~ warming భూమి 
వేడెక్కటం 

globalisation ప్రపంచీకరణ, భౌమీకరణ, 
భౌగోళలీకరణ, విశ్వీకరణ, విశ్వవ్యాప్తీకరణ 

globe trotter ప్రపంచ పర్యాటకుడు 

globular గోళాకార 

globule (ద్రవపదార్థాల) చుక్క గోళకం 

glomerular రక్తకేశనాళికల గుత్తి 

gloom నిస్తేజం, నిరాశ, విచారం 

glorify కీర్తించు, ప్రశంసించు, ఎక్కువచేసి 
చూపు 

glorious  ప్రతివ్థాకరమైన, 
విఖ్యాత 

౪10% కీర్తి పేరు, ప్రాభవం 

gloss అర్థం, వివరణ; నిగనిగ 

glossary శబ్బావళి, శబ్దసంగ్రహం, పద 
కోశం 

glossitis నాలికపూత, నాలుక మండడం 

glossy నిగనిగలాడే. ా Maga?॥ne ఖరీదైన 
పట్రిక 

glottis కంఠబిలం, కంఠద్వారం 

glove చేతి తొడుగు 

glow వెలుగు, అధికం, ఘనం, పరిదీప్తి, 
దీప్తి. Cathode ~ రుణధ్రువ దీప్తి - 
discharge దీప్తి ఉత్సర్గం 


కీరనీయ, 


par) 


glowing tributes ఘననివాళులు 

glue జిగురు, భ్రాంతి కలిగించే ఓ రకం 
మాదకద్రవ్యం. f 57/78 మానసిక 
భ్రాంతి పొందడం 


glumed wheat 


218 government 





glumed wheat యవలు 

glume ఊక, పొట్టు 

g1॥t వస్తు సమృద్ధి 

gluteal పిరుదుకు చెందిన 

glutton తిండిపోతు 

glyphic art పరికల్పన కళ, అలంకరణ 

glyptography రత్నాలను చెక్కే కళాధ్య 
యనం 

gnarled చివికిపోయిన, ఎగుడు దిగుడుగా 
ఉన్న 

gnat కీటకం, దోమ 

gnawing పళ్ళు పటపటలాడించు 

gnome నీతివాక్యం 

gnostic జ్ఞానసంబంధమైన 

02d ముల్లుగర్ర; పొడిచినట్లు, వెంటాడు 

8021 చెరసాల; ఖైదు చేయు, బంధించు. 
~ directed behaviour జీవిత లక్ష్యాను 
సారి ప్రవర్తన 

goatee మేక గడ్డం వంటి గడ్డం 

gobble up స్వాహాచేయు 

go between దూత 

goblin చిన్న దెయ్యం 

gం critical ఉత్పత్తి ప్రారంభించు 

godfather సంరక్షకుడు, మాఫియా నాయ 
కుడు 

god forsaken ఆకర్షణ లేని; మనసు 
విరిచే 

go down the drain మట్టిగొట్టుకుపోవు, 
నష్టపోవు 

80 ౯66461 విపరీతమైన అత్యాశ గల వ్యక్తి 

go green పర్యావరణానికి నష్టం కలి 
గించని వస్తువుల ఉత్పాదన, వాడకం 

going rate సాధారణ వేతనం 

gాoitre గొంతు కణితి, (గంథివాపు వ్యాధి 

gold బంగారం, పైడి, విలువైన లోహం. 
~ bonds బంగారం వెల మీద ఆధార 


పడ్డ పత్రాలు. f paint బంగారు రంగు. 
~ powder బంగారుపొడి. ా 5/27- 
dard స్వర్ణ ప్రమాణం. smith స్వర్ణ 
కారుడు 

gonad బవీజకోశం/గంథి 

gong జేగంట 

gonorrhoea సెగరోగం 

good faith విశ్వసనీయత, గట్టి నమ్మకం, 
ప్రగాఢ విశ్వాసం 

good relations సత్సంబంధాలు 

£00615 (తయారైన) వస్తువులు 

goofy అపహాస్యమైన 

goose skin ఒళ్లు గగుర్పాటు 

gordian knot చిక్కుముడి/ సమస్య/ 
పరిస్థితి 

gorge ద్రోణి, ఇరుకుదారి 

gorgeous ఆశ్చర్యకరమైన; సంతోషాన్ని 
సంతృప్తిని ఇచ్చే 

gory రోతపుట్టించే, అసహ్యమైన, నికృష్ట 
మైన 

80 310% నెమ్మదిగా వెళ్ళు/ పనిచేయు, 
తాత్సారం చేయు 

gosmetic rehash పైపై మెరుగులు దిద్ది 
పునఃప్రదర్శించడం 

gossip ఊసులాట, వ్యర్థ ప్రసంగం 

gouache గహన వర్ణ ప్రక్రియ 

gouge అర్ధ చంద్రాకృతి, నఖాకృతి 

gourmand తిండిపోతు 

gourmet నాణ్యత/ రుచులు బాగా తెలిసిన 
వ్యక్తి 

gout కీళ్లవాతం 

governance పాలన, పరిపాలన/ ప్రభుత్వ 
విధానం 

governing body పాలక వర్గం 

government పభుత్వం. - In exile 
ప్రవాస ప్రభుత్వం 


governor 


219 green signal 





governor రాజ్యపాలకుడు 


grab దురాక్రమణ, సత్వర నిర్ణయం; 
స్వాధీనం చేసుకొను, హరించు, కాజేయు, 
ఆక్రమించు 

grace ఒయ్యారం, హొయలు; లావణ్యం 

grace period అప్పు చెల్లించడానికి ఇచ్చే 
అదనపు కాలం 

gradation (వేణీకరణం, 
స్థాయి భేదం, దర్జాబందీ 

graded క్రేణీకృత. -- 7౧౫౯౫౮ గ్రేణీకృత 
నదులు 

gradient ప్రవణత, వాలు 

grading (శేణీకరణ 

gradualism కమ పరిణామ వాదం 

gradually నెమ్మదిమీద, పోనుపోను, 
రానురాను, క్రమంగా 

graduation parade దీక్షాంతర విన్యాసం 

graffiti గోడమీద రాత 

graft అవినీతి, అక్రమార్జన, అంటుకట్టడం, 
అంటుకట్టు. bone ఎముక అంటు 
కట్టు. 60772642/ ~ శుక్లపటలం అంటు 
కట్టు. 5/77 ~ చర్మం అంటుకట్టు 

grafting అంటుకట్టడం. - ౪0% అంట్ల 


అనుక్రమం, 


మైనం 
grammarian లాక్షణికుడు, _వైయాకర 
ణుడు 


grammatology లిపిశాస్ర్రం 

granary పాతర, గాదె, ధాన్యపు కొట్టు 

grandeur వైభవం, అంగరంగ వైభవం, 
గాంభీర్యం, మహత్వం, ఐశ్వర్యం, శోభ 

grandiloquent ధారాశుద్ధిగల, ధారాళ 

grand manner ఉదాత్తశైలి 

granite నల్లరాయి 

grannular రేణుయుత 

grant నిధి; మంజూరు చేయు. f Nn aid 
సహాయక నిధి 


grantor అనుదాత, అనుదానకర్త 

granulation కణాంకురణం 

granules నూకల మాదిరిగా ఉండే రేణు 
వులు 

grapevine వదంతి 

graph రేఖాచిత్రం/ పటం, రేఖ 

grapheme లిపి చిహ్నం 

graphic arts ముద్రణ/ లేఖన కళ 

graphology లిప్యధ్యయనం 

grapple పట్టుకొను; తంటాలుపడు; 
విగించు; తలపడు; సాధింపచూచు 

grasp పట్టు, గ్రహణశక్తి 

grass-root level అట్టడుగు స్థాయి 

grate జాలిక; సంపటి బిళ్ల 

gratification తృప్తి, (ప్రతిఫలం 

grating జాలకం 

gratis ఉచితం, చెల్లించనవసరం లేని 

gratuity ఉచితార్థ పారితోషకం 

gravel గులకరాళ్ళు, కంకర 

gravid గర్భవతియైన; పరిణతిచెందిన 

gravimetric భారమాన. f analysis 
భారమాన విశ్లేషణం 

gravitation గురుత్వాకర్షణ. force 
గురుత్వాకర్షణ శక్తి 

gravity తీవ్రత, ఆకర్షణ బలం 

graze మేయు, మేపు 

grazing angle స్పర్శకోణం 

great glaciers మంచునదులు 

great indian bustard బట్టమేకపక్షి 

greatly గొప్పగా, అద్భుతంగా, పెద్దగా 

greatness గొప్పదనం 

great power chauvinism అగ్రరాజ్య 
దురహంకారం 

greedily బగా 

greedy అత్యాశగల, లుబ్ద 

green signal అనుమతి, అంగీకారం 


green vitriol 


220 grotesque 





green vitriol అన్నభేది 


green పర్యావరణ పరిరక్షణకు సంబంధిం 
చిన, ఆకుపచ్చని. f 64742 శాద్వల 
భూమి. - pigmants హరిత వర్ణ 
ద్రవ్యాలు. > ౮౭274 and herbs ఆకులు, 
అలములు 

green art యవన కళ, (గ్రీకు కళ. = 
pottery గ్రీకు పింగాణి 

green belt హరిత తోరణం 

green book ఇటలీ ఇరాన్‌ల ఆధికారిక 
పత్రం, న్యాయస్థాన నిర్వహణకు సంబం 
ధించిన నిబంధనలు 

green card నివసించడానికి, పనిచేయ 
డానికి అమెరికా ప్రభుత్వం ఇచ్చే అను 
మతి పత్రం 

green gram పెసలు 

green house effect 
ప్రభావం 

green light అనుమతి, అంగీకారం 


హరితగ్భహ 


green onion ఉల్లికాడ 

green revolution హరిత విప్లవం, వ్యవ 
సాయంలో అధికోత్పత్తి సాధన 

greeting పలకరింపు 

gregarious గుంపుల్లో జీవించే అలవాటు 

gregariousness కలిసి మెలసి ఉండటం 

gremlin చిన్నభూతం, క్షుద్రదేవత 

grey book జపాన్‌, బెల్జియం. దేశాల 
ఆధికారిక నివేదిక 

grey market కొరతలున్నా చట్టబద్ధంగా 
సాగే విపణి 

grid తంత్రీ జాలకం 

grievance కష్టం, ఇబ్బంది, బాధ, మనో 
వేదన 

grievances కోర్కెలు, సాధకబాధకాలు 

grievous వ్యాకులపరిచే, బాధాకరమైన, 
దారుణ 


rill తరిచి తరిచి అడుగు, ఇబ్బంది పెట్టు 

rim తీవ్రమైన; నిష్ట్ణరమైన, కఠినమైన; 
కనికరంలేని, దయలేని, భయంకరమైన, 
బాధాకరమైన, నిరుత్సాహకరమైన, దుః 
ఖకరమైన, కలతపరిచే 

grimace వెక్కిరించు, ముఖం చిట్లించు 
కొను 

grime కాలుష్యం, మట్టికప్పు 

grind నూరడం, రుబ్బడం, విసరడం 

grip పట్టు, అలుముకొను, వ్యాపించు, 
అదుపు (లోకి తీసుకొను); పిడికిలి, 
పంజా 

grisaille ధూసరిక, ఏక వర్ణ చిత్రం 

groan మూలుగు 

grocer పచారికొట్టు/ వెచ్చాల కొట్టు/ 
కిరాణా కొట్టు/ యజమాని 

grocery పచారీ/ కిరాణా/ వెచ్చాల కొట్టు 

gr0ggy జబ్బుగా ఉన్నట్లు అనుకొను 

groin ఊరుసంధి, గజ్జ 

groove గాడి, తోట 

grope గుడ్డిగా వెతుకు, తడుములాడు, 
అన్వేషించు 

81055 తీవ్రమయిన, పూర్తి ఏ అంశాన్ని 
వదిలివేయని; ఉత్సాదన/ సంపాదన 
మొత్తం. ~ domestic product స్థూల 
దేశీయోత్పత్తి. - 
దాయం. ~ income స్తూల ఆదాయం. 
~ interest మొత్తం వడ్డీ, ~ loss 
మొత్తం నష్టం. - 71147872 మొత్తం 
ఉపాంతం. = 77స607446/ దుష్ప్రవర్తన. 


~ national 


earnings స్టూలా 


income స్థూల 
జాతీయాదాయం. national prod- 
uct స్థూల జాతీయోత్పత్తి. ~ profit 
స్థూల లాభం, మొత్తం లాభం. "= rev- 
enue స్తూల ఆదాయం. yield 
సంపాదన మొత్తం 

grotesque విలక్షణమైన 


ground 


221 sii 





ground భూమి, భూమిక, నేల, స్థలం, 
ప్రాతిపదిక, ఆధారం, 
breaking సంచలనాత్మకమైన. = 4౭07 

నిర్ణయాలు. 
dumping ~ చెత్త పారేసే స్థలం 

groundless ఆధారరహితమైన 

groundnut వేరుసెనగకాయ. f kernals 
వేరుసెనగ పప్పు 

ground water భూగర్భ జలం 

group ముఠా, వర్గం, బృందం, సమూహం, 
గుంపు, వ్యక్తుల/ వస్తువుల సముదాయం. 
blood ~ రక్తవర్గం 

groupage సరుకు వివరాలను ఒకే జావి 
తాలో పొందుపరచడం 

group balance sheet అనుబంధ 
కంపెనీల ఆర్థిక స్థితిగతులపై తయారు 
చేసే నివేదిక 

grouping సంఘీకరణం 

grouse గొణుగుడు, ఒకరకమైన పక్షి 


ర్న 


కారణం. గా 


sions సంచలనాత్మక 


grouting దట్టించడం 

grovel పాకులాడు, అగ్రులుచాచు 

grovelling దేవులాట, బతిమలాడడం 

growth వృద్ధి, పెరగడం, ఎదగదం. * 
industry వస్తుసేవలను అందించే పరి 
(శ్రమ 

gr0yne నీటిమట్టాన్ని పెంచడానికి నిర్మించే 
గోడ 

grub లార్వా తిండి 

grubs లద్ద/ పేడ పురుగులు 

grudge ద్వేషం, పగ, అనిష్టత 

gruel centre గంజి కేంద్రం 

gruelly దారుణంగా 

gruesome దారుణ, ఘోర, భయానక, 
భయంకర, భీషణ, బాధాకర, కిరాతక 

grumbling గునుపు 

grunt మూలుగు 

guarantee హామీ, పూచీ, హామీపత్రం. ా 


money హామీ రుసుము 

guaranteed wage పనిలేనప్పుడు కూడా 
వేతనాలు చెల్లించే ఒప్పందం 

guarantor హామీదారు, పూచీదారు 

guardian angel సంరక్షక దైవం 

guard of honour గౌరవ వందనం 

guava జామ 

gubernatorial రాజ్యాంగ విధులు నిర్వ 
ర్తించే పదవులకు సంబంధించిన, రాజ 
ప్రతినిధికి సంబంధించిన 

guerilla గెరిల్లా? హఠాత్తుగా దాడిచేసే ఆరి 
తేరిన వ్యక్తి 

guest నిమం|త్రితుడు, అతిథి 

guidelines మార్గదర్శక సూత్రాలు. /౯- 
sally binding ~ చట్టబద్ధ మార్గదర్శక 
సూత్రాలు 

guild నిగమం, వృత్తికార సంఘం 

guilder సువర్ణితం, ప్రాచీన కాలపు 
బంగారు నాణం 

guild socialism వృత్తి సంఘ సామ్య 
వాదం 

guile మోసం, వంచన, కపటం 

guillotine శిరశ్ళేదక యంత్రం 

guilt దోషం, నేరం, అపరాధం, లొసుగు 

guilty నేరం చేసిన, అపరాధ భావంతో 
కూడిన 

guinea 18 తోకలేని సీమపందికొక్కు 
ప్రయోగాల్లో ఉపయోగపడే వ్యక్తి 

guise వేషం, మారువేషం, ముసుగు. 
political ~ రాజకీయమనే ముసుగు 

gu సాధారణ సముద్రపు పక్షి 

gullet అన్నవాహిక 

gullies కాలువలు, అపనాళికలు 

20002 బంక, జిగురు; చిగురు. ా Eraser 
తుడుపు రబ్బరు. - 74727674 జిగురు 
రంగు. = ౮౫/౭ పంటి చిగుళ్లు, చిగుళ్లకు 
సంబంధించిన కణజాలం 


gumming up 


222 haggle 





gumming up అతికింపు 

gun cotton తుపాకీ మందు. f etal 
ఫిరంగిలోహం. - powder తుపాకి 
మందు 

gunduction (పేరణం 

2206277010 నారికురుపు 

gunnery శతఘ్ని విద్య 

gush వరద, (ప్రవాహం, నీటిబుగ్గ, జలధార; 
ఎగజిమ్ము, అత్యుత్సాహంతో మాట్లాడు 

gusto ప్రీతి, ఇష్టం, ఆసక్తి, అభిరుచి, 
ఉత్సాహం 

gusty winds సంచలన వాయువులు, 
ఉద్ధతంగా వీచే గాలులు 

gut పేగు, ఆహారనాళం, ఆంత్రం 


gutted దగ్ధమైన, తగులబడిన 

gutter మురికి కాలువ 

gymnasium వ్యాయామశాల, తాలింఖానా 

gynaecology స్తీ జననేంద్రియ వైద్య 
శాస్త్రం, స్తీరోగ శాస్త్రం 

gynandromorph ఉభయలింగజీవి 

gynandry ఆడవాళ్ళలో మగలక్షణాలు 

gynecomastia పురుషులలో స్తనవృద్ధి 

gynocracy స్రీ రాజ్యం 

gynocriticism స్రీలుచేసు స్త్రీవాద విమర్శ 

gynocritics స్త్రీవాద, స్తీ విమర్శకులు 

gynoecium పుష్పాండకోశం 

gypsum ముగ్గుసున్నం 

gyrate సుడులు తిరుగు 


Hh 


habeas corpus హెబియస్‌ కార్పస్‌, బంధి 
తుని హాజరు పరచవలసిందిగా కోర్టు 
జారీచేసే ఉత్తరువు 

habit అలవాటు 

habitat నివాసస్థానం 

habitual ఎడతెగని, వాడుకైన, నిత్యమైన. 
~ offender పాత నేరగాడు, అభ్యస్తాప 
రాధి 

habitually అలవాటుగా, స్వాభావికంగా 

habituate అలవాటుపడు/ పరుచు 

habituated అలవాటుపడిన 

habituation అలవాటు చేయటం 

hack కొట్టడం, బూటుకాలితో తన్నడం, 
ఖండించు, ముక్కలుచేయు, నరుకు 

hackneyed అర్థరహితమైన, అరిగిపోయిన 

haemarhosis కీలులో రక్తం చేరడం 

haematemesis రక్తం వాంతి చేసుకోవడం 

haematinic రక్తవర్థిని 

haematite ముడి ఇనుప ఖనిజం 

haematoma నెత్తురు గడ్డ 


haematuria మూత్రంలో రక్తం పోవడం 

haeamoglobin రక్తవర్ణం 

haemolysis రక్తం విరగడం 

haemopericardium గుండె చుట్టూ 
ఉండే పొరల్లో రక్తం చేరడం 

haemopoiesis రక్తకణోత్సాదనం, దగ్గి 
నప్పుడు రక్తం పడడం 

haemorrhage రక్తస్రావం. antepartum 
= (ప్రసవపూర్వ రక్షప్రావం. Cerebral ~ 
మెదడులో రక్తస్రావం. Intestinal ~ 
ఆంత్ర రక్తస్రావం. 
ప్రసవానంతర రక్తస్రావం. uterine ~ 
గర్భాశయ రక్తస్రావం 

haemorrhoids మొలలు 

haemostatis రక్తస్తంభన 

haemothorax ఉరఃకుహరంలో రక్తం 
చేరడం 

hag వికారమైన ప్రీ 

haggard దుర్చల, రోగగ్రస్త వ్యక్తి 

haggle వాదం, బేరం; కొసరి బేరమాడు 


postpartum ~ 


hagiography 223 


harbinger 





hagiography మహాత్ముల జీవిత చరిత్ర 

haiku 5-7-5 సంఖ్యలో క్రమంగా అక్ష 
రాలున్న మూడు పాదాల 
పద్యం. ఇది ముక్తకం 

hail వచ్చు, ప్రశంసించు, పొగడు 

hairfollicle రోమకూపం 


జపనీసు 


halcyon ఆనంద సమయం 

half life అర్థజీవితకాలం, అర్జాయువు 

halftone అర్ధస్వరం 

half yearly results అర్ధసంవత్సర 
ఫలితాలు 

hall mark ముద్ర, మొహరు, ప్రమాణ 
చిహ్నం 

hallophytes ఉప్పునీటి మొక్కలు 

hallow పవిత్రీకరించడం, పవిత్రంచేయు 

hallucination మతిభ్రమ, ఇంద్రియ 
గుణాలకు అతీతమైన అనుభూతిని 
పొందడం. auditory ~ (శవణ(భ్రమ. 
visual ~ దృష్టిభమ 

hallucinogene (భామకం/ (భ్రమింపజేసేది 

hallux కాలి బొటనవేలు 

hallux valgus కాలిబొటన వేలు బయ 
టకు తిరిగి ఉండడం 

halo పరివేషం, చుట్టూ ఉండే వెలుగు 

halophyte ఉప్పు నీటి మొక్క 

halting మజిలీ 

ham పంది మాంసం 

hamlet శివారు గ్రామం, మజరా, కింది 
పల్లె 

hamper ఆటంకం, ఇబ్బంది, అద్దు, అట 
కాయింపు, నిరోధం, (ప్రతిబంధకం; అద్దు 
పుల్ల వేయు, నిరోధించు, అవరోధం కలి 
గించు, ప్రతిబంధకంగా నిలుచు, అద్దు 
కొను 

hamstring స్నాయువును ఎముకతో కలిపే 
తాడువంటి నరం 


hand హస్తం. - లం0 చేతి పుస్తకం. - 
cuffs బేడీలు. - 0౫// కరపత్రం, ప్రక 
టన, బిచ్చం. - pick ఏరుకొను. గ 
౮772727 మర్మట హస్తం. > 1777728 
దస్తూరి, చేరాత 

handicap అంగవైకల్యం, ప్రతిబంధకం; 
అవరోధం కలిగించు, ఆటంకం కలి 
గించు 

handicraft చేతిపని, హస్తకళ 

handiwork చేతిపని, మానవకల్పిత 
వస్తువు 

handle సంబాళించు, వ్యవహారం నడి 
పించు, నిర్వహించు; చేతిపిడి 


hang ఉరితీయు 

hangman తలారి, ఉరితీసే వ్యక్తి 

hangover బాధించు, కష్టతరంచేయు; 
దుష్ప్రభావం 

hank నూలుకండె 


hanky panky రహస్య సంబంధం 

haphazard పద్ధతి ప్రకారం లేని, అను 
కోని, ఆకస్మిక, అస్తవ్యస్త, చిందరవందరైన 

hapless దురదృష్టకరమైన, _దౌర్భాగ్యకర 
మైన, అదృష్టహీనమైన 

happening ఫలసిద్ధి, సంభావం, దుర్దటన 

happiness సంతోషం, సుఖం 

happy augur శుభ సూచకం, శకునం 

hara kiri ఆత్మహత్య 

haram (ఇనాం మత ఆచారాల ప్రకారం) 
నిషిద్ధాహారం. ఇది /4/4/కి వ్యతిరేకం 

harangue శక్తిమంతమైన, _ సుదీర్ణమైన 
ఉపన్యాసం 

harass పీడించు, తొందరపెట్టు 

harassment వేధించడం, బాధించడం. 
sexual ~ Bohs వేధింపు 

harbinger వైతాళీకుడు, అ(గగామి, దూత, 
భవిష్య సూచకం 


harbour 224 


hawker 





harbour ఓడరేవు; ఆశ్రయం ఇవ్వడం. ౫ 
the guilty నేరస్థునికి ఆశయం ఇవ్వడం 

hard కష్టమైన, కఠినమైన, దృఢమైన. - 
and fast rule ఖచ్చితమైన నియమం. 
~ cash నగదు, రొక్కం ా (0 
comprehend దుర్లాహ్యం. “= 02) 
ముద్రిత సమాచారం. ా 6777670 
విదేశీ కరెన్సీ; పంపిణీ కొరత వున్న విదేశీ 
మారక ద్రవ్యం. = ౬477264 కష్టార్దిత. - 
edge painting విశిష్ట చిత్రణ. 
headed దృఢవ్యక్తిత్వంగల. ~ hearted 
కఠిన హృదయంగల, జాలిలేని. “ 
hitting గట్టిదెబ్బ తీయగల, అత్యంత 
విమర్శనాత్మకమైన. knocks ఢక్కా 
ముక్కీలు. ~ liner మార్పుకు వ్యతిరేకి. 
~ loan తమదేశం కరెన్సీలో తిరిగి 
చెల్లించే షరతుపై మరో దేశానికి ఇచ్చే 
రుణం. f $౭! బలవంతంగా కొనుగోలు 
చేయించే పద్దతి. 

hardened criminal బండబారిన నేర 
గాడు 

hardship కష్టం, ఆపద 

hardware లోహ వస్తువులు, పాత్ర 


సామగ్రి, కంప్యూటర్‌ పరికరం. 
military ~ ట్యాంకులు, క్షిపణులు, 


విమానాలు తదితర రూపాల ఆయుధ 
సంపత్తి 
hard water భారజలం, కఠిన జలం 
hardy దృఢమైన, సాహసిక 
hare చెవులపిల్లి 
harelip తొరి పెదవి 
harem జనానా, రాజాంతఃపురం 
harlot వేశ్య 
harmone నిర్బాళ (గంథులలో ఊరే రసం 
harmonic స్వరాత్మకం 
harmonious సామరస్యపూర్వకమయిన 


harmonise మేళవించు, సమన్వయించు 

harmony (కమబద్ధత, సామరస్యం, ఆక 
ర్షణ, ఏకస్వరం 

harness సబ్జీకరణ; నియంత్రణకు తెచ్చు 

120 త్రికోణాకార తంత్రీ వాద్యం, వివ 
రించు, చెప్పు, రగడచేయు, ప్రస్తావించు 

harry విసుగు తెప్పించేలా అడగడం 


harshness పరుషత్వం, కరుకుదనం, 
కారిన్యం 
harvesting మాసూళ్లు, పంటకోతలు, 
నూర్చిళ్ళు 


hassle free opportunity అవాంతరం 
లేని అవకాశం 

haste దుడుకుతనం, సంవేగం, ఆత్రం, 
ఆతురత 

hatch కుట్ర/ పన్నాగం పన్ను పొదుగు 

hatchery చేపల/ కోళ్ల ఉత్పత్తి కేంద్రం 

hatchet చిన్న గొడ్డలి 

hatefully కంటగింపుగా 

hatred ద్వేషం, పగ, ఏవగింపు 

haughtiness మిడిమేళం, గర్వం 

haul లాకు ఎత్తివేయు, ఒకచోటు నుంచి 
ఇంకొక చోటుకు మార్చు 

haulage సరుకురవాణా చేయడం/ వ్యయం 

haulier వాణిజ్యపరంగా సరుకు రవాణా 
చేసే సంస్థ/ వ్యక్తి 

haunt వెంటాడు, తరచుగా సందర్శించు 

have కలిగి ఉండు. ా 4 human face 
మానవీయంగా కనపడు. f (he ball 
at once feet అవకాశాన్ని పొందు 

12706 బీభత్సం, ఉపద్రవం, అతలాకు 
తలం, అధిక నష్టం, విధ్వంసం 

hawk గద్ద, డేగ, పీడించే వ్వక్తి, దురాశా 
పరుడు, రణోన్మాది 

hawker వీధుల్లో తిరిగి వస్తువుల్ని అమ్మే 


వ్యక్తి 


hawkish generals 


225 heat stroke 





hawkish generals యుద్దోన్మాద సేనా 
నులు 


hay (ఎండు) గడ్డి గడ్డి సరిహద్దు. - 
fever జలుబు, పడిశంతో వచ్చే జ్వరం. 
~ looked అపరిపక్వమైన, సగం 
ఉడికిన. f 54౯k గడ్డివామి 

hazard ఆపద. occupational ~ వృత్తి 
సంబంధమైన ఆపద. radiation ~ 
వికరణ సంబంధమైన ఆపద 

hazardous ప్రమాదకరమైన. = ౫4౮/౬ 
ప్రమాదకర వ్యర్థ పదార్థాలు 

haze పొగమంచు, అస్పష్టత 

hazy అస్పష్టమైన, మసకగా ఉన్న, 
మబ్బుగా ఉన్న పొగ కమ్మి ఉన్న 

head తల, నాయకుడు, అధిపతి, శాఖాధి 
పతి, ఉన్నతాధికారి; 
వహించు. fా hunt అర్హుల కోసం 
(ముఖ్యంగా మరో సంస్థలో) వెదుకు. * 
line ముఖ్య సమాచారం, వార్షాశీర్షిక. ~ 
office ప్రధాన 
quarters (ప్రధాన/ కేంద్ర కార్యాలయం. 


ఆధిపత్యం 


కార్యాలయం. ~ 


~ strong తలబిరుసు. ా 14౪ అభివృద్ధి 

header paper రాసే వ్యక్తి/ సంస్థ పేరు, 
చిరునామా, టెలిఫోన్‌ నంబర్లు వగైరా 
పైభాగాన ముద్రితమై ఉందే కాగితం, 
లేఖ 

healing touch స్పర్శవైద్యం 

health ఆరోగ్యం. = 647౭ ఆరోగ్యరక్షణ. 
న్లో centre ఆరోగ్య కేంద్రం. 
community ~ సమాజారోగ్యం. 
mental ~ మానసికారోగ్యం. public ~ 
ప్రజారోగ్యం. ా vాitor ఆరోగ్య విచా 
రణ కార్యకర్త 

heap తెట్టు, కుప్ప, దొంతర, దొంతి 

heaping పేర్పు 


hearing న్యాయవాదులు తమ వాదనలు 
వినిపించడం; వాదోపవాదాల విచారణ 
దశ 

hearsay (శుత పాండిత్యం, వినికిడి. గ 
evidence వినికిడి 

heart గుండ, హృదయం. ~ block 
హృదయ స్పందనావరోధం. ~ 
breaking గుండెను పగులకొట్టి. దా 
burn గుండె మంట. failure 
హృదయస్తంభన. felt హృదయ 
పూర్వక. = 76724778 హృదయ విదారక 
మైన 

hearth అగ్నిగుండం, గాడిపొయ్యి, నిప్పు 

heartily మనసారా, హృదయపూర్వకంగా 

heat ఉష్టత, వేడిమి. “ 
ఉష్టధారణ. ~ 


capacity 

conduction తాప 
వాహనం/ వాహకం. ~ eXchanger 
ఉష్టవినిమాయకం. f /055 ఉష్ట్ణక్షయం. 
latent ~ గుప్తోప్టం. > Of absorption 
శోషణోష్టం. ~ of activation ఉత్తే 
జనోష్టం. ~ of atomization కణీకర 
ణోష్టం, పరమాణూష్టం. ా Of combus- 
tion దహనోష్టం. ~ of decomposition 
వియోగోష్టం. ~ of fusion గలనోష్టం. 
~ of reaction చర్యోష్టం. ~ proof 
వేడిచొరని. ~ resistant ఉష్టనిరోధక. 
~ transfer ఉష్ణ స్థానాంతరణం. ~ 
treatment ఉప చారం. ా Vapouri- 
sation బాష్పీభవ నోష్టం 

heater తాపకం, వేడెక్కించే సాధనం 

heating bath ఉష్ణతాపకం. ~> capacity 
ఉష్ణశక్తి, వేడిచేసే శక్తి, ~ coil ఉష్ణ 
వేష్టనం 

heatprickle చెమట కాయలు 

heat stroke వడదెబ్బ 


heavy 


226 herding 





heavy బరువైన. ? bodied oil అతి 
సాంద్ర తైలం. - 776/౮౧ భారీ పరి 
(శ్రమ. M Isotope భార సమస్థానీయం. 
~ market (UK) ధరలు తగ్గిన విపణి, 
(౮5) ధరలలో మార్పులేని వివణి. *- 
paper దళసరి కాగితం. ~ particle 
భారకణం. f Vater భారజలం 

hackle చెడ్డగా భాష్యం చెప్పు, అడ్డ ప్రశ్నలు 
వేసి వేధించు, ఎగతాళిచేయు 

hectare సుమారు రెండున్నర ఎకరాల 
పొలం, 247 సెంట్ల భూమి 

hectic భారీ. > 426070 ఎడతెగని కార్య 
కలాపాలు 

hedge కంచె, దడి, నివారణ చర్య; కంచె 
వేయు, దడిగట్టు, పరిరక్షించు 

hedonism సుఖవాదం 

hedonit భోగలాలసుడు 

heed లక్ష్య పెట్టు, ఆదరంగా విను 

heel మడమ 

heft దృఢమైన, బలమైన, బరువైనది, పెద్ద 
మొత్తం 

hefty ఎక్కువైన, బలమైన, దృఢమైన, భారీ, 
పెద్ద మొత్తం 

hegemonism ఆధిపత్యవాదం 

hegemony ఆధిపత్యం, పెత్తనం 

heighten పెద్దచేయు, పెంచు 

heinous అమానుష, అతిదుష్ట, నీచమైన, 
క్రూరమైన 

heir వారసుడు 

heliocentric సౌర కేంద్రీయం. *- 
theory సూర్యకేంద్రక సిద్ధాంతం 

heliophobia తీక్షణమైన ఎండ అంటే 
భయం 

hellenisms (గీకు భాష నుండి అరువు 
తెచ్చుకున్న పదాలు 

hellenist గీకు నాగరికతాభిమాని 


helm అధికారం, యాజమాన్యం, శిర 
స్రాణం, నియంత్రించు 

10061 శిరస్త్రాణం, శిరః కవచం 

helminth ఏలిక పాము వంటి పరాన్నజీవి 

helotism బానిసలను చేసే విధానం 

help సహాయం 

helter skelter అస్తవ్యస్తం(గా) 

hemada ఎడారిలోని పీఠభూమి 

hemisphere అర్ధగోళం; మెదడులోని అర్ధ 
భాగం. cerebral ~ మస్తిష్మార్ధగోళం 

hemophilia రక్తం గడ్డకట్టని స్థితి 

hemp జనపనార. Indian ~ భంగు, 
గంజా(యి) 

henceforth ఇక మీదట 

henchman నమ్మినబంటు, అనుయాయి, 
అనుచరుడు 

hen party కేవలం మహిళల సమావేశం 

hepatic కాలేయ. సంబంధమైన 

hepatitis కామెర్ల జబ్బు, కాలేయపు వ్యాధి. 
viral ~ వైరస్‌ వలన వచ్చే కాలేయపు 
వ్యాధి 

hepatomegaly కాలేయపు పెరుగుదల 

herald వైతాళికుడు, చాటించే వ్యక్తి; 
ప్రకటించు 

herb గుల్మం, చిన్న మొక్క మూలిక 

herbage బీడులో మేపుకొనే హక్కు 

herbarium మూలికావనం, శుష్మవృక్షశాల 

herbicide గుల్మనాశని 

herbivore శాకాహారి 

herculean ఎక్కువ శక్తి అవసరమున్న ౫ 
effort బృహత్ర్రయత్నం, భగీరథయత్నం, 
కష్టసాధ్యమైన పని. - 14౮ గొప్ప పని, 
కష్టసాధ్యమైన పని, _మహాభారమైన 
కార్యం 

herd మంద 

herding పశుపోషణ 


hereditary 


227 high 





hereditary ఆనువంశిక, వంశానుగత 

heredity అనువంశికత, వంశ 
పారంపర్యం 

heresy అపధర్మం, నాస్తికత్వం 

heretic అవిశ్వాసి, సంప్రదాయ వ్యతిరేకి 

heritage పిత్రార్థితం, పూర్వ సంస్కృతి 

herm శీర్షవింబం 

hermaphroditism ఉభయ లింగత్వం 

hermeneutic అధికార పత్రాల అర్థం 
వివరించే 

hermetic గాలి అంటు సోకని 

hermetically గాలి చొరనట్లు 

hermit సన్యాసి 

hermitage ఆశ్రమం, పర్ణశాల 

hernia గిలక. femoral ~  గజ్జకింద, 
తొడపై గిలక. Nnguinal ~ గజ్జపై గిలక 

heroi-comic వీర హాస్యరసాలు కలసిన 

heroism శౌర్యం, వీరత్వం 

heron పొడవైన కాళ్ళూ, 
కొంగవంటి పక్షి 

herostratism పేరు, ప్రచారం కోసం ఒక 
ముఖ్యమైన వ్యక్తిని చంపడం/ ముఖ్యమైన 
వస్తువును తగులబెట్టడం 

herpes సర్పి బొబ్బ(లు). -* ౭0/౯7 నాడీ 


మెడగల 


సర్పి 

hesitant ఊగిసలాడు, తటపటాయించు, 
సంశయించు 

hesitation సంకోచం, వెనుక ముందా 
డడం 

hetero భిన్నజాతీయ, విజాతీయ, అసమ. 
“= basic విషమాక్షర. గ ౮|ic విషమ 
శృంఖలావలయ 

heterogamy ఏజాతి వివాహం 

heterogenity విజాతీయత 

heterogenous విషమ జాతీయ 

heterologous విధర్మ 


heterosexual భిన్న లింగసంపర్మ 

heterozygote విజాతీయ సంయుక్త బీజం 

heuristic సమస్యా పరిష్కారాన్ని కను 
కోవడం 

hexadactylism ఆరువేళ్ళుండడం 

hexagon షడ్భుజి 


hexagonal షట్యోణ 

heading శీర్షిక 

hiatus అంతరం, ఖాళీ, సందు, విరామం 

hibernate సుప్తావస్థలో/ నిద్రాణ స్థితిలో 
ఉండు 

hibernation సుష్తాస్థ, నిద్రాణస్థితి, 
క్రియాశూన్యత, మందకొడితనం 

hiccups వెక్కిళ్లు, అడ్డంకులు, అవాంత 
రాలు, తాత్మాలిక కష్టం 

hideous పూర్తిగా చీకాకు తెప్పించే, 
దుస్సహ 

hide out దాక్కొనే స్థలం, రహస్య స్థావరం 

hiding power ఆచ్చాదన/ నిగూఢ శక్తి 

hierarchy అధికార క్రమం, అధిక్రమం, 
క్రమానుగతి, ్రేణి 

1102001 చిత్రలిపి 

hierodule దేవదాసి 

higgledy piggledy 
అయోమయం 

higgling బేరమాడడం, ధర కొసరడం 

high పెద్ద, అగ్ర, అధిక. ా 6077272476 
అధిష్టానవర్గం. ఇ energy radiation 
అధిక శక్తి వికిరణం. flown talk 
ఊకదంపుడు ఉపన్యాసం. f gearing 
బాంకు రుణాలు వాటాల మొత్తానికి 
మించి ఉండటం. handedness 
హద్దుమీరి ప్రవర్తించడం. landers 
పర్వత ప్రాంత ప్రజలు ff 70/2 


అస్తవ్యస్తంగా, 


తారస్వరం. Mm precissional balance 


సున్నితపు త్రాసు. ా priority అధిక 


highbrow 


228 hogget 





ప్రాముఖ్యంగల. profile person 
ఉన్నత చరిత్రగల వ్యక్తి. > quality మేలి 
ప్రమాణం. “= 
విశ్లేషణ 
highbrow ఉన్నత  అధభీరుచులున్నట్టు 
నటించే/ ఇతరులను కించపరచే 
highfives చేతులు పైకెత్తి చరుచుకునే 
ఉత్సాహ సూచన 
highlight ప్రముఖంగా 
మేలితావు, ప్రత్యేక ఆకర్షణ 
highseas సముద్ర మధ్యం 
hightime సమయోచితం, సందర్భోచితం 
hijacker (వాహనాలను దారిమళ్ళించే 
వ్యక్తి 
hijacking (వాహనాల) దారిమళ్ళింపు. 
funds ~ నిధుల మళ్ళీంపు 
hike పెంపు, 
హెచ్చించు 
hill fog కొండమంచు 
hillock దిబ్బ, గుట్ట 
hindrance అవరోధం, 
నిరోధం, బాధకం 
hingels చప్పి, రక్త నాళాలలో బొబ్బలు 
hinterland (నివాసాలకు) పోషక 
ప్రాంతం, లోతట్టు ప్రాంతం 
hire అద్దె, బాడుగ, కిరాయి 
hired gun కిరాయి హంతకుడు 
hireling తొత్తు, కూటికి చెడ్డపనిచేసే వ్యక్తి 
hire purchase అద్దె/ వాయిదాల పద్ధతి 
కొనుగోలు 
hirsute బొచ్చుగల, సంస్కార విహీనమైన 
hirsuties అతిరోమత్వం 
hispid పొట్టి జుట్టు, 
వెంట్రుకలు కల 
histerectomy గర్భసంచి తొలగింపు 
histogram సోపాన చిత్రం 


resolution విపుల 


పేర్మొను, 


హెచ్చింపు, పెంచు, 


ఆటంకం, 


నిక్కబొడిచిన 


histology కణజాల శాస్త్రం 
historian చరిత్ర పరిశీలకుడు/ చరిత్ర 
కారుడు 


historic చరిత్ర ప్రసిదమైన. fా ౦05 
accounting అస వ్యయాన్ని 
పరిగణనలోకి తీసుకొని ఖాతాలను రాసే 
పద్ధతి 

historical చరిత్ర సంబంధమైన. “= 
materialism చారిత్రక భౌతికవాదం. గ 
novel చారిత్రక నవల 

historicism చరిత్రాధ్యయనం 

historiology చరిత్రాధ్యయనం 

history చరిత్ర. Clinical ~ రోగ చరిత్ర. 
dietetic ~ ఆహార చరి[క్ర. Menstural 
= రుతుక్రమ చరిత్ర. obstetric ~ 
ప్రసూతి చరిత్ర 

histrionics హావభావ ప్రదర్శన 

hitch చక్కు, అవరోధం; కుదుపుతో కదులు 

hitch on తగులుకొను, ముడివడు 

hitech ఉన్నత సాంకేతిక 

hit list హత్యచేయవలసిన వ్యక్తుల పట్టిక 

hoard దాపుడు నిల్వ; అక్రమంగా నిలువ 
చేయు 

hoarding కంచె, దొంగ నిలవ, ప్రకటన 
ఫలకం 

hoarseness బొంగురు గొంతు, జీర 

hoary పాతదైన, ఆదరణీయ 

hoax బూటకం, నకిలీ, తప్పుదారి పట్టించు 

1000)” అభిరుచి, సరదా వ్యాసంగం 

hobnob కలిసి పనిచేయడం, కుమ్మక్కు 
కావడం 

hobnobbing కలిసిమెలిసి తిరుగు, అన్యో 
న్యంగా ఉండు 

hocus pocus అయోమయం చేయు 

hogget ఒక సంవత్సరం వయస్సు గల 
గొర్రపిల్ల 


ద 
నై 
లు 


hold 


229 hood wink 





hold నిర్ణయించడం, తీర్చు చెప్పడం, పట్టు 
కోవడం. f the brief వకాల్తా తీసుకొను 

holder హక్కుదారు. ా fOr value విని 
మయ బిల్లు పొందిన వ్యక్తి - ॥n due 
course బయానాగా వినిమయ బిల్లు 
పొందిన వ్యక్తి 

holding పెట్టుబడి పెట్టిన మొత్తం, 
కమతం, సాగుభూమి. *= 607747) 
ఇతర కంపెనీలలో వాటాలు గల కంపెనీ; 
యాజమాన్య కంపెనీ 

holiday సెలవుదినం 

holism (ప్రకృతి అవిభాజ్యమని బోధించే 
తత్వం 

holistic అవిభాజ్యతత్వ సంబంధమైన 

hollow బోలు, తప్పుడు, ఆకలిగొన్న. ౫ 
relief నతళిల్చం. Mare బోలు 
సామగ్రి 

hollowness (ప్రయోజన) శూన్యత్వం 

holly green నిత్య హరిత(వృక్ష్ర 

holocaust సర్వనాశనం, మహాబలి, 
మారణహోమం 

holograph స్వహస్తాలతో రాసిన (గంథం, 
చేరాత 

101” పవిత్ర 

holymace పవిత్ర చామరం 

homage జోహారు, శ్రద్ధాంజలి 

home గృహం. nursing ~ రోగపరిచర్యా 
గృహం. ~ rule movement స్వదేశీ 
ఉద్యమం 

homeopathy హోమియాపతి, ఉమాపతి 
వైద్యం 

homeostasis సమస్టితి 

homesales స్వదేశంలో అమ్మకాలు 

homestead ఇల్లు, ఇంటి ఆవరణం 

hometown సొంత ఊరు 

homicide నరహత్య 


homocentric ఏకకేం[ద్రక 

homocylic సమవలయ 

1006054293 తటస్థ జీవస్థితి 
homoerotism స్వజాతి కామన 
homogamy సమధర్మి వివాహం 
homogenicity సాధర్యత 
homogeneity ఏకజాతీయత, సజాతీయత 
homogenous సజాతీయ, ఏకరీతి, ఏకస్థితి 
homologous సమజాత, సంగత 


homologue సమశ్రేణీగత పదార్థం, 
సామ్యం 
homology సమధర్మత, సమశ్రేణికత, 


సాదృశ్యం, సమజాతత్వం 

homolytic సమవిచ్చిత్తి 

homonym భిన్నార్థబోధక పదం 

homophily సమస్నేహభావం 

homophobia స్వలింగ సంపర్క భయం 

homophone ధథ్వన్యేకత 

homophony ధ్వని ఏకత, ఉచ్చారణైకత 

1001000121 సమథధ్రువ 

homo sapiens బుద్ధిజీవి, మానవుడు 

homosexual స్వలింగ సంపర్మశాలి 

homosexuality స్వలింగ సంపర్మం 

homozygous సమయుగ్మజం 

homy ఇంటిని జ్ఞాపకం చేసే 

honesty నిజాయితీ 

honey comb తేనెపట్టు 

honorarium గౌరవవేతనం 

honour n. గౌరవం, ప్రతిష్ట మర్యాద, 
చెక్కును ఆమోదించి డబ్బు చెల్లించడం, 
మాట నిలుపుకొను 

honour v. గౌరవించు, సన్మానించు; మాట 
నిలుపుకొను 

hooch నాటుసారా, గుడంబా 

hoodlum ఒక ముఠాలోని తీవ్ర నేరస్థుడు 

hood wink మోసంచేయు, కన్నుగప్పు 


hoof 230 HTL 





hoof డక్క గిట్టలు 

hookworm కొంకి పురుగు 

hooligan దాదా, యువరౌడి 

hooliganism దాదాగిరి, దౌర్జన్యం 

hoover కంబలీని శుభపరచు 

1006 ఆశ 

hopeless నిస్పృహచెందిన 

horde గుంపు, సమూహం 

horizontal కితిజ సమాంతర. “- 
integration సమాన స్థాయి కంపెనీల 
విలీనం. ~ line క్షితిజ రేఖ 

hormesis తక్కువ మోతాదుతో ఆరోగ్యాభి 
వృద్ధి 

hormone అంతర్గత |స్రావం. > replace- 
77267 అంతర్గత స్రావ పునఃస్థాపన 

horn కొమ్ము, శృంగం 

hornets' nest కందిరీగల తుట్టె 

horoscope జన్మపత్రిక, జాతకచక్రం 

horrendous భయంకరమైన, భయానక 
మైన 

horrify నిర్దాంతపోవు, నిరుత్సాహంచెందు, 
భయపెట్టు 

horrifying భయం/ భీతి పుట్టించే 

hors concours అనర్హత 

horsegram ఉలవలు 

horsepower అశ్వసామర్థ్యం 

horse trading గురప్పందేలు, కొనుగోళ్లు 

horticulture ఉద్యానశాస్త్రం 

hospital ఆసుపత్రి. 
diseaseas ~ అంటురోగాల ఆసుపత్రి. 


infectious 


leprosy ~ కుష్టురోగుల ఆసుపత్రి. 
maternity ~ (ప్రసూతి వైద్యశాల. 
mental ~ మానసిక వైద్యశాల 
hospitalism ఆసుపత్రి విధానం/ నిర్వ 
హణం, అభద్రతా భావం 
hospitality అతిథి మర్యాద/ సత్మారం 
hospitalization ఆసుపత్రిలో _చేరడం/ 


చేర్చడం 

host ఆతిధేయి. ~ specific ఆతిథేయ 
నిశ్చితత 

hostage బందీ, గృహనిర్బంధం 

hostile విరోధి, శత్రువు 

hostile witness ఎదురు తిరిగిన సాక్షి 

hostility వ్యతిరేకత, శత్రుభావం, విరోధం 

hotch potch తీరూతెన్ను లేని, అస్తవ్యస్త 

hotline నిరాటంక తంట్రీమార్గం 

hot springs ఉష్ణ(స్రోతస్సులు 

hound జాగిలం, వేటకుక్క వెంటాడు, 
తరుము 

hounding వేటాడు, ప్రేరేపించు, ఉసి 
గొల్పు 

hourly rate పని గంటకు వేతనం రేటు 

hour of crisis సంక్షోభ సమయం, ఆప 
త్మాలం 

house సభ. ~ committee సభా సంఘం. 
~ gardens గృహోపవనాలు. నా 
Journal స్వీవిషయ. ~ Keeping గృహ 
నిర్వహణ, ఇంటిని చకృబెట్టడం. - ౮ 
commons సామాన్యుల సభ; (బ్రిటన్‌లో) 
దిగువ సభ. f Of lords ఎగువ సభ 
(బ్రిటన్లో) ప్రభువుల సభ 

household గృహ పరివారం. ౫ goods 
గృహోపకరణాలు. ~ pest గృహ పీడకం. 
~ policy ఇండ్లు దెబ్బతిన్నప్పుడు పరి 
హారం చెల్లించే బీమా సౌకర్యం, దానికి 
సంబంధించిన బీమా ఒప్పందం 

hover గాలిలో చుట్టుతిరుగు, ఉపరి 
భ్రమణం చేయు 

howl అరచు, కూయు 

howler స్పష్టమైన/ పెద్ద తప్పు, కూసేవాడు 

howling పెద్దగా అరవడం; ఘనవిజయం 

HTL (High Tide Line) సముద్రం 
పోటులో ఉన్నప్పుడు అలలు వ్యాపించే 
పరిధి 


huddle 


231 hydro-electricity 





huddle రహస్య సమావేశం; గజిబిజిగా 
పోగుపడు, కలగూర గంపగా కలుపు 

hue వన్నె: రంగు, కేక, అరుపు 

huffy కోపం తెచ్చుకొనే 

huge difference విపరీతమైన తేడా, హస్తి 
మశకాంతరం 


hulk భారీ ఓడ 

hum ర్లుంకార ధ్వని, కూనిరాగం 

human మానుష Kf 
triangle మనిషి- సంఘం- పరిసరాల 


ecological 


సంబంధం. - resource Management 
మానవ వనరుల యాజమాన్యం. “- 
rights మానవ హక్కులు. fా values 
మానవత్వపు విలువలు 

humanising మానవీకరించటం 

humanism మానవతావాదం, మానవతా 
దృష్టి, మానవత్వం 

humanist feminism మానవీయ స్త్రీ 
వాదం 

humanistic psychology మానవీయ 
మనస్తత్వ శాస్త్రం 

humanist మానవతావాది 

humanitarianism జీవకారుణ్యవాదం 

humanities మానవీయ శాస్త్రాలు 

humble వినయపూర్వకమయిన; కించ 
పరచు 

humbly సవినయంగా 

humerus దండ ఎముక. భూజాస్థి 

humidity ఆగ్ధత, గాలిలోని తేమ 

humiliate అవమాన పరచు, చిన్నబుచ్చు 

humiliation అవమానం, పరాభవం, 
తలవంపు 

humour హాస్యం. ౦౦4౯ * సరసద్భష్టి. 
౮౭7౮౫6 ౦ హాస్యానికి స్పందించే గుణం 

hump మూపురం 

humus ఆకుపెంట, పచ్చి ఎరువు 


hunch గుడ్డి నమ్మకం, గూని 

hunch back గూనివాడు 

hung assembly ఏ రాజకీయ పార్టీకీ 
మెజారిటీ లేని శాసనసభ 

hunger pain ఆకలి యాతన 

hunger strike నిరాహారదీక్ష నిరశనదీక్ష 

hung parliament ఏ రాజకీయ పార్టీకి 
మెజారిటీ లేని పార్లమెంటు 

hurdle అడ్డంకి, ఆటంకం, సమస్య 

hurl రువ్వు 

hurricane పెనుతుఫాను, 
మహాచక్రవాతం 

hurriedly చర్రున, తొందరలో 

hurt దెబ్బ, బాధ, గాయం; మనసుకు 
కష్టంకలుగు/ కలిగించు 

hush money బలవంతంగా రాబట్టుకొన్న 


గాలివాన, 


డబ్బు 

husk ఊక 

hustler అక్రమ లాభార్జన చేసే వ్యక్తి 

hutch పంజరం; చిన్నబోను 

hyacinth గురపుడెక్క 

hyaline పారదర్శకం 

hyalography గాజుపై చెక్కే కళ 

hyalophobia గాజు అంటే భయం 

hybrid సంకరజాతి జీవి/ వంగడం, 
మి(శమజాతి 

hybridisation సౌంకర్యం 

hybridism సాంకర్యం, సంకీర్ణత 

hydel project జల విద్యుత్‌ కేం[ద్రం 

hydration ఆర్థీకరణం, జల సంకలన 
చర్య 

hydraulic జల(శక్తి) చాలిత. f ation 
జలోత్సీడన చర్య 

hydraulics దైవ/ జలయంత్ర శాస్త్రం 

hydrocele వరిబీజం, బుడ్డ 

hydro-electricity జలవిద్యుత్తు 


hydrogen 


232 hypnology 





hydrogen ఉదజని. - bomb ఉదజని 
బాంబు 

hydrogenation ఉదజనీకరణ 

hydrogeologist భూగర్భ జలశాస్త్రవేత్త 

hydrogeology భూగర్భ జలశాస్త్రం 

hydrography భూజలాధ్యయనం 

hydrological జలసంబంధ. *= 0౫౯/౬ 
జలపరిణామచ(క్రం 

hydrologist జలశాస్త్రవేత్త 

hydrology జలధర్మశాస్త్రం 

hydrolysis జలవిశ్లేషణం 

hydrolytic జలవిశ్లేషణీయ 

hydrometer జలమాపకం 

hydrometerologist జలవాతావరణ శాస్త్ర 
వేత్త 

hydromnios గర్భసంచిలో ఉమ్మనీరు 
చేరిక 

hydronephrosis మూత్రపిండంలో నీరు 
చేరడం 

hydropathy జలచికిత్స 

hydrophily జలపరాగ సంపర్మం 

hydrophobia జలభయరోగం 

hydrophobic జలభయం కలిగిన 

hydrophyte నీటిమొక్కలు 

hydroponics మట్టి లేకుండా మొక్కలను 
పెంచే పద్ధతి 

hydrosphere జలావరణం 

hydrostatic జలస్థితిక. ~ pressure 
జలస్థితిక పీడనం 

hydrostatics ద్రవస్థితి శాస్త్రం 

hydrotaxis జల(పతిస్పందన 

hydrotropism జలానువర్తనం 

hyena దుమ్ములగొండి, కొర్నపోతు 

hygiene ఆరోగ్యం, ఆరోగ్యశాస్త్రం, పారి 
శుద్ధ్య శౌస్త్రం. personal ~ వ్యక్తిగత పరి 
శుభ్రత 


hygienics ఆరోగ్య పరిరక్షణ శాస్త్రం 


hygrometer ఆరతామాపకం 

hygrometry ఆరతా మాపన శాస్త్రం 

hygrophanous నీరులా కనబడే 

hygrophilous తడి పదార్థాలపై పెరిగే 

hylogheism పదార్థం దైవం రెండూ 
ఒక్కటే అనే వాదం 

hylozoism భూత జీవవాదం 

hymn భక్తిగీతం. ~ Of creation సృష్టి 
సూక్తం 

hyoid 0016 కంఠాస్థి అధోహన్యస్థి 

hypalgesia మొద్దుబారడం 

hyper ఉద్రేక, శక్తిమంతమైన, అతిశయిత, 
అధిక. = 404/౧” జఠరాధికామ్లత. - 
activity syndrome అతిచైతన్య లక్షణం 

hyperbaton పదవ్యత్యయం 

hyperbole అతిశయోక్తి 

hypercholesteroliemia రక్తంలో అధి 
కంగా కొవ్వు (కొలెస్టరాల్‌) చేరడం 

hypergamy అనులోమ వివాహం 

hyperiemia అధికరక్తత 

hypermania అతిగా (ప్రవర్తించడం 

hypermetropia దూరదృష్టి 

hyperpyrexia అతిజ్వరం 

hyper sensitivity అతిగాహకత్వం 

hypersonics 500 మెగాహెర్ట్‌ల కన్న 
ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన ధ్వని తరంగాల 
ఉత్పత్తి, ప్రయోగితలకు సంబంధించిన 
శాస్త్రం 

hypertension రక్తపోటు 

hyperthyroidism థైరాయిడ్‌ (గంథి అతి 
క్రియ 

hypertrophy అతివృద్ధి 

hyphae శిలీంధ్ర తంతువులు 

hypidiomorphic ఉపపార్వకరూప 

hypnology నిదాధ్యయనం 


hypnophobia 233 


iconology 





hypnophobia నిథాభయం 

hypnotic నిద్ర తెప్పించే సమ్మోహక. ౫ 
suggestion తాత్కాలిక విస్మృతి సూచన 

hypochondriasis రోగ(భమ 

hypocrisy నటన, కాపట్యం, మిధ్యాచారం 

hypocrite కపటి, వంచకుడు, నంగనాచి, 
నాలిముచ్చు 

hypodermic చర్మంకింది 

hypodermis అధశ్చర్మం/ అధస్తర 

hypogamy (పతిలోమ వివాహం 

hypogastric అధోజఠరం 

hypogastrium అధోజరర భాగం 

hypogean భూగర్భంలో పెరిగే 

hypoglossal nerve అధోజిహ్వా నాడి 


hypoglycemia రక్తంలో గ్లూకోజ్‌ 
మాంద్యం 

hypogynous అండకోశాస్థ్రితం 
hypolimnion అత్యల్ప ఉష్ణోగతను, 


తక్కువ కాంతిని కలిగిన అట్టడుగు నీటి 
పొరలు 
hypomania అల్బోన్మాదం 
hypopharynx అధో(గసని 


I 


iatro chemistry చికిత్సా రసాయన 
శాస్త్రం 

iatrogenic చికిత్సా ప్రేరిత 

106 మంచు. f bath మంచుతొట్టి. ౫ 
౧0/4 హిమశీతలం 

ice age హమయుగం 

iceberg మంచుకొండ 

ice sheet మంచు పలక. f $helf మంచు 
మేట. ా $treamM హిమ(ప్రవాహం 

ichium ఆసనాస్థి 

ichthyology జల జంతు శాస్త్ర 

ichthyosarcotoxins చేపల్లోని విష పదా 


0 


hyposmia ఆఘ్రాణశక్తి లోపం 

hypospadias అధళ్ళిశ్న మూత్రమార్గం 

hypostatization మానవత్వారోపణ 

hyposthenia బలహీనత 

hypotension అల్పరక్తపోటు 

hypothalamus అధఃపర్యంకం 

hypothesis పరికల్పన, (ప్రాకల్పన 

hypothetical కల్పితం, ఊహాత్మక, పరి 
కల్పిత 

hypothication తాకట్టు, కుదువ, ఆడు 
మానం 

hypothyroid థైరాక్సిన్‌ ఉత్పత్తి లోపం 

hypothyroidism క్రీరొగైవేయకత్వం, థైరా 
యిడ్‌ గ్రంథి మాంద్యం 

hypoxemia రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గి 
పోవడం 

hysterectomy గర్భాశయం తొలగింపు 

hysteresis శైథిల్యం 

hysteria అపస్మారం, కాకిసొమ్ము, మూర్చ 

hysterography గర్భాశయ చిత్రణ 

hythergraph నెలసరి వర్షపాతానికి నెల 
సరి ఉష్ణోగ్రతల రేఖాపటం 


i 


ర్థాలు 

ichthyosis పొలుసులు ఏర్పడే చర్మవ్యాధి 

icing పంచదార పూత 

icon విగ్రహం, ప్రతిమ, మూర్తి 

iconic సరూపమైన 

iconicity సారూప్య సంబంధం, తార్మిక 
సంబంధం 

iconoclasm విగహ ధ్వంసనం 

iconoclast విగ్రహ విధ్వంసకుడు, విగ్రహా 
రాధన వ్యతిరేకి 

iconography (పతిమా (నిర్మాణ) శాస్త్రం 

iconology ప్రతిమాశాస్త్రం 


icterus 234 


ill-starred 





icterus పచ్చకామెర్లు. neonatorum ~ 
ప్రసవానంతరం శిశువులలో పచ్చకామెర్లు 

ictus &ఊనిక 

idea ఆలోచన, భావం, అభిప్రాయం 

ideal శ్రేష్టం, ఉత్తమం, ఆదర్శవంతం, 
ఆదర్శం. f Choice ఆదర్భావకాశం 


idealism ఆదర్శవాదం, భావవాదం 

idealistic ఆదర్శపూర్వక 

idealistic approach ఆదర్శ మార్గం 

1606260121 చింతనాత్మక 

id 690 స్వ-అహం 

identical సమరూప 

identification parade (నిందితుల) 
గుర్తింపు ప్రదర్శన 

identify v. గుర్తించు, తాదాత్యం చెందు 

identity card గుర్తింపు చీటి/ పత్రం 

ideological సైద్ధాంతిక. ~ conflicts 
సైద్ధాంతిక సంఘర్షణలు. ా struggle 
సైద్ధాంతిక పోరాటం. Veneer సైద్దాం 
తిక ముసుగు 

ideology ఆదర్శం, సిద్ధాంతం; ఆలోచనా 
ధోరణి 

ideoplastic భావ కల్పిత 

idiocy జడత్వం, మూర్థత్వం, తెలివిమాలిన 
తనం 

idiokinesis వారసత్వ లక్షణాల్లో మార్చు 

idiolect వ్యక్తి భాష 

idiom నుడికారం, జాతీయం 

idiosyncrasy విపరీత ప్రవృత్తి 

idle money నిష్మార్యద్రవ్యం, వాడకంలేని/ 
వడ్డీని ఆర్జించని డబ్బు 

1401దైవ విగ్రహం, పూజనీయవ్యక్తి, వస్తువు 

14012601 విగ్రహారాధకుడు 

idyllic ఆహ్లాదకరమైన, శాంతియుతమైన 

iffy సందిగ్ధ 


igneous rock అగ్నిశల 

ignite మండించు 

ignition జ్వలనం. ~ mixture జ్వలన 
మిశ్రమం. ~ temperature జ్వలనోష్టో 
గ్రత 

ignominy అవమానం, అపకీర్తి అప్రతిష్ట 
కళంకం, మచ్చ, పరాభవం 

ignoramus పండితమ్మన్యుడు, విజ్ఞానిలా 
నటించే వ్యక్తి 

ignorance అజ్ఞానం, తెలియనితనం 

120016 నిర్లక్ష్యం చేయు, విస్మరించు, ఉనికి 
మరచిపోవు 

ikebena పువ్వులను అమర్చే పద్ధతి 

ileus ఆం(త్రావరోధం 

ilk వర్గం, గుంపు 

ill blood పగ, వైరం 

illegal చట్టవిరుద్ధమైన, న్యాయబద్ధం కాని. 
~ contract చట్టి విరుద్ధ ఒప్పందం. గ 
gratification లంచం, అక్రమార్జన, ౫ 
partnership అనైతిక భాగస్వామ్యం 

illegitamacy అక్రమ సంబంధం, 
జారత్వం 

illegitimate అక్రమమైన, నిషిద్ధమైన 

illegitimation అ(కమసంతానమని ప్రక 
టించడం 

ilfame అపకీర్తి, దుర్యశం 

ill founded సరియైన సాక్ష్యంలేని, నిరా 
ధార 

illgotten అ(క్రమార్జిత. = 847౮ మోస 
గించి ఆర్జించిన సొమ్ము 

illicit చట్టబద్ధంకాని, దొంగచాటు నిషిద్ధ. 
= 72774707 దొంగచాటు వలస. “= 
relation అక్రమ సంబంధం 

illiteracy నిరక్షరాస్యత 

illogical తర్మవిరుద్ధ 

ill-starred దురదృష్టకర/ మైన 


illuminant 


235 immobilization 





illuminant ప్రదీపకం 

illuminate పకాశింపచేయు, వెలిగించు; 
(ఆధ్యాత్మిక) జ్ఞానాన్ని కలిగించు 

illuminated (ప్రదీప్త 

illumination ప్రకాశం, వెలుగు, దీపా 
లంకరణ; పత్రరంజనం, ప్రదీపనం, పత్ర 
దీపనం 

illumine ప్రకాశించు, వెలిగించు, వికసింప 
చేయు 

illusion మాయ, భమ, ఆభాస, భ్రాంతి. 
optical ~ దృష్టిభ్రాంతి 

illusionary భ్రాంతిమూలక 

illusionism (భాంతివాదం 

illustrated సచిత్ర 

illustration దృష్టాంతం, వ్యాఖ్యాచిత్రం, 
లక్ష్య చిత్రం 

illustrious ప్రఖ్యాత, ప్రసిద్ధ, ప్రముఖ, 
ఉదాహరణప్రాయమైన, ఎన్నదగిన 

ill wl దురభిప్రాయం, శత్రుత్వం, ద్వేషం, 
అయిష్టం 

ILO (The International Labour 
Organisation) అంతర్జాతీయ కార్మిక 
సంస్థ 

image ప్రతిబింబం, సంకేతం, ప్రాతినిధ్యం, 
భావచిత్రం, ప్రతిరూపం, ప్రతిచ్చందం 

imageability వ్యక్తులపై వివిధవస్తువుల 
గాఢ ప్రభావం 

imagery మనశ్చిత్రం, ప్రతిబింబం 

imagiers ధార్మిక శిల్బులు 

imaginary ఊహాత్మక, కాల్చనిక, అవాస్త 
విక 

imagination ఊహ, భావన, కల్పన 

imaginative ఊహాత్మకమైన 

imagism ప్రతిబింబవాదం 

imbalance అసంతులన 

imbecile అశక్తుడు, దుర్చల (మనస్క, 
మూఢుడు 


imbecility (మానసిక) బలహీనత, అశక్తత 

imbibe జీర్ణం చేసుకొను, అంతశోషించు, 
గ్రహించు 

imbibition అంతఃశోషణం 


imbricate చిక్కని 

imbrication అధ్యలంకరణ 

imbroglio క్లిష్ట అనిశ్చిత పరిస్థితి, తిక 
మక, పొట్లాట 

IMF (The International Monetary 
Fund) అంతర్జాతీయ ద్రవ్యనిధి 

imitation అనుకరణ 

imitation gold కాకి బంగారం 

immaculate మచ్చలేని, తప్పులేని, పరి 
శుభ్రమైన 

immature అపరిణత, అపరిపక్వ 

immeasurable అగణ్యమైన, కొలవలేని 

immediate తక్షణ, ఆనుకొని ఉన్న “- 
holding company మరో కంపెనీ వాటా 
లలో సగానికి పైగా తన స్వాధీనంలో 
ఉన్న కంపెనీ 

immediately సద్యః, తక్షణ 

immemorial అనాది, స్మ అఎతికందని, 
గతించిన, పురాతనమైన. f Interest 
గాఢాసక్తి. ~ love గాఢడ్రేమ 

immense చాలా, చెప్పలేనంత, అమిత, 
అపరిమిత, గొప్ప 

immerse లీనమైపోవు, మునుగు 

immersed మగ్నమైన 


immersion నిమజ్జనం (నీటిలో) 
ముంచడం 

immigrant వలసవచ్చిన/ విదేశంలో స్థిర 
పడిన వ్యక్తి 


immigration వలస 

imminent ఆసన్న తొందరగా జరగబోయే 
immiscible కలిసిపోని 
immobilization స్థిరీకరణ 


immodest 236 


imperialism 





immodest అవినీత, అసౌమ్య 
immodesty అవినయం, అసౌమ్యత 
immorality దుర్పీతి, నీతిబాహ్యత 
immortal అమర్హ్య, శాశ్వత 


immortality అమరత్వం 

immovable కదలికకు వీలుకాని. 
joint అచలసంధి. ~ properties స్థిరా 
స్తులు 

immune రక్షిత, విముక్త 

immunities మినహాయింపులు, రక్షణలు 

immunity రక్షణ, విముక్తి, మినహాయింపు, 
అసంక్రామ్యత; వ్యాధి నిరోధక శక్తి 

immunization వ్యాధినిరోధక శక్తిని కలి 
గించడం, టీకాలు వేయడం 

immuno-assay ప్రతిజనకాల,  ప్రతిరక్ష 
కాల స్థాయిని నిర్ధరించే పరీక్ష 

immuno-chemistry (పతిరక్షారసాయనిక 
శాస్త్రం 

immuno-deficiency రోగ నిరోధక 
వ్యవస్థా వైఫల్యం 

immuno-diagnostics 
లక్షణ పరిశీలన వ్యాధి 

immunological tolerence నిరోధక 
క్షమత 

immunology వ్యాధినిరోధక _ చికిత్సా 
విధానం 

immuno-suppressant ప్రతిరక్షా నిరో 
ధకం 

immuno-suppression (పతిరక్షా నిరోధం 

immuno-therapy వ్యాధి నిరోధక చికిత్స 

immutable మారని, చెదరని, మార్పులేని 

impact ప్రభావం, సంఘటన, తాకిడి 

impact day వాటాల జారీ గురించి 
ప్రకటించే రోజు 

impact printer అబిఘాత ముద్రాపకం 

impair బలహీనపరచు, విలువ తగ్గించు, 
చెరుచు 


వ్యాధినిరోధక 


impairment బలహీనత, అశక్తత 

impanel పట్టికలో చేర్చు 

impart నేర్చు కలిగించు, బోధించు, 
తెలియజేయడం 


impartable చొప్పించదగిన, _బోధించ 
దగిన 

impartial తటస్థ, నిష్పాక్షిక 

impartible అవిభాజ్యమైన 

impassable (పవేశించరాని, మూసుకు 


పోయిన, అడ్డుపడిన, దాటలేని, అగమ్య 

impasse కఠిన పరిస్థితి, స్తంభన, (ప్రతి 
ష్టంభన 

impassive భావరహిత 

impasto కుండల తయారీకి ఉపయోగించే 
మట్టి 

impatience అసహిష్టుత, అసహనం 

impeachment అభిశంసన,  మహాఖి 
యోగం. ~Motion అభిశంసన తీర్మానం 

impecunious తక్కువ డబ్బు గల, పేద 

impediment అంతరాయం, అవరోధం 

impeding ప్రతిబంధకమైన 

impel బలవంతం చేయు, (ప్రేరేపించు 

impending ఆసన్న, సిద్ధ 

impenetrability అభేద్యత 

impenetrable అభేద్య, చారలేని 

imperative ముఖ్యమైన, అత్యవసర, 
తప్పనిసరి 

imperceptibility అతీందియత, అగోచ 
రత 

imperceptible అతీంద్రియ, 
అగమ్య, అగుపడని 

imperfect 
గమనం 

imperforate రంధ్రం/ ఛిద్రంలేని 

imperial సామ్రాజ్యానికి సంబంధించిన 

imperialism సామాజ్యవాదం 


అగోచర, 


induction అపరిపూర్ణా 


imperil 


237 impregnation 





అపాయం 


imperil ముప్పుతెచ్చి పెట్టు, 
కలిగించు 

imperium సంపూర్ణాధికారం, సైనికాధి 
కారం 

impermanence అశాశ్వతత్వం 

impermeable చొరలేని, చొర శక్యంగాని, 
వ్యాపింప శక్యంగాని 

impersonate అనుకరించి మోసంచేయు, 
వేరొక వ్యక్తిగా ప్రవర్తించు 

impersonation (పతిరూపవర్తన, మరో 
వ్యక్తిగా వ్యవహరించడం 

impertinence అమర్యాద, అగౌరవ ప్రవ 
ర్తన, అవిధేయత 

impertinent మర్యాదలేని, అసంబద్ధమైన, 
అసందర్భమైన 

imperturbable కంగారుపడని, చెదరని 

impervious చొరలేని, ప్రవేశించలేని, 
అభేద్య, ప్రభావం చూపని. ~ rocks 
అప్రవేశయోగ్య శిలలు 

impetuous ఆలోచనలేని, అనాలోచిత 

impetus ప్రోత్సాహం, ప్రేరణ 

impiety పాపం, ధర్మరాహిత్యం 

impinge ప్రభావంచూపు, ఢీకొట్టు 

impious అపవిత్రమైన, ధర్మదూర 

implant నాటు, శరీరంలో ప్రవేశపెట్టు 

implausible నమ్మశక్యంగాని, నమ్మలేని 

implead కక్షిదారుగా చేరు 


implement అమలుపరచుు పరికరం, 
పనిముట్టు 
implicate ఇరికించు, ఇరుకుకొను, 
చిక్కుల్లో పెట్టు 


implication గూఢార్థం, అన్యార్థం, చిక్కు 

implicative proposition అంతర్భావ 
ప్రతిజ్ఞా వాక్యం 

implicit దాగి ఉన్న సూటిగా లేని. - 
function అవ్యక్త ప్రమేయం 


implicitly సూచనగా, గర్భితంగా 

implied powers సూచితాధికారాలు 

implore ప్రార్థించు, అడుగు 

imply సూచించు 

imponderable అంచనా వేయలేని, 
అనూహ్య 

import దిగుమతి. “-= 42/౧ దిగుమతి 
సుంకం. “= license దిగుమతికి అను 
మతి. - 440/4 దిగుమతి చేసుకునే వస్తు 
వుల సంఖ్య. ~ restrictions దిగుమతి 
నిబంధనలు 

important ముఖ్యం, ప్రధానం 

importer దిగుమతిదారు 

importune పీడించు, వదలకుండా 
అడుగు 

importunity బలవంతం, హఠం 

impose విధించు 

impossible అసాధ్యమైన 

imposter వంచకుడు, మోసగాడు 

impotence నపుంసకత్వం 

impotent నపుంసకుడు; సహాయశూన్య, 
చేతగాని 

impound స్వాధీనంచేసుకొను, జప్తచేయు 

impoverish వీదను చేయు, శక్తిహీనం 
చేయు 

impoverishment పేదరికం, పేదతనానికి 
రావడం 

impracticable ఆచరణ సాధ్యం కాని 

impractical అవాస్తవమైన 

imprecise అస్పష్టమైన 

impregnable దుర్భేద్య, చేజిక్నించుకోలేని, 
విరగగొట్టలేని, పగలని, పట్టుకోలేని, ఎదు 
ర్కొనలేని, అన్వయించలేని, సంబాళించ 
లేని 

impregnation గర్భాదానం, గర్భం 
చేయడం, పూరించడం, చొరబాటు 


impress 


238 inbreeding 





impress ఆకట్టుకొను, ప్రభావితంచేయు, 
ముద్రవేయు 
impressed force ఆరోపిత బలం 


impression ముద్ర, భావం, ప్రభావం, 
అనుభావన, అచ్చువని 

impressionism అనుభావతా వాదం, 
అనుభూతి వాదం, మనోముద్రావాదం 

impressionistic criticism ఆత్మాశయ 
విమర్శ 

imprimatur ప్రచురించడానికీ అనుమతి 

imprint ముద్ర, గుర్తు, అచ్చు, అను 
ముద్రణ 

imprisonment 35 

improbable అసంభవ 

impromptu ఆశు, అ(ప్రయత్నపూర్వక 

improper fraction అకమ భిన్నం 

impropriety అనౌచిత్యం, తగనిది, 
అధర్మం 

improve మెరుగుపరుచు 

improvement మెరుగుపరచడం, సంవ 
ర్ధనం 

improvise ఆశువుగారచించు 

imprudent దుడుకు, తెలివిలేని, అవి 
వేకమైన 

impudence అగౌరవ (ప్రవర్తన, నీలుగుడు 

impudent సిగ్గులేని, లజ్ఞాహీనమైన 

impugn ప్రతివాదించు, ఖండించు 

impulse (పరణ, (ప్రచోదనం, తాకుడు, 
గతిశక్తి. > buying ఆకస్మిక కొనుగోలు. 
~ cardiac గుండెతాకుడు. M nerve 
నాడీ ప్రేరేపణ 

impulsion యాదృచ్చికంగా చేయడం 

impulsive హరాత్తుగా కలిగే, ముందుకు 
తోసే, వేగశీలమైన 

impune శిక్ష నుండి మినహాయించడం 

impurity మాలిన్యం 


imputation ఆరోపణ, అభియోగం 

impute ఆరోపించు, మోపు 

in abeyance వర్తమానంలో లేని 

inability అశక్తత, అసమర్థత, చేతకాని 
తనం 

inaccessible అప్రాష్యు, చేరలేని, చొరలేని, 
దూరలేని, భేద్యంకాని 

inaccuracy సరికానిది, తప్పు, తేడా 

inactivation నిశ్చేష్టంగా/ నిష్కియగా/ 
నిర్వ్యాపారంగా ఉండడం 

inactive అచేతనమైన, నిష్కియ, క్రియా 
రహిత. “= 7707ల వ్యర్థ, అనుపయుక్త 
ధనం 

inactivity స్తబ్ధత, జడత 

inadequacy చాలని, సరిపడని, అసం 
పూర్ణ, అసమగ్ర 

inadmissible అంగీకరించదగని 

inadvertence పొరపాటు, అజాగ్రత 

inadvertent అనుకోని 

inalienable _బదిలీచేయలేని, అన్యా 
కాంతం చేయడానికి వీలులేని 

nane అర్థంలేని, మూర 

inanimate నిర్జీవ, జడమైన, ప్రాణంలేని 

inanition అన్నపానరాహిత్యం 

inappropriate అసందర్భ, సరికాని 

inapt అయుక్త, తగని 

inattention పరాకు, ఏకాగ్రత లేమి 

inaudibe వినబడని 

inaugural (ప్రారంభ 

inaugurate ప్రారంభించు 

inauspicious అశుభ 

inborn పుట్టుకతో వచ్చిన, జన్మసిద్ధమైన 

inbred పుట్టుకతో; ఒకే వంశంలోని 
వ్యక్తుల సంతానం 

inbreeding అంతః (ప్రజననం, రక్త 
సంబంధీకుల కలయిక వల్ల సంతా 


నోత్పత్తి 


inbuilt 


239 incorporated 





inbuilt సహజమైన 

in camera రహస్య విచారణ/ సమావేశం 
incandescence (పజ్వలనం, తాపదీప్తి 
incandescent (ప్రకాశించే, ఉజ్జ్వల 


incantation మంత్రోచ్చారణ, ఆవాహనం 

incapable అసమర్థ 

incarcerate నిర్శంధించు, ఖైదుచేయు 

incarnate అవతరించిన 

in case ఒకవేళ 

incendiary దాహక, కొంపలు తగలబెట్టే 

incense సువాసన, ధూపం 

incentive పోత్సాహకం 

inception ప్రారంభం 

incessant నిరంతరం, ఎడతెగని 

incest వరుసకాని స్తీ పురుష సంగమం 

incharge ఒకరికి బదులుగా బాధ్యతలు 
నిర్వహించడం 

inchoate కొత్తగా మొదలుపెట్టే, అసం 
పూర్ణ, అస్థిర 

incidence సంభవం, పతనం, తాకిడి 

incident సంఘటన 

incinerate భస్మీకరించు, బూడిదచేయు 

incineration భస్మీకరణం, కాల్చి బూడిద 
చేయటం 

incinerator భస్మీకారి, కాల్చి బూడిద 
చేసేది 

incipient ఆరంభదశలో ఉన్న్మ తొలి 

incise గంటుపెట్టు, కోయు, చీల్చు, 
నరుకు, కత్తిరించు 

incision గంటు, కోత 

incisive నిశితమైన, తీవ్రమయిన 

incisor ముందరి పన్ను, కత్తెరపన్ను 

incite ఉసిగొల్పు, ప్రేరేపించు, ప్రోత్సా 
హించు, రెచ్చగొట్టు 

inclement అనాహ్లాద, శీతల, గాలి వాన 
లతో కూడిన. f weather చలిగాలు 
లతో కూడిన వాతావరణం 


inclination మొగ్గు, అభిరుచి, ఇష్టం; 
ధ్యాస, వాలు 

inclusion చేర్చు 

inclusive కలిసిన, చేరిన, 
సంఘటిత 

incognito మారువేషం/ పేరు 

incoherence అసంబద్ధ 

incoherent పొందికలేని 

incombustible అదాహ్యా 


కూడిన, 


income ఆదాయం. M 4nd expenditure 
account ఆదాయ వ్యయాల ఖాతా. గా 
tax ఆదాయపు పన్ను 
incommunicado సమాచారం లేని 
విధానం, సంభాషణావకాశం లేమి 
incomparable పోల్చదగని, అసదృశ 
incompatible అసంగత, విరుద్ధ, అతకని 
0000120210 అసంగతత్వం 
incomplete అసంపూర్ణ 
incomprehension అర్థం చేసుకోలేక 
పోవడం 
incompressibel అసంపీడ్య 
inconceivable అనూహ్య 
incongruent సర్వసమానం కాని, అస 
మంజస 
incongruous అసంగతమైన, పొందికలేని, 
తగని, పొందని, అసంబద్ధమైన 
inconsequential ముఖ్యంకాని, అప్రధాన 
మైన, నిష్రయోజనమైన 
inconsistency అసంగతి 
inconspicuous స్పష్టంగా కనబడని 
incontinence నిగహరాహిత్యం 
incontinent నిగహరహిత, అదుపులేని 
inconvenience ఇబ్బంది, అసౌకర్యం 
incorporate చేర్చు, అంతర్భూతం చేయు, 
కలుపు 
incorporated సమావిష్ట 


incorporeal 


240 indirect 





incorporeal కనపడని, (ప్రత్యక్షంగాని 

incorrigible సరిదిద్దరాని, సంస్కరించలేని, 
చక్కదిద్దలేని, బాగుపరచవీలులేని 

increase పెరుగు, ఎక్కువగు, అభివృద్ధి 
చెందు, పెద్దదవు 

incredible అద్భుతమైన, నమ్మశక్యంగాని 

incredulity అపనమ్మకం 

incredulous నమ్మశక్యంగాని, నమ్మటానికి 
వీలులేని 

increment పెరుగుదల, పెంపు, ఉపవిభక్తి 

incremental repetition ఆవృత్తి, పల్లవి 

incrustation పటలీకరణం 

incubation పొదగటం. f period పొదిగే 
సమయం 

incubator పొదిగే సాధనం, స్థిరోష్ట పేటిక 

incubus గాలి, దయ్యం, బూచి, బాధాకర 
వస్తువు 

inculcate నేర్పించు, బోధించు 

inculpate నేరం మోపు 

incumbent అధికారంలో ఉన్న వ్యక్తి 

incunabula శైశవికం 

incurable నయంకాని 

incursion అకస్మాత్తుగా దాడిచేయడం, 
దాడి 

indebted రుణపడిన 

indecent haste మంచీ మర్యాదా లేని 
తొందరపాటు 

indecipherable అర్థంకాని 

indecisive నిర్ణయం తీసుకోలేని, అనిశ్చిత 

indecisiveness అనిశ్చితి, సందిగ్గత 

indecorous మర్యాదలేని 

indefatigable అలుపు సొలుపు లేని 

indefinite నిరవధిక 

in-dehiscent పగిలే స్వభావంలేని 

indelible మరువలేని, తీయలేని 

indemnity నష్టపరిహారం, పూరణం 


indent కావలసిన వస్తువుల పట్టీ 
indentation గంటు పెట్టడం/ పడడం 
indeterminacy అనిర్దిష్టత 


independent member 
సభ్యుడు 

in depth లోతుగా 

indestructibility అవినాశత 


indeterminate అనిర్ధారితం 


స్వతంత్ర 


indeterminism అనియతవాదం 

index పదసూచిక. “- blood రక్తాధ్‌ 
సూచిక. ా 6274౮726 హృదభిసూచిక. జ్యా 
colour వర్ణసూచిక 

indexing అనుక్రమణం 

indian ink కరక్మాయ సిరా 

indian moorhen భారతదేశంలో కని 
పించే నీటికోడి 

indicate సూచించు, తెలియజేయు 

indication సూచన 

indicator సూచిక 

indices సూచకాలు 

indict నేరంమోపు 

indictable ఆధికారికంగా శిక్షించదగిన 

indictee నిందితుడు 

indictor ఫిర్యాది, నిందకుడు 

indifference అనాసక్తి, ఉపేక్ష ఉదాసీనత 

indigence నిరనత, పేదరికం 

indigenous స్వదేశీ, దేశవాళీ 

indigent పేద, బీద 

indigestible జీర్ణంకాని, అరగని 

indigestion మందాగ్నీ అజీర్ణం 

indignant క్రుద్ధ, దుష్ట కోపంగల 

indignation కోపం, 
అసూయ 

indigo నీలిమందు) 

indirect పరోక్ష కుటిల. ా election 
పరోక్షఎన్నిక. ~ speech పరోక్షానుకరణ, 
భావ ప్రధాన నివేదన 


అన్యాయం, 


indirectly proportional 


241 ineptitude 





indirectly proportional విలోమాను 
పాతంలో 


indirect method పరోక్షపదతి 


indirect verification పరోక్ష నిరూపణ 

indiscernible స్పష్టంగా అర్థంకాని, 
కారణం వెదకలేని 

indispensable అనివార్య, అపరిహార్య, 
వదలివేయరాని 

indisposed అస్వస్థ, నలతగానున్న 

indisputable వివాదరహిత, చర్చలకు 
తావులేని, అప్రశ్ననీయ 

in dispute వివాదంలో ఉన్న 

indissoluble అవిచ్చిన్న కరగని, రద్దు 
చేసే, సేవలులేని 

indistinct అస్పష్టమైన 

indistinctly లీలగా, అస్పష్టంగా 

indistinctness అస్పష్టత 

indistinguishable 
గుర్తింప వీలులేని 

in deistress సంకటంలో 

individualism వ్యక్తి (శ్రేయోవాదం, వ్యక్తి 
వాదం 


అవిచక్షణీయ, 


individual psychology మనస్తత్వ శాస్త్రం 

indoctrination స్వమతబోధన 

indoctrination బోధించు, ఉపదేశించు, 
సిద్ధాంతాలను మనస్సుకెక్కించు 

indolence సోమరితనం 

indolent ఒళ్లు వంగని, మానని 

indubitable అనుమానం లేని, నిస్సం 
శయమైన 

induce ప్రేరేపించు 

induced ప్రేరిత. ~ radio activity 
ప్రేరిత రేడియోధార్మికత 

inducement (పరణ, 
ప్రోత్సాహం 

induction ప్రవేశం, (ప్రేరణ, ఆగమన 
(తర్కం. ~ coil ప్రేరణ వేష్టం 


ప్రలోభం, 


induction of labour ప్రసవ (ప్రేరణ 

inductive effect పరక (ప్రభావం 

inductometric effect పేరకళీల 
ప్రభావం 

inductor (పేరకం 

indulge పాల్గొను, జోక్యం పెట్టుకొను, 
చనువిచ్చు, గారాబంచేయు, లోలుడగు 

indulgence చనువు, గారాబం, లోలత్వం, 
లాలన 

induration కారిన్యం, గట్టితనం 

industrial పారిశ్రామిక. ా 42764 పారి 
(శామికప్రాంతం. fా 47 పారిశ్రామిక 
కళ. Chemistry పారిశ్రామిక రసా 
యనశాస్త్రం. f estate పారిశ్రామిక 
వాడ. f relations పారిశ్రామిక సంబం 
ధాలు. fా rIbunal పారిశ్రామిక న్యాయ 
స్థానం 

industrialism పారిశామికవాదం 

industrialist పారిశ్రామికవేత్త 

industrialization పారిశ్రామికీకరణ 

industries పరిశ్రమలు. supplementary 
~ ఉపపరిశ్రమలు 

industrious శ్రమశీల, కష్టించి పనిచేసే 

industry పరిశ్రమ, కర్మాగారం 

inebriate మత్తుకలిగించే 

inebriation మత్తు, మైకం 

inedita ప్రచురించని రాతలు 

66164 పరిశీలించని, పరీక్షించని 

inefficiency అసమర్థత, నైపుణ్యం లేని 

inefficient సామర్థ్యంలేని, అసమర్ధ 

inelegant ఆకర్షణ లేని 

ineligibility అనర్హత 

ineluctable తప్పించుకోలేని 

inept అసంగతమైన 

ineptitude అసంగత్వం 


inequality 


242 inflict 





inequality అసమానత 

inequitous అన్యాయమైన 

inert చలనంలెేని, స్తబ్ధ జడ. = శ్రడ జడ 
వాయువు 

లుళ2 జడత్వం, స్తబ్ధత. - uterine గర్భా 
శయస్తబ్ధత 

inertion జడత్వం, నిప్రియాపరత్వం 

inevitable అనివార్య, తప్పనిసరి 

inevitable తప్పనిసరిగా 

inexpensive (పియంకానిది, చవక అయి 
నది, వ్యయభరితం కానిది 

inexplicable కారణం చెప్పడానికి వీలు 
కాని, వివరించలేని 

infallible తప్పుకాని, 
అమోఘ 

infamy అప్రతిష్ట అపకీర్తి 


పొరపాటుపడని, 


infancy శైశవం, బాల్యం 

infant శిశువు. premature ~ నెలలు 
నిండని శిశువు. ా 5/486 శైశవదశ 

infanticide శిశుహత్య 

infantile శిశు సంబంధమైన, పసితనం 
పోని 

infantilism ఎదుగూ బొదుగూ లేని స్థితి 

infantilization శైశవదశలో ఒక అవ 
యవం పెరగకపోవడం 

infantry పదాతిదళం, కాల్బలం 

infatuated వ్యామోహంగల, మోహవశ 

infatuation వ్యామోహం, మోహం 

infection సంక్రమణ. 4Ir borne ~ 
వాయు వాహిత సంక్రమణ. ౮౭౦౦౫4౬27౧” 
~ ద్వితీయ సంక్రమణ. 
ప్రచ్చన్న సంక్రమణ. $u4b-linical ~ 
రోగ లక్షణ హీన సంక్రమణ 

infectious సంక్రమించు, సంక్రమించే, 
సాంక్రామిక. - 4గ౭4౭ అంటువ్యాధి 

infecundity స్త్రీలలో వంధ్యత్వం 


silent ~ 


infer భావించు, అనుమానించు 

inference ఒక అంశం నుండి గ్రహించే 
సారాంశం, ఆకళింపు, అనుమితి 

inferior న్యూన, నాసిరకమైన, చౌక, 
తక్కువ 

infernal ఆహ్లాదకరం కాని, వేదనామయ 

inferno నరకం లాంటి (ప్రదేశం, భయం 
కర స్థలం 

infertile వంధ్య 

infertility వంధ్యత్వం 

infestation పురుగులతో బాధపడడం, 
పరాన్నజీవుల/ వ్యాధికారక శిలీంధ్రాల/ 
కీటకాల సంక్రమణ, మూగి ఉండడం 

infibulation లైంగిక చర్యలకు అవరోధం 
కల్పించడం 

infidelity దాంపత్యద్రోహం, అవిశ్వాసం 

infight అంతర్గత కలహం, కుమ్ములాట 

infiltration చొచ్చుకునిపోవడం, చొర 
బాటు 

infinite అపరిమిత 

infinitesimal అత్యంతసూక్ష్మ, చాలా చిన్న 
దైన 

infirm బలహీనమైన, అశక్త 

infirmary వైద్యశాల, ఆసుపత్రి 

infirmity లోపం, బలహీనత, అనా 
రోగ్యం. bodily ~ శారీరక దౌర్బల్యం 

inflammable జ్వలనశీల, మండే 
స్వభావం గల 

inflammation మండించడం, బాధ, 
వాపు, నొప్పి 

inflatable గాలితో నింపదగిన, పెంచ 
దగిన 

inflate ఉబ్బు, పెరుగు, పెంచు 

inflation ద్రవ్యోల్బణం; గాలితో నిండడం 

inflection పదనిష్పత్తి, (నామ) విభక్తి 

inflict తెచ్చి పెట్టు, విధించు 


inflow 243 


injection 





inflow లోపలికి (ప్రవహించు 
influence పలుకుబడి, ప్రాబల్యం, మాట 


చెల్లుబడి 


influenza విషపడిశం, శీతలజ్వరం 

influx లోనికి రావడం/ ప్రవహించడం 

informal ఇష్టాగోస్టి అనధికార, లాంఛన 
ప్రాయం కాని 

informative distortion సంసూచక 
వికృతీకరణ 

infra కింద 

infraction భంగం, అవస్థాపన 

infrared పరారుణ. ా radiation పరా 
రుణ వికిరణం. ా 74) పరారుణ కిరణం 

infrastructure అవస్థాపన, ప్రాథమిక 
సదుపాయాలు 

infringe ఉల్లంఘించు, అతిక్రమించు 

infringement అతిక్రమణ, ఉల్లంఘన 

infructuous వ్యర్థ 

infundibulum గరాటు రూపం గల 

infuriated క్రోధాంధ, ఉద్రిక్త 

infusible అగాలనీయ 

infusion కషాయం, శరీరంలోకి ద్రవాన్ని 
ఎక్కించడం 

ingenious చతుర, తెలివిగల 

ingenuity చాతుర్యం, తెలివి 

ingestion మింగడం, అంతగహణం 

ingot ముద్ద. ౫ ॥70n లోహపు కడ్డీ 

ingrain dye అంతర్నిహిత రంజనం 

ingrained మారకంలేని, చెదరని అల 
వాట్లు గల, అభ్యస్త, స్థిత, గత 

ingratiate అనుగ్రహీతుడగు 

ingratitude విశ్వాసహీనత, కృతజ్ఞతలేమి 

ingredient భాగం, అంశం, మసాలా 
(దినుసులు) 

ingress ప్రవేశం, ప్రవేశాధికారం 


inguinal గజ్జకు సంబంధించిన 

inhabit నివసించు, కాపురముండు 

inhalation ఊపిరి పీల్చడం, నిశ్వాసం 

inhaler పీల్చేందుకు వాడే సాధనం 

inherence స్వాభావికత, జన్మసిద్ధత. ~ of 
acquired character ఆర్జిత స్వభావ 
సంక్రమణం 

inherent స్వాభావిక, 
power స్వతసిద్ధాధికారం. ~ vice అంత 
రత దోషం 

inherently అంతర్గతంగా, నైసర్గికంగా, 


స్వతఃసిద్ధ. = 


స్వతస్సిద్ధంగా 

inheritance వారసత్వం 

inherited character సంక్రమిత లక్షణం 

inhibit నిరోధించు, ఆపు 

inhibiting growth నిరోధక, వృద్ధి 

inhibition ఆటంకం, నిరోధం 

inhibitor చురుకు తగ్గించే; అవరోధకం 

inhuman అమానుష 

inhumane అతిక్రూరమైన 

inimical ప్రతికూలమైన, హానికరమైన, 
విరుద్ధ 

inintegrum కొత్తగా 

iniquitous అన్యాయపూరిత, దుష్ట 

initial ఆద్య, మొదటి; పొట్టి సంతకం 

initiate చొరవ తీసుకొను, ప్రారంభించు 

initiation ప్రారంభం 

initiative చొరవ; అభిప్రాయ నివేదిక 

injection సూదిమందు, సూదితో మందు 
ఎక్కించడం. (7702772 60772640 స్వచ్చ 
పటలం చుట్టూ సూది మందు ఇవ్వడం. 
intramuscular ~ కండరంలోకి సూది 
మందు ఎక్కించడం. YNtra-venous ~ 
నరాలలోకి (పిరలలోకి) సూది మందు 
ఇవ్వడం 


injunction 244 





injunction (కోర్టు) నిషేధాజ్ఞ. ex-parte 
~ ఏకపక్షాభ్యర్థన పై ఇచ్చే ఉత్తరువు. - 
injuria హానికర చర్య. Inter locutary 


~ వ్యాజ్య కాలీన నిషేధాజ్ఞ. 
mandatory ~ కర్తవ్యదేశ నిషేధాజ్ఞ. 
perpetual ~ శాశ్వతనిషేధాజ్ఞ. 


preliminary ~ ప్రాథమిక నిషేధాజ్ఞ. 
preventive ~ నిరోధక నిషేధాజ్ఞ. 
provisional ~ తాత్మాలిక నిషేధాజ్ఞ. 
temporary ~ తాత్కాలిక నిషేధాజ్ఞ 

injury హాని గాయం 

injustice అన్యాయం, అధర్మం 

inky చాలా నల్లనైన 

inlay పొదగడం 

inlet ప్రవేశిక, సముద్రతీరంలో చిన్న దారి, 
లోనికి ద్వారం. pelvic ~ కటి వలయ 
ద్వారం 

inmate కలిసి జీవిస్తున్న వారిలో ఒకరు 

inn సత్రం 

innards (శరీరంలో) లోపలి భాగాలు 

innate అంతర్లీన, సహజమైన, పుట్టుకతోనే 
వచ్చిన. * ideals స్వతస్సిద్ధ భావాలు 

inner లోపలి, ఆంతర. f 607౮070/౮- 
ness అంతఃకరణ. garment 
లోదుస్తు = [47౧0 democracy పార్టీలో 
అంతర్గత ప్రజాస్వామ్యం. voice 
అంతర్వాణి, అంతరంగ ప్రబోధం 

innocent అమాయక, నిరపరాధి 

innocuous అపాయంలేని, హానిచేయని, 
చెడ్డకాని, ప్రమాదంలేని 

innominate అధిగ్రీవ, గొంతు కింద 

innovation కొత్త ఆలోచన, నవ(ప్రవర్తన 

innuendo గర్భితనింద, ఛలోక్తి 

innunodermatology చర్మవ్యాధి నిరోధక 
శాస్త్రం 

inoculation టీకాలు (వేయడం) 


insensible 


inomnibus అన్నివిషయాలలో 

inoperable శస్త్ర చికిత్సకు వీలుకాని 

inordinate మితిమీరిన, ఎక్కువ, అమిత 
మైన. ా delny తాత్సారం 

inordinate అదుపులేని, అత్యధిక 

inorganic అకర్బన, _నిరిం[ద్రియ. “- 
chemistry అకర్బన రసాయన శాస్త్రం 

inpainting అంతళ్చిత్రణ, అభిచిత్రణ 

inputs అవసరాలు, ఉత్సాదకాలు 

in quadruplicate నాలుగు కాపీలతో 

inquest దుర్మరణకారణ విమర్శ, శవ 
పంచాయతీ. 60707౯7 ~ ఆధికారిక 
శవ పంచాయతీ. Magesterial ~ 
మేజిస్టేట్‌ చేసే శవ పంచాయతీ. 
police ~ పోలీసు అధికారి చేసే శవ 
పంచాయతీ 

inquire విచారించు, (ప్రశ్నించు, అడుగు 

inquisition పరిశీలన, విచారణ, దర్యాప్త 

inroad దురాక్రమణజేయు, _ దండెత్తు, 
చొచ్చుకొనిపోవు 

insalubrious అనారోగ్యకరమైన 

ins and outs మొత్తం నిజాలు 

insanitary అపరిశుభ్రమైన 

insanity వెర్రి, ఉన్మత్తత, పిచ్చి 

insatiable తృప్తిలేని, తనివితీరని 

inscribe అభిలిఖించు, చెక్కు చిత్రించు 

inscribed అంతర్హిఖిత. = 0776/8 ఆంతర 
వృత్తం 

inscription కృతి, అంకితం, శిలాశాసనం, 
అభిలేఖనం 

insect కీటకం. borne కీటకవాహిత. 
~ repellent కీటకాల నిరోధక 

insecticide కీటక సంహారి 

insemination శుక్ర నిక్షేపణ, వీర్యనిక్షేపం 

insenisibility జడత్వం, అతీంద్రియత 

insensible అచేతన, స్మృతిలేని, కఠిన, 
కూర 


insensitive 


245 integumentary 





insensitive స్పందించని, సున్నితంకాని, 
చురుకుదనం లేని 

insertion ప్రవేశపెట్టడం, గుచ్చటం 

inside లోతట్టు, కడుపు 

insidi0us ప్రచ్చన్నమైన, కపట, ద్రోహపూర్ణ 

insignificant ముఖ్యంకాని, స్వల్పమైన 

insinuate వ్యంగ్యంగా సూచించు, తప్పు 
అభిప్రాయంతో సూచించు 

insinuation పరోక్షనింద 

insipid రుచిలేని, నిస్సార 

insist నొక్కిచెప్పు, పట్టుపట్టు, నిర్దేశించు 

in situ సహజస్థితిలో, యథాస్థానంలో 

insolence మిడిసిపాటు, దాష్టీకం 

insolent పొగరుబోతు, తలబిరుసు 

insolubility అదావణీయత 

insoluble కరగని, అద్రావ్య 

insolvency దివాలా(కోరుతనం) 

insolvent దివాలాకోరు 

insomnia నిద్రలేమి (వ్యాధి) 

insouciance పట్టించుకోనితనం 

inspection తనిఖీ, సోదా 

inspiration అంతఃశ్వాసనం, ప్రోత్సాహం, 
ఉత్సాహం, ఉచ్చ్వాసం, ఊపిరిపీల్చడం 

installed capacity ప్రతిష్టాపిత 
సామర్థ్యం, ఉత్పత్తి సామర్థ్యం 

instalment వాయిదా, కిస్తు, కిస్తీ 

instance ఉదాహరణ, దృష్టాంతం, ప్రేరణ, 
సంకేతం 

instantaneous తొందరగా, 
తక్షణం 

instead of మారుగా, బదులుగా 

instigation పోద్భలం, దుడ్రేరణ, పురి 
కొల్పటం 

instillation (మందు) చుక్కలు వేయడం 

instinct ప్రవృత్తి, స్వభావం; సహజ జ్ఞానం 


వేగంగా, 


institutional buying సంస్థల కొనుగోళ్ళు 
instruction బోధన, పురమాయింపు 
instructor బోధకుడు 


instrument అధీకారపత్రం, ఆయుధం, 
యంత్రవాద్యం, దస్తావేజు 

insubordination అవిధేయత 

insufferable భరించలేని 

insufficiency చాలని 

insular ఛాందస, సంకీర్ణ, ద్వీపసంబంధి 

insulate వేరుచేయు, వేడి/ విద్యుత్తు ప్రస 
రించే మార్గాలను అడ్డగించు 

insulated బంధిత 

insulating board సంలగ్న ఫలకం 

insulation వ్యాప్తి నిరోధకం 

insulator సంలగ్నిక, బంధకం 

insuperable దాటరాని, అధిగమించరాని, 
పరిష్కరించలేని, వేరు చేయలేని 

insurance బీమా 

insurgency తిరుగుబాటు, విద్రోహం 

insurgent తిరుగుబాటుదారు 

intaglio అంతఃపాతి. ~ Methods ఆంతర్‌ 
రేఖా పద్ధతులు. ~ print/collagraph 
రేభోల్బణ ముద్రణ 

intake లోనికి తీసుకోవడం, అంత(రహణం 

intangible అగోచర, గోచరం కాని, 
కనిపించని. ా (౮౮౯ అభౌతిక సంపద 

integer పూర్ణాంకం 

integral సమాకలని, పూర్ణాంక ప్రమేయం. 
~ evolution పూర్ణపరిణామం 

integration సమాకలనం, ఏకీకరణం, 
సమైక్యం. limits of ~ సమాకలనా 
వధులు 

integument పొర, త్వచం 

integumentary ఆచ్చాదన, శరీరావరణకు 


సంబంధించిన 


intellect 


246 intermolecular 





intellect తెలివి, వివేకం, మేధ 
intellectualization మేధావీకరణం 


intellectual మేధావి 

intelligence గూఢచర్యం, తెలివి, విజ్ఞత, 
జ్ఞానం, ధీశక్తి 

intelligentia మేధావివర్గం 

intelligibly సుబోధకంగా 

intemperance మితిలేని, 
మితిమీరిన తాగుడు 

intend ఆలోచించు, యోచించు, చెప్ప 
దలచుకొను, ఉద్దేశించు 

intending ఉద్దిష్ట, అభిలషిత, కోరే 

intense ఎక్కువ, చాలా బలమైన. ఈ 
desire లోలత్వం, బలమైన కోరిక 

intensification విజృంభణ, తీవ్రత 

intensity సాంద్రత, తీవ్రత, తీక్ష్యత, గాఢత 

intent ఉద్దేశం, సంకల్పం 

intention ఉద్దేశం, ఆంతర్యం, మనోగతం, 
ధ్యేయం 

intentional ఉద్దేశపూర్వక 


అమితత్వం, 


inter అంతర, అంతః. M atomic అంతర 
పరమాణుక. f change వినిమయం. 
~ dependence అన్యోన్యాశ్రయణం. ~ 
face అంతస్తలం 

interaction అన్యోన్యక్రియ, పరస్పర చర్య 

intercellular కణాంతర 

intercept అంతః ఖండం, అడ్డగించడం 


interception అద్దుపడడం, అవరోధిం 
చడం, వెంటాడడం 
interchange మార్పిడి, ఇచ్చిపుచ్చు 


కోవడం, వినిమయం 
intercontinental ఖండాంతర 
intercoastal పక్కటెముకల మధ్య 
సాంగత్యం. 


sexual ~ సంభోగం, లైంగిక సంపర్మం 


intercourse సంపర్కం, 


interculturing ఆంతరకృషి 

interdependence 
అన్యోన్యాశ్రయం 

interdict వెలివేయు, నిషేధించు 

inter-digital వేళ్లమధ్య 

interest ఆసక్తి, వడ్డీ, ~ arbitrage వడ్డీ 
రేట్ల మధ్య గల భేదం. * 74/2 వడ్డీరేటు 

interfere జోక్యం చేసుకొను 

interference జోక్యం, వ్యతికరణం, అద్దు 

interim తాత్మాలిక. ా dividend మధ్యం 
తర డివిడెండ్‌ 

interio మారుమూల 

interior లోపలి, అంతర. f decoration 
అంతరలంకరణ, గృహాలంకరణ 

interjection ఆశ్చర్యార్థకం 


పరస్పరాలంబనం, 


interlace అంతర్వల్లిక 

interlacing అల్హుకోవటం 

interlocutory వ్యాజ్యకాలీన, తాత్మాలిక. 
~ application వ్యాజ్యకాలీన దరఖాస్తు. 
~ injunction Sse కాలీన నిషేధాజ్ఞ. 
~ order వ్యాజ్య కాలీన ఉత్తరువు 

interloper అకమంగా ఆక్రమించే వ్యక్తి 

interlude విరామం, విష్క్మంభం, అంత 
రాశం 

intermediary మధ్యవర్తి 

intermediate మాధ్యమిక, మధ్యస్థమైన 

interment సమాధి 

intermetallic అంతర్గోహ 

intermittent విడిచి విడిచి వచ్చే, మధ్య 
మధ్య వచ్చే, అంతరాయక, సవిరామ. గా 
current అంతరాయక ప్రవాహం. “= 
stream కొద్దికాలం పారే ఏరు/ వాగు 

intermix కలుపు, కలగలుపు 

ఆంతరకణ. న్నా 

collision ఆంతరకణాభిఘాతం. ~ 


intermolecular 


force అంతర కణబలం 


internal 247 


interviewer 





internal అంతర, అంతర్గత, ఆంతరంగిక. 
~ cardiac-massage గుండెను పని 
చేయించే ప్రయత్నం. ా Circuit ఆంత 
రిక వలయం. “= 60/07/2/౮71 ఆంతరిక 
వలసవాదం. = 607౫6౯౧౧07 అంతఃపరి 
వర్తనం. 
అంతర్దహన యంత్రం. ా EMergency 
ఆంతరంగికాత్యవసర పరిస్థితి. 
energy అంతరిక శక్తి. ~ evidence 


cumbustion engine 


అంతస్సాక్ష్యం. - reflexion ఆంతర 
పరావర్తనం. resistance అంతర్ని 
రోధం. ~ secretion అంతస్సావం. = 
sovereignty అంతర్గత _సార్వభౌమాధి 
కారం. M structure అంతర్శ్షిర్మాణం 
internalisation అంతర్గతీకరణం 
international అంతర్జాతీయ. f bank 
అంతర్జాతీయ బాంకు. ~ Conventions 
అంతర్జాతీయ సంప్రదాయం. "= 60/7% 
of justice అంతర్జాతీయ న్యాయస్థానం. 
~ date-line అంతర్జాతీయ దినరేఖ. 
labour organisation అంతర్జాతీయ 
కార్మిక సంస్థ. ~ dispute అంతర్జాతీయ 
వివాదం. ~ Monetary Fund (IMF) 
అంతర్జాతీయ ద్రవ్యనిధి 
relation అంతర్జాతీయ సంబంధం. 


సంస. “= 
థి 


recognition అంతర్జాతీయ గుర్తింపు. ా 
Standards Organisation  అంతర్జా 
తీయ (ప్రమాణాల సంస్థ 
internationalism అంతర్జాతీయత, అంత 
ర్ఞాతీయతావాదం 
internee రాజకీయ ఖైదీ 
internment రాజకీయ ఖైదు 
internship శిక్షణలో మలిదశ 
interpellation అనుబంధ ప్రశ్న 
interphase అంతర్దశ 


interpolation అంతర్వేశనం 

interportal రేవులమధ్య 

interpretation వ్యాఖ్యానం, అర్థవివరణ, 
ప్రక్షేపం, అంతర్వేశనం 

interpreter దుబాసి, తర్జుమా చేసే వ్యక్తి, 
వ్యాఖ్యాత 

interred పూడ్చిన, సమాధిచేసిన 

interregunum అధికార 
విరామం 

interrelate అంతస్సంబంధం కలిగించు 

interrogate (ప్రశ్నించు, విచారణచేయు 

interrupted అంతరాయిక. ~ Current 


సంధికాలం, 


అంతరాయిక ప్రవాహం 

intersect వ్యతిచ్చేదం, పరస్పరచ్చేదం 

intersection కూడలి, విభజన, వ్యతిచ్చే 
దనం, ఖండనం. line of ~ వ్యతిచ్చేదన/ 
ఖండన రేఖ 

intersex ఉభయలింగత్వం 

intersexuality ఉభయలింగత్వం 

intersoil surface ఆంతర తలం, నేలపై 
భాగం 

interspersed అంతః ప్రకీర్ణ, రెండు 
కలిసిపోయిన 

interstate అంతర్‌రాష్ట్ర 

intersusception అంతర్వృద్ధి, లోపల 
నుండి పెరగడం 

intertextuality పాఠ్యాంతర సంబంధం 

intertwine మెలిపెట్టు, కలిపి ఉంచు 

interuption అంతరాయం 

intervene మధ్యవర్తిత్వం నెరపు, కల్పించు 
కొను 

interview మౌఖిక పరీక్ష 

interviewee మౌఖిక పరీక్షను తీసుకొనే 
వ్యక్తి 

interviewer మౌఖిక పరీక్షచేసే వ్యక్తి 


inter vivos 


248 invariant 





inter vivos సజీవుల మధ్య 
interwoven ఒక దానితో ఒకటి అల్లు 
కొన్న 
intestate వీలునామా రాయకుండానే చని 
పోయిన. = ఉ/4/8 వీలునామా లేని ఆస్తి 
intestinal పేగు/ ఆంత్ర సంబంధమైన 
intestine పేగు, ఆంధ్రం. large ~ 
పెద్దపేగు. small ~ చిన్నపేగు 
intimate సన్నిహిత; తెలియబరుచు 
intimidate భయపెట్టు, జంకించు 
intimism పరిచిత వస్తువాదం 
intolerable సహించరాని, భరించరాని 
intolerance అసహనం, ఓర్వలేనితనం 
intonation కాకు స్వరం 
intone నినదించు 
intoxicant మాదకపదార్థం 
intoxication మత్తు, నిషా 
intra-molecular అణ్వంతర్గత 
intra-abdominal ఉదరంలోని, కడుపు 
లోని 
intra-atomic పరమాణ్వంతర్గత 
intra-cardiac గుండెలోపలి, హృదంతర్గత 
intra-cellular కణాంతర్గత 
intra-cranial కపాలాంతర్గత 
intractable లొంగని, _ నిర్వహించలేని, 
నిభాయించలేని, మొండిపట్టుదలగల, 
మూరపు, సులభంగా పరిష్కరించలేని 
intracutaneous చర్మంలోపలి (కి) 
intramuscular కండరంలోనికి 
intranasal ముక్కులోనికి 
intransigence మొండితనం, రాజీలేమి, 
శత్రుత్వం 
intransigent రాజీకి అంగీకరించని 
intraocular కంటిలోపలి 
intraocular lens కంటిలో శాశ్వతంగా 
అమర్చే కటకం 


intrauterine గర్భాశయంలోని 


intravascular రక్తనాళంలోని 

intrepid కష్టాలను ఎదుర్మొనే, నిర్భయ 

intricacy సూక్ష్మత్వం, క్లిష్టత, చిక్కు 

intrigant కుట్రదారు 

intrigue కుట్ర, కుతంత్రం, చమత్మారం 

intrinsic అంతర్గత, లోలోపలి. 
energy అంతర్గత శక్తి 

introduction ఉపోద్దాతం, పీఠిక, పరి 
చయం 

introjection ఆవేశపడడం 

introspect ఆత్మపరీక్ష చేసుకొను, అవలో 
కించుకొను 

introspection ఆత్మశోధనం, అంతర్జ 
ర్భనం 

introversion అంతర్ముఖీనత 

introvert అంతర్ముఖుడు 

intrusive ఆగంతుక, అనాహూత, అను 
చిత 

intubation గొట్టంవేయడం. 
cheal ~ శ్వాసనాళంలో గొట్టం అమ 
ర్చడం 

intuition అంతర్చుద్ది, సహజజ్ఞానం 


endotra 


intuitonism అంతర్‌బుద్ధివాదం 
intumescence ఉబ్బు 

intutionist అంతర్‌బుద్ధివాది 

inunction మర్దన 

inundate ముంచివేయు, ముంచెత్తు 
inundation వెల్లువ, వరద, జలప్రళయం 
inutero గర్భస్థ 

invade దండెళ్తు, ముట్టడించు, ఆక్రమించు 
invagination అంతర్వర్తనం 

invalid అశక్త, దుర్చల 

invariable అచర, మారని, స్థిర 
invariant స్థిరరాశి 


invasion 


249 iron lung 





invasion దండయాత్ర, ముట్టడి 

invective నింద, దూషణ, మాటలతో 
దాడి 

inveigh తీవ్రంగా విమర్శించు 

76216 ప్రలోభపరచు, లొంగదీసుకొను 

inveiglement (పలోభం 

invent కల్పించు, కనిపెట్టు, సృష్టించు 

invented పరికల్పిత, ఆవిష్కృత 

invention నవకల్పన, కనుక్కోవడం, సృష్టి 

inverse విలోమ, తలకిందైన 

inversely proportional విలోమాను 
పాతంలో 

inversion విలోమం, తలకిందుగా 
ఉండడం. M Of the uterus గర్భా 
శయాంతర్వర్తనం, గర్భకోశవిలోమత 

invertebrate వెన్నెముక లేని, అకశేరుక 

inverted image విలోమ ప్రతిబింబం 

invert sugar విలోమ శర్మర 

invest పరిధానం, పెట్టుబడి పెట్టు, ఆవ 
రించు, చుట్టుముట్టు 

investigate కూపీతీయు/ లాగు, ఆరా 
తీయు 

investigation పరిశోధన, దర్యాప్తు, ఆరా 
తీయటం 

investiture అధికారపత్ర సమర్పణ 

investment పెట్టుబడి, 
analyst పెట్టుబడుల విశ్లేషకుడు. - 
bank మదుపు బాంకు 

investor మదుపరి, షేర్లపై పెట్టుబడిదారు 

inveterate మొండి (బారిన), ముదిరిన, 
దీర్గ(కాలిక) 

invigorate ఉత్తేజం కలిగించు, ప్రాణం 
పోయు 

invigorated ఉత్సుక, ఉత్తేజిత 

invigorating శక్తివర్ధక 


ఆలిప్తం “= 


invincible ఓడించలేని, అజేయ్య, దుర్జయ 

ఆహ్వానం. 
tournament ఆహూతుల క్రీడాస్పర్థ 

invitee ఆహ్వానితుడు, ఆహూతుడు 

invitro శరీరం వెలుపల, శోధన నాళికలో 

invocation ప్రార్థన, ఆవాహన, ఆమం 
త్రణం, నాందీశ్లోకం 

in vogue వాడుకలో ఉన్న 

invoice ధరల పట్టీ, చెలానా, బీర్ద 

invoke ఆవాహనచేయు/ పిలుచు; విన్న 
వించు, ఆహ్వానించు, అర్థించు 

involuntary అనైచ్చిక, అసంకల్పిత 

involution మెలితిరగడం, అవయవం 
సహజ పరిమాణానికి రావడం, బహిష్టు 
ఆగిపోవడం. = ౮౫7౭7౮ గర్భాశయం 
సహజ పరిమాణానికి రావడం 

involve చిక్కుకొను 

ion అయనం. f bond అయానిక బంధం 

ionosphere అయానావరణ 

iophobia తుప్పు వస్తువులంటే భయం 

IQ (Intelligence Quotient) వివేక 
సూచిక 

ire ఆగ్రహం, కోపం 


invitation పిలుపు, 


iridectomy కంటిపాప 
విచ్చేదనం 

iridescence వర్ణదీప్తి, బహువర్ణప్రకాశం 

iridotomy కృష్ణపటలచ్చేదనం 


(కృష్ణపటలం) 


A 


iris కృష్ణపటలం, కంటిపాప 

iritis కృష్ణపటలం, శోథ 

irk ఇబ్బంది పెట్టు 

iron ఇనుము. “= filings ఇనుప రజను 

iron curtain ఇనుప తెర 

iron fist ఇనప పిడికిలి 

ironically దెప్పుగా, విరుద్ధంగా 

iron lung కృత్రిమమైన, ఊపిరితిత్తి/ శ్వాస 
సాధనం 


irony 


250 ivory 





irony వ్యంగ్యం, వక్రోక్తి, నిందాస్తుతి 
irradiate వికరణీకరణ 

irradiated ఉద్యోతిత 

irradiation ఉద్యోతనం, వికరణీకరణం 
irrational అహేతుకమైన 
irrationalism అహేతుక వాదం 


irreconcilable పొసగని, సమాధానపర 
చటం, సాధ్యంకాని 

irredeemable ఎప్పటికీ సరిదిద్దలేని 

irreducible తగ్గించడానికి వీలుపడని 

irrefragable సమాధానం చెప్పడానికి 
వీలులేని 

irregular అపక్రమ. ా cure అప క్రమ 
వక్రం 

irregular form అసమాకృతి 

irregularity క్రమరాహిత్యం, అవ్యవస్థ, 
అవక్రమత, అవకతవక 

irretrievable సరిదిద్దలేని, తిరిగి పొంద 
లేని 

irreversible పూర్వస్థితికి తేవడానికి వీలు 
లేనిది, ప్రకోపకం 

irrigation నీరుకట్టడం, 
సేచన 

irritability ప్రకోపనశక్తి, చిరాకు, విసుగు 

irritant ప్రకోపనకారి, చికాకు కలిగించే 

irritation (పకోపనం, చికాకు 

ischaemia రక్తప్రసరణహీనత, రక్తక్షయం 

116 ద్వీపిక, గ్రంథియుత కణజాల సము 
దాయం 

islet చిన్నద్వీపం 

isobar సమభార రేఖ. - 7147 సమభార 
రేఖాచిత్రం 

isochrome సమకాల రేఖ 


నీటిపారుదల, 


isochronism సమకాలికత 
isolate ప్రత్యేకించు, విడిగా ఉంచు 
isolated వివిక్త, విడిగా ఉంచిన 


isolating పృథకృరించే 
isolation వేరుపరచడం, 
పృథక్కరణం 


ఒంటరితనం, 


isolationism ఒంటరితత్వం 

isomeric సదృశ. ~ colours సదృశ 
వర్ణాలు 

isomerisation సద్భశీకరణం 

isometric సమపరిమాణ 

isomorph సమస్వరూపం, సజాతీయ సప 
దాంశం 

isomorphism సమరూపత, ఏకరూపత 

isotherm సమోష్టరేఖ 

isotonic సమగాఢ 

isotope సమస్థానీయం 

isotopic సమస్థానీయ. ~ at par సమ 
మూలానికి జారీచేసిన ధర. f Capital 
వాటాల ద్వారా సమకూర్చుకునే మూల 
ధనం. ~ constitution సమస్థానీయ 
రచన. “= veEght సమస్థానీయభారం 

1556 జారీ, వాదాంశం, జారీచేసే వాటాల 
సంఖ్య. ~ of shares వాటాల జారీ. ా 
price జారీ ధర 

issuing house జారీచేసే సంస్థ, విత్త 
సంస్థ, వాణిజ్యబ్యాంకు 

isthmus (గీవం, భూసంధి 

italian millet కొర్రలు 

itch (ing) జిల, దురద, చిమచిమ 

itemise అంశాంగాలుగా విభజించు, ప్రతి 
అంశాన్ని విస్పష్టంగా పేర్మొను 

iterate తిరిగి చెప్పు, రెండవసారి చేయు, 
పునరావృతం చేయు 

itinerary సవిశేష ప్రయాణ ప్రణాళిక, 
యాత్రావథకం 

ivory దంతం. f lack దంతపు మసి. 
~ fower దంతసౌధం, ఏకాంత వాసం 


jabberwocky 


251 job 


JJ 


jabberwocky అర్థరహిత పదప్రయోగం 

jack n. పనస పండు, ధ్వజం, పురుషుడు. 
~ of all trades నానారకాల పనులు 
చేసే/ ప్రత్యేక నైపుణ్యం లేని వ్యక్తి 

201౬ 7 యంత్రంతో పైకి లేపు 

jackal జంబుకం, నక్క 

jacket కంచుకం, రవిక, పొట్టికోటు, పుస్త 
కంపై వేసే ప్రత్యేకమైన అట్ట 

jackfruit పనసపండు 

jackpot భారీ బహుమతి 

Jacky పందెపు గుర్రపు రౌతు 

jactation తీవ్రాశాంతి 

jade పచ్చరాయి; మొండికట్టై, తొత్తు 

j2gg౭ry బెల్లం; గచ్చు, గార 

jail bird జైలుపక్షి 

j2m తాండ్ర, మురబ్బా, అడ్డగించు, నలిగి 
పోవు, నొక్కు బంధించు 

jamb ద్వార శాఖ 

jamboree వినోద సమ్మేళనం, కోలాహలం 

jamun నేరేడు పండ్లు 

janitor కాపలాదారు, సంరక్షకుడు 

21201 వృత్తిపదజాలం, అప్రామాణిక భాష 

jaundice (పచ్చ) కామెర్ల వ్యాధి. 
haemolytic ~ రక్తం విరగడం వల్ల 
వచ్చే కామెర్ల వ్యాధి. hepatic ~ కాలేయ 
వ్యాధి వల్ల వచ్చే కామెర్లు. 7౮౭6౧౫౬ = 
అంటువ్యాధి వల్ల వచ్చే కామెర్లు 

jay walker అడ్డదిడ్డంగా నడిచే వ్యక్తి 

jay walking రోడ్డును నిర్లక్ష్యంగా 
దాటడం 

jealousy అసూయ 

jeering ఎగతాళి చేసే, పరిహసించే 

jelly చికృనిద్రవ పదార్థం, ముంజ 

60022616 ప్రమాదంలోకి నెట్టు, హాని 


చేయు, నాశనంచేయు, పోగొట్టు, నష్టం 
కలిగించు, ఇరుకులో పెట్టు 

jester విదూషకుడు 

jet lag విమానంలో సుదీర్హ ప్రయాణా 
నంతరం అనుభవించే అలసట 

jettison బరువు తగ్గించడానికి నెట్టివేయు 

jettisoning బరువు తగ్గించడానికి వస్తువు 
లను తోసివేయడం 

jetty రేవుకట్ట 

jewellery ఆభరణాలు 

Jig saw puzzle అడ్డదిడ్డంగా అతికించిన 
బొమ్మల సమస్య 

jingle ఘల్లుమను, గలగలలాడు 

180 యుద్ధవాది, తీవ్రజాతీయవాది 

jingoism వెర్రి సాహసం, జెద్ధత్యం, 
నిర్హేతుక స్వదేశాధిపత్యభిమానం, యుద్దో 
న్మాదం 

jinxed నష్టం కలిగించే, శాపగ్రస్త 

Jitter భయపడు, వణకు, గాభరాపడు, అధై 
ర్యంగా ప్రవర్తించు 

job ఉద్యోగం, చిల్లరపని, వృత్తిపని, 
బాధ్యత, విధి. ా 272420౮” నియమిత 
విధులకూ, ఇతర విధులకూ గల సంబం 
ధాల విశ్లేషణ. > discription ఉద్యోగి 
విధుల లక్ష్యాల వివరణ. ా evaluation 
పనికి తగిన ప్రతిఫలాన్ని అంచనా 
వేయడం. ~ holder ఉద్యోగి. ~ 
losses కోల్పోయిన ఉద్యోగ స్థానాలు. ~ 
/0/ ఒకే దాటుగా అమ్మే వస్తు సామగ్రి. 
~ satisfaction ఉద్యోగసంతృప్తి. ణా 
security ఉద్యోగభద్రత. ~ sharing 
ఉద్యోగవిధుల పంపకం. “= s$pecifica- 
tion ఉద్యోగ విధుల నిర్దేశం. - tle 
ఉద్యోగం పేరు 


jobber 252 


jurisdiction 





jobber చిల్లర పనివాడు, దళారి, అవినీతి 
వర్తకుడు, విశ్వాస ద్రోహి 

jobbing చిన్న చిన్న పనులు చేయడం. 
production చిల్లర వస్తువుల ఉత్పాదన 
విధానం 

joie de vivre జీవనానందం, తృప్తి 

joinder కక్షిదారుగా చేర్చడం 

joining చేరిక 

joint కీలు, ఉమ్మడి. ౫ 4౧k] చీలమండ 
కీలు. ~ account ఉమ్మడి ఖాతా. 
knee ~ మోకాలు కీలు. - family 
ఉమ్మడి కుటుంబం. M investment 
ఉమ్మడి పెట్టుబడి. = 0377267 ఉమ్మడి 
యజమానులలో ఒకరు. ా nership 
సంయుక్త యాజమాన్యం. *= ౮/00 
company సామూహికంగా పెట్టుబడులు 
పెట్టి చేసే వ్యాపార సంస. ~ supply 
ఉమ్మడి సరఫరా. f venture సంయుక్త 
పరిశ్రమ/ సంస్థ. movable ~ కదిలే 
లు 

jolt ఊపు, కుదుపు, నెట్టు 

jolting కుదిలింపు, నెట్టడం 

jostle మోచేతితో దూరంగా తోయు/ెట్టు, 
'పెనుగులాడు 

journal వార్తా పత్రిక, ఒక నియత కాలిక 
సమాచార పత్రిక చిట్టా, దినపద్దుల 
పుస్తకం 

journalese వత్రికాభాషు 
రచనా విధానం 

journalism వారారచన, ప(త్రికారచన 

journalist పత్రికా రచయిత 

journalistic పత్రికా శైలిలో ఉన్న 

journey man కుశలుడు: సుళిక్షితుడైన 
చేతిపనివాడు 

joyrider దొంగిలించిన వాహనాన్ని 
వేగంగా నడుపుతూ తిరిగే వ్యక్తి 

jubilant ఉత్సాహంతో నిండిన 


ఆషామాషీ 


jubilation వేడుక, సంతోషం 

jubilee ఉత్సవం, రజత స్వర్ణ వజోత్స 
వాలు 

2696 న్యాయమూర్తి, తీర్చరి, పరిష్కరించు, 
తీర్పు చెప్పు 

judgement తీర్పు, అధికారిక నిర్ణయం. 
~ creditor న్యాయస్థానం సూచించిన 
రుణదాత. ా debtor న్యాయస్థానం నిర్ణ 
యించిన రుణగ్రస్తుడు 

judicial న్యాయ సంబంధి. ా activism 
న్యాయవ్యవస్థ క్రియాశీలత. ా indepen- 
dence న్యాయ స్వతంత్ర ప్రతిపత్తి - 
review న్యాయ సమీక్ష ~ supremacy 
న్యాయాధిక్యం 

judiciary న్యాయవ్యవస్థ 

jugged మట్టిపాత్రల్లో వండే ఆహారం 

juggernaut నిర్పిరోధక శక్తి 

jugglery అంకెల/ మాటల గారడీ. - ౮ 
17074 మాటల గారడీ 

juice రసం. digestive = జీర్ణరసం. 
gastric ~ జఠరరసం. orange ~ 
నారింజ రసం. $4livery - లాలా 
జల(రస)ం 

jumble వేరు వేరు వస్తువుల మిశ్రమం 

jumbo అతి పెద్ద 

jump ఎగురు, గెంతు, ఆకస్మికంగా ధరలు/ 
విలువలు పెరుగు 

junction కూడలి, సంధి 

juncture సంకట పరిస్థితి, సంహిత 

junior తరవాతి (వ్యక్తి) 

junk పనికిమాలిన పాత వస్తు సము 
దాయం. = f00d చెత్త తిండి. - Mal 
టపాలోవచ్చిన ప్రకటనల సమాచారం 

junkie మాదక ద్రవ్యాల బానిస 

junta సైనిక ప్రభుత్వం 

jupiter గురుడు, బృహస్పతి 

jurisdiction అధికార పరిధి 


jurisprudence 


253 kernel 





jurisprudence న్యాయశాస్త్ర మీమాంస. 
medical ~ న్యాయవైద్యశాస్త్రం 

jurist న్యాయవేత్త, ధర్మశాస్త్రజ్ఞుడు 

juror (విచారణను పరిశీలించే) పంచా 
యతీ సభ్యుడు 

jury పంచాయతీ పెద్దలు, న్యాయ సమితి, 
న్యాయ నిర్ణయ సంఘం, ప్రత్యేక న్యాయ 
సభ, ధర్మాసనం 

jus coMmMuUne సార్వజనిక న్యాయం 

just న్యాయమైన 

justacausa న్యాయమైన కారణం, న్యాయ 
సంగత హేతువు 

justice న్యాయమూర్తి, న్యాయం 

justifiable సమర్థనీయ 


justified సమర్థనీయ, న్యాయోచిత 

justly న్యాయంగా, ధర్మంగా 

justness ధర్మ/ న్యాయ పరాయణత 

jute జనపనార 

juvenile బాల్వ/ కౌమార వ్యక్తి, కిశోరం. 
~ court బాల. న్యాయస్థానం. గ 
delinquent బాల నేరగాడు/ బాల నేర 
గత్తె. - water అగ్ని పర్వతాల్లోని నీరు 

juvenilia యౌవన దశలో చేసే పనులకు 
సంబంధించిన 

juxtapose విభిన్న వస్తువులను తులనాత్మ 
కంగా పరిశీలించు/ విచారించు 

juxtaposition సన్నిధి, పక్కపక్కన 
ఉండడం, ఎదురుబొదురుగా ఉండడం 


K k 


K ఒక వెయ్యి, కిలో బైట్‌ (కంప్యూటర్స్‌) 

kabalai చర్మం బాల్చీ 

kalaazar విషపాండు జ్వరం 

kaleidoscope చితదర్శిని 

kamikage ఆత్మాహుతి దళం 

kangaroo ఆగస్టేలియను 

kaput విరిగిన, పగిలిన, పూర్తిగా నాశన 
మైన 

karyotype క్రోమోజోముల 
శాస్త్రం 

katabolism అపచయం, ఆహార విశ్లేషణ 
క్రియ, ఆహార పదార్థాల విభజన 

katasexual చనిపోయిన వారితో సంభో 
గించే 

kathode (cathode) రుణధ్రువం 

keelage రేవులో ఓడను నిల్పేందుకు 
చెల్లించే రుసుం 

keep సొంతం చేసుకొను; నిర్వహించు; 
నిలువ ఉన్న అమ్మకానికై సిద్ధపర్చిన; 
మంచి స్థితిలో ఉన్న, ఉంపుడుగత్తె, 
పహారా బత్తెం. = abreast ఎప్పటి 


స్వరూప 


కప్పుడు తెలుసుకుంటుండు. - 40377 
అభివృద్ధిని నిరోధించు. - 54/8 జ్ఞాపిక. 
~ some one on ఒకరిని నియోగించు/ 
నియమించు. fా the ball rolling ప 
కుండా కొనసాగించు 

kennel కుక్ళగూడు, కుక్కలదొడ్డి, మురికి 
కాలువ; నీచస్థానానికి పోవడం 

kept woman దాసి 

keratectomy శుక్షపటలచ్చేదనం 

keratitis శుక్లపటలపు కోత 

keratoplasty శుక్లపటలం అంటుపెట్టడం 

kerb రోడ్డు పక్కనున్న కాలిబాట. ౫ 4౭5 
స్టాక్‌ ఎక్స్పంజికి ప్రతిగా జరిగే వాటాల 
అమ్మకం. - market స్టాక్‌ ఎక్స ఎంజి 
మూసి వేసిన తరువాత జరిగే లావా 
దేవీలు 

kerfuffle వాగ్యుద్దం 

kernel కేంద్రకం, అంతర్భాగం, (ధాన్యం) 
గింజ, పప్పు, కొబ్బరిగుంజు; 
ముఖ్యాంశం, సారాంశం. ~ Of truth 
ముఖ్యమైన/ అవసరమైన నిజం 


key 


254 kyphosis 





key ముఖ్యమైన; తాళంచెవి, కీలకం. గా 
industry కీలక పరిశ్రమ. - 70/42 కీల 
కాంశం, (ప్రధానాంశం, అతి ముఖ్య 


భాగం. * 7౭౧౫౮౫ కీలకమైన వ్యక్తి. - 
stone పధానచర్య, మూలరాయి 

key village కీలక గ్రామం 

1016 ముక్కలుగా రుబ్బు 

kickback (s) అక్రమ చెల్లింపు(లు), 
దొంగ/ దొడ్డిదారి చెల్లింపు(లు) 

kick off ప్రారంభించు 

kick the bean వీగిపోవు 

kick up నిరుత్సాహపడు 

kiddie చిన్న పిల్లవాడు 

kidney మూకత్రపిండం. ItificCial ~ 
కృత్రిమ మూత్రపిండం. ా [0)y మూత్ర 
పిండాకార పాత్ర 

kiln బట్టీ, ఆవం. ~ dried wood నెగడు 
కొయ్య. lime ~ సున్నపు బట్టీ 

kindergarten చిన్న పిల్లలకు బొమ్మల, 
ఆటల ద్వారా చదువు చెప్పే బడి, శిశు 
పాఠశాల 

kindling నిప్పు ముట్టించేందుకు ఉపయో 
గించే చిన్న చెక్క ముక్క 

kindness and generosity దయా 
దాక్షిణ్యాలు 

kindreds సాజాత్యులు 

kinematics శుద్ధగతిశాస్త్రం 

kinesics భాషేతర భావ ప్రకటన 

kinetic గతిజ, చలనశళీల. ా 477 గతిశీల 
కళ. = energy గతి శక్తి. ~ reaction 
గతి (ప్రతిచర్య. ff (theory వస్తుగతి 
సిద్ధాంతం. ~ theory of heat ఉష్ణగతి 
శాస్త్రం 

kinetics గతిశాస్త్రం 

king cobra రాచనాగు, తాచుపాము 

kingfisher లకుముకి పిట్ట 

kink మెలిక తిరుగు 


kinking వంకర తిరగడం 

kinky చిత్రమైన 

kiosk డబ్బా దుకాణం, బడ్డీ కొట్టు 

144 ప్రత్యేక/ వస్తు సామగ్రి 

kitchen-cabinet అనధికార సలహా 
దారుల బృందం 

kitchen garden పెరటి తోట 

kith and kin బంధుమిత్రులు, సన్ని 
హితులు 

kw న్యూజిలాండ్‌ దేశస్థుడు 

kleptomania దొంగబుద్ధి, చౌర్యోన్మాదం 

knave వంచకుడు, అవినీతిపరుడు 

knavery అవినీతిపరత్వం, వంచకత్వం 

knavish అవినీతి, వంచక, ధూర్తమైన 

1027130655 ధూర్తత్వం 

knee మోకాలు. knock ~ గాడిదకాళ్ళు 

knell  అంతిమఘడియ, మరణాన్ని 
సూచించే గంటలు 

knife file ఆకురాయి, కత్తిరాయి 

knight సాహసి, వీరుడు 

knitting ఉన్ని (దుస్తుల) అల్లిక 

knockdown అతి తక్కువ, చౌక. “* 
price మామూలు కంటే చాలా చౌకధర 

knockout ఒక్క ముష్టిఘాతంతో మట్టి 
కరిపించటం 

knock out stage (జట్లను) తొలగించే 
దశ 

knot (సముద్ర మార్గంలో) ఒక మైలు 
(సుమారు 6080 అడుగులు) 

knowledge విజ్ఞానం, ప్రావీణ్యం 

knuckle మెటికలు, వేలి కణుపు 

kodox millet ఆరికలు 

kondo (బౌద్ధ దేవాలయాల్లో) ఆరాధన 
స్థలం 

1021 కట్లపాము 

kronism తమ పిల్లలను చంపి తామే 
తినడం 

kyphosis గూని (తనం) 


labelled 255 lake 





LI 


labelled సూచిత, గుర్తించిన 

labia majora యోని వెలుపలి బాహ్య 
ఓష్టాలు కండరపు ముడుతలు 

labile అస్థిర 

labium పెదవి, అధరోష్టం 

laboratory ప్రయోగశాల. 
రోగనిర్ణయ ప్రయోగశాల 

labour కష్టం, కార్మికులు, (శామికులు, 
శ్రమ, పని, ప్రసవం, కాను “- 
aristocracy కులీన కార్మిక వర్గం. 
delayed ~ ఆలస్యమైన కాను. 
intensive కార్మిక శక్తి అవసరమైన 
(పని). Obstructed ~ అవరోధం కలి 
గిన కాన్పు. f relations శ్రామిక/ 
కార్మిక సంబంధాలు. - $4v।ng శ్రమను 


clinical ~ 


ఆదాచేసే. ా nin కార్మిక సంఘం 

labourer కార్మికుడు, కార్మికురాలు, 
నైపుణ్యం లేని పనిచేసే వ్యక్తి 

labyrinth కుహరం, గొట్టం వంటి 
నిర్మాణం, (పద్మ వ్యూహం, క్షిష్టపరిస్థితి, 
చిక్కుదారి, గహనమార్గం 

labyrinthus గ్రహోపరితల భాగంలోని 
లోయలు 

lac లక్క - 4706 అలక్తరసం 

laceration (మాంసం) చీల్చడం, 
కోయడం; (హృదయం) నొప్పించడం, 
బాధించడం 

lacewing bug అక్షింతల పురుగు 

laching ఒక ద్రావణంలోని మట్టి పదార్థా 
లను తొలగించే పద్ధతి 

lachrymal కన్నీటికి సంబంధించిన. ౫ 
gland కన్నీటి గ్రంథి 

lachrymation కన్నీరు కారడం 

1200902601 బాప్పకారిణి 


lachrymose తొందరగా ఏడ్చే వ్యక్తి 

12101246 అనియతంగా కత్తిరించిన/ కోసిన 
చిన్న ముక్కలు 

lack రాహిత్యం, లేమి 

lackadaisical ఉత్సాహం లేని, ఉదాసీన, 
శ్రద్ధలేని 

lackey బానిసలాగ ప్రవర్తించే 

lackluster కాంతి విహీనమైన, జీవకళ 
లేని 

laconic సాధారణ, సం(గహమైన 

lacquer క్రీరవర్థిని 

lactation చనుబాలివ్వడం, పాలుచేపటం 

lactogenic క్షీరవర్ధక 

lactometer క్షీరమాపకం 

lactose పాలలో చక్కెర 

lacuna లుప్తం, రంధ్రం, ఖాళీ, సందు, 
లోపం, జాగా, అంతరం 

lacustrine సరస్సులకు సంబంధించిన 

lad బాలుడు 

ladder నిచ్చెన 

laddie పిల్లవాడు/ యువకుడు 

laden ఎక్కించిన, మోసిన 

lads మిత్రులు, సహచరులు 

lady's finger బెండకాయ 

ladymuck స్వాతిశయం గల/ పెత్తనం 
చెలాయించే స్తీ 

12g వెనుకబడు, మెల్లగా నడుచు 

laggard వెనుకబడ్డ 

lag00n మడుగు, కయ్య, లోతులేని చెరువు 

lagopthalmos కన్నుమూయలేక పోవడం 

laissez-faire స్వేచ్చా విధానం/ వ్యాపారం 

laity లౌకిక ప్రజలు 

lake కాసారం, సరస్సు. finger - పొడ 
వైన సన్నని సరస్సు 


lam 


256 larynx 





lam గట్టీగా కొట్టు 

lamb గొEఆ పిల్ల 

lambast(e) కొట్టు 

lambent flame చలిత జ్వాల 

lame కుంటి. ా dUC౯k సహాయం అవసర 
మైన వ్యక్తి, కుంఠితుడు 

lament శోకించు, పరితపించు 

lamentation విలాపం, పత్ర బంధనం 

lamina దళం, పటలం, పొర 

laminar flow దళప్రవాహం 

laminated పొరలు ఉన్న 

laminectomy వెన్నుపూసలకు దృఢత్వా 
నిచ్చే చాపాకార నిర్మాణాలను తొలగించే 
శస్త్రచికిత్స 

lamp దీపం 

lamp black దీపమసి 

lampoon అరధిక్షేపించు, తీవ్రంగా విమ 
ర్శించు 

lance శూలం, ఈటె 

land నేల, (పంటుభూమి, భూస్థితి. - 
bridge రెండు ఖండాలను కలిపే 
ప్రదేశం. - Classification భూవర్ణీ 
కరణ. fా 46౮౭64 భూమి పట్టాలు. ~ 
grabbing భూమ్యాక్రమణ. ా locked 
పరివేష్టిత. ా /077 భూస్వామి, ఇంటి 
యజమాని. “= 72476 మైలురాయి, 
గుర్తించదగిన సంఘటన/ విషయం. “- 
Mine మందు పాతర. f slide నేలకోత. 
~ scape భూదృశ్యం. ~ use zoning 
అవసరాల ప్రాతిపదికపై చేసే నేల విభ 
జన. ard నేలకి దగ్గరగా 

lane సందు 

language భాష. ~ behaviour భాషా 
ప్రవర్తన. fా dkability అసాధారణ 
భాషాప్రయోగం 


languid ఉత్సాహంలేని, నీరసించిన, శక్తి 
లేని, అలసిపోయిన 


languish కొట్టుమిట్టాడు, అపజయం 
పొందు 

1202001 విశ్రాంతి 

lantern దీపం, లాంతరు, కాంతి జాలిక 

lanugo శిశురోమం 

lanyard ఈల/ చాకు చివరకట్టిన గట్టి 
దారం 

laparoscopy ఉదరకోశ శస్త్రచికిత్స 

laparotomy ఉదరచ్చేదనం 

lapidarian రాళ్ళకు, రత్నాలకు సంబంధిం 
చిన 

lapis lazuli ఇంద్రనీలమణి, వైడూర్యం 

lapse కాల వ్యవధి గడిచిన, గతించిన, 
పతనం, లోపం, రద్దు 

lap top వెంట తీసుకొనిపోగల, కంప్యూటర్‌ 

larceny దొంగతనం, నేరం 

lard అలంకార (ప్రాయంగా మాట్లాడు; 
పందికొవ్వు 

lardaceous కొవ్వుపట్టిన 

larder ఆహార పదార్థాలు పెట్టే గది లేదా 
అలమారా 

large scale భారీ(మొత్తం) 

largesse ఉదారత, దయ, దానం 

lark about పనికి రాని విషయాలకు 
ఆనందపడు 

larvicide డింభక నాశని 

larviparous లార్వా ద్వారా పునరుత్పత్తి 
చేసే జీవులకి సంబంధించిన 

laryng(e)al కృకాగ్రీయ, కాకలకీయ 

laryngitis స్వరపేటిక బాధ 

laryngoscope స్వరపేటిక దర్భని 

laryngospasm స్వరపేటిక హఠాత్‌ 
సంకోచం 

larynx స్వరపేటిక, కృకాగ్రం, కాకలకం 


lascivious 


257 laxity 





lascivious లైంగిక విషయాసక్త 

lash కొరడాతో/ గట్టిగా కొట్టు. - 0/7 
ఆయుధంతో గట్టిగా కొట్టు, నిశితంగా 
విమర్శించు 

lassitude అలసిపోవడం, అలసట, అనా 
సక్తత 

125530 ఉచ్చు 

last ditch ఆఖరి/ చివరియత్నం 

lasting స్థిర, చిరకాలం ఉండే, మన్నికగల 

latch గడియ, గొళ్ళెం, పరిఘ 

latch on to మమేకం చెందు 

latent పచ్చన్న్య గుప్త. ా heat గుప్తోష్టం 

lateral ఒక పక్క పార్వ, పార్శ్వికం. ~ 
erosion పార్శ్విక క్రమక్షయం 

laterality ఏకపక్ష ప్రాధాన్యం 

lateral thinking సృజనాత్మక సమస్యా 
పరిష్కరణ 

12660146 50115 ఎర్రమట్టి, కంకర నేలలు 

laterization ఎర్రమట్టి నేలలు ఏర్పడటం 

latex రబ్బరు పాలు, రబ్బరు తొడుగు 

lather నురుగు 

latitude అక్షాంశం 

lattice అల్లిక, తడక, జాలీపని. - 
energy జాలకశక్తి 

laud శ్లాఘించు 

laudable మెచ్చుకోదగిన, ప్రశంసనీయ 
మైన 

laughing gas అదేపనిగా 
వాయువు (నైట్రస్‌ ఆక్సైడ్‌) 

launch పరిచయం చేయు, (ప్రారంభించు, 
పెద్ద పడవ 

launder అక్రమమార్గాల ద్వారా సంపా 
దించిన డబ్బును చెలామణిలోకి తెచ్చు 

laundry చాకలి కొట్టు, [ద్రవ్య సంస్థ 

laurel సతత హరితాంకురం 

laurels గౌరవం, కీర్తి 


నవ్వించే 


lava ఉష్ట(ద్రవం, లావా 

lavage ధావనం, కడగడం. gastric 
జఠర ధావనం 

lavigate విధవరాలు, భర్త సోదరుల్లో ఒక 
రిని వివాహం చేసుకొను 

lavish దుబారా; అమిత వ్యయం చేయు, 
తెగపొగడు 

law శాసనం, చట్టం, న్యాయం, ధర్మం, 
సూత్రం, న్యాయవాదవృత్తి; (సార్వజనిక) 
నియమం. “= breaker న్యాయ భంజ 
కుడు/ విరోధి. > 60/77 న్యాయస్థానం. 
~ ful చట్టబద్ద, న్యాయం అనుమ 
తించిన. f Of change పరివర్తన 
నియమం. > Of chemical combina- 
tion రసాయన సంయోగ నియమం. “= 
of chemical equivalents రసాయన 
తుల్యభారనియమం. “= Of electrody- 
namics విద్యుత్‌ గతి శాస్త్ర నియమం. 
~ of electrohysis విద్యుత్‌ విశ్లేషణ 
క్రియా నియమం. > Of identity 
తాదాత్యధర్మం. M Of Mass action 
ద్రవ్య రాశి క్రియానియమం. ా ౮ 
negation నిషిద్ధ, నిషేధ నియమం. * 
of struggle సంఘర్షణ నియమం. ౫ 
suit దావా. ~ Of thermodynamics 
ఉష్ణ గతిక శాస్త్ర నియమం 

lawless అరాజక 

lawn పచ్చిక బయలు. = 71107౯67 దోకుడు 
పార, గడ్డిని కత్తిరించే యంత్రం. - 
tennis పచ్చిక బయలులో ఆడే ఆట 

lawyer న్యాయవాది 

12x ప్రమాణాల్ని పాటించని, నిబంధనలకు 
తలొగ్గని, వద్ధతిలేని, జాగ్రత్తలేని, శిథిల 

laxative విరోచనకారి మందు 

laxity సుస్తీ, కట్టడిలేకపోవడం, మెత్తదనం, 
విశ్చంఖలత 


lay 


258 leave 





lay సాధారణ, లౌకిక. ా before సమ 
క్షంలో ఉంచు, ముందుంచు. ా don 
విధించు, త్యజించు 

layer పొర, పూత 

lay figure నమూనా (కొయ్యబొమ్మ) కీలు 
బొమ్మ 

layman పామరుడు, సామాన్యుడు 

lay-off తాత్మాలికమైన మూసివేత 

laze సంతృప్తిపడు 

lazy bones సోమరిపోతు, బద్ధకస్తుడు 

leaching వడపోత, నీక్షళనం 

lead సీసం; మొట్టమొదట _ నుండు, 
ముందుండి నడిపించు, నాయకత్వం 
వహించు. f [M౭ ఉత్పత్తి చేతికి అంది 
వ్వడానికి పట్టే సమయం, కొనుగోలు 
చేయాలనే ఉద్దేశానికి రావడానికి పట్టే 
సమయం 

leaden నీరసంతో అడుగులు వేయు 

leader నాయకుడు. f 47//6/6 వార్తాపత్రి 
కల్లో ప్రధాన వ్యాసం, సాధారణంగా 
సంపాదకీయం. ~ Of the house సభా 
నాయకుడు/ నాయకురాలు. fా que5- 
tion సమాధానాన్ని అపేక్షించే ప్రశ్న 

leadership నేతృత్వం, నాయకత్వం 

leading ఆధిక్యంలో ఉన్న 

leaf ఆకు, రేకు, దళం. - /47స౭4౮ల ఆకు 
తెగుళ్ళు. = /0/467 ఆకుముడత పురుగు. 
~ green పత్రహరితం. ~ hopper ఆకు 
మిడత. ా Manure ఆకెరుపు: ఎరుపుగా 
ఉపయోగించే ఆకులు. fా 7717167 ఆకు 
గోకే పురుగు. ా 5pంots మచ్చ తెగుళ్ళు. 
~ webber ఆకుముడత పురుగు 

leaflet కరపత్రం 

league match (సాధారణంగా) తొలి 
అంచె పోటీ 

league of nations నానాజాతి సమితి 


leaking కారుతున్న 

lean సన్నని, పలచని 

leaning అమార్గంలో ప్రవర్తించు 

lean on పరపతిని ఉపయోగించు, వేరొకరి 
మీద ఆధారపడు 

lean years గద్దు సంవత్సరాలు 

leap గెంతు, దూకు, దాటు. “= 07/7 
వెంటనే అంగీకరించు 

leap year ఫిబ్రవరి నెలలో 29వ రోజున్న 
సంవత్సరం 

learned పాండిత్యం గల. f person 
ప్రజ్ఞాశాలి, విద్యావంతుడు, పండితుడు 

learnedness పాండిత్యం, కోవిదత్వం 

lease గుత్త, కౌలు, ఒడంబడిక పత్రం. గా 
back కొనుగోలుదారు నుంచి తిరిగి 
కిరాయికి/ అద్దెకు తీసుకోవడం. = hold 
కౌలుభూమి/ కౌలు ద్వారా హక్కు *- 
holder కౌలుదారు 

leash కుక్కను కట్టే తోలు పటకా 

least కనిష్ట అత్యల్ప 

1620261 తోలు, చర్మం. - 107467 చర్మ 
కారుడు 

leathery తోలులాగుండే 

leave వదలివేయు; సెలవు, విధులకు 
గైర్హాజరయ్యే కాలం, అందుకు తీసుకును 
అనుమతి. 4nnUal ~ సంవత్సర కాలం 
లోని గైర్హాజరీ దినాలు. ౯CA5UuAl ~ అవ 
సర సెలవు. ౯C0Mpassionate ~ పరి 
వేదన సెలవు, పరిహార రూపకమైన 
సెలవు. ౯COmMpensation ~ పరిహార 
రూపకమైన గైర్హాజరీ. earned > సంపా 
దిత/ ఆర్జిత సెలవు. half pay - సగం 
జీతంతో సెలవు. Maternity - (ప్రసూతి 
సెలవు. Medical ~ అనారోగ్య సెలవు. 
sabbatical ~ విశ్వవిద్యాలయాల్లో కొన్ని 
సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత 


leave behind 259 


legumes 





ఒక (ప్రొఫెసరు తాను చేస్తున్న పరిశోధన 
కోసం ఓ సంవత్సర కాలం తీసుకున్న 
సెలవు. sik ~ అనారోగ్యానికి ఇచ్చే 
సెలవు 
leave behind వదిలి వెళ్ళిపోవడం 
leave of absence అనుపస్థితి సెలవు 
leave off వదిలివేయు/ చేర్చకపోవు 


Lebensraum జీవించడానికి 
ప్రదేశం 

lecher కాముకుడు 

lecture ఉపన్యాసం, వ్యాఖ్యానం 

ledger ఆవర్దా: దినసరి లెక్క/ ఖాతా. 
clerk ఆవర్జా గుమాస్తా 

166 వాతావరణం నుంచి కాపాడే స్థలం 

leech జలగ; జలగలాంటి వ్యక్తి 

leer వెడనవ్వు కొంటెగా నవ్వే 

leery జిత్తులమారి 

left front వామపక్షం 

leftist వామపక్షానికి చెందిన వ్యక్తి 

leftover మిగిలిపోయిన 

leftward సోషలిజానికి దగ్గరగా ఉండే 
రాజకీయ విధానం 

left winger వామపక్షాభిమాని 

legacy ఉత్తరదాయిత్వం, వారసత్వంగా 
సంక్రమించిన ఆస్తి/ వీలునామా ఆస్తి 

legal చట్టానికి/ న్యాయానికి సంబంధించిన, 
చట్టం అనుమతించిన. ా 4d న్యాయ 
సహాయం. expenses కోర్టు ఖర్చులు. 
~ marxism చట్టబద్ధ మార్చిజం. = 


అనువైన 


person న్యాయసంబంధ, బాధ్యతలున్న 
వ్యక్తి. > procedure శాసనిక/ న్యాయ 
ప్రక్రియ. ా ?7జంగుభద్రత కోసం 
నిలువ ఉంచాల్సిన కనీస మొత్తం. - 
right చట్టబద్ధమైన హక్కు ~ $0verg- 
nity చట్టబద్ధ సార్వభౌమాధికారం. గ 
tender చట్టబద్ధమైన ద్రవ్యం, చెల్లు 
బాటయ్యే రూపాయల నోట్లు, నాణేలు 


legalisation శాసనపరం చేయడం, 
న్యాయబద్ధీకరణం 

legalism శాసన/ న్యాయ పరాయణత్వం 

legality న్యాయతం, న్యాయబద్ధత 

legalize చట్టసమ్మతంచేయు,  న్యాయీక 
రించు 

legate విదేశాల్లో పోపు ప్రతినిధి 

legated ఒక దేశ ప్రభుత్వానికి ఇతర 
దేశాల ప్రతినిధులుగా పనిచేసే రాయ 
బారులు/ అధికారులు 

legend కీర్తినార్జించిన వ్యక్తి పురాణగాథ, 
నీతివాక్యం (చిత్రానికి) వ్యాఖ్యానం 

leggy పొడవైన కాళ్ళుగల 

legible స్పష్టమైన, అందమైన 

legion సైన్యంలో విభాగం; సమూహం; 
చాలా ఎక్కువ 

legionary కూలి చీమలు ఆహారం తెచ్చే 
విధానం 

legionnaires ఊపిరితిత్తులకు సోకే 
ప్రాణాంతక వ్యాధి 

legislative శాసన సంబంధి. fా 455emM- 
రద శాసనసభ, విధానసభ. “= ౯0unCIl 
శాసన మండలి, విధాన మండలి. f 
power శాసనం చేసే అధికారం 

legislature శాసనసభ 

legitamisation చట్టబద్ధం/ న్యాయ 
సమ్మతం చెయ్యడం 

legitimacy చట్టబద్దత, న్యాయసమ్మతి, 
తగిన, సక్రమమైన 

legitimate చట్టబద్ధమైన, న్యాయమైన. ౫ 
construction శాస్త్రబద్ధ రచన, సమంజస 
నిర్మాణం 

leg room కారులో ముందు సీటుండే 
ప్రదేశం 

legumes పప్పు దినుసులు ద్వివిదారక 
ఫలాలు 


leisure 260 


lexicology 





leisure విశాంతి, తీరుబడి (సమయం) 
lemon grass నిమ్మగడ్డి. = 07/ నిమ్మగడ్డి 
నూనె 


1006 అప్పిచ్చు, రుణం ఇచ్చు 

lender అప్పులు ఇచ్చే వ్యక్తి/ సంస్థ. = ల్ల 
last resort రిజర్వు బాంక్‌ ఆఫ్‌ 
ఇండియా 

length పొడవు. Crown heel ~ తల 
నుంచి మడమ వరకు 

lengthy చాలా సమయం తీసుకొనే, పొడ 
వైన 

lenity జెదార్యం 

lens కటకం. Cataractous ~ అపార 
దర్శక నేత్ర కటకం. contact ~ సంపర్క 
కటకం. converging ~ అభిసారిక 
టకం. diverging ~ అపసారి కటకం 

lentic పరిశుభ్రమైన, నిశ్చల స్థితిలో ఉన్న 
నీటికి సంబంధించిన 

leper కుష్టువ్యాధి గల వ్యక్తి 

lepidote చిన్న చిన్న పొలుసులతో కప్ప 
బడిన 

leprosarium కుష్టురోగ వైద్యశాల 

leprosy కుష్టురోగం 

leptodermous పలుచని చర్మంగల 

lesbian స్వలింగ సంపర్కం చేసే స్తీ 

lesion గాయం 

less తక్కువ 

lessee కౌలుదారు 

lessor కౌలుకిచ్చే వ్యక్తి 

let కౌలు సౌకర్యం 

let down భంగపరచు, తోడ్చడకుండు 

lethal ఘాతుక, ప్రాణాంతకమైన 

lethargic ఉత్సుకతలేని, శక్తిలేని, నీరస 
మైన 

lethargy ఉదాసీనత, జడత్వం, నిరు 
త్సాహం, అతినిద్ర, మందకొడితనం, అల 
సత్వం, బద్ధకం 


lettering అక్షర రీతి 

let up తగ్గించు 

leucocytosis రక్తంలో తెల్లకణాలు హెచ్చు 
కావడం 

leucoderma బొల్లి, తెల్లమచ్చలు 

leucoma కంటిలో తెల్లపువ్వు 

leucorrhoea తెల్లబట్ట (స్త్రీల వ్యాధి) 

leukemia ఒకరకం పాండురోగం 

leukopenia రక్తంలో తెల్లకణాలు తగ్గడం 

leukopoiesis శ్వేతకణోత్పత్తి, తెల్లరక్త 
కణాల ఉత్పత్తి 

level చదును, స్థాయి 

level headed చలించని, సంయమనం 
గల, గంభీరంగా ఉండు 

levelling సమానీకరణం, సమస్థలీకరణం, 
చదును చేయడం 

level playing field సమానావకాశాలు 

lever తులాదండం 

leverage పలుకుబడి, అధికారం, పరపతి, 
పెత్తనం చెలాయించే సామర్థ్యం, మూల 
ధనానికి రుణాలకూ మధ్య గల నిష్పత్తి 

leviable విధింపదగిన 

leviathan తీమింగిలం, అత్యంత శక్తివంత 
మైన, అత్యున్నతాధికారం గల 

levied విధించిన 

levies సుంకాలు 

levigator తిరగలి 

levitation వాయుస్తంభనం 

levity లాఘవం, చాపల్యం 

levophobia ఎడమవైపు వస్తువులంటే 
భయం 

levy పన్ను రుసుం, జరిమానా, సైన్యంలో 
చేరిక 

lex శాసనం, చట్టం, న్యాయం 

lexicography నిఘంటు నిర్మాణ శాస్త్రం 

lexicology పదశాస్త్రం 


lexicon 





lexicon (పత్యేక) పదకోశం 

liability బాధ్యత, రుణం, నష్టానికి బాధ్యు 
డైన వ్యక్తి. > Insurance నష్టాలకు పరి 
హారం చెల్లించే బీమా 

liable బాధ్యత, ఉత్తరదాయి 

liaison అనుసంధానం, అక్రమ సంబంధం 

liane పైకి పాకే మొక్క 

libel లిఖిత పూర్వక నింద 

liberal art ఉదాత్త కళ 

liberalisation సరళీకరణ 

liberalism ఉదారవాదం 

liberate విముక్తి కలిగించు 

liberated area విముక్త ప్రాంతం 

liberation విమోచన, విముక్తి 

libertine లైంగిక విషయాల్లో అనైతికంగా 
ఉండే వ్యక్తి 

liberty స్వేచ్చ 

libido విశేష లైంగిక వాంఛ, కామాతురత 

librettist సంగీత నాటకానికి పదాలు 
రాసే వ్యక్తి 

licenc(s)e అనుమతి (పత్రం) 

licensee అనుమిత వ్యక్తి 

licensor అనుమతి ఇచ్చే వ్యక్తి/ సంస్థ 

lichenometry హిమస్థాయీ మాపనం 

licit నిషిద్ధంకాని 

licitation ఉమ్మడి ఆస్తిని పంచుకొనే 
విధానం 

licitator అమ్మకంలో పాటదారు 

licitum న్యాయమైన, శాసనసమ్మతమైన 

licking నాకడం, గుటకలు మింగడం, 
పెదవులు చప్పరించడం; విపరీతంగా 
కొట్టే ఒకరకమైన శిక్ష 

lie అసత్యం, వ్యాప్తి 

liegeance భక్తి, విశ్వాసం 

lien ధరావతుగా పెట్టుకొనేహక్కు ధారణాధి 
కారం 


261 light 

lienee జమానతుపడ్డ వ్యక్తి, ధరావతు 
పెట్టిన వ్యక్తి 

lienor ధరావతు సొత్తును సొంతం చేసు 
కొనే హక్కు 

lien shares రుణగ్రస్తం వాటాలను 


సొంతం చేసుకుని అమ్మే హక్కు 

lie over ఆపి ఉంచు 

lieu బదులుగా, మారుగా 

life జీవితం, ప్రాణం. ా 455ured జీవిత 
బీమా ఉన్న వ్యక్తి. * 06/౬ జీవిత 
చక్రం. fా state యజమాని ఆస్తిపై 
వచ్చే ఆదాయాన్ని అనుభవించే హకు 
కోల్పోవడం. ~ expectancy జీవన 
కాలపు అంచనా. ా expectation జీవిత 
పరిణామం. fా fd బీమా కంపెనీల 
నిధి. - /47స/07) జీవిత చరిత్ర. “= 
imprisonment జీవిత ఖైదు. f 1655 
జీవరహిత. f saving drug ప్రాణరక్ష 
కౌషధం. ~ science జీవశాస్త్రం. ~ 
౮7౭౬౭ నిలువెత్తు = 7262 నియమిత 
అవకాశాలను వెతకడానికి కావలసిన 
సమయం. f :0౫/౬ బీవనశైలి “= 
tables జీవన సమయ పట్టిక. ా tenant 
జీవన పర్యంతం కౌలుదారు. = 77776 
జీవిత కాలం 

ligament స్నాయువు; పట్టా 

ligation బంధనం, ముడివేయటం 

ligature ముడివేయడానికి వాడే దారం 

light కాంతి, సరకు నింపని ఓడ; స్టాకు 
మార్కెట్లో కొనుగోళ్ళు, అమ్మకాలు 
స్వల్పంగా జరుగు; బరువు లేని, తేలిక. 
~ colour తేలిక రంగు. ా fastness 
కాంతి స్థిరత. ~ fingered దొంగతనం 
చేసే. headed మైకంగా ఉన్న = 
hearted ఉత్సాహంగా ఉన్న 
industry తేలిక పరిశ్రమ. ~ 


a 


likeable 


262 lipaemia 





scattening £08 పరిక్షేపణం. ~ soils 


తేలిక నేలలు. *- 


source కాంతి 
ప్రభావం. -= ౪౭౧౭ సరదా కవిత్వం. - 
weight తేలికపాటి. - ౫౭4” కాంతి 
సంవత్సరం. ~ fast మన్నిక (రంగు). 
~ monochromatic ఏక వర్ణ కాంతి 

likeable స్నేహభావం గల/ నచ్చే 

likelihood సంభావ్యత 

liken ఒకేలా ఉండే 

lilac లేత ఊదారంగు 

limb అంగం. artificial ~ కృత్రిమాంగం. 
lower ~ కాలు. upper ~ బాహువు, 
చేయి 

limber ఆటకు ముందు వ్యాయామం 
చేయడం 

limbo అనిశ్చిత/ అసంపూర్ణ స్థితి 

limerick హాస్యకవిత 

lime stone సున్నపు రాయి 

limit మేర, పరిమితి 

limited పరిమిత. f Market వాటాలు 
పరిమితంగా మాత్రమే లభించే విపణి. 
~ monarchy పరిమిత రాజరికం. గ 
sovereignty పరిమిత సార్వభౌమత్వం. 
~ vote system పరిమిత ఓటు పద్ధతి 

limiting సీమాంత అవధిక. - /26/07 
అవధి కారకం 

limner కళావినోది 

limnology సరోవరశాస్త్రం 

limnophilous సరస్సుల్లో నివసించే 

limp కుంటినడక; కుంటిగా నడుచు; శక్తి 
లేని, వంగే 

limpid స్వచ్చమైన, నిర్మలమైన, తేటయైన 

line గీత, రేఖ, దృక్పథం. isothermal ~ 
సమోష్టోగ్రతా రేఖ. midsternal ~ 
రామ్ము మధ్య రేఖ, రొమ్ముటెముక. ౫ 
of vision వీక్షణ రేఖ. ~ spectrum 
రేఖావర్తపటం 


lineage వంశక్రమం, సంతతి 

linear ఒకే వరుసలో ఉన్న దీర 

linear shape దీర్ణాక్ళతి 

line call - drawing రేఖాచిత్రం. 

line call filling ప్రత్యర్థి సంస్థలు నూత 
నోత్పత్తులను ఆవిష్కరించడం 

linen బట్టలు, వసాలు, నారగుడ్డ, వల్మలం 

lineup జట్టు వరస 

linger అవసరమైన దానికంటే ఎక్కువ 
సేపుండే, వేలాడే 

lingerie (స్తీల లోదుస్తులు 

lingo మాట్లాడలేని, అర్థంకాని విదేశ భాష 

lingua నాలుక, జిహ్వ 

lingua franca సంధానభాషు సామాన్య 
భాష సంపర్క భాష 

lingual జిహ్వ సంబంధమైన 

linguist భాషా (శాస్త్ర) వేత్త 

linguistic determinism థాషా నిర్ణాయక 
వాదం 

linguistic relativity భాషాసాపేక్షత 

linguistics భాషాశాస్త్రం 

liniment తైలం, లేపనం 

lining పూత 

121 లంక 

linkage బంధనం, సహలగ్నత, కలిపే, 
తగిలే 

link language సంధాన భాష 

lin seed అవిసెలు. ా 0|| అవిసె నూనె 

lint (శస్త్ర చికిత్సలో ఉపయోగించే) మెత్తటి 
గుద్ద 

lintel అడ్డదూలం 

lion సింహం 

lion's share ముఖ్యమైన వాటా/ పెద్ద 
భాగం 

lip పెదవి 

lipaemia రక్తంలో కొవ్వు పదార్థాలు 
ఎక్కువ కావడం, వాసరక్తత 


lipid 


263 livelihood 





lipid కొవ్వు పదార్థం 

lipodystrophy కొవ్వు తగ్గడం, వాసనష్టి 

lipogram నిషిద్ధాక్షరి 

lipoma కొవ్వు కణితి 

lipoid వాసాభ 

lipolysis కొవ్వు/ వాసనాశనం 

liposuction వాసచూషణం 

lipotropic కాలేయం నుంచి కొవ్వును 
తగ్గించే 

lip service పైపై మెచ్చుకోలు, కపట 
సహాయం 

lipuria మూత్రంలో కొవ్వు పోవడం 

liquefaction దవీకరణం 

liquefied gas ద్రవీకృత వాయువు 

liquid ద్రవ (పదార్థ)ం 

liquid assets నగదు రూపంలోని ఆస్తులు 

liquidate దివాలాతీయు, నిర్ధరించు, నగ 
దుగా మార్చు, మూసివేయు, పరి సమాప్తి 
చేయు, నిర్మూలించు 

liquidation దివాలా, మూసివేత, నిర్మూ 
లన 

liquidator దివాలా తీసిన సంస్థ వ్యవహా 
రాలను సరిచూసేందుకు న్యాయస్థానం 
నియమించిన వ్యక్తి 

liquid fuel దవేంధనం 

liquidity దవత్వం, (ద్రవ్యత్వం 

liquifier దవీకరణి 

liquor మద్యం, ద్రవ(పదార్థ)ం, సారాయి. 
ammonia ~ గాధ అమోనియా. 
amniotic ~ ఉమ్మనీరు, ప్రసవజలం 

lis వ్యాజ్యం, దావా 

lisping అస్పష్టంగా మాట్లాడడం 

lissom నాజూకుగా 

list అనుక్రమణిక, జాబితా, పట్టిక 

listing స్టాక్‌ ఎక్స్చేంజిలో షేర్లు నమోదు 
కావడం 


list price ఉత్పత్తిదారు సూచించే ధర 

list renting ముఖ్యమైన వినియోగదారుల 
వివరాల జాబితాను మరో సంస్థకు కొంత 
రుసుం తీసుకొని సమర్పించడం 

literacy అక్షరాస్యత 

literal మూలార్థం, వాచ్యం, ఒక మాటకు 
ప్రధానంగా తోచే సామాన్యార్థం. ~ 
translation యుథాతధానువాదం 

literally ఉన్నదున్నట్లుగా, వాచ్యంగా 

literariness సాహిత్యాత్మకత, కవితాత్మకత 

literary సాహిత్య సంబంధి 

literati విద్యాధికులు, సాహిత్యజీవులు 

literature సాహిత్యం, సారస్వతం, 
వాజ్మయం 

lithe తేలికగా శరీరాన్ని వంచగలిగే 

lithiasis శరీరావయవంలో కొన్ని పదార్థాల 
ఘనీభవనం 

lithochromy శిలాచిత్రణ 

lithography శిలాము([ద్రణ 

lithopress శిలాముద్రణాలయం, ప్రచు 
రణాలయం 

lithosphere ఆశ్మావరణం, శిలావరణం 

lithotomy మూ(త్రమార్గంలోని రాళ్ళ తొల 


గింపు 
1108204 దావాకోరు, పేచీకోరు, వ్యాజ్యగ్రస్త 
litigate న్యాయస్థానంలో  దావాను/ 


వ్యాజ్యాన్ని ఎదుర్శొనే వ్యక్తి 

litigation వ్యాజ్యం, దావా 

litigious వ్యాజ్యగత, వ్యాజ్యగ్రస్త 

litter చెత్తాచెదారం 

little masters అణు శిల్చులు 

littoral సముద్రతీరగత. ౫ 20n౭ తీరస్థ 
మండలం 

live birth ప్రాణంతో పుట్టడం 

live in పనిచేసే చోటనే నివసించు 

livelihood జీవన భృతి, జీవనాధారం 
అయిన పని/ ఉద్యోగం 


liven up 264 


lodgement 





liven up ఆసక్తి/ ఉత్సుకత కలిగించే 

livering ఘనీభవనం 

livery నిర్దిష్ట సంస్థకు చెందిన ఉత్పత్తులు, 
వాహనాదులపై వేసే _ ప్రత్యేకించిన 
రంగులు, చిత్రాలు, దవాలీ, దుస్తులు 

livestock పశుగణం/ధనం 

live wire శక్తిమంతమైన (వ్యక్తి), విద్యుచ్చక్తి 
ప్రవహిస్తున్న తీగ 

livid నీలి వర్ణం; (గాయంతో) కమలిన 
రంగుగల 

living జీవిక, ఉద్యోగం, వృత్తి. $tandard 
౧“ జీవన ప్రమాణం. ా 4g౭ జీవన 
భృతి 

lixiviate నిక్షాళన చేయు, క్షారద్రావకం 
చేయు 

lixiviation నిక్షాళనం, 
తయారీ 

load బరువులు వేయు, సామాను నింపు; 
సరుకు, సామగ్రి, ధాన్యం కొలిచే ఒక 
ప్రమాణం, బరువు, భారం. ా $t0ne 
సూదంటు రాయి 

loaded సాంద్రీకృత, మెండైన, బరువెత్తు 


క్షారద్రావకం 


కున్న 
loader (ప్రయాణికులను/ సరుకును 
మోసుకుపోయే ఓడ 


loading (జీవిత) బీమా ప్రీమియంపై అధి 
కంగా చెల్లించాల్సిన రుసుం 

loadline ఓడ మునక సూచించే గుర్తు 

loam ఒండ్రు నేల, గడువు 

loan అప్పు, రుణం, ఎరువుమాట. - 
capital రుణ మూలధనం. Market 
రుణ విపణి. ా ॥0te అప్పుపత్రం. ా 
$hark అధిక వడ్డీ రేట్లపై అప్పులిచ్చే వ్యక్తి 

loathe ఇష్టంలేని 

loathsome అపియమైన, అసహ్యకరమైన 

lob ఎగరవేయు 


lobar ఖండ సంబంధమైన 

lobby నచ్చజెప్పు, తనవైపు తిప్పుకొను; 
సంప్రదింపు గృహం, నడవా 

lobe తమ్మె, ఖండం. ear ~ చెవితమ్మె. 
frontal ~ (మెదడులో) లలాట ఖండం. 
middle ~ (మెదడులో) మధ్య ఖండం 

lobotomy ఖండోచ్చేదన. pulmonary ~ 
ఊపిరితిత్తుల్లో ఓ భాగాన్ని తీసేయడం 

local స్థానిక, ప్రాంతీయ. > c0lour 
స్థానిక ప్రాముఖ్యం, ప్రాంతీయతా దృష్టి, 
సహజ వర్ణం. ~ currency దేశీయ 
కరెన్సీ. ~ government స్థానిక 
ప్రభుత్వం. -= 77726 స్థానిక సమయం 

locality ప్రాంతం, వాటిక, ప్రదేశం 

localization స్థాన నిర్ధారణ/ నిర్ణయం, 
స్థానీకరణం 

location స్థానం, స్థితి; నిర్ధారం 

10.12 ప్రసవానంతర (స్రావం 

locket పతకం 

lock out మూసివేత 

locksmith తాళాలు బాగుచేసే వ్యక్తి 

lock-up జైలులో ఉంచు, నిర్భంధించు; 
నగదుగా మార్చలేని పెట్టుబడులు 

1000 స్వయం చాలిత సరుకు ధర 

loculus దహన వాటిక 

locum తాత్కాలిక పూజారి/ వైద్యుడు 

locus standi జోక్యం చేసుకునే హక్కు/ 
అర్హత, తాహతు 

locust మిడతల దండు, జట్టి మిడత 

locution వివరణ పద్ధతి 

lodge బస, వసతి గృహం, బసచేయు, నివే 
దించు, ప్రకటించు, ఫిర్యాదు చేయు, 
మొరపెట్టుకొను, దాచు 

lodgement ధనం నిల్వచేయడం; ధరా 
వతుగా పెట్టడం, డబ్బు జమానతుగా 
పెట్టడం. గ ౭౭ బాంకువారు చెక్కు 
తెచ్చినవారి దగ్గర వసూలుచేసే రుసుం 


lodger 


265 loss 





lodger మకాందారు, వసతిగ్భహ నివాసి 

lofty ఘనమైన 

108 నౌక వేగాన్ని తెలిపే సాధనం 

logarithm సంవర్గమానం 

logger చెట్లు నరికే వ్యక్తి 

102812 (ప్రేక్షకులు కూర్చోవడానికి నిర్మించిన 
(పై కప్పుతో కూడిన) మెట్లు 

10816 తర్మం 

1021021 202154 తార్మిక విశ్లేషకుడు 

logical positivism తార్శ్మిక (ప్రత్యక్షజ్ఞాన 
వాదం 

108 1 కంప్యూటరును తెరచు, ప్రారంభించు 

logistics సైనిక వసతి తంత్రం, వ్యూహ 
రచన 

1020 గుర్తింపు చిహ్నం 

log off కంప్యూటరును మూసివేయు 

logomania వాగ్గాటి కోల్పోయిన స్థితి 

logomniagraphy గుర్తులతో కూడిన లిపి 

loin నడుము, కటిస్థానం, జంతువుల్లో 
వెనుక భాగం 

loiter తారట్లాడు 

loitering జాప్యం 

lollipop lady పిల్లలను సురక్షితంగా రహ 
దారి దాటించే స్తీ 

1010010012 మాట్లాడాలంటే భయం 

loner ఒంటరి వ్యక్తి 

long dated securities దీర్హకాలం నిల్వ 
చేసే పెట్టుబడులు, ప్రభుత్వ హామీ 
పత్రాలు 

longevity దీర్చాయుర్దాయం 

long exchange రెండు- మూడు నెలలకు 
గాని చెల్లించలేని విదేశీ వినిమయ బిల్లు 

longing గాఢంగా కోరడం 

longitude రేఖాంశం 

పొడవు, 

రేఖాంశ సంబంధి. ౫ pr0file అనుదైర్య్య 


longitudinal అనుదైర్థ్యం: 


పార్వ రేఖాకృతి. ~ section అను 
దైర్య్యచ్చేదనం 
long sight దీర్థదృష్టి 
long winded అనవసరంగా కొనసాగే 
look చూచు, వీక్షించు 
looker on కేవలం పరిశీలించే వ్యక్తి 
look for వెతుకు 


looking glass అద్దం 

look out అన్ని దికులనూ స్పష్టంగా చూసే 
ప్రదేశం 

loom మగ్గం, అస్పష్టంగా కనిపించు 

loonybin మానసిక చికిత్సాలయం 

loop ఉచ్చు, ముడుపు, పట్టీ, గర్భనిరోధక 
సాధనం. f /0/౭ లోపం, లొసుగు, గోడ 
లోని కంత 

10056 వదులు 

loose end వివరించని భాగం/ అంశం 

loosely knit కఠిన నిబంధనలు లేని, 
మారే స్వభావం గల 

loot కొల్లగొట్టు, లూటీ 

lop నరుకు, తెంచివేయు 

lope పెద్ద పెద్ద అంగలతో నడుచు 

lop off వేగంగా నరుకు 

lop sided అసమగ్ర, తలకిందులు, క్రమ 
రహిత 

10160315 వెన్ను వెనుకకు వంగడం 

lorenge చప్పరించే మందుబిళ్ల 

lorny పిచ్చి, విపరీతమైన, వింతైన 

loro account ఒక బాంకుకు వేరే 
బాంకులో/ వేరే దేశంలో గల ఖాతా 

1053 (ఆర్థిక) నష్టం; లోపం, హాని, ఓటమి. 
~ adjuster బీమా దావాను అంచనా 
వేసేందుకు నియుక్తుదైన వ్యక్తి - 
leader వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు 
నష్టానికి అమ్మే ఉత్పత్తి. - 72/70 నష్ట 
నిష్పత్తి 


lost 


266 luminous 





lost లుప్త, పోయిన, పోగొట్టుకున్న 

lot మొత్తం, అదృష్టం, భాగం 

lotion మందునీరు 

lot money వేలం నిర్వాహకులు విధించే 
రుసుం 


lotus కమలం, తామర, పద్మం 

lotus eater నిరాలోచనగా సుఖజీవితం 
గడిపే వ్యక్తి 

loud బిగ్గర, పెద్ద, తీవ్రమైన. ~ mouth 
ప్రగల్ఫి 

loudness అధిక ధ్వని, ధ్వని తీవ్రత 

loupe నేత్రవైద్యుల దుర్భిణీ (యంత్రం) 

louse పేను 

louse up చెడిపోవు, పాడైపోవు, వ్యర్థమగు 

lousy నాసిరకం 

lout అసభ్య వ్యక్తి 

loutish అవిధేయమైన, దెబ్బలాడే 

loutrophoros శృంగిక; ఒక విధమైన 
పాత్ర 

low తేలిక, చవక, మెల్లని, అధమ. ౫ 
gearing వాటాల మొత్తం కన్నా రుణాలు 
స్వల్పంగా ఉండటం. [loader 
వాహనం. “= pressure అల్పపీడనం 

low down అవిధేయంగా 

lower case చిన్న అక్షరాలు 

lower house దిగువ సభ 

low key ఉద్రిక్తత లేని 

lowliness దీనత్వం 

low spirited బాధల్లో ఉన్న, ఉత్సుకత లేని 

loyalist విశ్వాసపాత్రుడు 

loyalty విధేయత, విశ్వాసపాత్రత 

lubricant కందెన, స్నేహకం, రాపిడి 
తగ్గించే 

lubrication రాపిడి తగ్గించడం, కందెన 
వేయడం, స్నేహనం 

lubricious తైంగీక విషయాలంటే విపరీతా 
సక్తిగల 


luck అదృష్టం 

lucoria తెల్లమైల/ కుసుమ/ తెల్లబట్ట 

lucrative లాభదాయక, లాభసాటి 

luddite ఆధునిక సాంకేతికతా విరోధి 

ludicrous తెలివి తక్కువైన, అహేతు 
బద్ధమైన 

lug భారంగా మోయు 

12210165 చెవులు 

lugubrious ఉదాసీన, శోకతప్త దుఃఖ 
పూరిత 

lukewarm గోరువెచ్చని, సాహసం లేని, 
ఉత్సాహం చూపని 

lullaby జోల(పాట) 

lumbago నడుంనొప్పి 

lumbar నడుముకు సంబంధించిన. “= 
puncture నడుం భాగంలో వెన్నుపూస 
నుంచి ద్రవం తీయడం 

lumber కోసిన/ కోత కలప, భారీ సామగగి 

lumberfed అటుఇటుగా తూలుతూ; వనికి 
మాలిన తుక్కుసామాను, అదనపు కొవ్వు 

lumbering అడవి నుండి కలప తేవడం 

lumberjack చెట్లు నరికే వ్యక్తి/ పని 

lumber with ఇష్టంలేని పనిచేయు 

lumber yard కలప అడితీ 

lumen నాళం 

luminance కాంతిమత్తత 

luminary నిష్టాతుడు, ప్రకాశమాన వెలుగు 

luminescence (సం) దీప్తి. ~ Chemical 
రసాయన సందీప్తి 

luminious ప్రదీప్త. ా p4n1 (ప్రదీప్త వర్ణం 

luminiscent దీష్యమాన, సందీప్త 

luminism దీప్తివాదం 

luminity దీప్తి 

luminority దీప్తి ప్రకాశితం 

luminosity కాంతిమత్వం, మెరుపు 

luminous కాంతిమంతమైన, స్వయం 
ప్రకాశంగల 


lump 


267 machismo 





lump బొబ్బ, గుట్ట, కుప్ప 

lumpen proletariat ఖష్ట (శామిక వర్గం 

lump sum ఒకే మొత్తం, పెద్ద మొత్తం, 
ఒకే విడత, ఏక మొత్తం 

lunacy పిచ్చి, వెర్రి, మతిభ్రమణం 

lunate అర్ధచంద్రాకార 

lunatic ఉన్నాది, పిచ్చివాడు. f fringe 
మితిమీరిన ప్రవర్తన కల గుంపు 

luncheonette మధ్యాహ్న భోజనాలు చేసే 
గది 

lurch అకస్మాత్తుగా ఒకవైపు ఒరగడం 

lure ఎరవేయు 

lurgy చిన్న రోగం/ జబ్బు 

lurid విచారవదనంతో; సంచలనాత్మకమైన 

lurk రహస్యంగా వేచియుండు/ ఎదురు 
చూచు 

lurking దాగున్న ప్రచ్చన్న f house 
trespass దొంగతనంగా ఇంట్లో చొర 
బడడం 

lust కాముకత్వం, లాలస. f Murder 
కామహత్య 

lustful కామపూరిత 

lustration శుద్ధి, పుణ్యాహవాచనం 


12506 జ్యోతి, కాంతి, మిసిమి, శోభ. 
metallic లోహద్యుతి 

lustrous తళతళలాడే, మెరిసే 

lusty ఆరోగ్యవంతమైన, బలమైన 

lute మాటువేయడం 


luxury goods విలాస వస్తువులు 

lymph శోషరసం, రసి. ా adenitis శోష 
రస (గ్రంథిబాధ 

lymphatic రసనాళ సంబంధమైన. ff 
gland శోషరస(గంధి. ా n౦d౭ శోష 
రసపు కణుపు. fా ఫబ/౭7? మెదడుకి 
సంబంధించిన నరాల వ్యవస్థ 

lymphocyte తెల్లరక్తకణం 

lymphologist శోషరస శాస్త్రవేత్త 

lynch చిత్రవధచేయు, విచారణ చేయ 
కుండా చంపు 

lynchpin కీలక/ ముఖ్య వ్యక్తి, కీలకాంశం, 
ముఖ్యాంశం 

lyric (భావ)గీతం. ా p0౭ భావకవి, గీత 
కర్త, ఆత్మాశయకవి 

lyricism ఆత్మాశయ పద్ధతి, భావగీతికా 
పద్ధతి 

lyricist భావకవి, ఆత్మాశయకవి 


Mm 


macabre శోకమయ, భయంకర 

macadamise పక్కారోద్దు వేయు 

mace (అధికారం) దండం 

maceration నానబెట్టడం, మెత్తగా 
చేయడం 

machete పరికరంగానూ, ఆయుధంగానూ 
పనికివచ్చే పెద్ద కత్తి 

machination కుట్ర, కుతంత్రం 

machine యంత్రం. ~ down time 
యంత్రం చెడి పనినిలిపిన కాలం. 
heart, lung హృదయ, శ్వాసకోశ 


యంత్రం. = dle time యం(త్రాన్ని ఆపి 
పని నిలిపిన కాలం. ా language 
కంప్యూటర్‌ పరిభాష. ~ readable 
కంప్యూటర్‌ నేరుగా ఇచ్చే సమాచారం 

machinery యంధ(త్రాలు: యంత్రంలోని 
కదిలే భాగాలు; యంత్రాంగం: అవసర 
మైన సిబ్బంది. - 3౧౦ యంత్రాలను 
తయారు చేసే, మరమ్మతు చేసే స్థలం. 
“= [toll యంత్ర పరికరం 

machinist యంత్రాన్ని నడిపే వ్యక్తి 

201010 పురుష లక్షణాలు గల, మగ 


macho 268 mail 





macho పురుషాహంకృతి 

mackintosh రబ్బరుగుడ్డ, పూతపూసిన/ 
తడవని పైకోటు 

macro సూల. ~ analysis స్తూల విశ్లే 


షణం. - 6/40 బృహత్‌ శిరస్సు. = 

౨౫/౬ బృహత్‌ కణం. - 44200౫ బృహ 

దంగులీయత. -౭౭0707276 77ల42/27266 

స్టూలార్థిక వ్యవస్థ అసమతుల్యత. ౫ 

ecomonics స్టూలార్థ శాస్త్రం. fా 

glossia బృహత్‌జిహ్వ. = (00776 
particle సూలకణం 

macrobiotic diet బౌద్ధమతానికి సంబం 
ధించిన ఆహార నియమం 

macula (గ్రహం ఉపరితలంపై గల నల్ల) 
మచ్చ, నింద 

madcap తెలివి తక్కువైన, బుగర్రలేని 

madden కోపం తెప్పించు 

made known తెలియజేసిన 

Madly వేగంగా చేయు 

maesta మంగళ చిత్రం 

maestro గొప్ప వాగ్గేయకారుడు, సంగీతో 
పాధ్యాయుడు 

mafia చట్టవ్యతిరేకమైన పనులు చేసే 
రహస్యముఠా 

magazine సమాచార పత్రిక, సంచిక, 
పత్రిక 

maggot ఈగ డింభక దశ 

Magi మంటత్రవిద్య 

magic realism మాంధ(క్రిక వాస్తవికత, 
మాయావాస్తవికత 

magistrate న్యాయాధిపతి 

Magma శిలాద్రవం 

2202021162 హక్కులపత్రం 

2202201010” ఉదారత, మహత్తు 

magnanimous గొప్పబుద్ధిగల, ఉదాత్త 
మైన 


magnate 
వ్యాపారవేత్త 
magnetic అయస్మాంత. = 07౯4౮ 
అయనస్మాంత దిక్సూచి. ా deflection 
అయస్మాంత విచలనం. - 4/77 అయ 
స్మాంతనతి. - fi౭l4 అయస్మాంత క్షేత్రం. 
> (20 అయస్మాంతాభివాహం. గ 
induction అయస్కాంత ప్రేరణ. 
lines 6/౭7౦౭ అయస్కాంత బలరేఖలు. 
“= 7207674. అయస్కాంత భ్రమణం 
magnetisation అయస్మాంతీకరణం 
magnetise అయస్మాంతీకరించు 
magnetism అయస్మాంతత్వం 


సంపన్నుడు, ముఖ్యమైన 


magneto chemistry అయస్మాంత రసా 
యనశాస్త్రం 

magnification పెద్దదిగా 
వర్ధనం 

0220180006 జేగీయమాన, బ్రహ్మాండమైన 

magnifying glass భూతద్దం 

magnum opus సర్వోత్మృష్ట రచన/కృషి/ 
కార్యం 

Maiden పెండ్లికాని యువతి, కన్య; మొట్ట 
మొదటిసారిగా జరిగే, ప్రప్రథమంగా 
సంభవించే, కొత్తదైన, అనుభవంలేని; 
విత్తనం నుండి వచ్చే మొక్క - aunt 
అవివాహిత మహిళ. = /4716 వివాహిత 
పుట్టింటివారి ఇంటిపేరు. - 0౪౯7 
పరుగులు ఇవ్వకుండా వేసిన ఓవరు. ా 
5peech మొట్టమొదటిసారిగా ఇచ్చే ఉప 

voyage మొట్టమొదటి 


చేయడం, 


న్యాసం. 
సముద్రయానం 
2212 లేఖలు, ఉత్తరాలు, తపాలా/ బట్వాడా 
వ్యవస్థ. M Machine తపాలా యంత్రం. 
~ man ఉత్తరాలు చేరవేసే వ్యక్తి. ౫ 
merge ఒక లేఖను, సందేశాన్ని వివిధ 
వ్యక్తుల పేర్లు, చిరునామాలతో అను 


mailing list 


269 malign 





సంధానం చేసి ముద్రించడం. = 074౯7 
పత్రికా ప్రకటన చూసి వస్తువులను 
తెప్పించుకోవడం. ~ shot ముఖ్యమైన 
ఖాతాదారులకు పంపే (ప్రచార) సామగి 

mailing list చిరునామాల జాబితా 

maim వికలాంగుణ్ణిచేయు, చిత్రవధచేయు 

maimed అంగహీన 

maiming అవయవచ్చేదన శిక్ష 

220% ప్రధాన, ప్రముఖ, ముఖ్యమైన. ~ 
crop ప్రధాన పంట. f dr4g ప్రముఖ 
వీధి. ~ Market ప్రధాన విపణి 

mainframe విస్తృత కంప్యూటర్‌ వ్యవస్థలో 
కేంద్రస్థానం వహించే భాగం 

mainstream (పధాన/ జనజీవన స్రవంతి 

Maintain నిర్వహించు, కొనసాగించు, 
నిలబెట్టుకొను 

maintainable suit విచారణకు యోగ్య 
వ్యాజ్యం 

maintenance జీవిక, యథాస్థితి రక్షణ 

2126 మొక్కజొన్న 

Major యుక్తవయస్స్ముడు; ఈడు వచ్చిన 
సేనాని 

majority అధికసంఖ్య, వయస్మత. ~ 
attainment యుక్త వయస్సు రాక. ౫ 
floor-leader అధికార పక్ష నాయకుడు. 
~ interest నిర్ణయాధికారం, నియం 
త్రణాధికారం కలిగి ఉండడం. ా 7॥le 
అధిక సంఖ్యాకుల పాలన. ా ౪ అధిక 
సంఖ్యాకుల అభిప్రాయం 

mMajuscule పెద్ద అక్షరం, పెద్దదిగా రాసిన 
మొదటి అక్షరం 

make తయారుచేయు, ఉత్పత్తిచేయు, 
నిర్మించు, కట్టు, ఉత్పత్తి చేసిన సంస్థ 
పేరు, సంస్థ ఉత్పత్తి - 4 ౧౮ 
రాద్ధాంతం చేయు. ా 4 loss నష్టం 
తెచ్చుకొను. -= 627౪4) vith దొంగ 


లించు. ా believe నమ్మకం పుట్టించు. 
= for ముందుకి కదులు. ౫ 8004 
బాగుచేయు. “= లల్లో ౪77% దొంగిలించి 
తీసుకొనిపోవు. -౦౫/ పూర్తిచేయు, బదిలీ 
చేయు. ా 0౫౯7 యాజమాన్యాన్ని బదిలీ 
చేయు. - ౫/గో పని విధానం/ ఏర్పాటు 
make up పేజీ కూర్చు, ముఖాలంకరణం, 
ముఖాలంకరణ సామగ్రి; స్వభావం 
maladjustment ఆనుగుణ్యంలేమి 
maladroit ఉపాయం లేకుండా/ గజిబిజిగా 
చేసిన 
Malady వ్యాధి, జబ్బు, రోగం 
mala fide దుర్చుద్ధితో/ చెడ్డబుద్ధితో (చేసిన, 
ప్రవర్తించే); నమ్మలేని, కపటమైన, కృతక 
మైన, కలుషిత, అయోగ్యమైన, వక్రమైన 
malaise వ్యాకులత, అనారోగ్యం 
malapropism అప(ప్రయోగం, తప్పు 
మాట; సందర్భశుద్ది లేనిమాట 
malaria చలి జ్వరం 
malcontent అసంతుష్ట, అప్రసన్న 
maldevelopment అభివృద్ధి సరిగ్గా లేక 
పోవడం, అనుచిత వికాసం 
malechauvinism పురుష దురహంకారం 
malechauvinist పురుష దురంహకారి 
malefactor చెడుపనులు/ హాని చేసే వ్యక్తి, 
దురాచారి 
malevolence ద్వేషం, హానిచేసే బుద్ది 
malevolent ద్రోహబుద్ధి, కీడుచేయాలనే 
ఆలోచన గల 
malfeasant దుర్వర్తనుడు 
malformation వైకల్యం, వికృతి 
malfunction వైఫల్యం, లోపం 
malice ఈర్థ్య, విద్వేషం, చెడుబుద్ది 
malicious ఇతరులకు హాని తలపెట్టె 
malign ద్వేషించు, చెడుచేయు, దుర్భాష 
లాడు 


malignancy 


270 mangled 





malignancy దుర్మాంసవృద్ధి, ప్రాణాంత 
కత్వం 

malignant హానికరమైన, తీవ్ర ద్వేషంగల, 
ప్రాణాంతక 

malinger పనిదొంగ, రోగం నటించు 

211 వాహనాలకు ప్రవేశం లేని విపణులు 

malleability ఘాతక్షమత; సాగేగుణం 

malleable సాగే, సుతిమెత్తని 

malnutrition పోషకాహారలోపం 

malodorous చెడువాసన గల 

maltreatment బాధపెట్టే, అసభ్య ప్రవర్తన 

malversation నమ్మక [ద్రోహం చేయడం, 
చెడునడత 

Mammal క్షీరదం, పాలిచ్చే జంతువు 

mammaplasty స్తనరూపీకరణ చికిత్స 

Mammary స్తనసంబంధమైన 

mammectomy స్తనచ్చేదన 

mMAamMnmilla చనుమొన 

mammillated స్తనాకార నిర్మిత 

mammography స్ప్తనచిత్రణ, స్తన [గ్రంథు 
లకు సంబంధించిన శాస్త్రం 

mammoth పెద్ద, గొప్పవైన, ఎక్కువ 

mamonography స్తన(గ్రంథులకు సంబం 
ధించిన శాస్త్రం 

man n. మనిషి మానవుడు, పురుషుడు. 
~ hour ఒక గంటలో ఒక వ్యక్తి చేయ 
గల పనిమొత్తం. ా Of business న్యాయ 
వ్యవహారాలలో (ప్రతినిధి. ~ Of letters 
విద్యాధికుడు, సాహితీవేత్త. ా Of $traw 
నిర్ధనుడు, తృణప్రాయుడు. slaughter 
మానవ వధ. ా Of var యుద్ధనౌక 

man 7. పనివాళ్ళను కుదుర్చు, నిర్వహించు, 
పనిచేయించు, పనిచేయు, అమలుచేయు, 
ఆచరించు 

Mana మానవాతీత శక్తి/ ప్రభావం 

202856 నిర్వహించు, నియంత్రించు 


managed currency వినిమయ రేటును 
ప్రభుత్వం నియంత్రించే కరెన్సీ 
managed fund నిర్వాహిత నిధి 


management నిర్వహణ, యాజమాన్యం. 
~ accountant యాజమాన్య గణకుడు. 
~ audit నిర్వహణ తనిఖీ. ~ buy out 
ఉద్యోగులు నిర్వహణాధికారం కొనుక్కో 
వటం. ~ by exception అనూహ్య 
వ్యయపరిమాణాల నిర్వహణ. f by 
objectives oక్షs నిర్దేశ యాజమాన్యం. 
~ consultant యాజమాన్య సలహా 
దారు. ా development యాజమాన్యాల 
వృద్ధి విధానం. M information system 
నిర్వహణ సమాచార వ్యవస్థ 


manager నిర్వాహకుడు. 427762 
ప్రాంతీయ నిర్వాహకుడు. 400474 
mental ~ శాఖా నిర్వాహకుడు. 


deputy ~ సహనిర్వాహకుడు. product 
ా ఉత్పత్తి నిర్వాహకుడు. prOdUCtion 
= ఉత్పాదన నిర్వాహకుడు 

manageress నిర్వాహకురాలు 

managerial నిరర్వహణసంబంధి. ణా 
revolution నిర్వహణ విప్లపం 

managing director నిర్వాహక సంచాల 
కుడు 

managing partner నిర్వహణ భాగ 
స్వామి 

mandake గందరగోళం, తారుమారు 

mandamus (ప్రవర్తకాధిలేఖ 

mandate ఆదేశం, ఆజ్ఞ, పార్లమెంటుకు 
ఓటర్లు ఇచ్చిన రాజకీయాధికారం 

mandatory state ఆదేశక రాజ్యం 

mandible కిందిదవడ ఎముక, అధో 
హనువు 

mangle వంచు, చించు 

mangled ఛిన్నభిన్న 


mangroves 


271 marjuyans 





mangroves మడ అడవులు 
manhandle చెయ్యి చేసుకొను, దౌర్డ 


న్యంగా కొట్టు 
manhole ప్రవేశబిలం, _దిగుడుబిలం, 
మోరీ 


manhunt నేరగాణ్జి గుంపుకట్టి వేటాడటం 

mania ఉన్మాదం, పిచ్చి 

manifest రవాణా చేసే సరుకు; ప్రయాణి 
కుల జాబితా వివరాలు; వ్యక్తమగు 

manifestation రుజువు, అభివ్యక్తి, సాక్షా 
త్మారం 

manifesto (పణాళిక, కార్యాచరణ పత్రం; 
వివరణప[త్రం 

Manila దళసరి కాగితపు కవరు 

manipulation హస్తనైపుణ్యం, అభి 
సంధానం 

manipulator అవినీతిపరుడు, చేతిపని 
వాడు 

0201900 చనిపోయినవారి 
పూజించడం 

Mannequin టోపీలు, బట్టలు కట్టి కొట్టు 
ముందు నిలబెట్టిన రూపం 

Manner రీతి, ధోరణి, ఫక్కీ 

mannered రీతిబద్ధ, కృత్రిమమైన 

mannerism అలవాటు, ధోరణి, రీతి 
వాదం 

mannerist art రీతి సంప్రదాయకళ 


ఆత్మలను 


manning agreement నిర్వహణ 
ఒప్పందం 

manoeuvrable వివిధ రకాలుగా మార్చే 

manoeuvre నైపుణ్యం, యుక్తి విన్యాసం 

2001 మొఖాసా, జమీను 

man power మానవ వనరులు/ (శ్రమశక్తి. 
~ planning అవసరమైన పనివారి 
సంఖ్యను అంచనా వేయడం 

manque అ(ప్రసిద్ధ రచయిత/ నటుడు 


mantle ఉత్తరీయం; ఆవరణ, మూత 

Manual శారీరకమైన, సూచనల పుస్తకం, 
పరిచయపట్రం, వివరణప[త్రం 

manufacture తయారీ, నిర్మాణం, ఉత్పత్తి 

manufacturer తయారీదారు, నిర్మాత, 
ఉత్పాదకుడు 

mMmanumission దాస్య విముక్తి 


manure ఎరువు 

mManuring ఎరువు వేయడం 

manus హస్తం, చేయి. ా valgus బయ 
టకు వంకర తిరిగిన చెయ్యి. ా ౪477౮ 
లోపలికి వంకర తిరిగిన చెయ్యి 

manuscript లిఖిత ప్రతి, అచ్చు ప్రతి 

02001 మావో సిదాంతం 

Map రేఖాచిత్రం, పటం, ఆకారం, మాన 
చిత్రం 

marasmus శుష్మించడం, ఎండిపోవడం 

22206 కొల్లగొట్టు, దొంగిలించు 

marble పాలరాయి, గోలీ (కాయ) 

margin అంచు, ఉపాంతం, లాభం, 
మోతాదు 

marginal ఉపాంత, పరిమిత. ా 05 
ఉపాంత వ్యయం. f ౯0౧8 వ్యయాన్ని 
అంచనా వేసి అమ్మకపు ధర నిర్ణయిం 
చడం. ff gr0up కొత్త విలువలను 
పాటించే సమూహం. = productivity 
ఉపాంతోత్సాదకత 

marginally స్వల్పంగా, కొద్దిగా 

margosa వేపచెట్టు 

Marine సముద్ర సంబంధి, వాణిజ్య నౌకా 
దళం, నావికుడు. “= 
సముద్ర బీమా 

maritime సముద్ర/ నౌకా సంబంధి, 
నావిక. ా [4 నౌకా వాణిజ్య న్యాయం 

marjare ఒక మత్తుమందు 

marjuyans మత్తుమందు 


insurance 


mark 


272 mastectomy 





Mark గుర్తింపు చిహ్నం 

mark down అమ్మకపు ధర తగ్గించు 

marked cheque చెల్లించవచ్చునని బాంకు 
గుర్తించిన చెక్కు 

market అంగడి, బజారు, సంత, విపణి, 
మండీ; ధర, గిరాకీ; అమ్ముకొను. ౫ 
capitalization కంపెనీ విలువ. ౯0Me 
on to the ~ కొత్తగా అమ్మకాలు జరుపు. 
~ demand గిరాకీ. flood the ~ 
విపణిని ముంచెత్తు. fా fంre5 విపణి 
శక్తులు. 0% the ~ అమ్మకానికి పెట్టిన, 
కొనేందుకు లభించే. ~ $entiment 
(behaviour) విపణి పోకడలు. ా town 
వాణిజ్య నగరం 

marketable అమ్మదగిన 


marketeer వస్తుసేవల అమ్మకాలను 
ప్రోత్సహించే వ్యక్తి/ సంస్థ 
marketing కయ విక్రయాలు. “= 


strategy వ్యాపార వ్యూహం 

marksman నిశానీదారు, గురికాడు 

marksmanship గురిపెట్టే నేర్చు, లక్ష్య 
శుద్ధి 

maroon వ్యర్థంగా పొద్దుపుచ్చు, పెద్ద 
ధ్వనితో పేలే బాణసంచా, ముదురు 
ఎరుపు రంగు 

marriage పెళ్ళి, కళ్యాణం, వివాహం. గ 
by bride price (or purchase) 
కన్యాశుల్మ వివాహం. m by capture 
పరి(గహణ వివాహం. fాbYy elopement 
పలాయిత వివాహం. ా by exchange 
వినిమయ వివాహం. f by force బలా 
త్మార వివాహం. M by intrusion అనా 
హూత వివాహం. by Mutual love 
గాంధర్వ వివాహం. ా by negotiation 
సంప్రదింపుల వివాహం. f by service 
సేవా వివాహం. fా ల [rial ప్రయో 
గాత్మక వివాహం 


marrow మజ్జ, మూలుగ, ఎముకలోని 
సారం 


215% పంకం, ఊబి, బురద. ా ౫ 
పంకవాయువు 

marshes చిత్తడి నేలలు 

marsupial కడుపుసంచిలో పిల్లను 
మోసుకు తిరిగే 

marsupialization సంచిలాగా కుట్టడం 

martial law సైనిక శాసనం 

martinet కఠిన పరిపాలకుడు 

Martyr మృతవీరుడు, బలిఇచ్చు 

marvellous విస్మయకర, అద్భుత 

Marxism గతి తార్శిక భౌతిక వాదం 

Marxist మార్క్‌ సిద్ధాంతాలను గాఢంగా 
నమ్మే వ్యక్తి. ~ Criticism మార్చిస్టు 
విమర్శ 

25062101 చిత్రాపముఖం 

1225004 చిహ్నం, గుర్తు, తాయెత్తు, రక్షరేకు 

masculinisation పుంస్త్వీకరణ 

Masculinity పురుషత్వం, పుంస్త్వం 

0291: ముసుగు, ఛద్మముఖం 

masochism స్వపీడనరతి 


masquerade మారువేషం, ముసుగు 
నృత్యం 

255 (ద్రవ్యరాశి, ముఖ్యాంశం. 
communication విస్త లకే భావ 


ప్రసారం. - 764/2 ప్రసార మాధ్య 
మాలు. ా (One బాహ్యస్థాయి 
massacre ఊచకోత, సామూహిక వధ, 
నరమేధం 
masses ప్రజలు, జనాలు, జనసందోహం 
massier కళాశిక్షణాలయంలో విద్యార్థి పెద్ద 
massline ప్రజా పంథా/ మార్గం 
mass psychology గుంపు/ మంది మన 
స్తత్వం, సామూహిక చిత్తవృత్తి 
mastectomy స్తనచ్చేదనం 


master 


273 mechanics 





master ఆచార్యుడు, నిష్టాతుడు. ా piece 
ప్రకృష్ణ రచన, ఉత్తమ రచన 

masterliness (పౌఢత్వం 

mastermind మూలకారకుడు 


masturbation హస్తప్రయోగం 

match fixing లాలూచీ క్రీడ 

matching సరిపోల్చడం, సరిపోలడం 

material దవ్యం, భౌతిక. ~ Culture 
భౌతికసంస్కృతి. - fallacies అర్ధగతా 
భాసలు. fా logic అర్ధతర్మం, ఆగమన 
తర్మం 

materialise కార్యరూపం దాల్చు 

materialism భౌతికవాదం 

materia medica బెషధ నిఘంటువు, 
వస్తుగుణ దీపిక 

maternal heart మాత్ళ హృదయం 

maternity (పసూతి, మాతృత్వం 

martriarch మాత్ళస్వామిని 

matriarchal మాతృస్వామ్య 

matriarchy మాతృస్వామ్యం 

matrimonial వివాహ సంబంధమైన, 
వివాహం వల్ల కలిగే 

matrimony వివాహం 

Matrix మాతృక, మాత్రిక 

matron సంరక్షకురాలు, వివాహిత స్తీ 

matter పదార్థం, ద్రవ్యం; మెదడుకు కప్పి 
ఉండే పొర. - 4nd fOrM పదార్థం, 
ఆకృతి. 87” = మెదడు, నాడీ పదార్థం. 
organic ~ జీవపదార్థం. white ~ శ్వేత 
పదార్థం 

maturation పరిణతి, పరిపక్వత, యుక్త 
వయస్సు 

mature (పరి)పక్వ, సంపూర్ణంగా అభివృద్ధి 
చెందిన, ప్రౌఢ, యుక్తవయస్సు పొందిన 

matured పక్వ 

Maturity గడువు, పక్వత, యుక్తవయస్సు 


mausoleum సమాధి (మందిరం) 

mauve లేత ధూమ్రవర్ణం/ రక్తవర్ణం; 
తారుతో కూడిన పదార్థం 

2412 పై దవడ ఎముక, పక్క, ప్రౌఢ 

202 సూక్తి, సామెత, నీతి 

maximisation గరిష్టీకరణ 

Mayor పురపాలకాధ్యక్షుడు 

meagre మిడిమిడి, కొద్ది, తేలిక, సామాన్య 

meal తిండి, భోజనం 

mealy bugs పిండి పురుగులు/ నల్లులు 

620 నీచ, సగటు, మధ్యమ. = 40౫7౯- 
tion సగటు విచలనం. “= difference 
సగటు భేదం. - free path మధ్యమ 
స్వేచ్చా పథం. ~ $quare velocity వేగ 
వర్గ మధ్యమం 

meander నదీ ప్రవాహం, చిక్కుదారి, మెలి 
కలు తిరుగుతూ ప్రయాణించు 

meanders నదీవక్రతలు 

meaningful సార్థక, అర్థవంతమైన 

meanness నైచ్యం 

means of production ఉత్పత్తి సాధ 
నాలు/ కారకాలు 

mean thoughts పిదప బుద్దులు, అల్ప 
బుద్దులు 

measles తట్టు, అమ్మవారు, దద్దు, పొంగు, 
తడపర 

measurement కొలత, ఆది 

meatus సొరంగం. auditory ~ కర్ణాంతర 
సొరంగం. external acoustic ~ బాహ్యా 
కర్ణ సొరంగం. Internal acoustic ~ 
లోపలి చెవిలో సొరంగం. urinary > 
మూత్రద్వారం 

mechanical యాంత్రిక. ~ equivalent 
యాంత్రిక తుల్యాంకం 

mechanics యాం(ిక శాస్త్రం. quantum 
గా పరిమాణ యాంత్రిక శాస్త్రం 


mechanism 274 


mendacious 





mechanism యాం(తికవిధానం, యాంత్రి 


కవాదం, క్రియావిధానం, సంవిధానం, 
చర్యాంతర సూత్రం. homeostatic ~ 
శరీర ధాతుసామ్య క్రియ. f ౮ 
reaction చర్యా సంవిధానం. protec- 
tive ~ రక్షక విధానం 

medal పతకం 

meddle అనాహూతంగా ప్రవేశించు, 
అనవసరంగా జోక్యం చేసుకొను, కలుగ 
చేసుకొను, జోక్యం చేసుకొను 

6612 ప్రసారసాధనాలు, యానకం 

mediation మధ్యవర్తిత్వం 

mediator మధ్యవర్తి 

medicament జషధ సంబంధమైన 

medication బెషధప్రయోగం 

medicinal జెషధ సంబంధమైన. fా herb 
మూలిక 

medicine జెషధం, వైద్యశాస్త్రం. Clinical 
> రోగ వైద్యశాస్త్రం. preventive ~ 
వ్యాధినిరోధక వైద్యశాస్త్రం. psychoso- 
matic ~ మనఃకాయిక వైద్యశాస్త్రం. 

సామాజిక 
social and preventive ~ వ్యాధి 
నిరోధక సామాజిక వైద్యశాస్త్రం. ౫౦౫4/ 
ా సామాజిక వైద్యశాస్త్రం 

medicrea విశేషం లేని, 
సామర్థ్యం గల 

medieval మధ్యయుగానికి సంబంధించిన. 
~ art మధ్యయుగ కళ 

mediocre మామూలు/ సగటు (మనిషి) 


Dan a 
social వైద్యశాస్త్రం. 


సామాన్య 


1661000115 మధ్యస్థనగరం 
Medium మాధ్యమ(0), యానకం, 
వాహకం 


medulla మూలుగ, మజ్జ, అంతస్థ పదార్థం 
medullary అంతస్థ 
megacephaly పెద్దతల 


megacolon బృహదాంత్రం 

mega fauna కంటికి కనబడే జంతువులు 

megalomania మహత్య్వోన్మాదం 

megalomaniac మహత్వోన్మాది 

meiosis క్షయకరణ విభజన 

melancholic విషాదభరితమైన. - 50ng 
విషాదగీతి 

melancholy గుబులు, విషాదస్థితి 

melanoblast అపరిపక్వ వర్ణకణం 

melanoma పుట్టకురుపు. malignant ~ 
చర్మంమీది పుట్టకురుపు 

mellifluous మధురమైన, కోమల 

mellow కారిన్యంసడలిన, కోమల, మెత్త 
బడిన 

melodious (శ్రావ్యమైన. ా 7/72/6౮76 (శ్రావ్య 
సంగీతం. > 50ng శ్రావ్యగీతి 

melodiousness (శావ్యత 

melodrama భావప్రధాన, 
నాటకం 

melted దవీభూత 

melting pot భిన్న సంస్కృతి సమ్మేళన 
స్థితి 

member అంగం, అవయవం, సభ్యుడు 

membrane పొర, స్తరం. basement ~ 


అద్భుత 


ఆధారస్తరం. limiting ~ సీమాంత స్తరం 
memorable చిరస్మరణీయ. ~ event 
చిరస్మరణీయ సంఘటన 
memorandum నివేదిక, జ్ఞాపకపత్రం, 
యాదాస్తు 
memory జ్ఞాపకం, స్మ లత ధారణ 
menace బదిరించు, భయపెట్టు, హానికలి 
గించు; ప్రమాదం, భయం 
menacing ప్రమాదకారి 
menarche రజస్వల 
Mend బాగుచేయు, చక్కదిద్దు 
mendacious సత్యదూరమైన; మిధ్యావాది 


menial 


275 metanym 





menial నౌకరు, నీచసేవకుడు. f jంb5 
చిన్న ఉద్యోగాలు 

meninges నాడీమండలాన్ని కప్పే పొర 

meningitis నాడీ మండల పుటల శోధ 


meningoencephalitis మెదడు పైపొర 
నొప్పి 

meningomyelitis వెన్నుపాముపై పొర 
నొప్పి 

meniscus చంద్రవంక వంటి; వక్రతలం 

menopausal bleeding రజోనివృత్తి కాల 
(స్రావం 

menopause ముట్ట్లుడగటం, రుతువిరతి 

menses బహిష్టు 

menstruation రుతువు 

mensuration క్షేత్రమితి, కొలతలు 

mental మానసిక. ff 4/77//46 మనః 
ప్రవృత్తి. ~ development మానసికాఖి 
వృద్ధి, బుద్ధి వికాసం 

mental agony మనోవేదన 

menticide మనోనాశకం 

mention ప్రసక్తి ప్రస్తావన, నిర్దేశం, చర్చ 

mercenary ధనలుబ్ధి సేవకుడు, కూలి 
సిపాయి 

mercerize నూలుకు మెరుగుపెట్టు 

merchant bank వాణిజ్య బాంకు 

mercy దాక్షిణ్యం, దయ 

mercy killing మరణభిక్ష 

merge విలీనమవు, కలిసిపోవు, మేళవించు 

merger విలీనం, కలపటం 

merging కలయిక, విలీనత 

meridian ధ్రువరేఖ, మధ్యాహ్నరేఖ 

meristamatic tissue విభాజ్య కణజాలం 

meristic విభక్త 

merry (ప్రసన్న, ఉల్లాసకర 

Mesh జాలిక, జాలరం(ధ్రం 

mesmerism కనికట్టు 


mesolithic period మధ్య శిలాయుగం 

mesomorphy దృఢ శరీరాకృతి 

mesophyte సాధారణ వాతావరణ పరి 
స్థితులలో పెరిగే మొక్క 

mesosphere మధ్యస్తరం 

M655 భోజనశాల, అయోమయం, మురికి, 
క్రమపద్ధతి లేని 

message సందేశం, సమాచారం, వార్త, 
సంకేతం 

messenger వార్తాహరుడు, దూత 

messianic పునరావిర్భావ విశ్వాసి 

mess up గందరగోళ పరచు 

mesta గోగునార 

mesurdar కేసరిపప్పు 

metabolism జీవక్రియ 

metacriticism అధి విమర్శ 

metagalaxy విశ్వసమస్తం 

metal కంకర; లోహం. alkaline earth 
“ క్షార మృత్తికా లోహం. *- (filings 
లోహరజం. 720572 ఉత్కృష్ట లోహం. 
transitional ~ పరివర్తన లోహం. గా 
welding లోహాలను అతకటం 

matalanguage అధిభాష 

metalling రహదారి ఉపరితలం 

metallization లోహకరణం 

metallography లోహచిత్రణం 

metallurgist లోహ శోధకుడు 

metallurgy లోహశోధన, లోహ సంగ్ర 
హణ శాస్త్రం 

metamerism వర్ణాభాసత, సమావయవత 

metamorphism రూపాంతరణం, పూర్ణ 
పరివర్తన 

metamorphic change రూపవిక్రియత 

metamorphosis రూపవి క్రియ 

metanym అర్ధపల్లవం 


metaphor 


276 milieu 





metaphor రూపకం 

metaphorisation సద్భశీకరణం 

metaphysical అధిభౌతిక. ~ emptiness 
ఆధిభౌతికశూన్యత. f Idealism S8 
భౌతిక భావవాదం. “= painting అధి 
భౌతిక చిత్రణ 

metaphysics అధిభౌతిక శాస్త్రం, తత్త్వ 
జ్ఞానం 

metapsychology అధిమానసిక శాస్త్రం 

metastasis రోగసంబంధి కణవ్యాప్తి 

metatarsalgia అరికాలి ఎముకలనొప్పి 

metatarsus అరికాలు 

metathesis వర్ణవ్యత్యయం 

meteorology వాతావరణశాస్త్రం 

meteor ఉల్క; ఉల్మాపాతం 

methileaf మెంతికూర 

method పద్దతి, విధానం. fా ౦6౦ 
difference విభేద విధానం. - ౮ 
questionnaire ప్రశ్నావళి విధానం. - 
of tenacity అభినివేశ విధానం 

methodology పరిశోధనపద్ధతి 

meticulous జాగరూకంగా పరిశీలించే, 
ఖచ్చితమైన 

metonomy అర్థవిస్తృతి 

metre ఛందస్సు 

metrology తూనికలు, కొలతలకు సంబం 
ధించిన శాస్త్రం 

metropolis మహానగరం, రాజధాని 

mezzanine finance సహాయక రుణం 

mezzanine floor రెండు అంతస్తుల మధ్య 
ఎత్తు తక్కువగా ఉండే మరో అంతస్తు 

micelle జిగట పదార్థంలోని పరమాణువుల 
సమూహం 

21000 సూక్ష్మ. ా 427420౮౧ సూక్ష్మ విశ్లే 
షణం. - 7/7 సంక్షిప్తీక్సృత చిత్రం. - 
wave సూక్ష్మతరంగం 


microbiology సూక్ష్మజీవశాస్త్రం 


microcephaly లఘుశీరస్సు, చిన్నతల 

microcosm _ సూక్ష్మజగత్తు, సూక్ష్మ 
ప్రపంచం 

21000716 లఘుకణం 

microgenetic సూక్ష్మజీవ సంబంధి 

01000102)” సూక్ష్మ వస్తువుల అధ్యయనం 

micropsia వస్తు పరిమాణాన్ని సరిగా 
గుర్తించలేకపోవడం 

microscope సూక్ష్మదర్శిని. electron ~ 
విద్యుత్మణ సూక్ష్మదర్శిని 

microsurgery సూక్ష్మదర్శినితో చేసే శస్త్ర 
చికిత్స 

micturition మూత్రవిసర్జన 

middle management 
యాజమాన్యం 

midgut మధ్యాంతర 

midriff రొమ్మును, ఉదరాన్ని వేరుచేసే 
మాంసపు పొర 

midstream నీటియేరు 

midterm poll మధ్యంతర ఎన్నికలు 

mMidwf౭ మంత్రసాని 

midwifery (పసూతివైద్యం 

mighty శక్తిమంతమైన, ప్రబల 

migraine శిరః పార్వశూల, ఒపదలయేరు 

migrate వలసపోవు, తరలిపోవు 

migration వలస 

11 శ్రేణి, వరుస 

mld సౌమ్య, మృదుల. f alkali మృదుల 
క్షారం. గ $teel మెత్తని ఉక్కు 

mildew బూడిద తెగులు, బూజు 


మధ్యస్థాయి 


milestone మైలురాయి, ముఖ్యమైన సంఘ 
టన 

Miliary జొన్నగింజ వంటి 

Milieu సాంఘిక పరిసరాలు, పని పరి 
సరాలు, జీవన వాతావరణం 


militancy 


277 misnomer 





militancy సమరశీలత, రణప్రీతి 
militarism సైనికవాదం 


Military సైన్యం, సేనా సంబంధి, సైనిక. 
~ alliance సైనిక కూటమి. base 
సైనిక స్థావరం. ~ government సైనిక 
ప్రభుత్వం. ా psychology సేనా మనస్త 
త్వాధ్యయనం 

militia పౌర సైన్యం 

milk పాలు. brea5t ~ తల్లిపాలు. 
humanized ~ చనుబాలను పోలుపాలు. 
~ of lime సున్నపు నీటి తేట 

milky way పాలవెల్లి, పాలపుంత 

Millets చిరు ధాన్యాలు, మొక్కజొన్న 

million పదిలక్షలు 

millipede సహస్రపాది 

106 మూకాభినయం (చేయు) 

116 మనస్సు. - blowing ఆశ్చర్యాన్ని/ 
విభ్రమాన్ని కలిగించే. - bogging 
మనస్సును కలవరపరచే, అతిక్లిష్టమైన. 
unsound ~ చిత్త (భ్రమణం 

mine గని 

mineral ఖనిజం, లోహం. Chemistry 
ఖనిజ రసాయన శాస్త్రం. - ౫4// ఖనిజ 
లవణం 

minerology ఖనిజ విజ్ఞాన శాస్త్రం 

mingle కలియు, కలుపు 

mingled మిశ, మి(శిత 

miniature సూక్ష్మ లఘుచిత్రం 

minima కనిష్టాలు 

minimum కనీసం, అతితక్కువ, కొద్దిపాటి. 
~ support price కనీస మద్దతు ధర. 
~ wage కనీస వేతనం 

minor arts ఉపకళలు 

minorities అల్పసంఖ్యాకులు 

minority group అల్పసంఖ్యాక వర్గం 

mint టంకసాల 


minth పొదీనా ఆకు 

Mins మినహా (యింపు), తీసివేత, రుణం 

2010050016 చిన్నది, సూక్ష్మమైనది, స్వల్ప 
మైనది 

miracle అద్భుతం, అలౌకికం, ఆశ్చర్య 
కరం, మాయ 

mirage ఎండమావి, మరీచిక, కాల్పనిక 
వస్తువు 

mirror అద్దం, దర్పణం 

misappropriate దుర్వినియోగం చేయు 

misappropriation దుర్వినియోగం 

miscarriage గర్భ స్రావం/ పాతం, 
విఘాతం 

miscellaneous ప్రకీర్ణ, వివిధ, చిల్లర, 
నానావిధమైన, సంకీర్ణ 

mischief దుండగం, దుశ్చేష్ట, చేటువని, 
హాని, అఘాతం, అపహాస్యం 

miscibility మిశణీయత 

miscible మిశ్రణీయ 

misconception భమ, దురభిప్రాయం 

miscreant దుండగుడు 

misdeed దుశ్చర్య 

miser పిసినారి 

miserliness పిసినారితనం, పీనాసితనం 

miserly లబ్ద, పిసినారి 

misfeasance అపకార్యం, ఉల్లంఘన, అతి 
క్రమణ, అక్రమఫప్రవర్తన 

misfeasor అపకారి, అక్రమవర్తి 

misfortune గ్రహచారం, దురదృష్టం 

misgiving అపోహ, అనుమానం 

mishap దుర్హటన, జరగకూడనిది, దుస్సం 
ఘటన 

misinterpret తప్పుగా అర్థంచేసుకొను, 
వక్రభాష్యం చెప్పు 

1316264 తప్పుదారి పట్టించు 

misnomer  అవప్రయోగం, అపోహ, 
దురభిప్రాయం 


missing link 278 


molest 





missing link తప్పిన లంకె, మధ్యలో 
తప్పిన విషయం/ సమాచారం 

mt మంచు 

mistake పొరపాటు, నేరం 


mistrust అపనమ్మకం 

Mite పురుగు. ith ~ గజ్జిపురుగు 

mitigate ఉపశమనం కలిగించు, తగ్గించు 

mitral ద్విపత్ర 

mixed bag కలగూర గంప, రకరకాల 
మనుష్యుల స్వభావం, దృఢ సంకల్పం 

mixed constitution మిశ్రమ రాజ్యాంగం 

mixed farming మిశ్రవ్యవసాయం 

mixoscopia ఇతరుల లైంగిక చర్యలను 
గమనించడంద్వారా ఉత్పన్నమయ్యే కోరిక 

mixture మిశ్రమం 

Mnemonic ధారణానుకూలమైన, జ్ఞాపక 
శక్తికి సహాయపడు 

moan మూలుగు 

200 గుంపు, క్రమశిక్షణ పాటించని జన 
సమూహం, మూక 

mobbing ఇతర జంతువులను భక్షించ 
డానికి చేసే వేధింపు 

mobile చలనశీల, గమన, కదిలే, చలత్‌ 
శిల్పం. గ Clinic సంచార వైద్యశాల 

mobilisation సమీకరణ, పోగుచేయడం 

mobocracy మూకస్వామ్యం, మందిపాలన 

001: పరిహసించు, ఎగతాళిచేయు, వెక్కి 
రించు 


mockery అవహేళన,  తిరస్మారంతో 


మాట్లాడటం, విజయవంతం కాని, 
విలువలేని 

mockingly వెక్కిరింతగా 

model మాదిరి, (ప్రతిమ, నమూనా; 


వ్యాపార ప్రకటనలలో పాల్గొనే కళా 
కారిణి/ కళాకారుడు 
modelling వ్యాపార ప్రకటనలకు నటిం 


చడం, చిత్రకారుని చిత్రాలకు నమూనాగా 
భంగిమలు ప్రదర్శించడం 

20606110 వర్ణిక 

moderate మితవాది, మితస్వభావం గలు; 
స్నేహపూర్వకంగా చర్చించు/ పరిష్కరించు 

moderation సమన్వయం, వివాదపరిష్క 
రణ 

modern నవీన, ఆధునిక 

modernisation ఆధునికీకరణ, నవీకరణ 

modernism ఆధునికవాదం, కొత్తదనం 

modernist ఆధునికతావాది, నవ్యతావాది 

modest నమ, నిగర్వి, సచ్చీల, వినత 

modesty నిరహంకార, నమత, బిడియం 

modification మార్చు, రూపాంతరణం 

modus operandi కార్యనిర్వహణ పద్ధతి 

mofussil (గామీణ, నగరేతర, నగర పరి 
సర 

mohava seed ఇప్పగింజ 

moiety అర్థం, సగం, అంశం, భాగం 

moist ఆర, తడి, తేమ 

moisture తడి, ఆగత, చెమ్మ (గాలిలోని) 
తేమ 

moisturizer తేమ కలిగించే 

molar formula అణుసంకేతకం 

molar weight అణుభారం 

molecular అణు. ~ biology అణుజీవ 
శాస్తం. Collision theory అణ్వభఖి 
ఘాత సిద్ధాంతం. ~ composition 
అణుసంఘటనం. f configuration 
అణువిన్యాసం. ా diffusion అణు విస్త 
రణం. ా genetics అణు జన్యుశాస్త్రం. 
~ heat అణూష్టత. = physics అణు 
భౌతికశాస్త్రం 

molecule అణువు 

molest అత్యాచారం చేయు, గేలిచేయు, 
తొందరపెట్టు 


mollify 


279 moral obligation 





mollify శాంతపరచు, సమాధానపరచు 

molomitable కఠినమైన, దృఢమైన, ఆచ 
రణ సాధ్యంకాని 

moment క్షణం, లిప్త 


momentary క్షణిక, తాత్మాలిక, అస్థిర 

momentum కదలిక, ద్రవ్యవేగం, గతి 
భారం, వేగ గతి 

monadism చిదంశవాదం 

monarch రజ/ రాణి 

monarchy రాచరికం 

2010)” దబ్బు, ద్రవ్యం. ా lender వడ్డీ 
వ్యాపారి. - 7727267 పెద్దలాభాలను 
చేకూర్చే చిన్న అంశం 

10101900 ఏకతావాదం 

monistic theory of sovereignty 
ఏకసార్వభౌమాధికార సిద్ధాంతం 

monitor పర్యవేక్షకుడు, బడిపెద్ద, ఇనప 
నౌక, విదేశీ కార్యక్రమ శ్రోత. Cardiac 
ఆ హృదయమాపకం 

monk సన్యాసి 

010 ఏక్క ఒకే. ా adi ఏకామ్లక. గా 
atomic ఏకపరమాణుక. ff basic 
ఏకక్షారక. ా Chromatic ఏక వర్ణక. ౫ 
tropic ఏకరూపక. f [r0py ఏకరూపత. 
~ valent ఏకసంయోజక 

monocentric ఏకకేం ద్రీకృత 

monochrome ఏకవర్ణకం 

monocular ఏకాక్షి 

monodrama ఏకపాత్రాభినయం 

monogamous ఏకభర్త్రత్వం/ పత్నీత్వం 

monogram సంక్షిప్తముద్ర 

monograph ఏకవిషయక రచన 

monolith ఏకశిల, ఏకాండ శిల్పం 

monologue స్వగతం, ఏకభాషణ 

monomial ఏకపదం 

monophagous ఏకభక్షక 


monophthog ఏకస్వరం 

0100169812 ఏకాంగవాతం 

monopolised trade గుత్తవ్యాపారం, ఏక 
స్వామ్య వ్యాపారం 

monopolist గుత్తేదారు. M COMpetition 
ఏకస్వామ్య స్పర్ధ 

010001” ఏకస్వామ్యం, గుత్తాధిపత్యం. 
~ capitalism గుత్త పెట్టుబడిదారీ 
విధానం 

monopsony ఏకస్వామ్యం 

monosaccharide ఒకే కర్బన శృంఖలం 
గల చక్కెర 

monotheism ఏకేశ్వరవాదం 

monotonous ఒకే విధమైన, మార్పులేని 

monsoon రుతుపవనాలు 

mons pubis కామపీఠం 

monstrous విపరీతం, భయానక, రాక్షస, 
అసహజ 

montage ప్రకీర్ణకం 

monument కీర్తి స్తంభం, స్మారక (స్తంభ)ం 

monumental స్మరణీయ, సముదాత్త 

mood మనస్థితి, చిత్తవృత్తి, అర్థం, విధం 

10065 ప్రాకారాలు 

moongbean పెసరపప్పు 

mంంnlight వెన్నెల, జ్యోత్స్న 

mooring లంగరు స్థానం, ఆశ్రయం 

mora మా(త్ర 

moraic metre మాత్రాఛందస్సు 

moraine హిమానీ మృత్తిక 

moral code నైతిక నియమావళి 

morale నైతిక స్థితి, ఉత్సాహం, ధైర్యం 

moral fibre నిశ్చయ స్వభావం, నైతిక శక్తి 

moral intution నైతికాంతర్చుద్ధి 

moralist నీతివాది 

moral judgement నైతిక నిర్ణయం 

moral obligation నైతిక బాధ్యత 


moral saying 280 muck 





moral saying సూక్తి, నీతివాక్యం 


moratorium రుణస్థగనం/ విరామం 

morbid వ్యాధిగ్రస్తమైన 

morbidity అనారోగ్య స్థితి, రోగవ్యాప్తి, 
వ్యాధిగ్రస్తత, వికారం, వికృతి 

morbidity rate రోగాల సంఖ్య 

10164 ఆచారాలు, సంప్రదాయాలు, కట్టు 
బాట్లు 

0110౪4 మరణోన్ముఖ, చావుకు దగ్గర 
పడ్డ, జీవితం చివరి దశకు చేరబోతున్న 

moribunde మృత్యున్ముఖమైన, అవసాన 
దశ 

morlify అవమానించు 

moron బుద్ధిహీనుడు, మూర్చుడు 

morose బాధాకరమైన, కోపంగా ఉన్న 

morpheme పదాంశం 

morphine నల్లమందు, అభిని 

morphology పదనిర్మాణ (శాస్త్ర)ం 

morphospecies విలక్షణ జీవుల 
సమూహం 

mortal మర్య, అనిత్య, మర్వుడు 

mortality మృతుల సంఖ్య, మృత్యువు. 
infant ~ శిశుమరణాలు. Maternal ~ 
ప్రసూతి మరణాలు 

mortgage తాకట్టు, తనఖా, కుదువ, ఆడు 
మానం 

mortido చావాలనే కోరిక 

mortification అవమానానికి గురిచేయు, 
మనసు గాయపరచు 

mortuary శవగృ్భహం 

mosaic పొడతెగలు, చిత్రాస్తరం. ా gold 
మచ్చు బంగారం 

1105646 మసీదు, ముస్లిముల ప్రార్థనాస్థలం 

1055 8016 శైవల స్వర్ణం 

most favoured nation అధికాదృతజాతి 
మర్యాద 


motel మార్గమధ్యంలో కారుతో సహా బస 
చేసే గృహం 

mMంth చిమ్మట 

mother అమ్మ, తల్లి. expectant ~ గర్భ 
వతి. lactative ~ పాలిచ్చే తల్లి. = 
liquor మాతృద్రవం. ౧ pearl శుక్తి 
గర్భం. ా fongUue మాతృభాష 

motherhood మాతృత్వం 

moth-proof (కిమి నిరోధకం 

motif వివిధ గాథల మూలాంశం 

motile చలనం ఉన్న 

motility చలనశీలత 

motion గమనం, చలనం, గతి, తీర్మానం. 
angular ~ కోణీయ చలనం. relative 
= సాపేక్ష చలనం. resulting ~ ఫలిత 
చలనం 

motivation (పరణ, (ప్రేరేపణ 

motivator ప్రోత్సాహకుడు 

motive అభిమతం, ఆశయం, అర్థం, 
ఉద్దేశం 

motor (పరక, చోదకయం[త్రం 

04140 అనుకూలంగా మార్చు, మలచు 
కొను, నమూనా, మూస 

moulding పరిష్మరణం, పోతపాయ్యడం 

016 ఆరోహించు, అలంకరించు, అతి 
కించు, పెరుగు, అధికమగు; వాహనం, 
కొంద 

000 ఏడ్చు, విచారించు, దుఃఖించు 

mouse చుంచెలుక (కంప్యూటర్‌) చాలని 

mouth నోరు. M Of the furnace కొలిమి 
ముఖం. ~ (0 mouth respiration 
ముఖాముఖి శ్వాసక్రియ 

movable joints కదిలే కీళ్ళు 

movable property చరాస్తి 

Muck బురద, పేడ, ఎరువు. - raking 
బురద చల్లడం 


mucus 281 


myelography 





mucus బంక; శ్లేష్మం 


64 బురద, పంకం, రొంపి. ా flow 
పంక ప్రవాహాలు. గ 70646 గడ్డ కట్టిన 
బురద 

muff తప్పులు చేయు 

mul దీర్ధంగా ఆలోచించు 

multi-accentuality బహు సంకేతికత 

multi-culturalism బహు _ సంస్కృతీ 
పరత్వం 

multi-discursive అర్థవైవిధ్యం 

multifarious బహువిధ, అనేక(ప్రకారక) 

multigravida బహు(ప్రసూతి 

multi-lingual బహుభాషీయ 

miltilingualism బహుభాషీయత 

multinational బహుళజాతీయ. *- 
corporation బహుళజాతిసంస్థ, డ్రా 
states బహుళజాతి రాజ్యాలు 

multiparty system బహురాజకీయ పక్ష 
విధానం 

multiple taxation బహుళ శుల్క 
విధానం 

multiplex బహు విభాగాలు/ ముఖాలు 

multiplice గుణకం 

multiplicity బహుళత్వం, అనేకత్వం 

multipurpose బహుళ ప్రయోజక 

multivalent బహుసంయోగ సమర్థ. క్ర 
vaccine బహు (ప్రయోజనకారి టీకాలు 

040 మౌనం, నిశ్శబ్దంగా ఉండు 

mumbo jumbo నిరర్థకం, నిర్హేతుకం, 
అసంబద్ధం 

mummification మృతదేహాలను భద్రపర 
చటం 

Mm ప్రాచీన మానవ కళేబరం. - 
portraits శవపేటికల మీది మూర్తి 
చిత్రాలు 

Mumps గవద బిళ్లలు 


Munch నములు 
mundane ప్రాపంచిక, ఐహిక, లౌకిక 
munificent దానశీల, ఉదార 


05108 న్యాయాధిపతి 
Mural కుడ్యచిత్రం. - painting కుడ్య 
చిత్రణ 


muriform ఇటుకల గోడవలె 

Murine చుంచు (ఎలుక జాతి) లాంటి 

murk చీకటి; దట్టమైన మంచు పొగ, 
మసక 

murky చీకటిగా ఉండే, రోత పుట్టించే, 
మసకబారిన 


murmur గుసగుస, గొణుగుడు. 
cardiac ~ హృదయం నుంచి పుట్టె అవ 
క్రమ శబ్దం 


mMurmuring నసుగుడు, గొణుగుడు 

muse కవితాశక్తి, గాఢాలోచన, పర 
ధ్యానంగా ఉండు 

mushroom పుట్టగొడుగు, కొత్తగా ధన 
వంతుడైన వ్యక్తి, తాత్మాలిక, సాధారణ 

musicologist సంగీతశాస్త్ర (ప్రవీణుడు, 
కొత్తరాగాల సృష్టికర్త 

muskmelon కర్చ్ళూజ 

muslin దువ్వలువ, సూక్ష్మవస్ర్రం 

musty మురిగిన, దుర్గంధపూరిత 

mutation ఆకస్మిక పరివర్తనం, ఉత్పరి 
వర్తన 

mutilate వికృతీకరించు, ముక్కలు చేయు, 
ఖండించు, ఛిన్నభిన్నమైన 

mutilation ఖండనం, విరూపణం 

mutiny తిరుగుబాటు, పితూరీ, విద్రోహం 

0721212 కండరాల నొప్పి 

myasthenia కండరాల దుర్భలత్వం 

mycelium శిలీంధ్రజాలం 

mycology శిలీంధ్రశాస్త్రం 

076149 వెన్నుపాము నొప్పి 

myelography వెన్నుపాము చిత్రణ 


myocarditis 


282 narrow casting 





myocarditis గుండ కండరాల నొప్పి 

myocardium గుండ కండరం 

070109 కండరశాస్త్రం 

myomectomy గర్భాశయం నుంచి కణితి 
తొలగింపు 

myopathy కండరాల జబ్బు 

70012 హ్రస్వదృష్టి 

myosistis కండరాల బాధ 

myriad అనేక, పదివేల సంఖ్య 

myrobalan కరక్కాయ 

mystery మర్మం, రహస్యం, అద్భుతం 


mystical power మహాత్యం, మహత్తు 

mysticism మార్మిక వాదం, అనుభూతి 
వాదం 

mystification గూఢపరచటం, మభ్య 
పెట్టడం 

mystique సం(భమకారిత్వం 

myth కల్పితకథ, పురాణ గాథ 

mytheme పురాణ గాథాంశం 

mythology పురాణ గాథా సర్వస్వం 

mythopoeia పురాణీకరణ 

myxoedema నంజువంటి వ్యాధి 


Nn 


nab అదుపులోకి తీసుకొను, పట్టుకొను, 
చుట్టుముట్టు 

2013 ప్రవక్షృ వర్గం 

nacre ముత్యపు చిప్పలోని మెరిసే పొర; 
పూత 

nacreous pigment ముత్యక్తా వర్ణదం 

nacrissism స్వరూప/ ఆత్మకాముకత 

naevus పుట్టుమచ్చ 

128 చాడీలు చెప్పు, సాధించు, తప్పుపట్టు 

nagging సాధింపు 

nail గోరు. - biting గోళ్ళు కొరు 
కోవడం. ~ ingrowing వక్రనఖం, 
వంకరగోరు 

nailbed గోరుకింద మెత్త(టిభాగం) 

nailing మేకు కొట్టడం 

naive కల్లాకపటం లేని, కుటిలం కాని, 
అయామక, సరళ 

naivete ఆలోచనలలో, _ వేషధారణలలో 
అతి సామాన్యంగా ఉండడం, బోళాతనం 

naked debenture హామీగా ఆస్తులను 
భద్రపర్పకపోవడం 

namby pamby తేలికగా ఆవేశాలకు 
లోనయ్యే 


nanism మరుగుజ్ఞాతనం 

nano metre మీటరులో వెయ్యికోట్ల వంతు 

napalm రసాయనికాయుధం 

nape వెనుకభాగం 

narcissism స్వయం (ప్రేమ, స్వానురక్తి, 
స్వరూప కాముకత 

narcissist స్వయంమోహితుడు 

narcoanalysis నిద్రావస్థలో మానసిక 
చికిత్స చేయడం 

narcolepsy నిద్రపోవాలనే బలమైన కోరిక 

narcomania మత్తుపదార్థాలు సేవించాలనే 
కోరిక 

narcosis మత్తు, సుషుప్తి 

narcotic మత్తు మందు, మాదక ద్రవ్యం 

narcotization మత్తెక్కించడం 

nares నాసికా రంధ్రాలు, ముక్కుపుటాలు 

narratee (ఊహా) శ్రోత 

narration కథనం 

narrative కథనాత్మకం, 
వృత్తాంతం, కథ 

narratology కథనాధ్యయనం 

narrator కథకుడు, కథకురాలు 

narrow casting పరిమిత(ప్రసారం 


వర్ణనాత్మకం, 
© 


narrow market 


283 naturialism 





narrow market సంకుచిత విపణి 


narrow transcription సూక్ష్మలేఖనం 

nasal ముక్కుకు సంబంధించిన; అను 
నాసిక(౦). - bone ముక్కు ఎముక. గ 
passages నాసికా ద్వారాలు. “- 
septum నాసికా విభాజకం 

nascent ఆరంభం, సద్యోజాతం, నవజాత 

nasolabial నాసికకూ పై పెదవికీ సంబం 
ధించిన, నాసోష్ట సంబంధి 

nasolacrimal నాసా(శు 

nasolacrimal duct నాసా(శునాళం 

nasty అసహ్యకర, నీచ, చీకాకుతో కూడిన 

natalist జనాభా పెరుగుదలను ప్రోత్స 
హించే వ్యక్తి 

natality జనన సూచి 

nation జాతి, దేశం, ఒక దేశ పూజ 

260021 జాతీయ. ~ liberation move- 
ment జాతీయ విమోచనోద్యమం. a 
liberation struggle జాతీయ విమోచన 
పోరాటం 

national accounting జాతీయాదాయ 
గణనం 

national bank జాతీయ బాంకు 

national bourgeoisie జాతీయ బూర్జువా 
వర్గం 

national chauvinism జాతీయ దురహం 
కారం, సంకుచిత జాతీయ భావం 

national debt జాతీయ రుణం 

national democracy జాతీయ ప్రజా 
స్వామ్యం 

national income జాతీయాదాయం 

nationalisation జాతీయూకరణం 

nationalise జాతీయం చేయు: కేంద్ర 
ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చు 

nationalised bank జాతీయం చేసిన 


బాంకు 

nationalism జాతీయతావాదం 

nationality జాతీయత 

national minorities జాతీయాల్చ సంఖ్యా 
కులు 

national question జాతుల సమస్య. - 
socialism జాతీయ సామ్యవాదం 

nation states జాతి-రాజ్యాలు 

native country జన్మభూమి 

native language మాతృభాష 

nativity దేశీయత, 
జననం 

natter పిచ్చాపాటీ 


వాస్తవ్యత, జన్మ, 


natural ప్రాకృతిక, సహజ, స్వభావసిద్ధ, 
జన్మసిద్ధమైన 

natural citizen జన్మతః పౌరుడు 

natural hazard ప్రకృతి వైపరీత్యం 

naturalism సహజవాదం, ప్రకృతి వాదం 

naturalist ప్రకృతి ధర్మవాది/ ప్రియుడు 

naturalistic fallacy ప్రాకృతికాభాస 

naturalization పౌర(స)త్వ ప్రదానం, 
సహజీకరణ, వాస్తవీకరణ 

natural law ప్రకృతి సూత్రం 

natural manure స్వాభావికపు/ స్వత 
సిద్ధంగా లభించే ఎరువు 

naturalness స్వాభావికత 

natural philosophy ప్రాకృతిక తత్త్వ 
శాస్త్రం 

natural vegetation సహజ వృక్ష 
సమూహం 

natural wastage సహజనష్టం 

nature ప్రకృతి, స్వభావం. > conserva- 
tion 0746౯7 ప్రకృతి పరిరక్షణ చట్టం 

naturialism ప్రకృతి వాదం, సహజాత 
వాదం 


naughty 


284 neo-behaviorism 





naughty £08 

120562 డోకు, వికారం, ఏహ్యభావం, రోత 

nauseant వికారం కలగజేసే 

navel బొద్దు, నాభి 

navicular నౌకాకార 

naxalites తీవ్రవాదులు, 
కమ్యూనిస్టులు 

nazism నాజీవాదం 


అతివాద 


nearest సత్వర, తక్షణ, అత్యంత సన్నిహిత 

near money సులభంగా మారకం చేయ 
గలిగే ద్రవ్యసాధనాలు 

nearness దగ్గరితనం, చుట్టరికం, సాన్ని 
హిత్యం 

nebula నీహారిక, ఆకాశగంగ, నేత్రపటలం 
లోని నల్లమచ్చ 

60810310” మబ్బువలె ఉండడం 

nebulous మబ్బులాంటి, నీహారిక వంటి, 
అస్పష్ట, ఆకారరహిత 

necessity అవసరం, ఆవశ్యకం 

neck గొంతుక, (గీవం, మెడ 

60000210” మంత్రవిద్య, భూతవైద్యం 

necromania శవాలపై విపరీత ఆకర్షణ 

necrophilia శవమైథునం 

1600011126 మృతశరీర సంబంధం గల 

necrophobia శవాలంటే భయం 

necrosis ధాతు విచ్చిన్నత/ నిర్జీవత 

necrospermia శుక్రంలో జీవకణ నిర్జీవత 

160066 నిర్జీవమైన 

necroscopy (autopsy) శవ పరీక్ష 

nectar అమృతం 

needle సూది, సూచి. Mypodermic ~ 
మందు సూది 

needling కంటి శుక్షానికి సూదితో చేసే 
వైద్యం 

neem seed వేప విత్తనం 


nefarious (కూరమైన, ఆటవికమైన, 


దారుణమైన, అనైతికమైన, చట్టవిరుద్ధ 
మైన 
negate ఖండించు, తిరస్మరించు, నిషే 
ధించు 


negation వ్యతిరేకించడం, _ నిరాకరణ, 
అభావం 

negationist వ్యతిరేకవాది, _ విధ్వంసక 
విమర్శకుడు 

negative రుణాత్మకం, _రుణరాశి. 


charge రుణావేశం. > deviation రుణ 
విచలనం. f /0౫ రుణ దీప్తి - 707 
రుణ అయాన్‌ 

negatively రుణాత్మకంగా, వ్యతిరేకంగా 

negative phase సాధారణ కార్యక్రమా 
లను కొనసాగించలేని సమయం 

negative term అభావార్థక/వ్యతిరేకార్థక 
పదం 

negativism వ్యతిరేకతత్త్వం 

negotiable బదలాయించదగిన, మార్చ 
దగిన, వినిమయం చేయదగిన 

negotiable instrument బదలాయించ 
దగిన పత్రం, అన్యాక్రాంతయోగ్య పత్రం 

negotiate చర్చించు, సంప్రదించు, అమ్ము, 
బదిలీచేయు 

negotiating table చర్సా వేదిక 

negotiation అన్యాక్రాంతత్వం, సంప్ర 
దింపు, బదలాయింపు, వినిమయ 
విధానం 

negotiations మంతనాలు, సంప్రదింపులు 

negotiator చర్చలలో పాల్గొనే/ ప్రాతినిధ్యం 
వహించే వ్యక్తి 

neighing (గురపు) సకిలింత 

nematode గోళక్రిమి 

neo నవ 

neo-behaviorism నూతన ప్రవర్తన 

వాదం 


neo-classical art 285 


neuritis 





neo-classical art నవ్య ప్రామాణిక కళ 

neo-classicism నవ్య ప్రామాణిక వాదం, 
నవీన సంప్రదాయవాదం 

neo-colonialism నయా/ కొత్త వలస 
వాదం 


neo-expressionism నవ్య విభావనవాదం 
neo-expressionist నవ్య విభావనవాది 
neo-historicism నవ్య చారిత్రకవాదం 
neo- humanism నవ్యమానవవాదం 
neolithic కొత్త రాతియుగానికి చెందిన. 
~ period నవీన శిలాయుగం 
neologism నూత్న పదసృష్టి 
neology కొత్తపదాల సృష్టి 
neonatal పుట్టిన మాసంలోపల 
neonate నెల నిండని శిశువు. ా larVae 
డింభకం, అప్పుడే పుట్టిన జీవి 
neophobia కొత్త అంటే భయం 
neoplasm కణితి 
neoplasticism నవ కల్పనావాదం 
neorealism నవ్యవాస్తవతావాదం 
neoteny పెద్దవాళ్ళలోని అపరిపక్వ లక్ష 
ణాలు 
nephritis మూత్రపిండ బాధ 
nephrogenic మూత్రపిండజ (న్య) 
nephrolithiasis మూత్రపిండంలో రాళ్ళు 
ఉండడం 
nephrolithotomy మూత్రపిండాల నుంచి 
రాళ్లు తొలగించటం 
nephrology మూక్రపిండ శాస్త్రం 
nephrosis మూత్రపిండ వ్యాధి 
nephrostomy మూక్రపిండాల ఛిద్రీకరణ 
nepotism ఆభ్రిత పక్షపాతం, బంధు ప్రీతి 
nerve నాడి. afferent ~ అభివాహినాడి. 
automatic ~ స్వయంచోదిత నాడి. 
cranial ~ కపాలనాడి. 
ప్రేరక నాడి. - 4౭4%టూ నరాలు దెబ్బ 
తినడం వల్ల కలిగే చెముడు. efferent 


motor ~ 


అపవాహినాడి ా grafting నాడిని 
అంటుకు. parasympathetic ~ 
పరానుభూతనాడి. 
పరిధీయనాడి. sensory ~ స్పర్శనాడి. గ 
5uture నరాన్ని కుట్టి అతికించడం 
nerve gas నాడీ వాయువు 
nervism నాడీ నియంత్రణ వాదం 
nervous నాడీ సంబంధమైన, ధైర్యంలేని 
nervously అధైర్యంగా, భయంతో 


peripheral ~ 


nervousness అధైర్యస్థితి, నరాల బల 
హీనత 

nest గూడు, గుంపు, సమూహం. Cell 
కణ సమూహం 

net వల, నికరం. ~ asset value (NAV) 
నికర ఆస్తి విలువ. ా asset value per 
5hare వాటా ఒక్కంటికి నికర ఆస్తి 
విలువ. “= 00/4 value తరుగుదలను 
తీసివేయగా మిగిలిన విలువ. ా 640% 
నికర నగదు. *= eEXpenditure నికర 
వ్యయం. = foreign investment నికర 
విదేశీ పెట్టుబడి. - ౩47 నికరలాభం. 
~ income నికర ఆదాయం. f /0 
నికర నష్టం. M national product 
నికర జాతీయోత్పత్తి. -- price నికర 
ధర. ా profit నికర లాభం. * 
revenue నికర రాబడి. M value 
నికరమూల్యం. = 54147) నికర జీతం. 
~ weight నికర బరువు. “= wంrth 
నికర సంపత్తి. ా eld నికర దిగుబడి 

network జాలాకార వ్యవస్థ, యంత్రాంగం 

neural నాడీ సంబంధమైన 

neuralgia నాడీ సంబంధమైన నొప్పి 

neurasthenia నరాల బలహీనత 

neurectomy నాడీచ్చేదన 

neuritis నాడీ బాధ. alcoholic ~ మద్య 
పానం వల్ల వచ్చే నాడీ బాధ. 1206476 
~ మధుమేహం వల్ల వచ్చే నాడీ బాధ 


neuro 


286 niggardly 





neuro నాడీ సంబంధమైన 

neurogenesis నరాల పెరుగుదలను వివ 
రించటం 

neurologist నాడీ శాస్త్ర నిపుణుడు 


neurology నాడీ శాస్త్రం 

neuropathology నాడీ (సంబంధ) వ్యాధి 
విజ్ఞాన శాస్త్రం 

neuropathy నరాలవ్యాధి 

neurophysician నాడీ శాస్త్ర వైద్యుడు 

neurosis మనోదౌర్భల్యం. anxiety ~ 
మనోవ్యాకులత. cardiac ~ గుండెజబ్బు 
ఉందేమోనన్న చింత 

neuro-surgeon నాడీ శస్త్రచికిత్సకుడు 

neurosurgery నాడీ శస్త్ర చికిత్స 

neurosyphilis నరాలకు సోకిన సవాయి 
వ్యాధి 

neurotic మానసిక రోగి 

neurotransmitter నాడీ ప్రసారిణి 

neutral తటస్థ 

neutralisation తటస్టీకరణం 

neutralism తటస్థత 

neutrality తాటస్థ్యం, నిష్పాక్షికత, ఉదా 
సీనత్ర 

neutron అణుసంబంధి 

nevus పాలిపోవడం 

newborn అప్పుడే పుట్టిన 

new class నూతన వర్గం 

new criticism నూత్న విమర్శ పద్దతి 

new humanism నవ్య మానవతా వాదం 

new international economic order 
నూతన అంతర్జాతీయార్థిక వ్యవస్థ 

new left నూతన వామపక్షం 

new objectivity నవ్య స్వానుభవ వాదం 

news agency వార్తా సంస్థ 

news agent ప్రికా విక్రేత/ ప్రతినిధి 

news cast ప్రసార కార్యక్రమం 


news caster వార్తలు చదివే వ్యక్తి 

news conference ప్రికా విలేఖరుల 
సమావేశం 

news copy వార్తాప్రతి 

news flash మెరుపు వార్త 

౮౪5 1644ల సమాచార పత్రం, వార్తాలేఖ 

newsman విలేకరి 

newspaper వార్తాపత్రిక 

newspaper man ఒక పత్రిక తరఫున 
పనిచేసే విలేకరి/ ఫోటోగ్రాఫర్‌ 

16790116 పత్రికలువాదే నాణ్యత తక్కువ 
గల కాగితం 

newsreader వార్తలు చదివే వ్యక్తి 

newsreel వార్తాదర్శిని, వార్తాచిత్రం 

news release పత్రికా (ప్రకటన 

news room వార్తలు సేకరించే, రాసే గది 

news stand పత్రికలు విక్రయించే 
దుకాణం 

news values (పసార మూల్యాలు, వార్తా 
ప్రమాణాలు 

newsworthy ప్రచురణకు/ ప్రసారానికి 
యోగ్యమైన వార్త 

675)” వార్తాభరిత 

new wave కొత్త పోకడలు 

new world information order 
నూతన ప్రపంచ సమాచార విధానం 

nexus సంబంధం, సంపర్మం 

nib పాళి, ములికి 

niche (గోడ) గూడు; సముచిత స్థానం 

nictonasty నిద్రలో కదిలికలు 

nidifugous గూడు వదిలి పోయే చిన్న 
పక్షి 

nidus నివాసం, ఉనికి పట్టు 

niger seed వెర్రి/ గడ్డి నువ్వులు 

niggard లోభి; చాలా చిన్నమొత్తంలో ఇచ్చే 

niggardly లబ్ద, పిసినారి 


niggle 


287 non greasy 





niggle అముఖ్యం, విషయశ్రద్ధ 

night blindness రేజీకటి 

nightmare పీడకల 

night soil మలం 

nihilism శూన్యవాదం 

Nimbus దీప్తి మండలం, వర్షాకాల మేఘం 

nipple చనుమొన 

nisi తాత్మాలిక, లేకపోతే, లేని పక్షంలో 

nit సేనుగుడ్దు 

nitre సూరేకారం 

nival మంచువల్ల సంభవించే భౌగోళిక 
మార్పులు 

172601 గడ్డకట్టి కరిగిపోవడం 

009 (ధనికు భూస్వామి 

100016 అక్రమ పద్ధతిలో డబ్బు సంపా 
దించు 

nobility ఉదాత్తత, కులీనత 

no confidence motion అవిశ్వాస 
తీర్మానం/ విశ్వాస రాహిత్య తీర్మానం 

nocturnal రత సంబంధి, నిశాచరి 

nod అంగీకారం, సమ్మతి, తల ఊపడం 

node తరంగంలో ఒక బిందువు; కణుపు 

nodule బుడిపె 

noiety ద్విశాఖ 

noise రాద, (శుతికటువైన (ధ్వని, 
చప్పుడు), శబ్దాంతరాయం 

noiseless నిశ్శబ్ద 

nomad దేశదిమ్మరి, అస్థిరవాసి; పర్యటన 
శీల 

nomadism దేశదిమ్మరి తనం 

no man's land వివాద(గస్త భూమి, 
అధికారరహిత ప్రాంతం 

nomenclature నామ(కరణ)పద్ధతి, నామ 
నిర్దేశనం; పరిభాష, శబ్దావళి, నామావళి 

10010121 నామమాత్ర, స్వల్పమైన, చిన్న 
మొత్తం. * 42660/%7/ నామమాత్రపు 


ఖాతా. f Capital నామ మాత్ర మూల 
ధనం. = ledger నామమాత్రపు ఆవర్షా. 
“= 7477267” నామమాత్ర భాగస్వామి. = 
price నామమాత్రపు వెల. fా yield 
నామమాత్రపు రాబడి 

nominalism మిథ్యావాదం 


nominate నియమించు, నియోగించు, 
ఎంపికచేయు 
nomination నియోగం, అభ్యర్థిత్వం, 
నియామకం 


nominator ఎంపిక చేసే/ సూచించే వ్యక్తి 

nominee నియుక్త్తుడు, (ప్రతినిధి 

nominee holding కొనుగోలు చేసిన 
వాటాలను మరొకరి పేరుపై ఉంచడం 

nom de plume కలంపేరు, మారుపేరు, 
గుప్తనామం 

non-acceptance తీరస్మరించడం 

non-aligned countries అలీన దేశాలు 

non-alignment అలీన/ తటస్థ విధానం 

non-antogonistic contradiction 28 
పూరిత వైరుధ్యం 

nonce word సద్యఃకల్పిత పదం 

non-chalant కంగారులేని, స్థిమితమైన 

non-coginzable offence స్వల్పనేరం 

non-combatant పోరాటంలో పాల్గొనని 
(సైనికుడు) 

non-conductor అవాహకం 

non-cooperation సహాయ నిరాకరణ, 
సహకార నిరాకరణ 

non-crystalline అస్సాటిక 

non durables ఎక్కువ కాలం మన్నిక 
ఉండని పదార్థాలు 

non elumene నిర్వాసితప్రజలు వెదజల్ల 
బడినట్లుగా ఉన్న ప్రదేశాలు 

non-formal education అనియతవిద్య 

non greasy వసారహిత 


non-infective 


288 novel 





non-infective సంక్రమించని 

non-intoxicating మత్తు కలిగించని 

non-metal అలోహం, అధాతువు 

non-metallic అలోహ 

non-motile కదలికలేని 

non-naturalistic theories అ(పకృతి 
వాద సిద్ధాంతాలు 

non-negotiable పరిష్కరించలేని, మార్చ 
లేని; మరొకరు నగదుగా మార్చుకోలేని 

non-objective విషయాలీత, విషయ 
రహిత, వస్తురహిత 

non-performing assets నికర నిరర్ధక 
ఆస్తులు 

non-playing captain పర్యవేక్షక సారథి 

non-poisonous విషరహిత 

non-price competition మూల్యేతర స్పర్థ 

non-radio active రేడియో ధార్మికేతర 

non-representational (పతికల్చనేతర 

non-resident అస్థానిక, అవాస్తవ్య. ౫ 
indians ప్రవాస భారతీయులు 

nonsense అర్థరహిత 

nonsense verse అర్థశూన్య పదం 

nonsocial అసాంఘిక 

non-suit వ్యాజ్యం దాఖలుచేసి ఆసక్తి 
చూపని వాదికి వ్యతిరేకమైన కోర్టు తీర్చు 

non-supporters 01 
జ్వలన నిరోధక ద్రవ్యాలు 

non-verbal communication భాషేతర 
సమాచార (ప్రసారం 

non-volatile అబాష్పశీల, అస్థిర, చంచల 

noose ఉచ్చు, పాశం 

norm సూత్రం, నియమం, కట్టుబాటు, 
ప్రమాణం 

normal సామాన్య, సాధారణ, యధాస్థితి. 
~ pressure సాధారణ పీడనం. - 
temperature సాధారణ ఉష్ణోగ్రత 


combustion 


normative ప్రమాణీకారక, ఆనుశాసనిక 

north pole ఉత్తర (ధ్రువం 

056-616 అనూహ్యంగా పతనమగు, అక 
స్మాత్తుగా తగ్గు 

1050105) వ్యాధి వర్గీకరణ శాస్త్రం 

nostalgia ఇంటిధ్యాస; గతవ్యామోహం 

nostril ముక్కురంధ్రం 

nostro-account బాంకుకు విదేశాలలోని 
మరో బాంకులోగల ఖాతా 

nostrum రహస్వ్యౌషధం 

notable గమనార్హ్మ పరిశీలించదగిన 

notation సంజ్హీకరణ, సంకేతనం, స్వర 
కల్పనం, స్వరలిపి 

notch గంటు, నరుకు 

notched up సాధించు, సిద్ధింపచేసుకొను 

n0teస్వరం, చిహ్నం, టీక, నివేదిక, (ఉద్దేశ) 
పత్రం 

note worthy గమనార్హ్మ రాసుకోదగిన 

notice గమనిక, గుర్తింపు ప్రకటన, సూచన 
పత్రం, హెచ్చరిక 

notification ఆధికారిక ప్రకటన, అధి 
సూచన 

notified 262 ప్రకటిత (ప్రాంతం 

notify సూచించు, (ప్రకటించు, తెలియ 
జేయు 

notion భావం, సంకల్పం, ఉద్దేశం 

notorious అపఖ్యాతి పాలైన 

nought శూన్యం; విఫలత 

nourishment (పరి) పోషణ, ఆహారం, 
సృష్టి 

nouvean కొత్త విద్యార్థి. - realI5M నవ్య 
వాస్తవికతా వాదం 

novation కొత్త ఒప్పందం/ కరారు, నవీ 
యనం 

novel నవల; కొత్త, విచిత్ర, ఇంతవరకూ 
తెలియని 

novelty నూతనత్వం, వైచిత్రి 


novice 


289 obesity 





novice ఆరంభకుడు, అనుభవంలేని (వ్యక్తి) 

no-war pact నిర్యుద్ధ సంధి 

noxious అనారోగ్యకరమైన, 
దూషిత 

nuance స్వల్ప భేదం, అర్ధచ్భాయాభేదం 

nub (ప్రాథమిక 

nuclear కేంద్రక, కేంద్రీయ, పరమాణు 
సంబంధి. ~ Chain reaction కేంద్రక 


హానికర, 


శృంఖలా క్రియ. ~ deterrence అణ్వా 
యుధ నిరోధం/ భయనివారిణి. “- 
particle కేంద్రక కణం. ~ reactor 
అణు రియాక్టర్‌. - ౯౭౬ ౭076 అణ్వస్త్ర 
రహిత మండలం 

nuclear house వ్యష్టి కుటుంబం 

nucleus కేంద్రకం, మధ్య భాగం 

nude దిగంబర, నగ్న 

nugget (బంగారు) ముద్ద 

null శూన్యం; నిరర్ధక, విఫల, నిష్ఫుల 

null and void చెల్లనేరని, పూర్తి నిష్టలం; 
శూన్యం 

nullify రద్దుచేయు, నిర్విర్భ్యంచేయు, శూన్యీ 
కరించు 

nullity రద్దు 

numb స్పర్శరహితమైన 

number అంకె, సంఖ్య; వచనం; ఎక్కువ, 


చాలా, లెక్కించు, కలుపు 

numbness తిమ్మిరి 

numerator లవం 

numerology సంఖ్యా శాస్త్రం 

numismatology ము(ద్రాశాస్ర్రం 

nursery శిశు సదనం. f 71౭s పిల్లల 
పాటలు 

nurture అభివృద్ధిపరచు, పోషణచేయు, 
బోధించు 

nut విత్తనం, పోక, మర, తల; కరఠినఫలం 

nutmeg జాజికాయ 

nutrient పోషక పదార్థం 

nutriment పోషకాహారం 

nutrition పోషణ (విజ్ఞానం) 

nutritionist పోషణ విజ్ఞానవేత్త 

nutritious పౌష్టిక, బలవర్ధకమైన 

nutshell సూక్ష్మంగా, ఒక్కమాటలో 

nutter పిచ్చివాడు 

nyC0lంgy బూజు గురించిన శాస్తీయాధ్య 
యనం 

nyctalopia రేజీకటి 

nyctophobia చీకటి అంటే భయం 

nymph అప్సరస 

nymphomania స్త్రీలలో అధిక కాముకత; 
లైంగికేచ్చ 


Oo 


021 తెలివి తక్కువ వ్యక్తి 

oak సింధూర వృక్షం 

oak tag ఓకు అట్ట 

02315 ఎడారిలో నీటి చెలమ; పచ్చగడ్డి బీడు 

oath ప్రమాణం, బట్టు 

00012260 వాద్య సహకారం; ఏక 
వాద్యంతో గాయకుడికి సహకరించడం 

00001626 విపరీత హృదయాకారం 

00601120 దురాగ్రహం 


obdurate దృఢమైన, కఠినమైన 

obedience విధేయత, ఆజ్ఞానువర్తనం 

obedient విధేయతగల, ఆజ్ఞానువర్తి 
అయిన 

obeisance వందనం 

obelisk స్మతి, చిహ్నం 

obelus పుస్తకాల్లో వాడే హంసపాదు గుర్తు 

obese స్థూలమైన 

obesity స్థూలకాయం 


obey 290 


obsequies 





obey ఆజ్ఞ పాలించు; లొంగు 

obfuscate మాంద్యం కలగచేయు, కలవర 
పరచు, అర్థం కాకుండా చేయు, మసక 
బరచు 

obit మరణం 

obiter dictum ప్రాస్తావికాంశాలు, ప్రాసం 
గిక కథనం 

obituary సంస్మరణ, స్మృతి, మరణవార్త 

object వస్తువు. f !ens వస్తుకటకం 

objecte d'art కళాభాజనం 

objection అభ్యంతరం, ఆక్షేపణ 

objectionable ఆక్షేపణీయమైన 

objective వస్తునిష్టమైన, నిష్పాక్షిక, వాస్త 
విక. ా art వస్తు కళ 

objective correlative బాహ్య సమాంత 
రత, నిష్పాక్షికంగా పోల్చతగిన అంశం/ 
సంఘటన 

objective lens వస్తు కటకం 

objectivism వాస్తవికగ/ నిష్పాక్షిక దృక్పథం 

objectivity నిష్పాక్షిక దృక్పథం, విషయైక 
దృష్టి, వస్వాశయత 

objectless డైమరాహిత్యం 

object trouve ప్రాప్త వస్తువు 


objuration ఒట్టుపెట్టడం, ప్రమాణం 
చేయించటం 

objure ఒట్టుకు కట్టుబడి ఉండు, 
ప్రమాణం చేయు 


oblanceolate విపరీత శూలాకారం 

oblate అంకిత భావంగల, చిత్తశుద్ధిగల; 
ఎదురెదురు దిశల్లో ఉబ్బి ఉన్న 

oblation ఆహుతి, పిండదానం, అర్పణ; 
బలి, నైవేద్యం, ఆరాధన 

obligate న్యాయ/ ధర్మ బద్ధం చేయు 

obligation (ధర్మ) విధి, బాధ్యత 

obligatory విధ్యుక్తమైన, ఉపకార బద్ధ 
మైన, తప్పనిసరి అయిన, అనివార్యమైన. 
~ parasite వైకల్పిక పరాన్న జీవి 


oblige ఉపకారం చేయు; బలవంతపెట్టు, 
నిర్భంధించు 

obliging సహాయకారి, 
మైన 

oblique వక్ర, కుటిల, సూటిగాలేని, నింద, 
అపకీర్తి, అపవాదు తిర్యక్‌, దాపల, 
కుటిల: కొంచెం ఎడమవైపుకు వాలి 
ఉండే అక్షర ముద్రాశైలి 

obliquity వంకర, వంపు, కపట మన 
స్తత్వం. ~ perspective వామదృష్టి 

obliterate నాశనంచేయు, ఆనవాలు 
లేకుండా చేయు, తుడిచివేయు, రద్దు 
చేయు 

obliterated రూపుమాపిన 

obliteration తుడిచివేత, చెరిపివేత 

oblivion ఉపేక్షితావస్థ, విస్మ తిః మరుపు, 
తెరమరుగు, మరచిపోయే స్థితి 

oblivious విస్కృతి కలిగించే, మరచే 

obliviscence మతిమరుపు 

oblong ఆయతాకార, దీర్గచతురస్రాకార 

obloquy అపనింద, (ప్రజా) దూషణ 


మర్యాదపూర్వక 


obnoxious గర్భ్యమైన, అసహ్యకరమైన 

obreption అబద్ధంచెప్పి బహుమతి 
పొందడం/ పొందడానికి ప్రయత్నించడం 

obrune కుక్కు బలవంతంగా దూర్చు; 
చొచ్చుకుని వచ్చు 

obscene అశ్లీల, అసభ్య 

obscenity బూతు, అశ్లీలత, అసభ్యత 

obscurant తిరోగమనం, ఛాందస 

obscurantism ఛాందసత్వం, అభివృద్ధి 
నిరోధకత్వం 

obscurantist తిరోగమనవాది 

obscure అ ప్రసిద్ధ, నిగూఢ 

obscurity ప్రాబల్యంలేని, ప్రాచుర్యంలేని, 
బోధపడని, అర్ధం చేసుకోలేని, అస్పష్ట 

0105606216 అంత్యక్రియ, అపరకర్మ 


obsequies 


291 occupational 





0056021025 అతివినయశీల 

observable చూడదగిన, పరిశీలించదగిన 

observance శ్రద్ధతో చూడడం; పాలన, 
ఆచరణ, పరీక్ష 

observant శ్రద్ధతో చూసే, ఆచరించే 

observation పరిశీలన, నిరీక్షణ. ా p05 
సైనికులు కాపలాకాసే స్థావరం 

observatory నక్షత వేధ శాల; వాతా 
వరణ పరిశోధనాలయం 

obsess కష్టం కలిగించు, పట్టి పీడించు 

obsession పీడించడం, _ స్వీయభావావ 
రోధం 

obsessive మనసంతా నిండి ఉన్న, స్థిర 
భావంగల 

obsolescence వ్యవహారదూరత, పురాత 
నత్వం 

obsolescent నిరుపయోగమైన, కాలం 
చెల్లిన, అప్రచలిత 

obsolete వ్యవహార(భ్రష్ట, 
డానికి తగని 

obstacle ఆటంకం, విఘ్నం, అవరోధం 

obstetric (పసవ సంబంధమైన 

obstetrician పసూతి వైద్యుడు 

obstetrics (పసూతి శాస్త్రం 

obstinacy మొండిపట్టు, హఠం, దురా 
గ్రహం 

obstinate జడ్జి; ముక్కుసూటిగా పోయే, 
మొండి 

obstreperous జగడాలమారి 

obstruct ఆటంకం కలిగించు, అభ్యంతర 
పెట్టు, అడ్దుపెట్టు 

obstruction ఆటంకం, అవరోధం 

obtain పొందు, సంపాదించు; [గ్రహించు 

obtainable పొందదగిన, దొరికే 

obtrusion పిలవని పేరంటం, బలవంత 
ప్రవేశం, అవాంఛనీయ ధోరణిలో పలు 
వురి దృష్టిని ఆకర్షించడం 


ఉపయోగించ 


obtuse మూఢ, మొద్దయిన, పదునులేని, 
కొనతేలని 

obtuse angle గురుకోణం 

obverse ముఖభాగం, (ప్రతిలోమ 

obviate పనికిరానిదిగా చేయు, నివా 
రించు, తొలగించు 

obvious ప్రత్యక్షమైన, స్పష్టమైన 

occasion సమయం, సందర్భం, తరుణం, 
కారణం, సంగతి, సంఘటన 

occassional అడపదడపా, అప్పుడప్పుడు 

occassionally అప్పుడప్పుడు, కదాచిత్తుగా 

occident పశ్చిమం, పాశ్చాత్య (దేశాలు) 

occidental పాశ్చాత్య దేశాలకు సంబంధిం 
చిన, పశ్చిమ 

occiputal తలవెనుక భాగానికి సంబం 
ధించిన 

occiput (శిరస్సు/ కపాలం) వెనుక భాగం 

occlusion దారిమూయడం, రక్త నాళం 
మూసుకుపోవడం. 6070747 ా గుండె 
రక్తనాళం లోపలి అద్దు 

occular నేత్ర సంబంధి 

occulist నేతవైద్యుడు 

occulomotor అక్షిచాలక, కనుగుడ్డును 
తిప్పే 

occult గుప్త, గూఢ (విద్యలు), క్షుద 
(విద్యలు) 

occultation గోపనం, దాచటం 

occupancy స్వాధీనత, ఆక్రమణ, భుక్తి 
దారు, భోగి, యజమాని 

occupant నివాసి 

occupation వృత్తి, ఉద్యోగం, పని, జీవిక 

occupational వృత్తికి సంబంధించిన. ౫ 
culture వృత్తి సంస్కృతి. ~ diseases 
వృత్తి (సంబంధమైన) వ్యాధులు. ~ 
hazards వృత్తిలో గల కష్ట నష్టాలు, వృత్తి 
వల్ల వచ్చే సమస్యలు 


occupier 


292 offal 





occupier కబ్టాదారు, ఆ(క్రమయిత, 
భూమిని సొంతం చేసుకున్నవాడు 

occupy ఆక్రమించు, అనుభవంలో ఉంచు 
కొను; కాపురం ఉండు 

occur తటస్థించు, సంభవించు, స్ఫురణకు 
వచ్చు, జరుగు 

occurrence సంఘటన, ఉపస్థితి 

ocean మహార్ణవం, మహాసముద్రం, 
సాగరం 

oceanic art సాగరిక కళ 

oceanography సాగర శాస్త్రం 

ocellus అక్షిక, కటకం, కంటిలోని సూక్ష్మ 
కన్ను 

ochlocracy (పజల వద్ద అధికారంగల 
ప్రభుత్వం 

ochre గైరికం, ధాతురాగం 

octagon అష్టభుజి, అష్టకోణి 

octavo ఎనిమిది పుటల గ్రంథాకృతి 

octet అష్టాంశాలు గల సమూహం 

octo అష్ట 

octobarists రష్యా కమ్యూనిస్టు పార్టీలోని 
సభ్యులు 

octogenarian 80 సం॥ నుంచి 89 సం॥ 
మధ్య వయస్సు గల వ్యక్తి 

octopus అష్టపది, అష్టదంతి 

octovdo కాగితానికి ఎనిమిది పుటల 
చొప్పున గల 

octroi రవాణా పన్ను నగర సుంకం 

odalisque రాజగణిక 

odd విపరీతమైన, బేసి అయిన; చిల్లర 

odd even pricing చిల్లర రూపంలో వేసే 
ధర (రూ. 99.95 లాగా) 

oddity అపూర్వత, విషమత, అసాధారణ, 
విలక్షణత 

odd jobs చిన్నా చితకా ఉద్యోగాలు 

odd man out సమూహంలో విభిన్నంగా 


ఉండే వ్యక్తి అంశం 

oddment చవకగా అమ్మే వస్తువు, అసం 
పూర్ణ వస్తు సంచయంలో ఒక భాగం 

odds హెచ్చు తగ్గులు; వ్యత్యాసం; విభేదం, 
విరోధం 

odds and ends క్రమపద్ధతిలో లేని వస్తు 
వుల సమూహం 

066 పాట, భావగీతం 

odious అసహ్యకరమైన 

odium అసహ్యత, ద్వేషభావం 

odontography దంతాల గురించిన అధ్య 
యనం 

odontology దంతాల పెరుగుదల 
నిర్మాణం గురించిన అధ్యయనం 

odorant గంధీలం, మంచి వాసన గల 
నూనె 

odorous (సు) వాసన/ పరిమళం/ గంధిల 

odour వాసన, సువాసన, పరిమళం 

odourless నిర్ణంధ, నిష్పరిమళ 

06556 సాహసయాత్ర, ఉత్కంఠభరితమైన 
ప్రయాణం 

oedema నంజు, ఉబ్బరోగం. 
nal ~ పోషక పదార్థ లోపం వల్ల శరీ 
రంలో నీరు చేరడం. pulmonary ~ 
ఊపిరితిత్తుల్లో నీరుచేరడం. renal ~ 
మూత్రపిండ వ్యాధి వల్ల శరీరంలో నీరు 
చేరడం 

oedipus complex మగపిల్లలకు తల్లితో 
ఉండే అధికానుబంధం 

oesophageal అన్నవాహిక సంబంధమైన 


nutritio- 


oesophagitis అన్ననాళ బాధ 

oesophagoscopy అన్నవాహికాదర్శనం 

oestrogen ప్రీలలో ఉండే లైంగిక హార్మోన్‌ 

oestrous అత్యుత్సాహం, ఉన్న్మత్తత, క్షీర 
దాల్లో లైంగికేచ్చ 

offal పనికిరానిది, చెత్త 


off beat 


293 oil 





off beat మూసకు భిన్నంగా ఉండే; అసా 
ధారణ, ఆనవాయితీకి భిన్నమైన 

off-colour తగ్గిన, అనుమానాస్పద 

offence నేరం. C0gnizable ~ కేసు పెట్ట 
దగిన నేరం 

offensive ప్రమాదకారి, హానికర; కోపం 
పుట్టించే, అసహ్యమైన 


offer ఇవ్వజూపు, అమ్మజూపు, అమ్మ 
జూపిన వస్తువు ధర 

offering సమర్పణ, నైవేద్యం; బలి; కానుక 

off hand అనాలోచితంగా; అలవోకగా, 
త్వరగా 

office కార్యాలయం, బాధ్యత, బాధ్యతా 
యుత స్థానం, పదవి. > Of fair 
trading వాణిజ్య సంస్థలపై తనిఖీ నిర్వ 
హించే ప్రభుత్వ శాఖ 

official అధికారి; అధికారిక, శాసన 
సంబంధి 

officialdom ఉద్యోగస్వామ్యం 

officialese దొంకతిరుగుడు భాష, అధి 
కారిక భాష 

officially ఆధికారికంగా, ఉద్యోగరీత్యా 

official rate ఆధికారిక ధర 

official receiver వ్యవహారాలను పర్య 
వేక్షించేందుకు ఆధికారికంగా నియుక్తుడైన 
వ్యక్తి 

officiate పదవి నిర్వహించు; ఒక ఉద్యో 
గికి బదులుగా పనిచేయు; పౌరోహిత్యం 
చేయు 

officious అవాంఛిత/ అయాచిత సేవలం 
దించే 

off line కంప్యూటర్‌కు, డేటాబేస్‌కి నేరుగా 
జతపర్చని 

off market స్టాక్‌ మార్కెట్‌ వెలుపల, 
ఎక్సేంజిల బయట 

off peak వస్తు సేవలను ఇతర సమ 


యాల్లో, సందర్భాల్లో కంటే తక్కువగా 
ఉపయోగించడం 

off scape ఉపక్షితిజం 

off scouring చెత్త 

off season సంవత్సరంలో  కొనుగోళ్ళు/ 
అమ్మకాలు/ _ వినియోగం/ _ తగ్గిపోయే 
కాలం 

off set n. అధ్యస్తం: ఒక ముద్రణ రీతి 

off set v. భర్తీచేయు, పూరించు, నష్ట 
పరిహారం చెల్లించు 

off shore సముద్రపు ఒడ్డున 

off shore fund విదేశాలలో పెట్టుబడి 
పెట్టే డబ్బు, అందుకోసం కూర్చే నిధి 

offspring పిల్లలు, సంతానం 

off target లక్ష్యాలను సాధించని 

off the cuff ఆలోచన లేకుండా, అనధి 
కారకంగా, సంశయించకుండా 

off the shelf తయారైన, సిద్ధం చేసిన 

often తరచుగా, పదే పదే 

ogee అవగ్రాహికం 

ogive కోణికం 

ogle వాలుచూపు, మోహద్భష్టి క్రీగంట 
చూచు 

011 నూనె, తైలం. ా black తైల మషి. 
castor ~ ఆముదం. ౯0dliver ~ కాడ్‌ 
చేపనూనె. fా colours తైల వర్ణాలు, 
నూనె రంగులు. f 27260778 తైల 
భంజనం. eucubyptus  నీలగిరితైలం. 
gingelli ~ మంచినూనె, నువ్వులనూనె. 
cake ~ తెలకపిండి. ~ Of cloves 
లవంగ తైలం. M Of turpentine కర్పూర 
తైలసారం. M Of vitriol సల్ఫూరిక్‌ 
ఆమ్లం. f paint తైలప్రలేపం, నూనె 
పూత రంగు. ా painting తైల చిత్రణ. 
“= 77764 తైల లిప్త ~ soluble dyes 
తైల ద్రావ్య రంగులు: నూనెలో మాత్రమే 


oiling out 





కరిగే రంగులు. = 5/47 తైల విలేపనం, 
నూనె మరక. f 5/07౯౬ మెరుగురాయి. 


~ technology తైల సాంకేతిక విజ్ఞానం. 
~ tempera నూనె జిగురురంగు. *- 
varnish నూనె వార్నీషు. safflower ~ 
కుసుమ నూనె. $5E5aMe మంచి 
నూనె, నువ్వుల నూనె. sun flower ~ 
పొద్దు తిరుగుడు పువ్వు నూనె 

oiling out వితైలీకరణ 

oil seed crops నూనె గింజల పంటలు 

oil stuffs నూనె దినుసులు 

ointment పైపూత మందు, మలాం 

016 ముసలి, వయసు పైబడిన, పురాతన, 
జీర్ణ. “= wాంrld ప్రాక్‌ దేశాలు, పూర్వార్థ 
గోళం 

old master ప్రాచార్యుడు 

old school tie పాత విద్యార్థుల స్నేహ 
బంధం 

oleander సతత హరితవృక్షం 

oleograph తైల లేఖనం 

olifactory వాసనగల, (ఘ్రాణేం[ద్రియ 
సంబంధమైన 

oligarchy అలజన పాలన 

oligophernia అల్బశుక్రాణుత 

oligopoly పరిమితస్వామ్యం, సాము 
దాయిక గుత్తవిధానం 

0120012 అల్పమూత్రత 

01021201 స్వహస్త లేఖనం 

0106 స్థాలిక 

oltremontam కొండలకు ఆవలివారు 

olympiad (ప్రాచీన (గ్రీసులో) ఒలింపిక్స్‌ 
జరిగే ప్రదేశం; (వర్తమాన కాలంలో) 
వివిధ అంతర్జాతీయ పోటీలు 

olympian ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆట 
గాడు 

olympics ఒలింపిక్‌ (క్రీడలు 


294 on-line 


olympus స్వర్గం; (గ్రీకు దేవతల నిలయం 

ombrotrophic వర్షపు నీటిపై ఆధారపడే 

ombudsman స్వతంత్ర న్యాయాధికారి; 
తీర్చరి 

omen శకునం 

ominuous దుశృ్శకునరూపమైన, అమంగళ 
కరమైన 

omit వదిలిపెట్టు, విడిచిపెట్టు 

omnibus పెద్దమోటారు బండి, పెద్ద బస్సు 

omnipotence సర్వ శక్తిమంత 

omnipresence సర్వవ్యాపి, సర్వాంతర్యామి 

omniscience సర్వజ్ఞత 

omniscient సర్వజ్ఞత్వం గల. ౫ person 
సర్వజ్ఞుడు 

omnivore సర్వభక్షకి 

omnivorous సర్వభక్షక 

omophagia పచ్చి ఆహారం తినడం 

on account తరువాత చెల్లించే 

on average సాధారణంగా, సరాసరిన, 
సగటున 

oncogenic కంతులు ఏర్పడడానికి అను 
వైన 

oncology కేన్సర్‌ అధ్యయనం 

on cost ఉత్పాదనకు అవసరమైన (పెట్టు 
బడి) 

on demand సమర్పించిన వెంటనే అనుమ 
తించాల్సిన వినిమయబిల్లు 

061016 స్వాప్నిక 

one man show వ్యష్టి ప్రదర్శన; ఏక 
పాత్రాభినయం 

oneness అఖండత్వం 

onerous కష్టసాధ్యమైన, దుర్భర, అసాధ్య 

oneself తాను తనను 

on-lending ఒకర్చుండి తెచ్చుకున్న డబ్బు 
మరొకరికి బదులిచ్చు 

on-line నేరుగా జతపర్శిన 


onlookers 


295 oppression 





onlookers ప్రేక్షక జనం/ లోకం 

on offer అమ్మకానికి 

onomasiology పేర్ల విశేషార్థాల అధ్య 
యనం 


onomastic స్థలనామాల అధ్యయనం 

onomastology పేర్ల అర్థాల ఆధారాల 
అధ్యయనం శాస్తం 

onomatopoeia ధ్వన్యనుకరణ 

on par with సాటిగా 

onset పైబడడం; రాక, ఆరంభం 

onslaught (ఎదురు) దాడి 

on target లక్ష్యాలను సాధించే 

ontogenesis జీవుల పుట్టుక 

ontogeny జీవి పెరుగుదల 

ontology ఉనికి, అస్తిత్వం 

onus బాధ్యత, బరువు, కర్తవ్యం 

onyse marble గోమేధక చంద్రశిల 

oocyte మాతృజీవకణం 

oogamy అండ సంయోగం 

oogenesis అండోత్పత్తి 

00102) పక్షుల గుడ్లను గురించిన అధ్య 
యనం 

oomph శక్తిమంతమైన, బలశాలి, మోహం 
రేకెత్తించే 

oopherectomy అండకోశాలు తీసేయడం 

ooze ఊరడం, కారడం, కురియడం 

002108 నిర్గకనం 

007౪ కారే, (స్రవించే 

opacifier కాంతిరోధకి 

opacity అపారదర్శకత, అస్వచ్చత 

opalescence మెరుపు, స్ఫటికాకృతి 

opalescent మెరిసే, తెల్లరాయిలాగున్న 

opaque కాంతి నిరోధక, అపారదర్శక 

opaque meal అపారదర్శకంగా ఉండే 
ప్రయోగపదార్థం 

opaque projector కాంతి భేద్య ప్రక్షేపకం 


open బహిరంగ, దాపరికం లేని 

open-and-shut స్పష్టమైన, సులభసాధ్య 

open class system వ్యక్తి తన ఇష్టాను 
సారం తన సాంఘిక స్థితిని మార్చుకొనే 
వీలుగల వ్యవస్థ 

open construction విస్తరణీయ నిర్మాణం 

open door policy స్వేచ్చా వ్యాపార 
విధానం 

open market స్వేచ్భా విపణి 

open system వివృత విధానం 

open up విదేశీ పెట్టుబడుల కోసం, విదేశీ 
కంపెనీల కోసం తలుపులు తెరవడం 

operating profit నిర్వహణలాభం 

operation శస్త్ర చికిత్స. $terilisation ~ 
పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్స, నాకా 
బందీ 

operation flood పాలవెల్లువ 

operative కార్మికుడు, కూలి; ఆచర 
ణాత్మక, పనిచేసే 

operative portion కీలకాంశం 

ophidiphobia పాములంటే భయం 

opinion leader భావసారథి 

opium నల్లమందు 

opponent ప్రతికూలుడు, 
ప్రతిరోధి, ప్రతిస్పర్థి 

opportunism అవకాశవాదం 


ప్రతిద్వంద్వి, 


opportunist అవకాశవాది 

opportunity అవకాశం, తరుణం 

oppose అద్దుచెప్పు, వ్యతిరేకించు, తిరస్క 
రించు 

opposer వ్యతిరేకించే, తిరస్మరించే 

opposite అభిముఖంగా, ఎదురెదురుగా 

opposition ప్రతిపక్షం 

oppress అణచివేయు, అణగదొక్కు 

oppressed దళితులు, పీడితులు 

oppression అణచివేత 


oppressive 


296 ordeal 





oppressive అణచివేసే; భారమైన 

oppressor అణిచివేతదారు, బాధకుడు, 
పీడకుడు 

opprobrious నిందాత్మక 


opprobrium అపకీర్తి నింద 

oppugn వాదనతో తిరస్మరించు, వ్యతిరే 
కించు 

oppugnant వ్యతిరేకించే, తిరస్కరించే 

opsomania పత్యేక ఆహార పదార్థాలు 
తినాలనే కోరిక 

opt ఎన్నుకొను, కోరుకొను, సమ్మతించు 

opthalmia కంటినొప్పి 

opthalmic నేతసంబంధమైన 

opthalmologist నేత్ర వైద్య నిపుణుడు 

opthalmology నేత్రవైద్య (శాస్త్రం 

opthalmoscopy నేత్రదర్శనం 

opthlmoscope (fundoscope) నేత్ర 
దర్శిని 

optic నేత సంబంధమైన. - 7౯7౫౯ దృక్‌ 
నాడి 

optical ప్రకాశం, దృశా, కాంతీయ, 
ధువణ. *= 426౮౫౫7౧ ధ్రువణ (భ్రమణత. 
~ inversion ధ్రువణ విలోమనం. - 
isomerism (ధువణ _సాదృశ్యం. - 
microscope (ప్రత్యక్ష కాంతిపై ఆధారపడి 
పనిచేసే సూక్ష్మదర్శిని. ~ properties 
ప్రకాశ ధర్మాలు. ా [telescope సాధారణ 
ఖగోళ దర్శిని 

optical illusion art దృగాభాస కళ 

optician నేత్ర చికిత్సకుడు, దృష్టి నిపు 
ణుడు, కళ్లజోళ్ళు అమ్మే వ్యక్తి 

optics కాంతి శాస్త్రం, దృశాశాస్త్రం 

09:2 సర్వోత్తమానుకూలాంశాలు 

optimum అభిలషణీయమైన, వాంఛనీయ, 
సర్వోత్మృష్ట, గరిష్ట. ~ output అభిలష 
ణీయమైన ఉత్పత్తి 


option ఐచ్చికం, అభిమతం. ా (0 
purchase తక్కువ ధరకు కొనుక్కునే 
సౌలభ్యం 

optional ఐచ్చిక, వైకల్పిక. = 772070) 
ఐచ్చిక ద్రవ్యం 

opulent సంపన్నమైన 

opuntia (బహ్మజెముడు 

opus స్వరకల్పన, (సంగీత) రచన 

012016 దైవవాణి, దైవవాక్యం; ఆకాశవాణి, 
సోదె 

oral మౌఖిక, వాచిక, మూజువాణీ, నోటి 
మాటగా 

orality మౌఖికత, మౌఖిక సంస్కృతి 

oral tradition మౌఖిక సంప్రదాయం 

orange book నెదర్లాండ్స్‌ ప్రభుత్వ ప్రచు 
రణ/ నివేదిక 

01211 ప్రార్థనా శిల్పం 

oration గంభీరోపన్యాసం, వక్తృత్వం 

orator వక్త, మహోపన్యాసకుడు 

oratorical ఉపన్యాసధోరణి గల, ఆలం 
కారిక 

oratory ప్రసంగ పటిమ, వక్త త్వం: 
వాగ్గాటి 

orb వృత్తం, వలయం, గుండ్రంగా ఉండే 
నిర్మాణం, కంటిపాప 

orbit కక్ష్య, గ్రహగతి, నేత్ర కుహరం 

orbital కక్షీయ. ~ motion కక్షీయ 
గమనం. ా velocity కక్షీయ వేగం 

orchard ఫలోద్యానం 

orchestra వాద్య బృందం/ సమ్మేళనం 

orchidectomy వృషణచ్చేదన 

orchitis వృషణాల వాపు 

ordain అమర్చు; ఆజ్ఞాపించు; అన్వ 
యించు; నియోగించు, దీక్ష ఇచ్చు 

016621 విషమపరీక్ష్య కత్తిమీద సాము, దివ్య 
పరీక్ష 


order 297 


ornamental 





order n. వ్యవస్థ, స్థాయి, హోదా, ప్రకారం, 
తాఖీదు, ఉత్తరువు, ఆజ్ఞ, ఆదేశం; వరస 
క్రమం. ~ Of architecture వాస్తు 
సంప్రదాయం 

order v. ఆదేశించు, ఆజ్ఞాపించు, ఉత్తరువు 
చేయు. ా Of the day ఆనవాయితీ, 
ప్రస్తుతం అమలులో/ చెలామణిలో ఉన్న. 
out of ~ పనిచేయని, చెలామణిలో లేని, 
కాలదోషం పట్టిన. standing ~ 3లా 
మణిలో ఉన్న స్థాయీ ఆదేశం 

orderliness సక్రమత, క్రమబద్ధత 

orderly సక్రమ, సువ్యస్థిత; జవాను, 
బంట్రోతు, ఆస్పత్రిలో సేవకుడు 

ordinal number క్రమసంఖ్య, సార్వ 
నామిక విశేషణం 

ordinance అత్యవసరాదేశం, 
శాసనం 


అధికార 


ordinary share సాధారణ వాటా 

ordinate ద్వితీయ నిరూపకం 

016016 మలిన, అపరిశుభ్ర 

ore ముడిఖనిజం, ధాతువు. Mineral ~ 
నిజధాతువు. f dressing ధాతుశుద్ధి. 
refractory ~ దుర్గలనీయ ధాతువు 

organ అవయవం, సంస్థా (ప్రచార) పత్రిక 

organelle కణాంగం 

organic కర్భన సంబంధమైన, సేంద్రీయ, 
జీవసంబంధి. = 426౮ వృక్షసంబం 
ధామం. ~ architecture సావయవ 
వాస్తురీతి. ~ Chemistry కర్చన/ 
సేంద్రియ. రసాయన శాస్త్రం. 
compound కార్భనిక/ సేంద్రిక సమ్మే 
ళనం. ా evolution జీవపరిణామం. గా 
form సజీవరూపం, జీవద్రూపం. * 
Manure సేంద్రీయ ఎరువు. > Matter 
జీవ/ సేంద్రియ పదార్థం. - $501 సార 
వంతమైన నేల. f [theory of state 
ఆంగిక రాజ్యసిద్ధాంతం 


organicism అంగిక వాదం 

organisation సంస్థ, సంఘం; వ్యవస్థ, 
శాఖల సమూహం 

organism జీవి, ప్రాణి, సంఘటిత శరీరం 

organizer నిర్వాహకుడు, వ్యవస్థాపకుడు 

organogenesis అంగాభివృద్ధి 

organography అవయవ (భాగ) వర్ణన 

organometallic కార్భనిక లోహం 

organotherapy అవయవ చికిత్స 

orgasm భావప్రాప్తి 

orgiastic అత్యానందంగల 

orgy ఉన్మతోత్సవం; తాగిన మైకంతో చేసే 
రభస; భావవేశం, ప్రేలాపన 

orient తూర్పు, ప్రాచి, పూర్వ ప్రాగభి 
ముఖంగా బయలుదేరు; దిక్సూచికి అను 
గుణంగా అమరు; అవగతం చేసుకొను 

oriental ప్రాచ్య, ప్రాచ్య దేశాలకు సంబం 


ధించిన 

orientalizing period ప్రాచ్య ప్రభావ 
యుగం 

orientation దిగ్విన్యాసం, ధోరణి, నేపథ్య 
దృష్టి 


orifice ద్వారం, రంధ్రం, బెజ్జం, కన్నం 

origami కాగితపు అలంకరణ పద్ధతి 

origin ఆరంభం, పుట్టుక, జన్మ వంశం; 
ఉత్పత్తి 

original అసలు, ఆది, మొదటి, ప్రాథమిక, 
మౌలిక. ా 80౦4 మౌలిక వస్తువులు 

originality మౌలికత, సహజత్వం 

originate ఆవిర్భవించు, పుట్టు, పునాది 
వేయు, కల్పించు 

orisom ప్రార్థన 

orlop ఓడలోని కింది అంతస్తు 

ornament నగ, ఆభరణం 

ornamental అలంకారార్థమైన, అలంకార 
ప్రాయమైన 


ornate 


298 osteoporosis 





ornate అలంకృతమైన 

ornithologist పక్షి శాస్త్రజ్ఞుడు 

ornithology పక్షి శాస్త్రం 

0702001421 ముఖ జననేంద్రియ 

orography పర్వత వర్ణన 

orology పర్వతాధ్యయనం 

orphan అనాథ 

orphanage అనాథాశ్రమం, అనాథ శరణా 
లయం 

0101901 గూధవాదం 

orthodontist దంతవైద్యుడు 

orthodontia దంతలోపాల సవరణ 

orthodox సాంప్రదాయకమైన, స్వతంత్ర 
యోచనలేని, పూర్వాచారపరాయణమైన; 
మూఢ; ఛాందస 

orthodoxy పూర్వాచార పరాయణత్వం; 
శాస్త్రసమృతి, ఛాందసత్వం 

orthoepy శుద్దొచ్చారణకు సంబంధించిన 
శాస్త్రం 

orthogenesis స్వాభావిక జీవోత్ప్సత్తి పరి 
ణామ (క్రముం 

orthogonal లంబకోణీయ (0) 

orthography లేఖన శాస్త్రం 

orthopaedic శల్యవైద్యుడు, శల్య వైద్య 
సంబంధి 

orthopaedics శల్యవైద్యం, ఎముకలకూ 
వేళ్లకూ సంబంధించిన వైద్యం 

orthopterary బొద్దింకలకు చెందిన 
క్రమం 

orthoptics వ్యాయామం ద్వారా నేత్ర 
లోపాలను సరిచేసే విధానం 

orthoscopic సక్రమదృష్టిగల 

orthotics బలహీనమైన, కీళ్ళకూ కండరా 
లకూ కృత్రిమ సాధనాల ద్వారా ఊతం 
ఇచ్చే వైద్య విధానం 

orthotropism గురుత్వానువర్తనం 


oryctology శిలావశేషాధ్యయనం 

os ద్వారం, రంధ్రం, ఎముక. external ~ 
గర్భాశయ బాహ్యాద్వారం. internal ~ 
గర్భాశయ అంతరద్వారం 

oscillate ఊగిసలాడు, తిరుగు, అల్లాడు 

oscillation ఊగులాట, డోలనం 

oscillator డోలకం 


oscitation ఆవులింత 

osculant ముద్దాడడం, చుంబనం; సన్ని 
హితంగా ఉండే; రెండు జాతుల/ ప్రజా 
తుల మధ్య అనుసంధానంగా ఉండే జీవి 

osmometer ద్రవాభిసరణ మాపకం 

osmosis (దవాభిసరణ 

osseous ఎముకలకు సంబంధించిన 

ossicle చిన్న ఎముక. ౭47 చెవిలోని 
చిన్న ఎముకలు 

ossification అస్థీకరణ, ఎముకలా గట్టి 
పడటం, జడత్వం; అభివృద్ధిని, మార్చుని 
నిరోధించే స్థితి 

ossify ఎముకగా మారు/ మార్చు, గట్టి 
పరచు 

osteitis ఎముకలబాధ 

ostensible ప్రకట, బాహ్య, ప్రత్యక్ష కని 
పించే, విదిత 

ostentation ఆడంబర ప్రదర్శన; అట్ట 
హాసం, డంబం 

ostentatious డాబుసరి, (ప్రదర్శనాత్మక 

osteoarthritis ఎముకల, కీళ్ళ బాధ 

osteocyte అస్థికణం 

osteology శల్యశాస్త్రం: ఎముకల అధ్య 
యనం 

osteomalacia అస్థిమృదుత్వం, ఎముకలు 
మెత్తబడే వ్యాధి 

osteomyelitis అస్థిమధ్యబాధ 

osteopath మర్దన వైద్యం చేసే వ్యక్తి 

osteoporosis బోలు ఎముకల వ్యాధి, 
ఎముకలు గుల్లబారే వ్యాధి 


osteosclerosis 


299 outnumber 





osteosclerosis అస్థికారిన్యం 


osteotome అస్థివిచ్చేదక పరికరం 

osteotomy అస్థివిచ్చేదన 

ostium రంధ్రం, ద్వారం 

ostracism (దేశ) బహిష్కరణ, వెలి 

ostracize బహిష్మరించు, వెలివేయు 

ostrich నిప్పుకోడి, ఉష్ట్రపక్షి 

0౧160065 భిన్నత్వం 

otic చెవికి సంబంధించిన 

otitis చెవిపోటు. External ~ వెలుపలి 
చెవి బాధ. ntErnal~ లోపలి చెవి బాధ 

otolaryngologist చెవి, గొంతు వైద్య 
నిపుణుడు 

otologist కర్ణవైద్యుడు 

otology కర్ణవైద్య (శాస్త్రం 

otorhinolaryngology చెవి, ముక్కు 
గొంతులకు సంబంధించిన శాస్త్రం 

otoscope కర్ణదర్శిని 

ottorrhoea చెవినుంచి ద్రవం కారడం 

ouch ఉంగరపు గూడు, బాధను వ్యక్తీక 
రించు 

ounce పౌనులో పదహారోవంతు 

oust ఉద్యోగం నుంచి తీసివేయు 

out బయట, వెలుపల, పూర్తిగా బయటి, 
మించిన. ా 474 0// బాహాటమైన, 
బాహాటంగా 

outbid వేలంలో పైపాట పాడు 

outbreak అకస్మాత్తుగా చెలరేగడం, అక 
స్మాత్తుగా చెలరేగే 

outburst బద్దలవడం, 'పేలడం, పగలడం 

outcast బహిష్కృతుడు, వెలివేతకు గురైన 
వ్యక్తి కులభ్రష్టుడు 

outcome ఫలితం, పర్యవసానం, పరి 
ణామం 

outcry పెద్ద కేకు అరుపు 

outdated కాల దోషం పట్టిన 


outdo మించు, అతిశయించు 

outer బాహ్యా, వెలుపలి 

outermost బాగా దూరంగా ఉన్న 

outermost orbit బాహ్యతమ కక్ష్య 

outer orbit బాహ్యాకక్ష్య 

outface చూపులతో ఎదిరించు 

outfit సరంజామా; దుస్తులు; సంస్థ 
ముఠా, బృందం 

౧490 మించు, మీరు 

outgrow విపరీతంగా పెరుగు 

outgrowth బాహ్యవృద్ధి, కొమ్మ శాఖ; 
పరిణామం 

outgun మెరుగైన ఆయుధ సంపత్తితో 
ఓడించు 

outhouse ఆవరణలోని చిన్న ఇల్లు 

outing విహారం, వాహ్యాళి 

outlandish అసాధారణమైన, 
విదేశీ 

outlast ఎక్కువ కాలం మన్ను 

outlaw బహిష్కృతుడు; బహిష్మరించు 


వింతైన, 


outlawed చట్టపరంగాని, బహిష్కృత 

outlay పెట్టుబడి, (ఉత్సాదక) వ్యయం, 
ఖర్చు 

outlet బయిటకు దారి, వ్యక్తీకరణ మార్గం, 
దుకాణం 

outlie అబద్ధాలు చెప్పడంలో రాటుదేలటం 

outline drawing బాహ్య (రేఖా) లేఖనం 

outlive నిర్జీతవ్యవధి కన్నా ఎక్కువకాలం/ 
పనిచేయు/ జీవించు 

outlook బాహ్యాదృష్టి; దృక్పథం, వైఖరి 

outlying దూరంగా ఉండే, హద్దుల ఆవలి 

outmanoeuvre అధిగమించు, ఎత్తుకు పై 
ఎత్తు వేయు 

outmoded పనికిమాలిన; కాలం చెల్లిన 

outmove అతి వేగంగా పయనించు 

outnumber సంఖ్యలో పెరుగు 


outogeny 300 


overcast 





outogeny వ్యక్తి చరిత్ర, ప్రాణి అభివృద్ధి 
వృత్తాంతం 

outpatient ఆసుపత్రిలో చేరకుండా చికిత్స 
చేయించుకుని పోయేరోగి 

outpost పోలీసు ఠాణా/ సైనిక స్థావరం, 
గడి కావలి 

outpouring భావపరంపర, తీవ్రప్రవాహం 

output ఉత్పాదన, ఉత్పత్తి పరిమాణం; 
నిర్ణమం 

outrage n. దౌర్జన్యం, దుర్మార్గం, అత్యా 
చారం, అవమానం, 
దురంతం, దురాగతం 

outrage v. దౌర్జన్యం చేయు, అవమా 
నించు, అత్యాచారం చేయు, బలాత్మ 
రించు, కోపం తెప్పించు 

outrageous మితిమీరిన, అసాధారణమైన, 
హానికరమైన; సిగ్గు తీసే 

outreach మించిపోవు, వ్యాపించు 

outright పూర్తిగా, తక్షణమే 

outsell ఎక్కువ ధరకు అమ్ము విలువ 
పెరుగు; అమ్మకాలు పెరుగు 

outset ప్రారంభం, ఉపక్రమం, ఆది 

outshine మితిమీరి (ప్రకాశించు 

outsize సాధారణ ఆకారాల కన్నా పెద్దగా 
ఉన్న 

outskirt శివారు, పొలిమేర, పరిసర 
ప్రదేశం 

0400100 నిష్కపటంగా మాట్లాడే 

outspread పరచుకొను, వ్యాపించు, ఆక్ర 
మించు 

outstand తట్టుకొను 

outstanding చెల్లించవలసిన, మిగిలిన, 
విశిష్ట, గొప్ప. ా d౪E బకాయిలు 

outstay నియమిత కాలం కన్నా ఎక్కువ 
కాలం ఉండడం 


బలాత్మారం, 


outstep దాటు, అధిగమించు 

outstretch విప్పారు 

outstrip అతిక్రమించు, పరిగెత్తు పారి 
పోవు 

outturn ఉత్పత్తి, పని 

outward బయటి, వెలుపలి; బయటికి 

outweigh మించు, ఎక్కువగా తూగు, బరు 
వులో ఎక్కువగు 

outwit ఎత్తుకు పైఎత్తువేయు, మోసగించు 

017010 చిరిగిన, క్షీణించిన, జీర్ణమయిన 

oval అండాకారమైన, గోళాకార 

072% అండాశయం, ప్రీ వీజకోశం 

ovation పొగడ్త; విజయం 

oven ఆవం, పొయ్యి, బట్టీ, పెనం 

over ఉపరి, మీది, బయటికి, ముందుకు, 
ఎత్తైన, పై, ఎక్కువ మిగులు; క్రికెట్‌లో 
బౌలర్‌వేసే ఆరు బంతులు ఓ ఓవర్‌ 

overaction విపరీత ప్రవర్తన, అతినటన 

overactive అసాధారణమైన చురుకుదనం 

overall మొత్తం, సంపూర్ణ, సమగ్ర 

overawe భయపెట్టు, బెదరగొట్టు, లొంగ 
దీయు 

overbag రాత్రిపూట బస చేసినప్పుడు 
దుస్తులు, సామాన్లు ఉంచుకునే పెట్టె 

overbear దబాయించు, లొంగదీసుకొను, 
వశపరచుకొను 

overbearing అహంకార పూరితమైన; 
గర్వం గల 

overboard ఓడనుంచి బయటికి 

overburden మోయలేని బరువు వేయు 

overcapacity అవసరానికి మించిన 
సామర్థ్యం 

overcarry అతిసహనం చూపు, ఓర్పు 
ప్రదర్శించు, శక్తికి మించి మోయు 

overcast మబ్బుకమ్ము; చీకటి పడు 


overcharge 301 


overspread 





overcharge అధిక ధర, అధిక భారం, 
ఎక్కువ ధర పెట్టు 

overcome అధిగమించు, లొంగదీసుకొను, 
జయించు, గెలుచు 

overconfidence అమితమైన ఆత్మ 
విశ్వాసం, మితిమీరిన ధైర్యం 

overcrop ఎక్కువగా పండించు 

overcrowding కిటకిటలాడటం, అతిజన 
సమ్మర్థం 

overdo అతిగా (ప్రవర్తించు 

overdose హెచ్చు మోతాదు 

overdraft నిల్వ కన్నా ఎక్కువ వాడకం/ 
చెల్లింపు 

overdraw రావాల్సిన దానికన్నా ఎక్కువగా 
తీసుకొను 

overdrawn జమకంటే అధికంగా తీసు 
కోవడం 

overdue సమయం మీరిన, ముందే 
ఎప్పుడో జరగాల్సి ఉండిన, తిరిగి ఇవ్వా 
ల్సిన; ఎప్పుడో కట్టాల్సిన డబ్బు, గడువు 
దాటిన, కాలాతీతమైన 

overfeeding అధికంగా తిను/తినిపించు 

overflow వరద, పొర్లడం; పొర్లి ప్రవ 
హించు, ముంచివేయు 

overglaze పై మెరుగు రంగు 

over-ground భూమిపైన, ఎత్తుగా 

overgrowth అతిబలుపు 

overhang ముందుకు వాలు, వంగు, 
వంచు, వేలాడు 

overhaste అతి తొందర, ఆతురత 

overhasty మిక్కిలి తొందరపాటు గల 

overhaul సమగ్ర పరిశీలన, మరమ్మతు; 
తిరగదోడి పరిశీలించు, మరమ్మతుచేయు 

overhead పైన, మీద; వ్యాపార నిర్వహ 
ణకు అయ్యే నియత కాలిక వ్యయాలు 


overhear హరాత్తుగా విను; పొంచి ఉండి 
విను 

overlap అతివ్యాప్తమగు, పాక్షికంగా ఆచ్చా 
దించు/ ఆవరించు 

overlay అణచివేయు, కప్పు 

overlie పైన ఉండు 

overload హెచ్చు బరువు వేయు 

overlook ఉపేక్షించు; క్షమించు, పర్య 
వేక్షించు 

overly అతి, సాధారణం కన్నా/ అవసరం 
కన్నా ఎక్కువ 

overnight రాతికి రాత్రి, రాత్రంతా, తెల్ల 
వార్లూ 

overpainting అధిచిత్రణ 

overpitch ఎక్కువ దూరానికి విసురు 

overplay ప్రాధాన్యతను నొక్కి చెప్పు; 
ఎక్కువ చేసి చెప్పు 

overpower లొంగదీయు; అణచివేయు 

overpraise అధికంగా వెలకట్టు/ పొగడు 

overpress అధిక భారాన్ని మోపు, ఎక్కు 
వగా ఒత్తిడిచేయు 

overpressure విపరీతమైన పనిభారం 

overproduce అధికోత్సత్తి సాధించు 

overproduction అధికోత్సాదన 

overrate ఊహించు; అత్యధికంగా ఎంచు; 
ఎక్కువ వెలకట్టు 

overrule తోసివేయు, నిరాకరించు; అతిక్ర 
మించు 

overrun ధ్వంసం చేయు; అధిగమించు, 
కొల్లగొట్టు; వరద ఎత్తు 

oversee పర్యవేక్షించు 

overset బోర్లించు, తలకిందులుగా చేయు 

overshadow ముందుకు సాగు, నీడనిచ్చు, 
రక్షణ ఇచ్చు 

overspread కప్పి వేయు 


oversubscription 


302 ozaema 





overstaffed అవసరానికి మించి సిబ్బంది 
కలిగి ఉండు 

overstay నిర్ణీత కాలాన్ని మించి నివసించు 

overstock అధిక నిల్వలు 

overstrain అధికంగా [(శమపడు, కష్టపడు 

oversubscription వాటాలకు మించి దర 
ఖాస్తులు రావడం 

overt బహిరంగ, బాహాటమైన 

overtake వెంటాడి పట్టుకొను; ముందుకు 
దాటిపోవు 

overthrow పదవీచ్యుతుని చేయు, పడ 
దోయు 

overtime అధికకాలం 

overtone నర్మ గర్భ పదం; గర్భితార్థం 

overtrading తక్కువ పెట్టుబడితో, అధికో 
త్సాదన ఎక్కువ అమ్మకాలు సాధించటం 

overture ప్రస్తావన, ప్రారంభం, సందేశం, 
మైత్రీభాషణం 

overturn తారుమారు చేయు, పడదోయు, 
బోల్తాపడు, తిరగబడు, ధ్వంసం చేయు 

overvaluation అతిమూల్యీకరణం 

07౪72116 అతిమూల్యం; మూల్యం లేదా 
ధర కన్నా విలువైనవని భావించు 

overvalued అతిమూల్వీకరించిన 

overview పైపై పరిశీలన, స్టూల దృష్టి 

overween అతిగా ఆశించు, ఎక్కువగా 
అంచనా వేయు 

overweening గర్వం, దురహంకారం 

overwhelm ముంచెత్తు, ఓడించు, 
నిమగ్నంచేయు 

overwrought ప్రవర్తనను అదుపులో 
పెట్టుకోలేని, బాగా అలసిన 

oviduct అండాశయ నాళం 

oviform అండాకృతి గల 

07116 గొర్రి వంటి, గొర్రెలకు సంబంధిం 
చిన 


oviparous గుద్గుపెట్టే, అండజ 
oviposition గుడ్లను ఒక (ప్రదేశంలో నిక్షిప్త 


wo 


పరచడం 
07010 కుంభరీతి 
ovulation అండోత్సర్గం 
ovule వీజకోశం 
ovum అండం, గర్భబీజం, స్టూలబీజం 
owe బాకీపడు, రుణపడి ఉండు; బాధ్యత 
కలిగి ఉండు 
owing బాకీ ఉన్న, ఇవ్వవలసిన 
0౪1 గుడ్లగూబ 
owlet పిల్ల గుడ్లగూబ 
owlish గుడ్డ గూబ వంటి 
owner యజమాని, స్వామి 
ownership యాజమాన్యం, స్వామ్యం 
ox ఎద్దు 
ox bow lake అర్ధ చంద్రాకార సరస్సు 
oxen ఎద్దులు 
oxidation ఆక్సీకరణం 
oxide ఆక్సిదం, భస్మం, బూడిద 
oxidised ఆక్సీకృత 
oxidising ఆక్సీకరణం 
oxidizable ఆక్సీకరణ చెందే, భస్మంకాగల, 


తుప్పు పట్టే 
oxidize భస్మం చేయు, భస్మమగు, తుప్పు 
బట్టు 


0౫01101 ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పట్ట 
భద్రుడు 

oxygen ప్రాణవాయువు. = tent సమృద్ధిగా 
ప్రాణవాయువు సరఫరా చేసే గూడువంటి 
ఏర్పాటు 

oxymoron విరోదాభాస 

oxytocic గర్భాశయ (ప్రేరక బెషధం 

oyster ఆల్బిప్ప, నత్తగుల్ల. ా Mushroom 
ముత్యపుచిప్ప పుట్టగొడుగు 

ozaema పనస 


pabulum 


303 painstaking 


Pp 


pabulum ఆహారం 

pace అడుగు, నడకతీరు; వేగం. *- 
bowler కకెట్‌లో వేగంగా బంతి విసరే 
ఆటగాడు; అడుగువేయు, అడుగులు వేసి 
కొలుచు 

pacemaker గతిప్రేరకం. Cardiac ~ 
హృదయగతి(ప్రేరకం 

pace setter ఒరవడి సృష్టికర్త జంతువు 

pachyderm మందమైన, దృఢమైన చర్మం 
గల 

pacific శాంతపరచే, శాంతమైన 

pacification శాంతింపజేయడం, సమా 
ధాన పర్చడం, శాంతి స్థాపన/ సంధి 

pacificsm లొంగుబాటువాదం, శాంతి 
వాదం 

pacificst శాంతివాది, సాత్త్వికవాది, యుద్ధ 
వ్యతిరేకి 

pacifier సమాధానపరిచే వ్యక్తి, శాంతి 
దూత 

pacify శాంతపరచు, అంగీకరింపజేయు 

package బంగీ, మూట, పొట్లం, గణం, 
సలహా సూచనలు; భావనల కూర్చు. - 
deal కలిసికట్టు ఏర్పాటు, టోకు బేరం 

pack animal బరువులు మోసే జంతువు 

packed గుమిగూడిన, కట్టిన 

packet ship రెండు రేవుల మధ్య నియ 
తంగా తిరిగే ఓడ 

packman వీధుల్లో తిరిగి సరుకు అమ్మే 
వ్యక్తి 

pack saddle బరువులు మోసే జంతు 
వులపై వేసే జీను 

pact ఒప్పందం, ఒడంబడిక, సంధి 

pad మెల్లగా ప్రయాణించు, నడుచు 

paddle (పడవ నడిపే) చిన్న తెడ్డు, నీటిలో 
ఆడు, తెద్దువేసినడుపు 


paddler టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు 

paddock గుర్రాలను ఉంచే ప్రదేశం, చిన్న 
ఆవరణ, గోదురుకప్ప 

paddy వరి(పంట). ~ second crop 
దాళువా పంట. “= third crop పునాస 
పంట 

padlock తాళంకప్ప 

paederasty పురుషుల మధ్య, పిల్లలతో 
లైంగిక సంబంధం 

paediatrician శిశువైద్యప్రవీణుడు 

paediatrics శిశువైద్యం 

paedodontics చిన్నపిల్లల దంత సంరక్ష 
ణకు సంబంధించిన దంత విజ్ఞానం 

paedogenesis పరిపూర్ణాకృతి పొందడం 

pagan బహుదేవతారాధకుడు, మతవ్యతి 
రేకి, (కైస్తవమతేతరుడు, అనాగరకుడు 

page పుట; సేవకుడు 

pageant ప్రదర్శన, ఉత్సవం, ఊరేగింపు 


pageantry గొప్ప వేడుక, ఉత్సవం, 
ఆడంబరం 
page boy పెండ్లిలో _ పెళ్ళికూతురికి 


సహాయపడే చిన్న పిల్లవాడు 

pagoda బౌద్ధ దేవాలయం 

paid చెల్లించిన (డబ్బు). ~ up capital 
వాటాలు కొంటూ కంపెనీకి చెల్లించే 
డబ్బు. ~ up policy ప్రీమియం కట్ట 
కుండా నిలిపివేసిన బీమాపాలసీ 

pail చెక్క/ లోహపు బాల్చీ 

2241 ముంతెడు 

pain నొప్పి, బాధ. Cardiac > గుండె 
నొప్పి. 60/69) = శూలనొప్పి. labour 
> పురిటి నొప్పి, ప్రసవవేదన. low 
back ~ నడుంనొప్పి 

painstaking (శమించే 


paint 


304 


palp 





paint పూత, రంగు. ా 442/0) ప్రలేప 
లక్షణం. M $tandard వర్ణక ప్రమాణం 

painter (వర్ణ) చిత్రకారుడు 

painting చిత్రలేఖన కళ; 
రంగుల చిత్రం 

pair జoట, యుగ్మం, యుగళం 

pal స్నేహితుడు; ఆడంబరంగా చూపు, 
కవాతు చేయు, బారులుతీరి నడుచు 

౨212601010 పాత రాతియుగం 

palanquin పల్లకి, మేనా 

palatability రుచ్యత 

palatable రుచికరమైన, నోటికి హితమైన, 
మింగుడుపడే 

palatal అంగిలికి 
తాలవ్యం 

palate అంగిలి. Cleft ~ అంగిట్లో తొర్రి 

2126421 వైభవ పూర్వకమైన; రాజప్రసాద 
సంబంధమైన 

2127ల మాటామంతీ, సంభాషణ, పొగడ్త 
హద్దు 

pale కంచె, గుంజ, కొయ్య; తెల్లబోయిన, 
పాలిపోయిన, కాంతిహీనమైన; వెల వెల 
బోవు; గుంజలతో ఆవరణ ఏర్పరచు 

paleness పాలిపోయిన రంగు 

paleoanatomy పురాజీవ శరీర నిర్మాణ 


చిత్తరువు, 


సంబంధించిన; 


శాస్త్రం 
21600012) పురావృక్షశాస్త్రం 
paleographist పురాతన/ ప్రాచీన లిపి 
శాస్త్రజ్ఞుడు 
21602121)” పురాలిపి శాస్త్రం 
paleolimnology పురాతన సరోవరాధ్య 
యనం 
paleolithic age పూర్వ శిలాయుగం 
paleontology లుప్తజంతుశాస్త్రం 
palette చిత్రకారులు రంగులు కలుపుకునే 
పళ్ళెం 
palfrey చిన్న స్వారి గుర్రం, స్రీలెక్కే గుర్రం 


palimony (పెళ్ళికాకుండా నివసించే 
జంటలో ఒకరు కోరే) భరణం 

palindrome ఎటునుండి చదివినా ఒకే 
విధంగా ఉండడం. ఉదా7॥ కిటికి, వికట 
కవి 

paling గుంజలు పాతి ఏర్పరచిన కంచె/ 
ఆవరణ 

palisade రక్షణ (ప్రదేశం, అవరోధం, భద్ర 
పరచు 

pall n. శవపేటిక మీద కప్పే గుడ్డ; తెర; 
ఆచ్చాదక వస్త్రం. “= ల64767 శవ వాహ 
కుడు 

pall v. నిస్సారమగు, నిస్సారంగా చేయు, 
ఉత్సాహం తగ్గించు 

palladium మంచి రక్షణ 

pallescent కళాహీనమైన, పాలిపోయిన, 
వెలవెలబోయిన 

pallete తాపీవంటి పరికరం, దిండు 

palliate క్షమించు, శిక్షను తగ్గించమని 
ప్రార్థించు, తీవ్రతను తగ్గించు, బాధనుండి 
ఉపశమనం పొందు 

palliation ఉపశమనం, క్షమాపణ, పరి 
హారం 

palliative ఉపశమనకారి 

pallid పాలిపోయిన, వెలవెలబోయిన 

pallor పాలిపోవడం, వెలిసిన రంగు 

palm తాకు, అరచేతిలో దాచు; అరచేయి, 
తాటి చెట్టు 

palmar అరచేతిలోని 

palmary జయార్థమైన, (శ్రేష్టమైన 

palmer పుణ్యక్షేత్రాలను సేవించే వ్యక్తి 

palmist హస్తసాము ద్రికుడు 

palmistry హస్తసాముద్రికం 

palmy వర్ధమాన 

palmyra తాటిచెట్టు 

9210 బొద్దెంకవంటి జీవుల స్వర్శాంగం, 
స్పృశించి పరీక్షించడం; అనుభూతి 
చెందడం 


౨200060 


306 parachronism 





panoptic సకలాంశ దృష్టి 

panorama సర్వదిగ్గర్శ్భనం; విశాల దృశ్యం 

pansexualism హద్దుల్లేని లైంగిక వాంఛ 

pansophobia నిరాధార భయాందోళన 

pansophy సర్వజ్ఞానం 

panspermatism (గహశకలాల ద్వారా 
విశ్వంలో జీవం వ్యాప్తి చెందిందనే 
సిద్ధాంతం 

pant ఎగశ్వాస, ఊపిరి సలపక పోవడం; 
ఆకాంక్షించు, కోరుకొను 

21621001 పంట్లాము, షూయి 

pantheism సర్వేశ్వరవాదం, సర్వాత్మవాదం 

pantheon సర్వదేవమందిరం, సర్వదేవతా 
లయం 

panther చిరుతపులి 

pantomime మూకాభినయం 

pantophobia అన్నింటికీ భయపడడం 

pantothenic అసన్పివైపులనుంచి 

pantry ఆహార పదార్థాలుంచే చిన్న గది 

panzer సాయుధశకటం; శతఘ్ని 

pap విలువ లేని, ముఖ్యంగాని; పిల్లలకు 
తినిపించే ప్రత్యేక ఆహారం 

papacy పోప్‌ అధికారం, ఆధిపత్యం 

papal (రోమన్‌ కాథలిక్‌ మతాధిపతి) 
పోప్‌కు సంబంధించిన 

paparazzi వెంటాడే ఛాయాచిత్రకారుడు 

papaver నల్లమందు (జాతికి చెందిన) 

202% బొప్పాయి చెట్టు; బొప్పాయి కాయ 

papaya బొప్పాయి 

paper కాగితం; దినపట్రిక, వార్తాపత్రిక; 
వత్రం, అధికార పత్రం ా back 
మామూలు అట్టగల పుస్తకం. ా knife 
కవర్లను తెరిచే మొండి కత్తి. ా [055 
కంపెనీ ఖాతాలలో చూపే నష్టం. ~ 
Money నోట్ల రూపంలో ఉండే నగదు. 
on - కాగితాలకు పరిమితమైన. “= 


profit కంపెనీ ఖాతాలలో మాత్రం చూపే 
లాభాలు. f pulp కాగితపు గుజ్జు. గ 
round ఒక ప్రత్యేక మార్గంలో పేపర్లు 
ఇచ్చే ఉద్యోగం. ~ tiger కాగీతం పులి 


papier mache కాగితపు గుబ్జూ 

papilio సీతాకోక చిలుక 

papilionacae చిక్కుడు కుటుంబం 

papilionaceous సీతాకోక చిలుకలాగుందే 

papilla చిన్న మొటిమ 

papillary చనుమొనలను పోలిన, మొటి 
మల వంటి; సూక్షాంకురం వంటి 

papilloma వులిపిరికాయ 

pappus కేశగుచ్చం 

papule బుడిపె, మొటిమ 

par సమ(త్వ)ం; సమానస్థితి; సమాన 
మూల్యం. above ~ పెంచిన విలువ, 
అధిక మూల్యం. 4/ * సమాన ధరకు. 
below ~ తక్కువ ధరకు. - లండ/- 
ence ఉత్తమ, విశిష్ట ~ of exchange 
సమాన మారకం విలువ. 0౧ ~ wth 
సరిసమానంగా 

212 అదనపు; లోపభూయిష్ట, అపసవ్య, 
అసాధారణ; తప్పుడు; పోలిన; సమాం 
తర, బహుళ; బృహద్దనువుకు చెందిన. 
~ glinding వాయుకీడ, గాలిలో విహ 
రించే క్రీడ. > language అనుస్ఫత 
భాష - litany (సైన్యాన్ని పోలిన) 
సాయుధ దళాలు 

parable నీతికథ 

paracentesis శరీరకుహరం నుంచి ద్రవం 
తీయడం. Aabdominis ~ ఉదర 
కుహరం నుంచి ద్రవం తీయడం. * 
pleural ~ శ్వాస కుహరం నుంచి ద్రవం 
తీయడం 

parachronism కాల నిర్ణయంలో పొర 
పాటు 


parachute 


307 parasuicide 





parachute గాలి గొడుగు 
paraclete న్యాయవాది, న్యాయసహాయ 
కుడు 


paracrue అభివృద్ధిలో పరాకాష్ట తర్వాత 
తిరోగమనం 

parade కవాతు; ఆడంబరం 

paradigm పదసమాహారం, రూపావళి 

paradise స్వర్గ (ధామ)ం 

paradox విరుద్ధ/ విపరీత భావం, 
వైరుధ్యం, విరోధాభాస. thErpeutic ~ 
చికిత్సా సంబంధమైన విరుద్ధ ప్రభావం 

paradoxical విపరీతమైన, అసంబద్ధమైన 

paraesthesia అసాధారణ గ్రాహ్యత 

paraffin మెరుగుమైనం. liquid ~ విరే 
చనకారి. ా aX మైనం 

paragon ఉత్కృష్ట వ్యక్తి వస్తువు, 
దృష్టాంతం; నమూనా 

paragraphia తప్పులు రాయడం 

parakeet చిలక 

paralalia ఉచ్చారణ దోషం 

parallax దృష్టినిక్షేపం, లంబన 

parallel సమాంతర 

parallelism సమాంతరత 

parallelogram సమాంతర చతుర్భుజం 

paralyse స్తంభింపజేయు, అశక్తంచేయు, 
పక్షవాతం తగులు 

paralysis పక్షవాతం. Infantile ~ శిశు 
పక్షవాతం (పోలియో మైలిటీస్‌) 

paralytic పక్షవాత రోగి, పక్షవాతగ్రస్త 

parameter పరామితి, కొలబద్ద, గీటు 
రాయి, ప్రమాణం, నిర్ణయాత్మకమైన 
విషయం, ప్రసక్త నియతాంకం 

22006312 అపస్మృతి 

paramount అతి ముఖ్యమైన, సర్వోన్నత 

paramountcy సార్వభౌమాధికారం, సర్వా 
ధికారం 


paramour విటుడు, మిండగత్తె 

paranasal ముక్కుకు రెండువైపులా 

paranoia మృత్యుభయం, మానసిక రుగ్మత 

paranoic చావుభయం గల రోగి 

paranoid అనుమానస్పద. f disorder 
భ్రమల/ భ్రాంతుల వల్ల కలిగే మానసిక 
రుగ్మత 

paranormal విపరీత మానసిక (ప్రవర్తన 
గల 

parapet పిట్టగోడ 

paraph పొడి 
పెట్టడం 

paraphernalia సరంజామా, సామగ్రి 

paraphesia ఊతపదం 

paraphimosis వెనక్కువచ్చిన ముందోలు 
తిరిగి ముందుకు పోకపోవడం 

paraphonia (ఈడొచ్చే దశలో) గొంతు 
మారడం 

paraphrase వివరణ, వ్యాఖ్య, భావాను 


అక్షరాల్లో సంతకాలు 


వాదం 

21200016 వ్యాఖ్యానించు, భాష్యంచెప్పు 

paraplegia శరీరంలో కింది భాగం చచ్చు 
బడిపోవడం 

parapsychology మానవాతీత శక్తుల 
అధ్యయనం 

parasitaemia రక్తంలో పరాన్న జీవు 
లుండడం 

parasite పరాన్నభుక్కు పరాన్నజీవి. - 
carriers పరాన్నభుక్కుల వాహకాలు/ 
ప్రసారాలు 

parasitic పరాన్నజీవులకు చెందిన 

parasiticide పరాన్నజీవినాశని 

parasitism పరాన్నజీవనం 

parasitology పరాన్చజీవశాగస్తం 

parasol (ఆడవారి) గొడుగు 

parasuicide ఆత్మహత్యాయత్నం 


parasympathetic 


308 parsec 





parasympathetic పరానుభూత. "= 
nervous system పరానుభూత నాడీ 
వ్యవస్థ 

parasynthesis పరాసంశ్లేషణ 

parataxis నిబంధ నిర్మాణం 

parathyroid ఉపావటు 

paratroops గాలిగొడుగుసేన, వాయుసేన 

paratyphoid విషజ్వరం 

parazoa జంతురాజ్యం 

parboil సగం ఉడకబెట్టు 

parboiled rice ఉప్పుడు బియ్యం 

parcel బంగీ, భాగం, అంశం 

2701 ఎండిపోవు, వేయించు, కాల్చు 

parchment జంతు చర్మ పత్రం, తోలు 
కాగితం 

parcimonious ఖర్చుకు వెనుకాడే 

pard చిరుతపులి 

pardon క్షమాపణ; తిరిగి చెప్పమని అడ 
గడం 

pardonable క్రమించదగిన 

pare చర్మాన్ని/ తోలుని/ చెక్కు ఒలుచు 

paregoric బాధోపశమనకారి 

parencephalon మస్తిష్మార్థగోళం 

parenchyma మృదుకణజాలం 

parentage పుట్టుక వంశం, కులం, తల్లి 
దండ్రులు 

parental జనక, తల్లిదండ్రులకు సంబం 
ధించిన/ సహజమైన. f (272 సంతాన 
పాలన 

parenthesis కుండలీకరణం (లోనివాక్యం/ 
వాక్యభాగం), నిక్షేపం 

parenthetical కుండలీకరణంలో ఉన్న, 
నిక్షిప్త, వైకల్పిక 

parergon ఉపరచన 

parenthetical style కుండలీకరణ శైలి 

paresis అసంపూర్ణ పక్షవాతం 


parietal పార్వ, పార్శ్విక. bone 
కుడ్యాస్థి, పార్వాస్థి 

parity సమానత్వం, సమార్హత 

parity grid రూపాయి విలువలో ఇతర 
దేశాల కరెన్సీల మారకపు విలువల్ని 
సూచిస్తూ పొందుపరిచిన పట్టిక 

parkinson's disease (అవయవాల) 
వణుకు రోగం 

parky చలిగా ఉన్న 

parley ప్రత్యర్థితో చర్చలు జరుపు/ సమా 
వేశమగు, మరొకరితో మాట్లాడు 

parliament ప్రజా ప్రతినిధుల కేంద్ర సభ, 
చట్టసభ 

parliamentarian పార్లమెంటు సభ్యుడు, 
వ్యవహారజ్ఞుడు 

parliamentary path పార్లమెంటరీ 
పంథా ప్రజాప్రాతినిధ్య విధానం 

parlour చావిడి, కచేరీ, సమావేశం 

parlous దుస్థితి 

parochial స్థానిక, ప్రాంతీయ, స్వప్రయో 
జన దృష్టిగల 

parody అధిక్షేపకావ్యం, హాస్యానుక్ళతి 

parole తాత్మాలిక విముక్తి, హామీ, పూచీ, 
వాగ్గానం, వాక్కు 

parotid gland లాలాజల గ్రంథి 

parousia క్రీస్తు పునరాగమనం 

paroxysm కోపం, ఈర్ష్య, ఉద్వేగం, 
ఆవేశం 

parrot (రామ) చిలుక 

parrotry చిలుక పలుకులు పలకడం, 
అనుకరణ 

parry దాటవేయు, సమాధానం ఇవ్వ 
కుండా తప్పించుకొను, దూరంచేయు 

parse శబ్దలక్షణాన్వయాలు చెప్పు 

parsec నక్షత్రాల మధ్య దూరాన్ని కొలిచే 
ప్రమాణం 


parsimonious 


309 passage 





parsimonious డబ్బు ఖర్చు పెట్టడం 
ఇష్టంలేని, పిసినారి, పీనాసి, లోభి 
parsimony పిసినారితనం, ఖర్చుకు వెను 
కాడటం, కృపణత, లోభిత్వం 
part భాగం, కంతు, వాటా, పార్వం; 
విభాగించు, విడదీయు, ఎడబాపు. ౫ 
exchange పాక్షిక వినిమయం 
partake పాల్గొను, తీసుకొను; భాగం తీసు 
కొను 
partaker భాగస్టుడు, పాల్గొన్న వ్యక్తి 
parterre పూల సెజ్జల అమరిక 
parthenogenesis ఫలదీకరణేతర పున 
రుత్పత్తి విధానం 
partial ఆoశిక, పార్వ, అర్ధ, అసంపూర్ణం, 
పాక్షిక, వక్షపాతంగల. f dIffErentia- 
tion అవకలనం. ~ fraction 0శిక 
భిన్నం 
partiality పక్షపాతం, పాక్షికత్వం 
partially పాక్రికంగా; కొంతమేర 
participant భాగస్వామి, సహభాగి; 
పాల్గొనే, పాలుపంచుకొనే. ా ంbserva- 
707 సభ్యస్వీకృత పరిశీలన 
participate పాల్గొను, భాగం పుచ్చుకొను 
participation వంతు; పాల్గొనడం 
participatory democracy పౌరులు 
పాల్గొనే అవకాశం గల ప్రజాస్వామ్యం 
participle అసమాపక క్రియ; కృదంత 
విశేషణం 
particle నెరసు, రేణువు, కణం 
particular విశేష ప్రత్యేకమైన, అసా 
మాన్యమైన, నిర్దిష్టమైన 
particularity (పత్వేకత; సూక్ష్మ వివరం 
particularize పత్యేకించిచెప్పు, వివరించు 
particular lien నిర్ధిష్టమైన అప్పుకు 
ధరావతుగా పెట్టుకొనేది 
particularly ప్రత్యేకంగా, సవివరంగా 
parting వీడ్నోలు 


partisan పక్షపాతి, సమర్థకుడు 

partisanship పక్షపాతం 

partition విభాగం, వేరుపడడం; అద్దు 
గోడ; తెర; విభజన, పంపిణీ; విభజించు, 
పంపిణీచేయు 


partner భాగస్వామి, భాగస్టుడు, వాటా 
దారు; భార్య/భర్త. business ~ వ్యాపార 
భాగస్వామి. general ~ సంస్థ రుణాలకు 
కూడా బాధ్యతవహించే వ్యక్తి. life > 
జీవిత భాగస్వామి. limited ~ పరిమిత 
బాధ్యత వహించే భాగస్వామి. 
managing ~ నిర్వాహక భాగస్వామి 

partnership భాగస్వామ్యం. ff deed 
భాగ స్వామ్య పత్రం 

part owner పాక్షిక యజమాని 

partridge కౌజుపిట్ట; అంశకాలిక 

parturition ప్రసవం 

party రాజకీయపక్షం, దళం, విందు. ా 
congress రాజకీయ పక్ష మహాసభ. = 
discipline పార్టీ క్రమశిక్షణ. ా /టూ 
democracy పార్టీ రహిత ప్రజాస్వామ్యం. 
~ line పార్టీ పంథా 

par value (వాటాల) ముఖ విలువ 

parvenu ఆకస్మిక ధనవంతుడు/ పదవి 
పొందిన వ్యక్తి 

pass ఉత్తీర్ణత పొందు; అనుమతించు, ప్రవే 
శాన్ని అనుమతించు గుర్తింపు కార్డు 

passable సంతృప్తికరమైన, ఆమోదయోగ్య 

passage దారి, మార్గం, గమనం; నిష 
మణం, తగ్గించడం, ప్రయాణం, అవ 
తరణ, ఉద్ధరణ; ఓడరేవు; (గంథంనుంచి 
ఉదాహరించిన భాగం. 4 bird of ~ 
రుతువులను అనుసరించి ప్రదేశాలు 
మార్చే పక్షి ఒకచోట ఎక్కువకాలం 
ఉందనివాడు. ా Of arms వాగ్యుద్ధం, 
గొడవ, తగవు 


passe 310 


patrol 





passe గతం 

passer-by దారినపోయే వ్యక్తి 

passion మోహం, కామం; వెర్రి కోపం, 
ఆవేశం, తీవ్రోత్సాహం 

passionate సులభంగా ఉద్రేకపదే, క్రోధం 
గల 

passionless మనోవికారం లేని, శాంతు 
డైన 

passive నిష్మియ, స్తబ్ధంగా ఉండే, జడ 

passiveness ఉదాసీనత, జడత్వం 

passive voice కర్మణ్యర్థకం 

pass off మోసంతో ఇచ్చు, గతించు, 
ముగియు 

passport పాస్‌పోర్ట్‌, విదేశ ప్రయాణాను 
మతి పత్రం 

pastel పాలిపోయిన, లేతరంగు, లేపనం 

pasteurization శుది 

pastime వినోదం, క్రీడ, మనోరంజనం 

25601 గొర్రెల కాపరి; కైస్తవ పూజారి 

pastoral పచ్చిక పొలానికి సంబంధించిన, 
పశుపాలకులకు సంబంధించిన. “= 
poetry గామీణ/ కర్షక/ కాపు కవిత్వం 

pasturage పశువుల మేత, పచ్చిక భూమి, 

pasture పచ్చిక బీడు, పచ్చిక మేపు/యేయు 

past vegetation history (ప్రాచీన వృక్ష 
చరిత్ర 

pasty అనారోగ్యంగా కనిపించడం 

pat ద్రవాహారం, మెత్తని ఆహారం, చిన్న 
దెబ్బ, చరుపు, తట్టు 

patch అతుకు, మాసిక, మాసిక వేయు. 
= ౩౪౦76 అతుకుల మారి పని 

pate శిరస్సు, తల 

patella మోకాలిచిప్ప 

patent పత్యేక హక్కు ఏకస్వం, అధికార 
పత్రం, వ్యక్త స్పష్ట, ప్రసిద్ధ. - 79465 
వ్యక్తి/ సంస్థ పొందిన ప్రత్యేక హక్కులు 


patentee ప్రత్యేక హక్కు పొందిన వ్యక్తి 

patent infringement పత్యేక హక్కులను 
భంగపరచటం 

patent office పేటెంట్‌ హక్కులను 
గుర్తించే/ ఇచ్చే ప్రభుత్వ కార్యాలయం 

pater familias కుటుంబకర్త 

paternal తం(డైకి సంబంధించిన, పైతృక; 
వంశపారంపర్య, పరంపరాగత 

paternity పితృత్వం. leave బిడ్డ 
తండ్రికి అనుమతించే స్వల్పకాలిక సెలవు 

path మార్గం, పథం, పుంత 

pathetic జాలిగొలిపే, అసహాయ, బాధా 
కర. m fallacy మానవత్వారోపణ 

pathfinder మార్గదర్శకం, చుక్కాని 

pathogenesis వ్యాధిజననం, రోగ 
వికాసం 

pathogenic రోగాణువు 

pathology వ్యాధి విజ్ఞాన శాస్త్రం, రోగ 
లక్షణ శాస్త్రం 

pathos కరుణ (రసం), విషాదం 

patience ఓర్చు, క్షమ, సహనం 

patient ఓర్చుగల, సహనంగల, రోగి. 
ambulant ~  నడవగలిగిన రోగి. 
indoor ~ ఆసుపత్రిలో ఉన్న రోగి 

patina తామ్రమలం, చిలుము 

patmate హస్తాకార 

patriarch వంశ మూలపురుషుడు; ఆది 
గురువు, కులపతి, తెగ పెద్ద 

patiarchal పితృకయోగత, పూర్వకాలిక 

patriarchy పితృస్వామ్యం 

2010146 పితృహత్య 

patriot దేశభక్తుడు 

patriotic మాత్ళదేశాభిమానం గల 

patriotism దేశభక్తి, మాతృదేశాభిమానం 

patrol పహరా, గస్తీ గస్తీ తిరుగు, పహరా 
కాయు 


patron 311 


payment 





patron పోషకుడు, దాత; అభిమాని, రక్ష 
కుడు 

patronage పోషణ, ప్రాపకం, ప్రోత్సాహం, 
చేయూత, మద్దతు, సహకారం 


patronize అభిమానించు, ఆదరించు; 
ఆశ్రయమిచ్చు 

patter తొందరమాటలు; లొడ లొడ 
మాట్లాడు 

pattern వ్యూహం, రీతి. speech ~ 


మాట్లాడే తీరు, మాటతీరు 
patulous తెరుచుకుని ఉన్న 
paucity స్వల్పత, కొరత 
paunch పొట్ట, కడుపు 
pauper పేద, ఆస్తి లేని వాడు, బికారి 
pauperism పేదరికం, వికారీతనం 
pauperization దారి ద్ర్యీకరణ 
pause విరతి, నిలుపు, విరామం; విరామపు 
గుర్తు 
pave చదునుచేయు; మార్గం సరిచేయు 
pavement (రోడ్డు పక్కన ఉండే) కాలిబాట 
pavilion డేరా; మంటపం 
paw జంతువుల పంజా, పంజాతో కొట్టు 
pawn తాకట్టు, కుదువ, (చదరంగంలో) 


బంటు; తమలపాకు; తాకట్టు పెట్టు, 
కుదువపెట్టు 
pawnbroker వడ్డీ వ్యాపారి; తాకట్టు 
పెట్టుకొనే వ్యక్తి 


pay వేతనం, చెల్లింపు, రుణపడింది తిరిగి 
ఇవ్వడం, లాభదాయకం. f back తీర్చి 
వేయడం. ~ homage శ్రద్ధాంజలి 
ఘటించు. ా Off చెల్లించు, తీర్చు. ~ 
someone off వేతనం చెల్లించి పని 
లోంచి తొలగించు. - $OMeEthing off 
రుణాన్ని ఒకేసారి తీర్చు 

payable ఇవ్వాల్సిన, చెల్లించాల్సిన. ా 77 
advance బయానాగా ఇవ్వదగ్గ. = 07 


demand కోరికమేరకు చెల్లించు. “= [0 


bearer వినిమయబిల్లు సమర్పించిన 
వారికి చెల్లించు. fా [0 0rder వినిమయ 
బిల్లుపై పేర్కొన్న వారికి చెల్లించు 

pay as you earn సంపాదనానుసారం 
చెల్లించే ప్రత్యక్ష పన్ను 

pay attention పట్టించుకొను 

payback పెట్టుబడుల నుంచి లాభాంశా 
లుగా, వడ్డీగా వచ్చే ఆదాయం. * 
clause తీసుకున్న రుణాన్ని తీర్చే 
విధానం, నియమ నిబంధనలను స్పష్టం 
చేస్తూ ఒప్పందం పేర్కొనే నిబంధన. - 
period రుణం తీర్చేందుకు అనుమ 
తించిన కాలవ్యవధి 

pay bill వేతన పత్రం 

pay commission వేతన సంఘం 

pay day వేతనాలు, జీతం పొందేరోజు; 
పద్దుల రోజు 

payee చెల్లింపును అందుకునే వ్యక్తి, స్వీకర్త 

payer చెల్లించే వ్యక్తి 

paying banker చెక్కు వినిమయ బిల్లు 
చెల్లించే బాంకు 

paying in books జమలను నమోదు 
చేసుకునేందుకు ఖాతాదారు ఉపయోగించే 
పుస్తకం 

paymaster వేతనాలు బట్వాడా చేసే 
ఉద్యోగి; యజమాని 

payment చెల్లింపు. M by results పనిని 
బట్టి, లాభాన్ని అనుసరించే చెల్లింపు. ా 
for honour గౌరవార్థం చెల్లించడం. ౫ 
in advance ముందుగా చేసే చెల్లింపు. 
~ in due course సకాలంలో చేసే 
చెల్లింపు. - 72 Kind వస్తుసేవల 
రూపంలో చేసే చెల్లింపు - 07 
account ఖాతాలో నిలువ చేయడం 
ద్వారా చేసే చెల్లింపు 


pay roll 


312 peevish 





pay roll వేతనదారుల పట్టీ 
paysage (పకృతి దృశ్యం 
pea బటానీలు 


peace శాంతి, (ప్రశాంతత; సంధి, ఒడం 
బడిక 

peaceable శాంతమైన, శాంతినికోరే 

peaceably శాంతంగా, నెమ్మదిగా 

peaceful శాంతియుతమైన. f 7727౮ 
tion శాంతియుత పరివర్తన. f ౯0 
existence శాంతియుత సహజీవనం 

peacock నెమలి 

peahen ఆడనెమలి 

peak శృంగం, పర్వత శిఖరం, కొన, 
అగ్రం 

peaky జబ్బుపడిన 

peal పెద్ద ధ్వని; ఘంటా నాదం; తోలు, 
పట్టా మోగించు, మోగు 

pear బేరీ పండు 

pearl ముత్యం; ముత్యపు చిప్ప; ముత్యా 
లతో అలంకరించు 

pearl fish మెరుగుగల చేప 

peasant holdings కుటుంబ కమతాలు 

peasantry రతాంగం 

pea souper మురికిగా ఉన్న మంచు 

pebble గులకరాయి 

peccatophobia పాపభీతి 

pectinate దువ్వెన ఆకారం గల, దువ్వెన 
అమరికగల 

peculation ధనాపహరణ 

peculiar అసాధారణమైన; విపరీతమైన; 
విశిష్టమైన; (ప్రత్యేకమైన 

pecuniary డబ్బుకు సంబంధించిన 

ped మట్టి రేణువుల ప్రమాణం 

pedagogic శిక్షణకు/ బోధనకు సంబంధిం 
చిన 

pedagogics బోధనా పద్ధతులు/శాస్త్రం 


pedagogue బోధకుడు, శిక్షిత వ్యక్తి, ఉపా 
ధ్యాయుడు 

pedagoguery బోధన వృత్తి, అధ్యాపకత్వం 

pedagoguism విద్యాబోధన, అధ్యాపకత్వం 

pedagogy శిక్షణ, శిక్షణా శాస్త్రం 

pedant పాండిత్యగర్వం గల వ్యక్తి 

pedantic పాండిత్య ప్రకర్ష గల 

peddle ఊరూరూ తిరిగి అమ్ము, చట్ట వ్యతి 
రేకంగా అమ్మకాలు జరుపు, ఆలోచనను 
గాని, సమాచారాన్ని గాని బలవంతంగా 
ప్రజల మీద రుద్దు 

peddler వ్యాపారి, అక్రమంగా మత్తు 
మందులు అమ్మే వ్యక్తి 

pedestal వేదిక; పీఠం; స్తంభం/ విగ్రహం 
అడుగు భాగం 

pedestrian పాదచారి 

pedicle తొడిమ 

pediculosis పేనుపట్టడం 

pediculus పేను. - Capitis తలపేను. 
~ corporis ఒంటిపేను 

pedigree వంశం, వంశావళి, వంశవృక్షం, 
ఉత్తమజాతి, వంశ చరిత్ర 

pedogenesis నేల ఏర్పడడం 

pedology మృత్తికా శాస్త్రం 

peduncle తొడిమ 

066 మూత్రవిసర్దనచేయు 

peel తొక్క ఒలుచు 

peelings పళ్ళ/ కూరగాయల తొక్కలు 

peep తొంగిచూచు 

peeping Tom బట్టలు మార్చుకునే (ఆడ) 
వాళ్ళను రహస్యంగా చూసే వ్యక్తి 

peer సమవయస్ముడు, సమాన హోదా కల 
వ్యక్తి, తోటివాడు; సంకుచితంగా చూచు, 
పరిశీలించు 

peerless సాటిలేని, అసమానమైన 

peevish కోపం ఎక్కువగా ఉన్న అసంతృప్త 


peevishness 


313 pep talk 





peevishness చిరచిర, కర్మ్శశత్వం, అసం 


తృప్తి 

peg కొయ్యమేకు; సోడా కలిపిన మద్యం; 
కట్టివేయు; అదుపుచేయు; బిగించు 

0061226 క్షీరదాల శరీరం మీది వెంట్రుకలు 

pelagic సముద్రానికి చెందిన, కెరటాలపై 
నివసించే 

011222 వ్యాధి 

pellet చిన్న ఉండ, మాత్ర, గోలీ 

pell-mell గందరగోళం, గజిబిజి, క్రమ 
రాహిత్యం 

pelt పదునుచేయని తోలు, విసురు, విసిరి 
కొట్టు 

peltry బొచ్చుతోనున్న తోళ్లు 

pelvic కటిసంబంధమైన, తొడ ఎముక 

pelvis కటి(వలయం) 

pen కలం; పశువుల దొడ్డి; కోళ్లగూడు; 
రాయు, దొడ్లో పెట్టడం 

penal దండనార్హమైన; నేర సంబంధమైన 

penal code శిక్షాస్మృతి, దండస్మృతి 

penalty జరిమానా 

penance తపస్సు, ప్రాయశ్చిత్తం 

penchant అథీరుచి, ప్రవృత్తి 

pendant కర్ణభూషణం; కంఠహారంలో 
వేలాడే బిళ్ల 

pendency అపరిష్కృత స్థితి 

pending జరుగుతున్న, గడుస్తున్న, మిగిలి 
వున్న అనిశ్చిత 

pendulous ఊగాడే 

pendulum లోలకం 

peneplain సమస్థలాభం 

penetrable చొరశక్యమైన 

penetrate చొచ్చుకొనిపోవు, ప్రవేశించు, 
గ్రహించు 

penetrating పవేశక, చొచ్చుకపోయే. ౫ 
power ప్రవేశన సామర్థ్యం 


penetration చొరబాటు, దూరడం, చొచ్చు 
కొనిపోవడం, ఛేదించుకొని పోవడం, 
ప్రవేశనం, వ్యాప్తి 

penial శిశ్నం, శిశ్న సంబంధమైన 

peninsula ద్వీపకల్పం 

penis పురుషాంగం, శిశ్నం 

penitence పశ్చాత్తాపం, (ప్రాయశ్చిత్తం 

penitent పశ్చాత్తాపపడే/ అనుతాపమొందే 
(వ్యక్తి) 

penitential పశ్చాత్తాప సంబంధి 

penitentiary నేరగాళ్లకు నీతి బోధ చేసే 
జైలు, (వ్యభిచారిణుల) శరణాలయం, 
ప్రాయశ్చిత్తశాల 

penmanship చేతిరాతలో నేర్చు, లేఖన/ 
రచనా నైపుణ్యం 

pen name కలం పేరు 

pennon జెందా? రెక్క 

pennywise కక్కుర్తి మనిషి 

penology శిక్షాస్మృతి శాస్త్రం 

penpusher ఎక్కువగా రాతపని చేసే వ్యక్తి 

pension ఉపకార వేతనం, పింఛను, 
వజీఫా 

pensive ఉదాసీన, ఆలోచనాధీనుడై ఉన్న 
పరధ్యానంగా ఉన్న 

pensively సాలోచనగా 

pent పూర్తిగా మూసిన పంచ 

pentagon పంచభుజి, (అమెరికా) సైనిక 
ప్రధాన కార్యాలయం 

penthouse పై డాబా/ పైనిల్లు, వసారా; 
పంచపాళి 

penurious పేద, పిసినారి, అల్ప 

penury కటిక దారిద్ర్యం 

people జనం, (ప్రజలు 

pep ఉత్సాహం, ఉత్తేజం 

pepper మిరియాలు; మిరియపు పొడి 

pep talk (పజల్ని ఉత్తేజపరిచే ఉపన్యాసం 


pep up 


314 periodically 





pep up ఉత్సాహభరితం చేయు, హుషారు 
కలిగించు 


perabdomen కడుపు ద్వారా 

perambulate చుట్టూ తిరుగు, నడ 
యాడు, విహరించు 

perambulator(పిల్లల) తోపుడు బండి; 
తిరిగిన దూరాన్ని కొలిచే చక్రం 

perceive అవగతం చేసుకొను, గ్రహించు 
కొను 

per cent నూటికి, వందకు; శాతం 

perceptible (పత్యక్ష్య స్పష్ట 

perception అనుభూతి, అవగాహన, 
ఇంద్రియజ్ఞానం, గోచరత, గ్రహణశక్తి. 
extra sensory ~ అతీంద్రియశక్తి 

perch పక్షి కూర్చోవడానికి పెట్టిన అడ్డ 
కొయ్య, ఆధారం 

perchance ఒకవేళ, దైవవశాత్తూ 

percipient సూక్ష్మ(గ్రాహి 

percolation వడగట్టడం, చెమ్మగిల్లడం, 
ఊరడం, అంతః (స్రవణం, వడపోత 

percolator ప్రస్రావకం 

percussion దెబ్బ, ఘాతం, గాయం, 
సంఘట్టన 

perdition దుర్గతి, వినాశం, నిషా 

peregrination సుదీర్ణయా్ర 

peremptory అనుల్లంఘనీయ, ప్రామాణిక 
మైన, కచ్చితమైన 

perennial నిత్య, బహువార్శిక, శాశ్వత 
మైన. f 7౧౯7 జీవనది. > 5776477 
నిరంతర ప్రవాహం 

perfection పరిపూర్ణత, సమగ్రత, సర్వో 
త్మృష్టత 

perfectionism పరిపూర్ణతావాదం 

perfidious నమ్మదగని, కపటి, మోసం 
చేసే 

perfidy అబద్ధం, విశ్వాసఘాతుకత 


perforate రంధ్రాలు చేయు, ఛిద్రీకరించు, 
చిల్లుపొడుచు 

perforated సచ్చిద్ర 

perforation రంధ్రం, ఆంత్రచ్చేదనం 

perforce బలవంతంగా 

perform ఆచరించు, 
పాటించు 

performance ప్రదర్శన, పనిచేసే విధానం 

perfume పరిమళం; సుగంధ ద్రవ్యం; 
అత్తరు 

perfumery సుగంధదద్రవ్య 
అత్తరు పరిశ్రమ 

perfunctory అజాగరూక, యాంత్రిక, 
దైవిక, (శ్రద్ధలేని 

perfusion చిలకరించడం 

peri చుట్టి ఉండే,పరి 

pericardium గుండెమీది పొర 

perigee (చంద్ర గ్రహమార్గంలో) భూమికి 
అత్యంత సమీపంలో ఉండే బిందువు 

perigynous అండకోశ పరిచ[క్రం 

perihelion పరిహేళి: (గ్రహమార్గంలో) 
సూర్యుడికి అత్యంత సమీప బిందువు 

peril హాని 

perilous అత్యంత ప్రమాదకరమైన 

perinatal (పసవకాలిక 


ప్రదర్శించు, 


పరిశ్రమ, 


perineum మూలధారం 

period కాలం; యుగం, కాలవ్యవధి, 
అవధి, సమయం. 5౮4/౭ * సురక్షిత 
కాలం, గర్భధారణకు అవకాశంలేని 
కాలం; బహిష్టు సమయం 

periodic ఆవర్తన. f (able రసాయన 
మూలకాలను నిర్దిష్ట క్రమంలో పేర్చే 
ఆవర్తన పట్టిక 

periodical ఆవర్తక, (నిర్ణీత కాలంలో వెలు 
వడే) పత్రిక; నిర్ణీత కాలంలో జరిగే 

periodically నిర్దీత కాలంలో 


periodicity 


315 persistent 





periodicity నియమితకాలికత, ఆవర్తకత 
periosteum ఎముకపై పొర 
peripatetic దేశదిమ్మరి, పర్యటనశీల 


peripheral పరిధీయ, క్రమాంత. *- 
nervous system పరిధీయ నాడీ వ్యవస్థ 

periphery కైవారం, పరిధి, హద్దు, చుట్టు 
కొలత 

periphrasis డొంకతిరుగుడు, విస్తారం 

periphrastic construction డొంక తిరు 
గుడు నిర్మాణం 

periscope వర్ణచిత్రదర్శని 

perish చనిపోవు, నశించు, హరించు, 
ఎండిపోవు 

perishable క్షర; నశ్వర, నశించే, పాడై 
పోయే 

peristalsis తరంగచలనరీతి 

peritoneum ఉదరకుహరాన్ని ఆవరించి 
ఉండేపొర 

perjure అసత్య ప్రమాణం చేయు, 
తప్పుడు సాక్ష్యం చెప్పు 

perjury అసత్య ప్రమాణం; కూటసాక్ష్యం 

perman రాయసకాడు; గ్రంథ రచయిత 

permanence చిరస్థాయిత, 
శాశ్వతత్వం 

permanent చిరస్థాయి, శాశ్వత, స్థిర. ~ 


స్థిరత్వం, 


hardness శాశ్వత కారిన్య. > Magnet 
శాశ్వతాయస్మాంతం. - _ revolution 
శాశ్వత విప్లవం 

permeability ప్రవేశ్య శీలత, ప్రవేశ్యత, 
పారగమ్యత, వ్యాప్తి 

permeate వ్యాపించు, రంధ్రాల ద్వారా 
ప్రవేశించు 

permeation పారగమనం, ప్రవేశం, ప్రవే 
శనం, భేదనం 

permission అనుమతి, అనుజ్ఞ అంగీ 
కారం 


permit అనుమతి పత్రం, అనుమతించు; 
ఒప్పుకొను 

permutation ప్రస్తారణ, మార్చిడి, క్రమ 
ఛేదం/ విశేషం 

pernicious హానికరమైన, 
ప్రమాదకరమైన 

pernickety పనికిరాని వాటి గురించి 
ఆందోళనపడు 

pernor లాభగహీత 


కీడుచేసే, 


perpendicular లంబం 

perpetrate (దుష్మార్యం) చేయు 
perpetrator ఘోరమైన తప్పుచేసిన వ్యక్తి 
perpetual అనవరత, శాశ్వత, సతత 
perpetuate శాశ్వతంగా ఉండేట్టు చేయు, 


శాశ్వతీకరించు 

perpetuity శాశ్వతత్వం; నిలకడగా వచ్చే 
వార్షికాదాయం 

perplex కలవరపరచు, విభ్రాంతపరచు, 
గాభరాపెట్టు 


perplexed విభాంతమైన 

perplexity కలవరపాటు, చిక్కు జటిలత, 
విభ్రాంతి 

persecute పీడించు, హింసించు 

per se కేవలంగా పరిశీలించగా 

persecution పీడన, హింస 

persecutor మతోన్మాది, హింసించే/ 
పీడించే వ్యక్తి 

perseverance పట్టుదల, ఓర్మి, నిరంతర 
(శమ 

persevere పట్టినపట్టు విడవకపోవడం; 
పట్టుదలతో ఉండడం 

persevering పట్టుదలగల 

persist పట్టుదలతో ఉండు 

persistence పట్టుదల, నిలకడ, కార్య 
శూరత్వం, స్థిరత, మొండిపట్టు 

persistent చర, పట్టువిడవని, నిరంతర 


persistently 


316 petal 





persistently గుచ్చి గుచ్చి, పట్టు విడవ 
కుండా 

personage (పముఖవ్యక్తి, ప్రసిద్దుడు 

personal వ్యక్తిగత, స్వకీయ, శారీరక, 
సొంత. - c0౮luMn వార్తాపత్రికలలో 
వ్యక్తిగత వార్తలు అచ్చు వేసే ప్రదేశం 

personalism వ్యక్తి ప్రధానవాదం 

personality వ్యక్తిత్వం, మూర్తిమత్వం, 
శరీర దృఢత్వం. “= lt వ్యక్తి పూజ. 
test వ్యక్తిత్వ పరీక్ష ~ trait వ్యక్తిత్వ 
విలక్షణత 

personal savings వ్యష్టిపొదుపు 

personate నటించు, పాత్ర పోషించు 

personification మానవీకరణ, సాకారత 

personify మానవీకరించు, _చేతనత్వం 
ఆరోపించు 

personnel ఉద్యోగులు, సిబ్బంది. ౫ 
Manager సిబ్బంది నిర్వాహకుడు 

perspective దృష్టికోణం, దర్శనం 

perspicacious సూక్ష్మగ్రాహి 

perspicuous స్పష్టమైన, సుబోధకమైన 

perspiration చెమట, చెమర్చడం, 
స్వేదనం 

perspiratory చెమట పుట్టించే 

perspire చెమర్శ్చు, చెమట పోయు 

persuade నచ్చ చెప్పు, ఒప్పించు; అనున 
యించు 

persuasion బలవంతం, అనునయం, 
బుజ్జగింపు, ప్రోద్బలం 

persuasive ఒప్పించే; (ప్రేరణాత్మకమైన; 
అనునయపూర్వక 

pert చురుకైన, తుంటరి, మనసు నొప్పించే 

pertain సంబంధించు 

pertaining సంబంధించిన 

pertinacious పట్టుదల గల 

pertinacity మొండిపట్టు; హఠం 


pertinent తగిన, సంగతమయిన, పొస 
గిన, యుక్తమైన 

perturb కలవరపెట్టు, ఆందోళన పరచు 

perturbation వైకల్యం, వికలత 


perturbed విహ్వల, వ్యాకులిత 

pertussis కోరింత దగ్గు 

perusal పరిశీలన, ధ్యానపూర్వక పఠనం 

peruse శ్రద్ధగా చదువు, పరిశీలించు 

pervade వ్యాపించు; సూక్ష్మ రంధ్రాల 
ద్వారా దూరు 

pervaded పరివృత 

pervading వ్యాపించే 

pervasive అంతటా వ్యాపించిన, సర్వ 
వ్యాప్త చెడు 

perverse హేతుబద్ధంకాని, వక్రబుద్ధిగల, 
వికృత 

perversion వక్రబుద్ధి, విపరీతత్వం 

perversity వక్రబుద్ధి; వికట స్వభావం; 
వైపరీత్యం 

pervert విరుద్ధంగా, సహజసిద్ధంగా లేని, 
పెడత్రోవపట్టే, విపరీత ప్రవృత్తిగల 

pervious ప్రవేశ్య, (ప్రవేశార్హత కలిగిన. - 
rock (ప్రవేశ యోగ్య శిల 

pessary యోనిలో ఉంచే మందుగుళిక 

pessimism నిరాశావాదం 

pessimist నిరాశావాది 

pest తెగులు, ఉపద్రవం. - Manage- 
ment తెగుళ్ళ నివారణ 

pester వేధించు/ తరచుగా అడుగు, సతా 
యించు, విసిగించు 

pestilence అంటువ్యాధి, చీడ, తెగులు 

pestilent రోగం కలగ చేసే 

pestle ముసలం, రోకలి, పొత్రం 

pet పెంపుడు జంతువు; ప్రీతిపాత్రమైన, 
ప్రియమైన 

petal పత్రం, పూరేకు 


petalous 


317 philanthropy 





petalous రేకులు గల 

petechia (చర్మం మీది) ఎర్ర మచ్చ 

peter out సమాప్తమగు, క్రమంగా తగ్గు 

petit చిన్న తుచ్చమైన 

petite సన్నగా, నాజూగ్గా ఉండే 

petition అర్జీ, మనవి, దరఖాస్తు, విజ్ఞాపన 

petitmal మూర్చ సంబంధమైన వ్యాధి 

petridish గాజుతో చేసిన చిన్న కటకాకార 
పాత్ర 

petrifaction రాయిగా మారిపోవడం 

petrified (పస్తరీభూత, శిలాగామారిన. 
wంంd శిలాకారిన్యం గల కలప 

petrify అచేతనమయ్యేంతగా భయపడు, 
భయంలో వబిగిసిపోవు, రాయిగా మారు/ 
మార్చు 

petrology భూగర్భ శిలాశాస్త్రం 

petro price పెట్రోలియం 
ధరలు 

pettish కోపపడే, చిరచిరలాడే 

petty చిన్న, అల్పమైన 


ఉత్పత్తుల 


petulance అకారణమైన 

petulant ముక్సోపి 

pew చర్చిలో ప్రత్యేకించిన చోటు; ఆవరణ 
ఏర్పరచు 

phaeton నాలుగు చక్రాల గుర్రపు బండి 

phage పరాన్నజీవి, జీవాణుభక్షకం 

phagocyte భక్షక కణం 

phagocytosis భక్షక కణ(క్రియ 

phagophobia ఆహారం అంటే భయం 

phalangeal వేలి ఎముకకు సంబంధించిన 

phalanges అంగుళ్యాస్థులు: చేతి/కాలి 
వేళ్ళకు ఉండే ఎముకలు 

phalanx వేలి ఎముక; సేవా వ్యూహం 

phantasm (భమ; మనః కల్పిత రూపం; 
మాయరూపు 

phantasy పగటికల, ఊహాగానం, కల్పిత 
దృశ్యం 


phantom మనోరథసృష్టి, (భ్రాంతి, దయ్యం, 
నీడ 

pharmaceutical జెషధీయ;  జెషధాలు 
తయారు చేయడానికి సంబంధించిన 

pharmacist జెషధాలు తయారు చేసే 
వ్యక్తి బెషధ విక్రేత 

pharmacologist బెషధ శాస్త్రజ్ఞుడు 

pharmacology జెషధ శాస్త్రం/ విద్య, 
మందుల తయారీ 

pharmacopoeia పెషధకోశం/సంహిత, 
వస్తుగుణ ప్రకాశకం 

pharmaco-therapeutics జెషథ చికిత్సా 
శాస్త్రం 

pharmacy బెషధాలయం, రసాయనల 
శాల 

pharyngeal గొంతు సంబంధమైన, సప్తప 
థీయ 

pharyngitis గొంతునొప్పి 

pharynx గొంతు, సప్తపథ 

phase కాలం, పరిణామదశ, దశ, అవస్థ 

phasis (గహాల) కనిపించే భాగం 

phatic సాంఘిక 
సంబంధాలను పటిష్టం చేయాలనే లక్ష్యం 
గల సమాచారం 

phenomenology దృగ్విషయశాస్త్రం 


communication 


phenomenon ఘటనాప్రపంచం దృగ్వి 
షయం 

phenotype సమలక్షణం 

phial చిన్న గాజు బుడ్డి, పీసా 

philanderer అనేక స్త్రీలతో లైంగిక 
సంబంధాలేర్చరుచుకొన్న వ్యక్తి 

philanthropic లోకోపకారి, పరోపకారి 

philanthropist లోకోపకారి, మానవ 
ప్రేమి 

philanthropy లోకోవకార బుద్ధి మానవ 
ప్రేమ; దాతృత్వం 


philately 


318 phrynoderma 





philately తపాలా బిళ్లల సేకరణ/ సంక 
లనం 


philologist భాషాచరిత్ర పరిశోధకుడు; 
ప్రాచీన భాషా శాస్త్రజ్ఞుడు 

philology ప్రాచీన భాషా శాస్త్రం 

philosophical దార్భనిక, తాత్విక 

philosophy తత్త్వశాస్త్రం, దర్శనం 

philtre వలపు మందు 

phimosis ముందోలు వెనక్కి పోవడం 

phlegm శ్లేష్మం, కఫం, కళ్ళె 

phlegmatic శ్లేష్మయుతమైన, _ శ్లేష్మం 
తయారు చేసే 

phloem పోషక కణజాలం 

phlogistic బాధాకారకం 

phlycten కంటిలో బొబ్బ 

phobia భీతి, విపరీత భయం; విద్వేషం 

phonation ఉచ్చారణ 

phone ఛాషాధ్వని 

phoneme వర్ణం 

phonetic change ధ్వనిపరిణామం 

phonetics ధ్వనిశాస్త్రం 

phoney అబద్ధపు, నిజంకాని 

phonocardiogram హృదయస్పందన 
(సూచక) పటం 

phonograph శబ్ణాన్ని (గహించి వినిపించే 
యంత్రం 

phonography ఉచ్చారణ ఆధారంగా 
రాసే పద్ధతి 

phonology ధ్వని ప్రవర్తన శాస్త్రం, వర్ణ 
నిర్మాణ శాస్త్రం 

phosphorescence దీప్తమత్వం, భాస్వరత 

phosphorescent దీష్తిమంతమైన, భాస్వర 

phosphorous భాస్వరం 

photic zone కాంతి (ప్రాంతం 

photo కాంతి ప్రకాశం, దీప్తి ఛాయ. గ 


active కాంతిపేరక. > Catalysis 


కాంతి ఉత్రేరణం. ~ chemical 
reaction కొంతి రసాయన చర్య. - 
chemistry కాంతి రసాయన శాస్త్రం. గ 
వర్ణత్వం. 
conduction కాంతి విద్యుద్వాహకత. ౫ 
conductivity cell కాంతి విద్యుద్వాహక 


chromism కాంతి 


ఘటం. ~ decomposition కంతి 
ప్రభావిత వియోగం. ౫ dynamic ౯08 
గతిక. - 6/౭0/7706 కాంతివిద్యుత్‌ 
సంబంధి. ~ electric cell £08 
విద్యుత్‌ ఘటం. - ౭77సూగు౭ కాంత్యు 
దార energy కాంతిశక్తి. - 
luminescence £08 సందీప్తి. గ్‌ా 
meter కొంతి మాపకం. ~ metry 
కాంతి మాపనం. “= 3౮౭౯7౮77౫౬ కాంతి 
సూక్ష్మగ్రాహక. = ౨67౮77౧770 కాంతి 
సూక్ష్మగ్రాహ్యత. = 5/71/441౮ కాంత్యు 
ద్దీపనం 
photobiology శారీరక వ్యవస్థపై కాంతి 
ప్రభావాన్ని గురించి తెలిపే శాస్త్రం 
photographic realism ఛాయాచిత్ర 
వాస్తవికత 
photography ఛాయాచిత్రం 
photolysis కాంతివిశ్లేషణం 
ప్రకాశమాపకం. తు 
receptor కాంతిగాహకం 


photometer 


photon కాంతికణం 

photonasty కాంతికి ప్రతిస్పందించడం 

photophase కాంతిదశ 

photosensitive కాంతి సంవేదక/ గ్రాహక 

phrase పదబంధం, శైలి, వాక్సరణి 

phraseology శబ్ద్ణవిన్యాసం, శైలీవిన్యాసం 

phrenic ఉదర వితానానికి సంబంధించిన, 
కపాలసంబంధి 

phrenology కపాల విజ్ఞానం 

phrynoderma కప్పచర్మంలా ఉన్న 


phthisis 319 pill 





phthisis కయవ్యాధి 

phycology శవలశాస్త్రం 

phylogeny వర్గచరిత్ర, వంశవృక్షం 

phynometer సాంద్రతామాపకం 

phyrosis గుండెమంట 

physic చికిత్స, మందు, ఉపచారం, వైద్యం 

physician వైద్యుడు 

physicochemical భౌతిక రసాయనిక 

physiognomy ముఖ సాము(దికం, ముఖ 
లక్షణ విజ్ఞానం 

physiological శరీరధర్మ సంబంధమైన 

physiology శరీరధర్మశాస్త్రం 

physiotherapy భౌతికచికిత్స 

physique దేహబలం, శరీరతత్వం, దేహ 
నిర్మాణం 

phytopathology మొక్కల 
గురించిన అధ్యయనం 

phytophagous ఆహారం కోసం మొక్క 
లపై ఆధారపడే 


వ్యాధుల 


picaresque వీరగాధామయ 

pick కోయు; పొడుచు; దొంగిలించు; 
ఆరోగ్యవంతమగు, తేరుకొను, పరిచయం 
చేయు; ఎన్నుకొను; గునపం, సూది 

pickaxe గడ్డపార, పికాసి 

pickery చిల్లర దొంగతనం 

picket కొరతవేసే కొయ్య, గూటం; సైనిక/ 
పోలీసు దళం; అడ్డగింత, తిష్ట, కొరత 
వేయు; అడ్డగించు; తిష్టవేయు 

picketing నిరోధం, అడ్డగింత 

pick off నాశనం చేయు 

pick on దయలేని, విమర్శించే 

picky సమాధాన పరచలేని 

picnic వన విహారం/భోజనం 

picturesque ఆకర్షణీయ, సుందర, 
ఇంపైన 

016416 మూత్రంచేయు 


1682522 మభ్రిత(భాషు 

pie పూర్ణం; పిండివంట 

piece శకలం, ముక్క చదరంగంలో పావు; 
తాను; చేసిన పని, తుండు; తుపాకి, 
అతుకు వేయు 

piecemeal ముక్ళలు ముక్కలుగా 

piedmont పర్వత/ గిరి పాదప్రాంతం 

pie eyed తాగిన 

pienut వేరుసెనగ కాయ 

pier అర్ధస్తంభం, పలకల వంతెన, రేవు 

pierce గుచ్చు, దూరు, దూర్చు 

piercing ఇదణం 

pieta కరుణామూర్తి 

piety దైవభక్తి, ధర్మనిష్ట 

piffle వ్యర్థమైన 

pig పంది; లోహపు దుక్క f 7707 దుక్క 
ఇనుము 

Piggy దురాశగల, స్వార్థం గల 

piggyback గుండ శస్త్రచికిత్స, వీపుమీద 
మోసుకుపోవడం 

pigment వర్ణద్రవ్యం, వర్ణకం. bile ా పిత్త 
వర్ణకం 

pigmentation వర్ణకవిధానం 

pigsty పందుల దొడ్డి 

pike ఈటె, బల్లెం 

pilaster కుడ్యస్తంభం, స్తంభకుడ్యం 

pile పోగు, దొంతి, దొంతర, పేర్చు, పోగు 
చేయు 

piles మొలలు, మూలవ్యాధి 

pile up కుప్పగూడు, పోగవు, అధికమగు 

pilfer దొంగిలించు 

pilferage దొంగతనం, చిల్లరచోరీ 

pilgrim యా(తికుడు 

pilgrimage తీర్థయాత్ర 

pili రోమాలు 

pill (గర్భ నిరోధకుమాత్ర 


pillage 320 


pitifully 





pillage దోపిడి, కొల్లగొట్టడం 

pillager దోపిడీ దొంగ 

pillion ప్రయాణికుడి సీటు. - rider 
మోటరు సైకిల్‌ పైన వెనక సీటులో 
కూర్చున్న వ్యక్తి 

210” దందనయంత్రం 

pillow talk (సన్నిహితంగా) మాట్లాడు 
కోవడం 

pilot మార్గదర్శకుడు; విమానం/ నావ 
నడిపే వ్యక్తి; అ(గగామి; విమానం/ నావ 
నడిపించు 

pimp తార్చేవాడు; నిందించు, విమర్శించు, 
తార్చు 

pimple మొటిమ 

pincer పట్టకారు 

pine దేవదారు చెట్టు; వ్యసనంతో/ అత్యా 
శతో కృశించు 

pineal gland పీనియల్‌ (గ్రంధి 

pineapple అనాస 

pinion పక్షిరెక్క సంకెల; సంకెళ్ళు వేయు, 
రెక్కలు విరిచికట్టు 

pin money (ఖర్చుపెట్టేందుకు) భార్యకిచ్చే 
డబ్బు 

pinna గూబ, చెవిదొప్ప 

pinnace చిన్న పడవ 

pinnacle శిఖరం, ఉన్నతస్థానం; పర్వ 
తా(గం; ఉచ్చదశ 

pinpoint సరైన కారణాన్ని కనుగొను/ 
చూపు 

pint పన్నెండు జెన్సుల కొలత 

pin up తక్కువ దుస్తులతో ఉన్న వ్యక్తి 
ఛాయాచిత్రం 

ము చిత్రం: చిత్రంపై కళాకారుడు చేసిన 
సంతకం 

pioneer వైతాళికుడు, అగ్రగామి, మార్గదర్శ 
కుడు, పథ నిర్దేశకుడు 


piorrhoea (పంటి) చిగుళ్లనుంచి చీము 
కారదం 


pious దైవభక్తి గల, ధర్మశీల, పాపభీతిగల 

pip squeak అనవసరమనుకొనే వ్యక్తులపై 
ద్వేషాన్ని కలిగించడం 

pip స్వల్పతేడాతో ఓడించు, రవ్వంతలో 
చేజిక్కించుకొను, హఠాత్తుగా కుంగిపోవు 

16 మురళి, (పొగాకు) గొట్టం; పిల్లనగ్రోవి 

piper పిల్లన గ్రోవి వాయించే వ్యక్తి 

pipkin మట్టి పిడత; చిన్న చట్టి 

piquant సంతోషం/ హాయి కలిగించే, 
ఆహ్లాదపరచే 

pique విరోధం, ద్వేషం; చికాకుపెట్టు, 
పరాభవించు 

piracy సముద్రపు దోపిడీ, చౌర్యం. 444/0 
ా కాసెట్లకు నకళ్లు తయారుచేసి దొంగ 
తనంగా అమ్ముకోవడం. book ~ గ్రంథ 
చౌర్యం. video ~ వీడియో చౌర్యం 

pirate ఓడ/ సముద్రపు దొంగ 

pirated edition అక్రమంగా ముద్రించి 
చౌకగా విక్రయించే పుస్తకం 

pisciculture మత్స్యపరిశ్రమ, _ చేపల 
పెంపకం 

pismire చీమ 

pistia అంతర తామర 

pit కూపం, గొయ్యి, గుంట, బిలం 

pitch స్వరస్థాయి; కౌలు; విసరు, విసరి 
వేయు 

pitch black గాఢాంధకారం 

pitcher మట్టి పాత్ర 

pitcher 01206 ఒక కీటకాహారి మొక్క 

pith బెండు, దవ్వ, చేవ, సారం 

pithy క్లుప్తంగా ఉండే, సారంగల, చేవగల; 
మరిచిపోలేని 

142016 జాలి చూపదగిన, దయనీయ 

pitifully దీనంగా 


pitology 321 


plausible 





pitology అస్థిశాస్త్రం 

pittance స్వల్ప భృతి; స్వల్పం, కొంచెం 

pity జాలిదయ; జాలిపడు, దయచూపు 

0170 ఇరుసు, కీలకం, ఆధారం, కేంద్రం 

pivotal ధర పలుకుతున్న (వాటా); కీలక 
మైన 

placable సమాధానపరచదగిన; శాంతింప 
జేయగల 

placard విజ్ఞాపన, ప్రకటన 

placate తృషప్తిపరచు, 
ప్రసన్నంచేయు 

placebo ఉత్తుత్తిమాత్ర, సర్వరోగ నివారిణి 

placement సంస్థితి, ఉనికి, నిమగ్నత 

placenta మావి, మాయ 

placid ప్రశాంతమైన, నిశ్చలమైన, శాంత 
మైన 

plafond painting లోకప్పు చిత్రణ 

plagiarism (గంథ/భావ చౌర్యం 

plague మహమ్మారి, ప్లేగు అనే వ్యాధి; 
వేధించు, వ్యాపించు 

plainly సామాన్యంగా, స్పష్టంగా, నిష్క 
పటంగా 


సంతోషపెట్టు, 


plainness నిష్మాపట్యం; స్పష్టత; అలంకార 
రాహిత్యం, సహజత్వం 

plaint ఫిర్యాదు, అర్జీ, మొర, ఏడ్చు 

plaintiff వాది, దావా వేసిన వ్యక్తి 

plait అల్లిన జడ 

plait point మలుపు తిరిగిన స్థానం 

plan ప్రణాళిక, నమూనా, యుక్తి, 
పన్నాగం; ప్రణాళికవేయు; యుక్తిపన్ను, 
కుట్రచేయు 

plane చిత్రిక, చదును; చదును చేయు 

planet గహం 

planetology గ్రహాధ్యయన శాస్త్రం 

plank లక్ష్యం, ధ్యేయం, పలక, బల్ల, 
కొయ్యముక్క 

planned యోజిత 


plano సమతల. > concave lens సమ 


తల పుటాకార కటకం. ా Convex lens 
సమతల కుంభాకార కటకం 

plant మొక్క కర్మాగారం. గ 4౭ వృక్ష 
రంజనం. f pigment వృక్షవర్ణదం. ౫ 
protein వృక్షంలోని మాంసకృృత్తు 

plantain అరటి 

plantar అరికాలికి సంబంధించిన 

plantation (పూల) తోట; సేద్యం, సాగు 

12062266 రెండుకాళ్ళపై నడవడం 

plaque ఫలకం, రాతిముక్క 

plasma జీవ(ద్రవ్యం 

plaster పట్టీ, పాలాస్ర్రి, గచ్చు. adhesive 
= మలాం, అంటుకునే పట్టీ 

plaster of paris పారిస్‌ జిగురు 

plastic మృదువైన, ఒదిగే పదార్థం. ౫ 
art కల్పక కళ. f $culptor కల్పక శిల్ప 
కారుడు. ా $4b stance కల్పక [ద్రవ్యం 

plasticity కల్పకత; సాగేగుణం, మెత్త 
దనం, ఒదుగు 

plastic money నగదుగా మార్చుకోదగిన 
ద్రవ్యం 

plastic surgery విరూప సవరణ శస్త్ర 
చికిత్స 

plat సమ ప్రదేశం, అల్లు 

plateau పీఠభూమి 

plate finished paper నున్నని కాగితం 

platelet రక్త(కణ) పట్టిక 

platform వేదిక; రంగ (స్థల)ం, తిన్నె 

platitude సాధారణ అభిప్రాయం; సామా 
న్యత 

platonic love అలైంగిక (పేమ, అమలిన 
శృంగారం 

platoon చిన్న సైనిక/ పోలీసు దళం 

plausible నిజమనిపించే, యుక్తంగా కని 
పించే, న్యాయంగా తోచే 


play 


322 plume 





play ఆట, క్రీడ, నాటక (ప్రదర్శన)ం; 
చలనం; ఆటలాడు, నటించు; వాయించు; 
ప్రదర్శించు 

play boy విలాస పురుషుడు 

player కీడాకారుడు, నటుడు 

playmate ఆటలో జతగాడు 

paly off (match) ఫలితాన్ని నిర్ధరించ 
డానికి ఆడే పోటీ 

plaything ఆట వస్తువు 

plea సాకు, హేతువు, వాదం, మనవి, 
విన్నపం 

pleader న్యాయవాది 

pleasant ఇంపైన; మనోజ్ఞమైన; సరస 
మైన; సంతోషకరమైన 

౨162521009” ఉల్లాసం; పరిహాసం 

pleasing కమనీయ, మనోజ్ఞ 

pleasure ఆనందం, ఆహ్లాదం 

plebiscite (పజాభిప్రాయ/ జనాభిప్రాయ 
సేకరణ 

pledge ప్రతిజ్ఞ, ప్రతిన, కుదువ, తాకట్టు, 
ధరావతు 

166966 తాకట్టు పెట్టుకొనే వ్యక్తి 

plenipotentiary సర్వాధికారాలు గల 
(రాయబారి) 

plentiful సమృద్ధ, పరిపూర్ణ, సమగ్ర, 
విస్తృత 

plentifully బహుళంగా, పూర్తిగా 

plenty సమృద్ధి 

plenum మహాసభల మధ్య జరిగే కేంద్ర 
సంఘ సమావేశం 

pleomorphism బహురూపత 

plethysmograph శరీరావయవ పరి 
మాణ భేదమాపకం 

pleura శ్లేష్మృస్తరం, పఫుఫుసావరణం 

pleurisy ఫుఫుసావరణ శోధ 

pleuty చాలినంత; విస్తారం; విశేషం 


plexiform జాలాకార, వలలాంటి 

plexus వల, అల్లిక, ప్లక్షం. ా Of nerves 
నాడీప్లక్షం 

pliable వంగే, నమ్య, మెత్తని 

plication ముడవటం 

pliers శావణం, చిమట 

plight దుర్దశ, దురవస్థ; కుదవ, తాకట్టు 

plinth ఆధార వేదిక, పునాది. ా area 
గోడలతో సహా ఇల్లు కట్టిన భాగం 

plod భారంగా నడుచు, పాటుపడు 

plot కుట్ర, పన్నాగం, చిన్న భూఖండం, 
ఇంటిస్థలం; కథాంశం, కథావస్తువు; కుట్ర 
పన్ను కల్పించు 

plotting దురాలోచన; గీయడం 

plough నాగలి; దున్ను సేద్యం చేయు 

ploughback లాభాలను తిరిగి పెట్టుబడి 
పెట్టడం 

ploy కారణం, చర్య, పని, ఉద్యోగం, వ్యవ 
హారం, నిర్వహణ, సంభాషణ, కేళి, క్రీడ, 
ఉల్లాసవంతమైన, సంతోషకరమైన, హద్దు 
మీరు, కాలక్షేపంలో మునుగు 

pluck సేకరించు, వేరుచేయు 

plucky థైర్యంగల 

plug బిరడా; నిరోధించు; బిరడాకొట్టి ఆపు 

plugged మూసికొనిపోవు, ఆటంకం 
కలుగు 

plum రేగు పండు/ చెట్టు 

plumage పక్షి రెక్కలు, ఈకలు 

plumb అనాహ్లాదకర ఆవేశం; సీసపు 
గుండు; వడంబం; తిరుగులేని, ఖచ్చిత 
మైన 

plumber నీటి గొట్టాలు బాగుచేసే వ్యక్తి 

plumb line లింగసూ[త్రం 

plumbum సీసం 

plume ఈక, తురాయి; గౌరవ చిహ్నం; 
గర్వం 


plummet 


323 poker 





plummet బరువు; లంబసూత్రం, వడంబం 
గుండు 


plummy (గాంథికంలో మాట్లాడు 

plump బలుపు, స్టూలత్వం 

plumpy లావుపాటి, బలిసిన 

plunder దోపిడీ, కొల్లగొట్టిన సొత్తు 
దోపిడి చేయు, కొల్లగొట్టు 

plunge మునక, చొరబడు, మునుగు, పడి 
పోవు, దూకు 

plural బహు, అనేకమైన, బహుళ 

pluralism బహుతావాదం 

plurality బహుళత్వం, అనేకత్వం 

plush ఖరీదైన 

pluvial తీవ్రవర్షాకాలం 

pluviometer వర్షపాత మాపని 

ply ప్రయాణించు 

pneumatic గాలి/ వాయువు ఒత్తిడితో పని 
చేసే 

pneumonectomy ఊపిరితిత్తి తీసివేత 

pneumonia ఊపిరితిత్తులు వాచిపోయే 
వ్యాధి 

poach ఉడకబెట్టి ఒలుచు, గుచ్చు, చెమ్మగా 
ఉండు, దొంగతనంగా వేటాడు, ఇతరుల 
హక్కులను, లాభాలను హరించు, అను 
చిత ప్రయోజనాన్ని పొందాలనుకొను; 
గుడ్లను ఉడకబెట్టి ఒలవడం; వేటదొంగ 

poacher దొంగ వేటగాడు, అక్రమార్జన 
పరుడు 

poaching దొంగతనంగా అడవి జంతువు 
లను వేటాడడం 

pochade (దుత చిత్రం 

pocks చర్మంపై కలిగే గుంటలు/ రంధ్రాలు 

pod కాయ 

podge లావైన 

podium ఉన్నత వేదిక 

poesy కవిత్వం 


poetaster కుకవి 

poetic diction కవిత్వభాష 

poetic drama పద్య నాటకం, గేయ 
నాటకం 

poeticism కవితా లక్షణం 

poetic justice కవిత్వ న్యాయం 

poetic licence కవితా స్వేచ్చ 

poetic prose కవిత్వ వచనం, పద్యగంధి/ 
ఆలంకారిక గద్యం 

poetics అలంకార శాస్త్రం 

poet laureate ఆస్థాన కవి 

poetry కవిత్వం 

poignant తీవ్రమైన, తీక్ష్యమైన 

poikilothermic చల్లని రక్తంగల జీవులకు 
సంబంధించిన 

point సూది, సూచీ, మొన; కొన, చుక్క 
బొట్టు; సంగతి, అంశం; సమయం; 
స్థలం, బిందువు. = Of incidence పతన 
బిందువు. fా 6/౮౭/74౯7” నియమభంగా 
క్షేపణ 

pointed మొన కలిగిన 

pointer సూచకం, సంకేతం; (వేట) కుక్క 

pointillism(e) విందువాదం 

pointing నిర్దేశనం 

pointless ఉద్దేశరహిత 

poise సరితూకం, సరితూగటానికి వేసిన 
బరువు 

poison విషం, గరళం; విషం పెట్టు, విష 
పూరితం చేయు 

poisoning విషప్రయోగం. f00d ా విషా 
హారం/ కలుషితాహారం 

poisonous విష సంబంధమైన, విషంతో 
కూడిన 

poke గుచ్చడం; పోటు, పొడుచు తల 
దూర్చు 

poker నిప్పును కదల్చే ఇనుప కాడ 


poky 





poky అసౌకర్యంగా ఉండే 

polar ధ్రువ (సంబంధమైన) 

polar ధ్రువ, ధ్రువీయ. f s0lVvent ధ్రువ 
ద్రావణి 

polarimeter ధువణ మాపకం 

polarity ధువణత 

polarization ధ్రువణం 

polarize ఏకోన్ముఖత కలిగించు 

polarized (ధువిత. flight (ధ్రువిత 
కాంతి 

pole ధ్రువం, స్తంభం; (నావనడిపే) తెడ్డు 

pole axe గం[డ గొడ్డలి, పరశువు 

polecat మానుపిల్లి 

polemic వివాదాస్పదమయిన; ప్రతివాదం 

polemicist వివాద కారక రచయిత 

polemics వాదం, తగాదా, సాహిత్య రాజ 
కీయ వివాదం 

polemology గుంపు ఘర్షణల అధ్యయనం 

pole-star థువ నక్షత్రం 

police నిఘా ఉంచు; పౌర రక్షక దళం 

policy (పాలన) విధానం 

polish మిసిమి, మెరుగు, నాగరక వర్తనం; 
మెరుగుపెట్టు, మెరుగు దేరు 

polite మర్యాదగల, నాగరకమైన 

politeness మర్యాద; సభ్యత 

politic యుక్తి గల, తెలివి గల 

political రాజకీయ. - ౮౧౯726౭ రాజనీతి 
శాస్త్రం 

politician రాజకీయవేత్త 

politics రాజనీతిశాస్త్రం, రాజకీయాలు 

polity రాజ్యపాలన పద్ధతి, ప్రభుత్వ 
విధానం 

poll తల; ఎన్నిక జరిగే స్థలం; వోటర్ల 
జాబితా, వోటు వేయు 

01121664 ఆకులు కత్తిరించిన 

pollination పరాగ సంపర్మం. ౯౦౮ 


poll t2x తలపన్ను వోటు హక్కు పన్ను 

pollutant కాలుష్యకారక 

pollute అపవిత్రం చేయు, కలుషితంచేయు 

pollution కాలుష్యం, కల్మషం 

0010001 పిరికి పంద, భీరువు 

poly బహు, బహుళ. f 264/6 బహు 
ఆమ్లీయ. = arthiritis నేక కీళ్లవాతం. 
~ chromatic బహువర్ణక 

01761016 బహుకేంద్రక 

polychrome బహువర్ణక 

0174120601 బహ్వంగుళికత 

0176105912 అధికదాహం 

polygamy బహుభార్యాత్వం 

polygon బహుపార్శ్వక, బహుభుజి 

polyhouse వృక్షసంరక్షణశాల 

polymath బహుముఖ ప్రజ్ఞాశాలి 

polymer అణుపుంజం 

polymeric బహ్వణుక 

polymerization అణుపుంజీకరణం 

polymorph బహురూపకం 

polymorphism బహురూపకత 

polyneuritis అనేక నాడులకు కలిగే బాధ 

polyneuropathy అనేక నాడులు వికృతి 
చెందడం 

polynology పరాగరేణు శాస్త్రం 

polyphonic prose భీన్నస్వర వచనం 

polyphony భీన్న స్వరత 

polysemy అనేకార్థ బోధకత 

polyuria అతిమూ(త్రత 

polyvalent బహుసంయోజక 

pomatum వాసన నూనె 

pomegranate దానిమ్మ 

pomp అంగరంగ వైభవం, ఆడంబరం; 
పటాటోపం; దంభం 


pompas 


325 portrait 





pompas సమ శీతోష్ణ పచ్చిక బయళ్ళు 

pompous ఆడంబరమైన; వైభవోపేత 

pond కుంట, మడుగు 

ponder యోచన, పర్యాలోచించు, లోతుగా 
ఆలోచించు 

ponderous కఠిన, బరువైన, ప్రముఖ, 
ఆలోచనాపూర్వక 

poniard బాకు, చురకత్తి 

pontiff మత (ప్రధాన గురువు 

pontifical అధికారం ఉన్నట్లుగా ప్రవ 
ర్తించు 

pontoon బల్లకట్టు, పడవల వంతెన 

pony తట్టు, చిన్న గుర్రం 

poof స్వజాతి సంపర్మం గల వ్యక్తి 

pooh pooh హేళనచేయు, తృణీకరించు 

001 సమూహం, నీటి గుంట, మడుగు 

poor బీదలు, దీనులు, పేదలు అల్ప, బల 
హీన, వెనుకబడిన 

pope రోమన్‌ కాథలిక్కుల ప్రధాన గురువు 

popping ఛిధదోషం 

poppy గసగసాల మొక్క - 07 గసగస 
తైలం. * ౨౭౭4 గసగసాలు 

poppycock పనికిరాని 

poppy day (బ్రిటన్‌లో) స్మరణదినం 

populace ప్రజాసామాన్యం, జనం 

population జనాభా. ~ explosion 
జనాభా విస్ఫోటనం 

population density జనసాంద్రత 

popular లోకప్రియ, ప్రజాదరణ గల; 
జనాకర్షక, ప్రసిద్ధ, ప్రముఖ; ప్రాచుర్యం 
గల. M Culture ప్రజాసంస్కృతి 

popularity ప్రజాదరణ 

popularize వ్యాప్తిలోనికి తెచ్చు, ప్రజా 
దరణ పాత్రం చేయు 

populous జనసాంద్రత గల 

porcelain పింగాణీ 


porcellanous పింగాణీ సంబంధ 
porch ద్వారమంటపం 


porcine పందిలాగ కనిపించే 

porcupine ఎదుపంది, ముళ్లపంది 

pore చిన్న బెజ్జం, సూక్ష్మరంధ్రం 

porespace in the soil అంతరవకాశం 

pork పంది మాంసం 

porker కొవ్వు బట్టిన పంది 

pornography బూతు సాహిత్యం, అశ్లీల 
సాహిత్యం 

porosity సచ్చిద్రత; రంధ్రయుక్తత 

porous రంగ్రాలున్న్య ౫ 70k సచ్చిద్ర శిల 

porridge గంజి, జావ, పాయసం 

porringer కంచం, భోజన పాత్ర 

port రేవు పట్టణం, ఓడరేవు, ద్వారం; 
వైఖరి 

portable వహనీయ/ చిన్న మోసుకు 
పోదగిన 

portal ప్రధాన ద్వారం, సింహద్వారం 

portal system నిర్వాహక వ్యవస్థ 

portend ముందుగా సూచించు, శకునం 
చెప్పు 

portent కాలమహిమ; దుశ్ళకునం 

portentous అశుభ సూచకమైన, ఘోర 
మైన 

portfolio మంత్రిత్వశాఖ; వాటాల 
జాబితా, కాగితాల దొంతర; కాగితాలు 
పెట్టుకునే అట్ట. M Management విశ్లే 
షణ/ నిర్వహణ. = 7114724807 పెట్టుబడు 
లను విశ్లేషించి, నిర్వహించే వ్యక్తి 

01666 ద్వార మంటపం 

portly గంభీరాకృతిగల, స్తూల 

portman team ప్రయాణానికి ఉపయో 
గించే సంచి 

portrait చితం, పటం; బొమ్మ; వర్ణన; 
మూర్తిచిత్రం, విద్ధచిత్రం. - head శీర్ష 
శిల్పం 


portraiture 


326 pother 





portraiture ప్రతిరూపణం 

portray వర్ణించు, లిఖించు, చిత్రించు 

pose భంగిమ, నటించే తీరు, ప్రశ్నించు; 
నటించు 

position స్థానం; అంతరం; సిత; పదవి. 
knee, elbow ~ మోకాలు, మోచేతులపై 
పడుకోవడం. ా paper స్థితి గతుల వివ 
రణ పత్రం. supine ~ వెల్లకిలా పడు 
కోవడం 

positive వర్ణనాత్మక, సకారాత్మక, ధనా 
త్మక, నిజమైన, రూఢిఅయిన, స్పష్టమైన, 
నిర్ణీతమైన, సూటిఅయిన. ా Charge 
ధన విద్యుదావేశం. ~ deviation 
ధనాత్మక విచలనం. “= plate ధనాత్మక 
ఫలకం 

positively నిస్సంశయంగా, రూఢిగా, 
నికరంగా 

positivism రూఢివాదం, ప్రత్యక్షకవాదం 

posse అధికారి/ పోలీసు దళం 

possess కలిగి ఉండు, స్వాధీనంలో ఉంచు 
కొను 

possession స్వాధీనం, కైవసం; అనుభవం; 
భుక్తం, ధారణ 

possessive స్వాధీనతాసూచకమైన 

possible సంభవనీయమైన, సాధ్యమైన 

post పదవి, ఉద్యోగం; తపాలా స్తంభం, 
కొయ్య; స్థానం, నియమించు, తపాలా 
పంపించు; ఖాతాలో ఎక్కించు 

postage తపాలా రుసుం 

post date తర్వాతి తేదీ వేయు 

poster పకటన/ విజ్ఞాపనపత్రం 

posterior పశ్చిమ, పర, తర్వాతి, అనం 
తర; పృష్ట 

postgraduate స్నాతకోత్తర 

post-haste అత్యంత వేగంగా, అంచెలంచె 
లుగా 


posthumous మరణానంతర 

posthumously దిగవంతుల స్మ ఎ్రక్యేర్ణం, 
మరణించిన వారి పేరుమీద 

postiche కూటకం, కల్పిత, కృ(్రిమ చిత్రం 

post-impressionism పరిభావనా వాదం. 
~ painting పరిభావనా వాద చిత్రణ 

post-modernism అత్యాధథునికత, అనంత 
రాధునికత 

post mortem శవ పరీక్ష 

post natal పసవానంతర, జన్మాంతర 

post operative శస్త్ర చికిత్సానంతర. 
care శస్త్ర చికిత్సానంతర సంరక్షణ 

postpone వాయిదా వేయు, (తాత్మాలి 
కంగా) నిలిపివేయు 

postponement వాయిదా, నిలుపుదల 

post-prandial భోజనం తర్వాత 

post script (p.s) తాజాకలం 

post structuralism అనంతర నిర్మాణ 
వాదం 

post tax yield పన్నుపోగా మిగిలిన 
రాబడి 

postulate ప్రతిపాదన, స్వీకృతాంశం 

postulation మూలసూత్ర నిర్ణయం 

posture శరీరాన్ని ఉంచిన తీరు; భంగిమ; 
స్థానం, స్థితి 

05)” పూలగుత్తి 

potable తాగటానికి తగిన 

potash కారం 

pot boiler డబ్బు కోసం చేసిన రచన; 
అలాటి రచయిత 

potency శక్తి, సామర్థ్యం, బలం స్థాయి 

potent శక్తి గల, బలమైన 

potentate సర్వాధికారి, పాలకుడు 

potential శక్తిగల, సంభావ్య, గర్భిత; 
శక్మం 

pother హంగామా; గందరగోళం; గలభా, 
ఊపిరాడని పొగ; గందరగోళపరచు 


pothole 


327 precedence 





pothole కుంభాకార బిలం 

potion ద్రవరూపమైన మందు 

pot pourri సంగీతమేళ, సాహిత్య సంక 
లనం 

pottage గంజి, జావ 

౦014ల కుమ్మరి. = ౪ 64) కుమ్మరి మట్టి 

pottery కుమ్మరి వని, 
మృణ్మయకళ 

potty తెలివి తక్కువైన 

pouch తిత్తి, చిన్న సంచి 

poulterer కోళ్ల వర్తకుడు 

pounce పక్షిగోరు; దుముకి పట్టుకొను; 
పైనబడు 

pounding దంచటం 

pour పోయు, వంపు, చల్లు 

pout మొహం ముడుచుకొను 

poutice కట్టు. mustard ~ ఆవపిండి 
కట్టు. starch ~ పిండికట్టు 

poverty బీదరికం, దారిద్ర్యం 

power అధికారం, శక్తి, సామర్థ్యం, బలం, 
తడాఖా, విద్యుత్తు. ~ broker రాజకీయ 
బేహారి. - hungry అధికార దాహం 
గల. f ౮౭007 విద్యుత్‌ రంగం 

powerfully పకడ్బందీగా, శక్తిపూర్వకంగా 

powerless శక్తిీహీన, అధికారహీన 

practical criticism అనిబద్ధ విమర్శ 

practice వాడుక, సాధన, ఆచరణ, 
అభ్యాసం 

practise అభ్యసించు, అనుసరించు, ఆచ 
రించు, అవలంబించు 

practitioner వృత్తిలో ఉన్న వ్యక్తి, అభ్యాస 
కుడు 

practorianism అల సంఖ్యాక వర్గాలు 
ప్రభుత్వం నడిపే విధానం 

pragmatic ఆచరణీయ, కార్యసాధక 

pragmatics సంకేత ప్రయోగ శాస్త్రం 


కాలాలకం, 


pragmatism వ్యవహార జ్ఞానం/ వాదం 

pragmatist ఆచరణవాది, వ్యవహార జ్ఞాని 

praise సంస్తవం; పొగడ్త స్థితి, ప్రశంస, 
అభినందన; పొగడు, స్తుతించు, ప్రశం 
సించు 

praiseworthy సంస్తవనీయ,  కీర్తనీయ, 
పొగడదగిన, మెచ్చదగిన 

prance పెద్ద పెద్ద అంగలతో నడుచు, 
దుముకు 

prank జిత్తు; కుప్పిగంతు; కుచేష్ట 

prat తెలివి తక్కువ 


prattle అవ్యక్తపు మాట; అవ్యక్తంగా 
మాట్లాడు 

prawn seed రాయ్యవిత్తనం 

praxis క్రియాశీలత, అంగీకరించిన 


ఆచారం, ఉదాహరణల సముదాయం 
pray ప్రార్థించు; బతిమాలు 
prayer ప్రార్థన, విన్నపం, అభ్యర్థన 
prayers and penance జపతపాలు 
preach బోధించు, ఉపదేశించు 
preacher బోధకుడు 
preaching బోధన 
preamble (పవేశిక, భూమిక, ఉపోద్దాతం 
pre-anaesthetic మత్తుమందు ఇచ్చే 
ముందు 
pre-cancerous పుట్టకురుపు పుట్టక 
ముందు 
precardial గుండముందు భాగానికి 
సంబంధించిన 
precarious ప్రమాదకరమైన, 
కరమైన; సందేహాస్పద 
precatory ప్రార్థనాత్మక 


అపాయ 


precaution ముందు జాగ్రత్త 
precautionary ముందు జాగ్రత్తగా 
precede ముందుగా పోవు/జరుగు 
precedence అ(గత, పూర్వత 


precedent 


328 preference 





precedent పూర్వ (ప్రమాణం, పూర్వో 
దాహరణ 

preceding మునుపటి, పూర్వ 

precentor ప్రార్ధనా సమావేశ నిర్వాహ 
కుడు 

precept సాధారణ సూత్రం, ధర్మసూత్రం, 
భగవదాజ్ఞ ఉపదేశం 

precession ముందుకు పోవు, ముందు 
నడుచు 

precinct సరిహద్దు, ఆవరణ 

precious అమూల్యమైన, అసాధారణ 

preciously అసాధారణంగా 

precipice చరియ; ఎక్కువ ఏటవాలుగా 
ఉన్న ప్రదేశం 

precipitance తొందర; ఆలోచనా 
రాహిత్యం 

precipitant అవక్షేపకరం 

precipitate తొందరపెట్టు, తలకిందులుగా 
తోయు/ పడు; అవక్షేపం 

precipitator అవక్షేపకరణి 

precipitous నిటం, ఏటవాలుగా ఉన్న 

precis సారాంశం 

precise ఖచ్చితమైన, సరియైన 

precision ఖచ్చితత్త్వం, సూక్ష్మత, సంక్తిప్రి 

preclude అద్దుకొను, ఆటంక పరచు, 
తొలగించు 

precocious వయస్సుకు మించిన, అకాల 
పక్వ 

precoma స్మృతిపోవడానికి ముందు 

preconceive ముందుగా ఊహించు/ 
భావించు 

preconception పూర్వభావం/ అభి 
ప్రాయం 

precursor పూర్వగామి, శకునం 

predator ఇతర జంతువులను చంపి తినే 
జంతువు 


predatory దోపిడీ చేసే, పీక్కుతినే, కొల్ల 
గొట్ట 

predecessor పూర్వాధికారి, పూర్వీకుడు 

predestination ప్రారబ్ధం, విధి 

predestine ముందుగా విధించు 

predicable విధేయ ధర్మపదం 

predicament సంకట పరిస్థితి, అవస్త 

predicate రూఢి పరుచు; (వ్యాకరణంలో) 
విధేయం, ఆఖ్యాతం 

predict ఊహించు; జోస్యం చెప్పు 

prediction జోస్యం, భావి కథనం 

predilection గాఢ ప్రియత్వం, పక్షపాతం, 
అభిరుచి 

predisposition పూర్వాభిమానం, సిద్ధత 

predominance (ప్రాబల్యం 

predominantly (పబలంగా, ప్రధానంగా 

predominant ప్రబలమైన, ప్రధాన, 
ముఖ్య 

preem అలంకరణలో సమయం వెళ్ళ 
బుచ్చు 

preeminent అన్నిటికన్నా మేలైన, గ్రేష్ట 

preempt పూర్వచర్య తీసుకొను 

preemption నిరోధం, ముందే చేసిన దాడి 

preexistence పూర్వస్థితి, ముందరి దశ 

preexisting పూర్వస్థిత 

prefabrication పురాఘటన, ముందు 
తయారీ 

preface భూమిక; ముందు మాట, పీరిక 

prefarment పదోన్నతి 

prefatory ఉపోద్దాత ప్రాయ/రూపక 

prefect అధిపతి, పాలకుడు, పరిరక్షకుడు 

prefer ఎన్నుకొను, ఎంపిక చేసుకొను, 
ఎక్కువగా ఇష్టపడు; మొగ్గుచూపు 

preferable ఎంచుకోదగిన, మెరుగైన, 
మేలైన 

preference ప్రాధాన్యం, ఇష్టత, అభి 
మానం 


preferential 329 


prescript 





preferential వరణాత్మక, మేలైన, ఉత్తమ 

preferred reading ముఖ్యార్థ పఠనం 

prefix ముందుగా చేర్చు (వ్యాకరణంలో) 
ఉపసర్ద్గ, పూర్వలగ్న 


prefussion నటన, అసత్యమైన హక్కు 

pregnancy గర్భధారణ 

pregnant గర్భవతి, కడుపుతో ఉన్న 

preheating పూర్వతాపనం 

prehensile గుండ్రంగా చుట్టి వస్తువులను 
పట్టుకొను 

prehistoric చరిితపూర్వ. f 47 ప్రాగైతి 
హాసక కళ. - period ప్రాగైతి హాసిక 
యుగం 

prejudge విచారణకు ముందే తీర్చునిచ్చు/ 
నిర్ణయించు 

prejudice దురభిప్రాయం, పక్షపాతం, 
ప్రతికూలాభిప్రాయం, నిరసన భావం; 
పక్షపాతం/ దురభిప్రాయం కలిగించు, 
హాని కలిగించు 

prejudiced ప్రతికూల 
దురభిప్రాయం గల 

prejudicial విరుద్ధ, హానికర, ప్రతికూల 

701266 (శైస్తవ మత వ్యవస్థలో) ఉన్న 
తాధికారి 

preliminary (ప్రారంభిక, ప్రాథమిక. “= 
drawing ఆరంభ లేఖనం. ~ sketch 
మొదటి చిత్తుపటం/నమూనా 

prelude ఉపోద్దాతం; ఉపక్రమణిక; పరి 
చయం చేయు, ముందుగా సూచించు 

premature అపక్వ, అకాల (పరిణత) 

premature (baby) నెలతక్కువ బిడ్డ. ౫ 
failure Ss క్షీణత 

premaxilla అ(గహనువు, పై దవుడ 

premediation కుట్ర, పూర్వాలోచన 


అభిప్రాయం/ 


premedication పూర్వాషధప్రయోగం 
premenstrual బహిష్టుకు పూర్వం 


premier పధానమంట్రి, ఉత్తమ, మొదటి, 
ముఖ్య 

premise ఆధార వాక్యం, ప్రతిజ్ఞ 

premium భీమా వాయిదా, లాభం, బహు 
మానం 

premonition హెచ్చరిక, పూర్వసంకేతం, 
ముందు జాగ్రత చెప్పటం 

premonsoon period పునాసకారు, ఎండ 
కారు 

prenatal ప్రసూతి పూర్వం 

preoperative శస్త్రచికిత్సకు ముందు 


preordain ముందుగా విధించు/నిశ్చ 
యించు 
preparation సన్నాహం; తయారీ, 
యత్నం 


preparative సన్నాహక 

preparatory సన్నాహక, ఆరంభ. - 
5/486 కృత్యాద్యవస్థ, ప్రారంభదశ 

prepare సిద్ధం చేయు/ వడు 

prepared సన్నద్ధ 

preparedness సంసిద్ధత, సన్నద్ధత 

preponderant ప్రబలమైన, అధిక భార 
మైన 

preponderate బరువులో/ ఆధిక్యంలో 
మించు 

preposessing పక్షపాతజనకమైన, 
ముందుగా ఆక్రమించిన 

preposterous అస్వాభావికమైన, అవి 
వేకమైన, అసంగతమైన, అసంబద్ధ 

prerogative విశాష్టాధికారం, ప్రత్యేకాధి 
కారం, అసామాన్యాధికారం 

presbiopia చత్వారం, దగ్గర చూపులేమి 

prescience భవిష్యజ్ఞానం, ముందు తెలి 
విడి 

02600066 నిర్జీత, నిర్దిష్ట 

prescript ఆజ్ఞాపన 


prescription 330 


prevent 





prescription జెషధ నిర్ణయం; సూచన; 
ఆదేశం; చిరానుభవ హక్కు 

prescriptivism శాసక పద్ధతి 

preselytise నమ్మకాలను మరొకరితో 
పంచుకొను, మతం మార్పిడికి ఒప్పించు 

presence సమక్షం, హాజరీ, ఉనికి, ఉపస్థితి 

present బహుమానం; (ప్రస్తుతం; వర్తమాన 
కాలం; ప్రస్తుత, హాజరై ఉన్న, సంసిద్ధంగా 
ఉన్న, బహుమతి ఇచ్చు; హాజరగు; సమ 
ర్పించు; ప్రతిపాదించు 

presentation బహూకరణ, 
ప్రతిపాదన 

presentiment ముందస్తు అనుమానం/ 
భయం 

presently అప్పుడే, త్వరలో 

preservation భద్రత, అభిరక్షణం, పరి 
రక్షణ, చెడిపోకుండా ఉంచడం, సంర 
క్షణ. ౮6 - స్వయంసంరక్షణ 

preservative సంరక్షణకారి, చెడిపోకుండా 
ఉంచే 

preservator రక్షకుడు, రక్షేకం 

preserve పదిలంచేయు, జాగ్రతపరచు, 
భద్రపరచు, రక్షించు 

preside అధ్యక్షతవహించు, శాసించు 

presidency రాష్ట్రం, అధ్యక్షత, రాష్ట్రపతి 
పదవి, ప్రధానత 

president అధ్యక్షుడు, అధిపతి; రాష్ట్రపతి 


సమర్పణ; 


presidential అధ్యక్ష సంబంధమైన 

press  ముద్రణయంత్రం; వార్తాపత్రిక; 
పత్రికా రంగం/ ప్రపంచం 

press అదుము, నొక్కు పిండు; బలవంతం 
చేయు; తోయు, పోవు 

press communique పకికా ప్రకటన 

pressing అత్యవసరమైన 

press release పత్రికా ప్రకటన 

pressure పీడనం, ఒత్తిడి. blం0d - రక్త 


పీడనం. diastolic ~ నిమ్న రక్తపీడనం. 
hydrostatic ~ ద్రవస్థితి పీడనం. *- 
gauge పీడనమాపకం. 
ఊర్థ్వ రక్తపీడనం 


systolic ~ 


pressure groups ఒత్తిడి బృందాలు/ 
ప్రభావ వర్షాలు 
prestation సేవలకు తిండిగింజల 


రూపంలో చెల్లింపు జరిగే పద్ధతి 

prestige పరువు, ప్రతిష్ట గౌరవం 

presumably చాలావరకు, బహుశా 

presume భావించు, అనుకొను, ఊహించు 

presumption అనుమానం, అభిప్రాయం, 
ఊహ 

presumptuous గర్విత, అతిధైర్యంగల 

presupposition ముందుగా అనుకోవడం, 
పూర్వోహ, పూర్వభావం/ కల్పన 

pretence నటన, మిష, సాకు 

pretend నటించు, (లేని) హక్కుకోసం 
వాదించు 

pretender నిరాధారంగా హక్కు ఉందని 
వాదించే వ్యక్తి, వేషాలమారి 

pretentious డాంబికమైన, గొప్పలు చెప్పే, 
యోగ్యత/ ప్రాముఖ్యం ఉందని చాటుకొనే 

pretentiousness డాంబికం, బుకాయింపు 

pretext మిష సాకు, నెపం 

pretty సొగసైన, చక్కని, మనోజ్ఞమైన 

prevail నెగ్గు, వ్యాప్తిలో ఉండు; ఒప్పించు, 
గెలుచు 

prevalent వ్యాపించి ఉన్న ప్రబలంగా 
ఉన్న. M notion వ్యవహారంలో ఉన్న 
భావం 

prevaricate సందిగ్గంగా చెప్పు, అబద్ధం 
చెప్పు, మాటలతో వంచించు, గుప్తంగా 
చెప్పు 

prevarication అబద్ధం, సందిగ్గవచనం 

prevent నిరోధించు, నివారించు 


preventive 


331 pristine 





preventive నివారక. > detention 
ముందస్తు నిర్భంధం. ~ Medicine 
వ్యాధి నిరోధక వైద్యపద్ధతి 

preview ముందస్తు (ప్రదర్శనం; ముందుగా 
చూచు 

previous ముందరి,పూర్వ, గత, మాజీ 

previously లోగడ 

prey ఎర, వేట; దోపిడీ సామగ్రి; వేటాడు, 
కొల్లగొట్టు 

priapism అంగం ఎక్కువకాలం స్తంభించి 
ఉండడం, విశ్చంఖలత, కాముక ప్రవృత్తి 

price వెల, మూల్యం, ధర; శ్రేష్టత. ~ 
leader మూల్య నిర్ణేత. ~ movement 
ధరలగతి. - spiral ధరల విపరీతపు 
పెరుగుదల. ా wthout engagement 
చట్టబద్ధంగా కట్టుబాటు లేని ధర 

priceless అమూల్యమైన 

prick ముల్లు; పశ్చాత్తాపం, శిశ్నం; గుచ్చు, 
పొడుచు, నిక్కబొడుచు 

pricking వేధనం, పొడవడం 

prickle చిన్న ముల్లు 

prickly ముళ్ళుగల 

prickly heat చెమటకాయలు 

prick up నికృబొడుచుకొను 

pride గర్వం, హోదా, అభిమానం 

priest పురోహితుడు, పూజారి 

priestly పురోహితులకు సంబంధించిన/ 
తగిన 

prig అహంకారి, స్వోత్మర్షగల వ్యక్తి 

prim గంభీర, చక్కని 

primacy సర్వోత్మృష్టత 

prima facie చూడగానే, విచారించక 
ముందే 

primary ప్రాథమిక, మూల, (ప్రధాన. = 
cell ప్రాథమిక ఘటం. “*= 60/077 
ప్రధాన వర్ణం. - Curent ప్రాథమిక 
ప్రవాహం. = particle ప్రాథమిక కణం. 


~ structure ప్రాథమిక నిర్మాణం. గ 
zone (ప్రాథమిక మండలం 

primates వానరులు 

prime అది, ప్రధాన, ఆరంభ దశ; నూత్న 
యౌవనం; శ్రేష్టభాగం 

primer మౌలిక, ప్రాథమిక 

primeval ప్రాచీన, పురాతన 

primigravida ప్రథమగర్భం, తొలిచూలు 

priming అధిభూమిక 

primipara తొలికాన్సు, ప్రథమప్రసవం; 
మౌలికమైన, ప్రాచీనకాలపు 

primitive ఆదిమ, పురాతన 

primogeniture జ్యేష్టస్వామ్యం, పెద్ద 
కొడుకు పెత్తనం 

primordial ఆద్య, మౌలిక 

prince రాకుమారుడు 

princess రాకుమార్తె 

principal కళాశాలాధిపతి; మూలధనం; 
అసలు 

principality రాజ్యం, ఆధిపత్యం 

11య016 నియమం, (మూల)సూత్రం. = 
of rebus చిత ప్రవహ్షిక 

print ముద్ర, అచ్చు, ముద్రాంకం. *- 
MediuM ముద్రణమాధ్యం 

print v. ముద్రకొట్టు, అచ్చువేయు 

printer ముద్రాపకుడు, అచ్చుయంత్రం 

printer's devil ముద్రారాక్షసం 

prior పూర్వ, వెనకటి 

priority ప్రాధాన్యం, పూర్వత్వం, ముఖ్యత. 
~ sector ప్రాధాన్య రంగం 

prisioner ఖైదీ, బందీ, బంధితుడు 

prism పట్టకం 

prismatic పట్టక, ౫ 60/077 పట్టక వర్ణం 

prison ఖైదు, జైలు, కారాగారం 

pristine ప్రాచీన కాలపు, 
మారని 


పురాతన, 


privacy 


332 produced 





privacy ఏకాంతం, రహస్యం, గోప్యం 
private ఆంతరంగిక, వ్యక్తిగత, సొంత, 
ప్రభుత్వేతర 


privately రహస్యంగా, ఆంతరంగికంగా 


private ownership ప్రభుత్వేతర యాజ 
మాన్యం 

privation దీనదశ; కష్టం, అభావం, లేమి 

privet నిత్య్వహరితంగా ఉండే పొద 

privilege పత్యేక అధికారం, అసాధారణ 
అధికారం; సభాహక్కు “= 5 (0MMittee 
సభా హక్కుల సంఘం 

privy ఆంతరంగికమైన, రహస్య, విషయం 
తెలిసిన; సొంతం. purse రాజభ్ళతి 

prize గొప్పగా భావించు, మీటతో ఎత్తు; 
బహుమానం; మీట 

pro ఆటే వృత్తిగా/ సంపాదన మార్గంగా 
స్వీకరించిన క్రీడాకారుడు/ క్రీడాకారిణి 

probability సంభావ్యత, సంభవనీయత. 
~ distribution సంభావ్యతా వితరణం 

probable సంభావ్యమైన 

probably బహుశా 

probate వీలునామా ధ్రువపత్రం/ అధి 
కారికమైన నకలు 

probationer ఆరంభకుడు; పని నేర్చు 
కుంటూనే పనిచేసే వ్యక్తి 

probe పరిశోధించు, దర్యాప్తచేయు, విచా 
రణచేయు 

problem సమస్య, ఆలోచనీయమైన 
అంశం. - play సమస్యానాటకం. - 
picture నిగూఢ చిత్రం 

proboscis తుండం, ముట్టె 


procedure పద్దతి, నిర్వహణ[క్రమం; 
ఆచారం 

proceed కొనసాగించు, ముందుకుపోవు, 
చర్యతీసుకొను 


proceedings వ్యవహార (క్రమం, కార్య 
కలాపాలు 


procencephalon అ(గమస్తిష్ళం 

process (కమం, విధానం, 
(కోర్టు) వ్యవహారం 

procession ఊరేగింపు 

proclaim చాటిచెప్పు, ఉద్దోషించు, వెల్లడి 
చేయు 

proclamation ప్రకటన, 
ఘోషణ 

procrastination సాగతీత, టలాయింపు, 


ప్రక్రియ, 


A 
ఉద్దోషణ, 


ఆలస్యం 

procrastinator జాగు చేసే వ్యక్తి 

procreate జన్మనిచ్చు, కను, ఉత్పన్నం 
చేయు 

procreation ప్రజననం 

proctitis గుదంలో నొప్పి 

proctoscope మలాశయదర్శని 

procumbent ముందుకు చొచ్చుకొని 
వచ్చిన; సాగిలబడే; నేలపై పాకే; 
సాష్టాంగపడే 

procurable (పాపణీయ, సేకరించదగిన 

procure సేకరించు, కలగజేయు, సంపా 
దించు, తెచ్చు 

procurement సంగ్రహణం, సంపాదన, 
తార్సుడు(పని) 

procurer కూర్చరి; సేకర్త, తార్చుడుకాడు 

prod సూది, ముల్లు, అంకుశం (ముల్లు 
గర్రతో) పొడుచు 

1061221 దుబారాచేసే, వృథాగా ఖర్చుపెట్టే 

prodigality అమితవ్యయం, వ్యర్థత 


prodigious అద్భుత, అసాధారణ, 
బ్రహ్మాండమైన 

prodigy అద్భుతవ్యక్తి, విసయకర్త, విచిత్ర 
వ్యక్తి 


produce ఫలం, పంట, ఫలితం; గుణ 
కారలబ్ధిం 
produced నిష్పన్న ఉత్పాదిత 


producer 333 


proletarian 





producer నిర్మాత, ఉత్సాదకుడు 

product ఉత్పన్నం, ఉత్పత్తి, పంట, 
ఫలితం, గుణకారలబ్దం 

production ఉత్పాదన, ప్రజననం. = 47/ 
ఉత్పాదనకళ. - 
సంబంధాలు 


relations ఉత్పత్తి 


productive ఉత్పాదక. - 62742060 
ఉత్పాదన సామర్థ్యం 

profane అపవిత్ర, (భ్రష్ట, చెడిపోయిన 

profess (బహిరంగంగా) పేర్మొను/ ప్రక 
టించు, ప్రవచించు, అంగీకరించు 

professional వృత్తి సంబంధమైన. 
5kill వృత్తి నైపుణ్యం 

professionalism వృత్తి తత్త్వం 

proficiency ప్రావీణ్యం, పాండిత్యం 

proficient ప్రావీణ్యం గల; కుశల, నిపుణ, 
యోగ్య 

profile ఆకారం, (పార్వ) రేఖాక్ళతి/ 
భంగిమ; వ్యక్తిత్వం; వ్యక్తిత్వ వర్ణన; వ్యక్తి 
గత వివరాలు 

profit లాభం, (ప్రయోజనం; ఫలం. "= 
before tax పన్ను చెల్లింపునకు ముందు 
లాభం. ~ booking లాభాల స్వీకరణ. 
~ maximization లాభగరిష్టీకరణ. ~ 
taking లాభాలు చేసుకోవడం 

profitability లాభదాయకత 

profitable (పయోజనకరమైన, లాభప్రద 
మైన 

profitably లాభదాయకంగా 

profitless లాభంలేని, నిప్ప్రయోజక 

profligacy దుబారా, అమితఖర్చు, వృథా 
వ్యయం 

profligate నీతిబాహ్యా, పరిత్యక్త 

profound అగాధ, విస్తార, గహర, తీవ్ర 

profoundity లోతు, విజ్ఞాన పరిమితి, 
గంభీరత 

profuse అమిత, ధారాళ, విస్తార 


progenitor మూలపురుషుడు 

progeny సంతతి, వంశం 

prognosis రోగ నిరూపణ/ భావిసూచన 

prognostication భవిష్యదూహ 

program(me) కార్యక్రమం, పథకం 

progress అభివృద్ధి, అభ్యుదయం, ప్రగతి; 
అభివృద్ధి చెందు; ముందుకు పోవు 

progression పురోగమనం, క్రమాభివృద్ధి, 
పరంపర, శ్రేణి. arthMatiC ~ అంక 
గణిత ్రేణి. 3౭07126776 రేఖాగణిత శ్రేణి 

progressive అభ్యుదయకర, ప్రగతిశీల; 
అభివృద్ధి చెందుతున్న fా assimilation 
పురోగామి సమీకరణం. * 7244707 
రాబడి ఉన్నవారి వద్ద పన్ను వసూలుచేసే 
పద్ధతి 

prohibit నిషేధించు, ఆపు, కాదను 

prohibition ఆటంకం, (మద్య) నిషేధం 

prohibitive నిషేధార్థక, నిరోధించే 

project ప్రణాళిక, యుక్తి (పరియోజన, 
ముందుకు పొడుచుకొని వచ్చు, విసరి 
వేయు, యుక్తిపన్సు ఎత్తిచూపు, ప్రద 
ర్శించు 

projectile ప్రక్షేప(క)ం, 
విసరివేయదగ్గ 

projection (పక్షేపం, ముందుకు పొడుచు 


విక్షేప (క)ం 


కొని రావటం, ప్రదర్శన, తెరమీద 
చూపడం 

projector విక్షేపకం, ప్రదర్శకం, పథకం 
రూపొందించే వ్యక్తి 


prokaryote కేంద్రకపూర్వజీవి 

prolegomena ముందుమాటలు, ఉపోద్దా 
తాలు 

proletarian కార్మిక సంబంధమైన, 
శ్రామిక సంబంధమైన. ా democracy 
కార్మికవర్గ/ (శ్రామికవర్గ ప్రజాస్వామ్యం. 
~ internationalism కార్మిక/ శ్రామిక 
వర్గ అంతర్జాతీయత 


proletariat 


334 property 





proletariat కార్మిక/ (శ్రామిక వర్గం 

prolet cult శ్రామిక సంస్కృతి 

10110146 భూణహత్య 

proliferate విస్తరించు; పరిఢవిల్లు, తనను 
తాను పునరుత్పత్తి చేసుకొను, వేగంగా 
అభివృద్ధిచెందు 

proliferation విస్తరణ, వ్యాప్తి, పునరుత్సా 
దన 

prolific ఫలవంతమైన, సారవంతమైన, 
అధిక ఫలప్రద, బహూత్సాదక 

prologue భూమిక, నాంది, ప్రస్తావన, 
ఆరంభం 

prolong సాగదీయు, పొడిగించు, కాల 
హరణం చేయు, పెంచు 

prolongation పొడిగింపు; విలంబం 

promenade రహస్యమార్షం, విహార 
ప్రదేశం, వ్యాయామం కోసం నడుచు, 
పచారుచేయు 

prominence 
ప్రాధాన్యం 

prominent (ప్రముఖ, ప్రసిద్ధ, ఉన్నత 

prominently (పముఖంగా, ఉన్నతంగా 


ప్రాముఖ్యం, ఘనత, 


promiscuity స్వరవర్తన. $5ExXual - 
లైంగిక స్వైర ప్రవర్తన 

promise వాగ్గానం; ఆశ, బాస, హామీ; 
మాట ఇచ్చు, ఆశచూపు 

promising ఆశావహ; 
రాదగిన 

promissory వాగ్గానంతో కూడిన 

promisuous స్వైర, అస్తవ్యస్థ, విచక్షణా 
రహిత, లైంగిక సంబంధి 

promote (పోత్సహించు, _ వృద్ధిచేయు; 
ఉన్నత పదవిలోకి పంపు, ప్రారంభించు, 
సాయపడు 

promoter ప్రవర్తకుడు, వృద్ధికారకుడు, 
వ్యాపార ప్రారంభకుడు, నిర్మాత, (ప్రవ 
రకం 


అభివృద్ధిలోకి 


promotion పదోన్నతి, వృద్ధి, ప్రోత్సాహం, 
ప్రారంభం 

prompt చురుకైన, సత్వర; (నాటకంలో) 
మాట అందించు 


promptly వెంటనే, సత్వరమే, శీఘ్రంగా 

promulgate జారీచేయు, (ఆధికారికంగా) 
ప్రకటించు 

prone ఉన్ముఖమైన, ఇష్టంగల, ముందుకు 
వాలి ఉన్న ఏటవాలుగా ఉన్న లొంగి 
పోయే 

proneness ఉన్ముఖత 

pronominal సార్వనామిక 

pronounce ఉచ్చరించు, పలుకు; తీర్పు 
చెప్పు; ప్రకటించు 

pronounceable ఉచ్చరించదగిన 

pronounciation ఉచ్చారణ 

proof నిరూపణ, రుజువు; సాక్ష్యం, నిద 
ర్భనం; చిత్తుప్రతి, దాఖలా 

prop ఊతం, ఆధారం; ఆనుకొను, ఆధార 
మిచ్చు, ఊతమిచ్చు 

propaganda ప్రచారం 

propagate ప్రచారంచేయు, 
చేయు; దండోరా వేయు 

propagation విస్తరణ, వ్యాపనం, (ప్రవ 
ర్ధనం 

010 2012 మాతృదేశం కోసం 

propel ముందుకు నడుపు/తోయు, నెట్టు 

propellant చోదక, చాలక 


వ్యాపింప 


propeller చాలకం, చోదకం 


propensity ఇష్టం, ఇచ్చ, ప్రవణత, 
ప్రవృత్తి, మొగ్గు, దుష్టస్వభావం 

proper సముచిత, యుక్తమైన 

properly సముచితంగా, యోగ్యంగా, 
యుక్తంగా 

property అస్తి సొత్తు సహజగుణం, 
ధర్మం; తత్త్వం 


prophecy 


335 protest 





prophecy భవిష్యద్ధటనలను ముందుగా 
తెలుపు, ప్రవక్తగా మాట్లాడు, జోస్యం 
prophet ప్రవక్త, భవిష్యద్దర్శకుడు 
prophetic ముందుగా సూచించే 
prophylactic రోగనిరోధక 
propinquity దగ్గరగా ఉండటం, చనువు 
శాంతపరచు; 


propitiate బతిమాలు; 
ప్రసన్నుడిగాచేయు 

propitious (పసన్నమైన, దయగల; అను 
కూలమైన, మంగళప్రద 

proponent (పతిపాదకుడు, ప్రవర్తకుడు 

proportion అనుపాతం; వంతు; 
దామాషా తారతమ్య సంబంధం, నిష్పత్తి 

proportional అనుపాత్క; నైప్పత్తిక - 
representation system దామాషా 
ప్రాతినిధ్య పద్ధతి 

0200521 ప్రతిపాదన, ప్రస్తావన 


propose ్రతిపాదించు, _ వివాహేచ్చను 
తెలుపు 

proposer (పతిపాదకుడు 

proposition చర్చాంశం; ఉపపాదన; 


ప్రతిజ్ఞావాక్యం 
proprietary స్వామిత్వం, యాజమాన్యం 
propriety జెచిత్యం; యుక్తత; న్యాయం; 
మర్యాద, యధథార్థత 
propulsion చోదనం 
pro rata దామాషా పద్ధతి, కేటాయింపు 
prorogation సమావేశాల _ నిలిపివేత/ 
సమాపనం 
prorogue నిలిపివేయు, వాయిదావేయు 
proscribe నిషేధించు; జప్తుచేయు 
prose గద్యం, వచనం 


prosecute నేరారోపణచేయు, విచారణ 
జరుపు, కొనసాగించు 
prosecution దోషవిచారణ, _ ఫిర్యాదు 


అభియోగం, కొనసాగించడం 


prosecutor అభియోక్త విచారణకర్త 

proselytize (బలవంతంగా) మతాంతరీక 
రించు 

prose poem వచన పద్యం, వచన గేయం, 
వచన కవిత 

prosody ఛందశ్శాస్త్రం 

prospect దృశ్యం; దృగ్గోచర ప్రదేశం; 
ఆశాచిహ్నం, అవకాశం, భరోసా 

prospective భావి, రాబోయే 

prospectus విషయ ప్రణాళిక; వివరణ 
వత్రం, పరిచయపత్రం 

prosper వర్ధిల్లు, ఫలించు; సుఖపడు 

prosperity ఐశ్వర్యం, సౌభాగ్యం, సుసంప 
న్నత; సఫలత 

prosperous ఖాగ్యవంతమైన, వర్థిల్లుతున్న 

prostitute పడుపుకత్తె, వేశ్య; పడుపు వృత్తి 
లోకి దించు 

prostitution వ్యభిచారం, పడుపువృత్తి 

prostrate సాగిలపడు 

prostration సాగిలపడటం 

protagonist (ప్రవక్త, ప్రచారకుడు, సమర్ధ 
కుడు, నాయకుడు 

protect రక్షించు, కాపాడు 

protection రక్షణ, ఆశయం 

protective సంరక్షక. -* 604778 పరి 
రక్షక లేపనం 

protector రక్షకుడు, పాలకుడు 

protectorate సంరక్షిత రాజ్యం, దేశం 

protege ఆ(శితుడు, పాలితుడు, సంరక్షి 
తుడు 

protein మాంసకృత్తు 

protem తాత్మాలిక 

protempore తాత్మాలిక 

protest నిరసన, భిన్నాభిప్రాయం, విరు 
ద్ధాభిప్రాయం, ఆక్షేపణ; వ్యతిరేకించు, 
నిరసన తెలుపు, ప్రతిఘటించు 


protestant 


336 pruritis 





protestant క్రైస్తవ మతంలో ఒక శాఖ; 
వ్యతిరేకాభిప్రాయం తెలిపే వ్యక్తి 

protestation విరుద్దాభి ప్రాయ (ప్రకటన 

prothorax ప్రాగ్వక్షం 

protocol ఒడంబడికల ప్రాథమిక పత్రం, 
గౌరవస్థాన భేదసూచనం 

protogeometric period ఆదిమ జ్యామి 
తీయ యుగం 

protoneolithic age ఆరంభ నవీన శిలా 
యుగం 

protoplasm జీవపదార్థం 

prototype మూలరూపం, మూలరచన/ 
నమూనా, ఆదిమజీవి 

protract పొడిగించు, సాగదీయు 

protracted war దీర్హకాలిక యుద్ధం 

20020609 నాన్సుడు 

20020601 పొడిగింపు, విలంబం 

protractor కోణమాపని, కోణమితి 

protruberance ఉబుకు, ప్రాధాన్యం 

protrude ముందుకు ఉబికి ఉండు 

protrusion ఉబుకు 

protuberant ఉబికి ఉన్న ప్రాముఖ్యం 
గల 

proud గర్విష్టి అభిమాని; డాబుసరి 

prove నిరూపించు, రుజువుచేయు, రుజు 
వగు 

provenance జన్మస్థలం, మూలం 

provender మేత 


proverb నానుడి, లోకోక్తి, సామెత, 

జాతీయం 

proverbial సామెతవంటి, లోకప్రసిద్ధమైన 

provide సిద్దపరచు, సమకూర్చి పెట్టు; 
® ల 

ఇచ్చు 

providence విధి, కర్మ దైవఘటన, 


పురాకృతం 
provident దూరదృష్టి గల 


providental దైవికమైన 

province రాష్టం, ప్రాంతం 

provincial రాష్టానికి సంబంధించిన, 
ప్రాంతీయ 

provision వనరు; కేటాయింపు; ఆహార 
సామగ్రి 

1071310121 తాత్కాలిక. ~ government 
తాత్మాలిక ప్రభుత్వం 

provisions భోజన సామాగగి, సరుకులు 

proviso షరతు; షరతులతో కూడిన ఒడం 
బడిక, ప్రతిబంధం, నిబంధన 

provocation ప్రకోపనం; ఉత్తేజనం, రెచ్చ 
గొట్టడం 

provocative ఉత్తేజకరమైన, కోపం 
పుట్టించే, రెచ్చగొట్టి 

provoke పురికొల్పు, రెచ్చగొట్టి, కోపం 
పుట్టించు 

prow ఓడ ముందరి భాగం 

prowl ఆహారం కోసం తిరుగుతుండు/ 
పొంచి ఉండు 

proximal సమీప, సన్నిహిత 

proximate సమీపవర్తి, దగ్గరి 

proximity సామీష్యం, సాన్నిధ్యం, చేరువ 

proxy (ప్రతినిధి, వకీలు, బదిలీదారు 

proxy war పరోక్ష యుద్ధం 

prude లైంoగికత్వానికి భయపడు 

prudence ప్రాజ్ఞత, దూరదర్శిత్వం 

prudent వివేకంగల, దూరదృష్టితో ప్రవ 
ర్తించే 

prudently ముందు జాగ్రతతో 

prune ఎండురేగు పండు; కత్తిరించు, 
నరుకు, తుంచు, తగ్గించు, కుదించు, 
తీర్చిదిద్దు 

pruning కత్తిరింపు, ఛేదనం 

prurience కామాతురత, దుర్వాంఛ 

pruritis దురద 


pry 


337 pullarisation 





pry తొంగిచూచు, పరిశీలించు 
psalm స్తోత్రం, స్తుతి, కీర్తన, ప్రార్థన 
psammophyte ఇసుకలో పెరిగే 


psephologist ఎన్నికల సర్వేలు నిర్వహించే 
వ్యక్తి 

psephology ఎన్నికలు, వోట్లు, ప్రజాభి 
ప్రాయ సేకరణ, సర్వేల పరిశీలన 

pseudandry పురుష నామంతో రచనలు 
చేసే రచయిత్రి 

pseudo బూటకపు, నకిలీ 

pseudogyn స్తీనామంతో రచించే పురు 
షుడు 

pseudonym కలం పేరు 

pseudopsychology కుహనా మనస్తత్వ 
శాస్త్రం 

pseudostatement కవిసమయం, కావ్య 
సత్యం 

psittacosis చిలుకవల్ల వచ్చే రోగం, శుక 
రోగం 

psoriasis పొడవ్యాధి, చర్మవ్యాధి 

pstille సాంబ్రాణి కడ్డీ 

psychedelic art మనోధర్శ్మి కళ, (భ్రాంత 
కళ్ల 

psychiatric art మనోవిక్షేప కళ 

psychiatrist మనోరోగ వైద్యుడు 

psychiatry మానసిక జబ్బుల చికిత్సా 
విధానం 

psycho వికలోద్వేగరోగి; ఉన్నాది. - 
neurosis మనోవికృతి. ~ sexual 
disorder లైంగిక సామర్థ్య వైపరీత్యం. 
~ therapy మానసిక చికిత్స, మనో 
వైద్యం 

psychoanalysis మనో విశ్లేషణ 

psychogenic మనోవ్యాధిజనిత 

psychologism (పాథమికతా మన 
స్వ్వాతంత్యవాదం 


psychology మనస్తత్వ శాస్రం 

psychopath వికలోద్వేగరోగి 

psychosis మనోవిక్షిప్తి, మతిభ్రమ 

psychosocial మానసిక, సాంఘికాంశా 
లకు చెందిన 

psychosomatic మనశ్చర్శ్మ సంబంధి 

psychosis మానసికాందోళన, మానసిక 
రుగ్మత 

puberty యౌవనదశ, యుక్తవయస్మత 

public ప్రజ / జన సామాన్యం - 
distribution system ప్రజా పంపిణీ 
వ్యవస్థ, పౌరసరఫరాల వ్యవస్థ. ౫ 
opinion (ప్రజాభిప్రాయం. ణా 
ownership ప్రభుత్వ యాజమాన్యం. = 
policy ప్రభుత్వ విధానం. sector 
ప్రభుత్వ రంగం. = sector enterprises 
ప్రభుత్వ రంగ సంస్థలు 

publication ప్రచురణ, ప్రచురిత (గంథం 

public house ధర్మసత్రం, పూటకూటి 
ఇల్లు; సారాయి దుకాణం 

౨01010” ప్రచారం 

public relations పౌర సంబంధాలు 

publish ప్రచురించు, ప్రకటించు; వెల్ల 
దించు 

puddle బురదనీటి గుంట, గందరగోళం 

puerile చిలిపి, కుర్రతనపు 

puerperium (పసూతి/ ప్రసవ కాలం 

puffed up తమని తాము (ప్రముఖులను 
కొని గర్వపడు 

puff up వాచిపోవు 

pug అడుగుజాడ, పంజాగుర్తు 

pugnacious జగడాలమారి, కలహ(పియ 

puisne చిన్న. judge కింది న్యాయాధి 
పతి 

puke వాంతి చేసుకొను 

pullarisation చూర్ణన 


pullet 


338 purism 





pullet సంవత్సరం కన్నా తక్కువ వయస్సు 
కల్గిన కోడిపెట్ట 

pulling లాగివేత 

pull one's weight ఇతరులతో సమా 
నంగా కష్టపడి పనిచేయు 

pulmonary ఫుఫుస, ఊపిరితిత్తికి సంబం 
ధించిన 

pulp గుజ్జు. dental/tooth ~ దంతపు 
గుజ్జు 

pulpit చర్చి (బోధకుడి) వేదిక 

pulp literature కాలక్షేప రచన 

pulsate (నాడి) కొట్టుకొను, స్పందించు, 
కంపించు 

pulsating స్పందమాన 

pulsation రక్తనాళస్పందన 

2152601 నాడీచలన యంత్రం; వజ్రాలను 
వెలికితీసే యంత్రం 

pulse నాడి. arterial ~ ధమని నాడి 
irregularity of ~ కమం తప్పిన నాడి. 
venous ~ సిరనాడి 

pulseless నాడిహీన 

pulse rate నాడి వేగం 

pulses కాయధాన్యాలు 

pulverisation పొడి చేసే పద్ధతి 

pulverise చూర్ణీకరించు 

pulveriser చూర్ణకారి 

pulverize పొడిచేయడం 

pumpkin (మంచి) గుమ్మడి, కూష్మాండం 

pun ద్వంద్వార్థ పదం, శ్లేష 

punch హాస్యగాడు; పిడిగుద్దు, ముష్టి 
ఘాతం, బెజ్జాలు పొడిచే సాధనం, బాగా 
మత్తెక్కించే సారాయి, పెద్ద పొట్ట. ా line 
కొసమెరుపు. ా the air విజయ సూచ 
కంగా పిడికిలి బిగించడం; రంధ్రాలు 
చేయడం, పిడిగుద్దులు గుద్దడం 

punch card ఉద్యోగి రాకపోకలు నమోదు 
చేయడానికి ఉపయోగించే కార్డు 


punching machine ఉద్యోగుల రాకపోక 
లను నమోదు చేయడానికి వినియోగించే 


యం[తం 

punch up కొట్టుకొను 

punctual వేళతప్పని, సమయంపాటించే 

punctuality సమయపాలన 

punctually సకాలంలో 

punctuate విరామచిహ్నోలు పెట్టడం 

punctuation విరామచిహ్నోలు 

puncture బెజ్జం, రంధ్రం; రంధ్రంచేయు. 
lumbar ~ వెన్నెముకలో రంధ్రం చేసి 
ద్రవం తీయడం 

pungan గానుక, కానుగ 

0825010)” కారం, ఘాటు 

pungent ఘాటైన, కారంగా ఉండే 

punish శిక్షించు, దండించు 

punishable శిక్షించదగిన 

punishment శిక్ష దండన 

punitive దండనాత్మక, శిక్షాత్మక 

pup కుక్క పిల్ల; (కుక్క పిల్లలు పెట్టు 

pupil కనుపాప, శిష్యుడు; విద్యార్థి 

puppet తోలుబొమ్మ, కీలుబొమ్మ. oa 
government కీలుబొమ్మ ప్రభుత్వం. - 
show తోలుబొమ్మలాట 

purberty యుక్తవయస్మత, యౌవనదశ 

pure clay స్వచ్చ మృత్తిక 

pure colour స్వచ్చవర్ణం 

22676 విరేచనకారి 

purge క్షాళనం, ప్రక్షాళన, తొలగింపు 

purification శుద్ధికరణం; పవిత్రీకరణ, 
శుభ్రంచేయటం 

purifier శుద్ధికారి 

purify శుద్ధిచేయు, 
పవిత్రంచేయు 

purifying శుద్ధీకారక, పవిత్రంచేసే 

purism స్వచ్చతావాదం 


పరిశుభ్రంచేయు, 


purity 


339 quaint 





purity నైర్మల్యం, స్వచ్చత, తేట, శుద్ధత. 
~ of colour వర్ణస్వచ్చత 

purlieu పొలిమేర, పొరుగు ప్రాంతం 

purloin దొంగిలించు, అపహరించు 

purple వంగవన్నె కృష్ణలోహిత; నీల 
లోహితం, బచ్చలి పండు రంగు గల 

001 సారాంశం, తాత్పర్యం, భావం, 
భావార్థం; తాత్పర్యం చెప్పు, బోధించు 

purr పిల్లి అరుపు 

pursuance అనుసరణ 

pursue అనుసరించు, తరుము, నెరవేర్చు, 
కొనసాగించు 

pursuit అనుసరణం, తరమడం, పని, 
వృత్తి 

purulent చీముపట్టిన 

purvey (భోజన సామగ్రి) సమకూర్చు, 
అమర్చు 

purview పరిధి, హద్దు, అవకాశం 

pusher మాదక ద్రవ్యాల సరఫరాదారు 

pusillanimous పిరికి, భయస్థుడైన 

5 చీము 

pustul పొక్కు 

putative (ప్రఖ్యాత, ప్రసిద్ధి చెందిన 

put back యథాస్థానంలో ఉంచు 

put off వాయిదావేయు; ఆర్చు 


putrefaction కులళ్లిపోవడం 

putrefy కుళ్ళిపోవు, మురుగు 

putrid కుల్లీన, చెడిపోయిన 

putrifactive కుళ్ళజేసే, దుర్గంధపరిచే 

0% ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి క్రమ 
బద్ధంగా చేసే ప్రయత్నం 

putter (గోల్ఫ్‌లో) బంతిని నెమ్మదిగా తోసే 
వాడు; అందుకు వాడే పొట్టి క్లబ్‌ 

put up ముందుంచు, [గ్రహించు 

puzzle ఆశ్చర్యం, అర్థంకాకపోవడం, చిక్కు 

puzzled సందిగ్ధంలో/ అయోమయంలో 
పడ్డ, కలవరపడ్డ 

pycnocline సాంద్రతా భేదం 

pycnometer మట్టిసాంద్రతా మాపకం 

pye dog ఊరకుక్క 

౮౪00)” మరుగుజ్జు, వామనుడు 

pyknic స్టూలకాయుడు 

pylon ఆధారం, స్తంభం, ద్వారం 

pyostyle పక్షితోక, ఎముక 

pyramid గోపురం; రాజసమాధి 

pyre 8 

pyrexia జ్వరం 

pyrometer ఉష్ణ(తాప)మాపకం 

pyrotechnic బాణాసంచా తయారీ పని 

python కొండచిలువ 


Qgq 


qU2 కాల్పనిక భావాన్ని వ్యక్తం చేయడం 

quack నకిలీ/ బూటకపు వైద్యుడు 

quadra నాలుగు, చతుస్సంబంధమైన 

quadrangular చతుర్భుజి, నాలుగు 
కోణాలు గల చతురస్రం 

quadratic వర్ష, ద్విఘాత. ా equation 
వర్గసమీకరణం. ~ expression వర్ణ 
సమాసం 


quadrilateral చతుర్ముఖ 

quadrivalent చతుస్సంయోజక 

quadruple నాలుగింతలు 

quadruplicate నాలుగు కాపీలు, నాలు 
గవ కాపీ 

quaff త్వరితంగా, వేగంగా 

quagmire రొంపి, చిత్తడి నేల, ఊబి 

quaint ఆకర్షణ కలిగి ఉండే, వింతైన 


quake 


340 quietness 





quake కంపం, కంపించు, వణుకు 

qualification అర్హత, యోగ్యత, సిద్ధ 
హస్తత 

qualified అర్హతగల, అర్హతపొందిన. ౫ 
acceptance కొన్ని షరతులకు లోబడి 
అంగీకరించు. - 7౭7077 అర్జనివేదిక 

qualify అర్హమగు, అర్హత పొందు, ఉత్తీర్ణు 
లగు 

qualitative గుణాత్మక, నాణ్యమైన. 
analysis గుణాత్మక విశ్లేషణ. = 
market research గుణాత్మక విపణి 
పరిశీలన 

quality నాణ్యత, గుణం, ధర్మం, లక్షణం, 
రకం. control గుణ నియం[త్రణ 

qualm శంక, సంకోచం 

quandary సందిగ్గస్థితి, అయోమయావస్థ 

quantitative పరిమాణాత్శకం. ~ 
analysis పరిమాణాత్మక విశ్లేషణ. గా 
verse వర్ణ ఛందస్సు 

quantity పరిమాణం, రాశి, సంఖ్య, 
స్వభావం, ధర్మం 

quantum పరిమాణం 

quarantine సంఘావరోధం, సంసర్గ 
నిషేధం 

quarrel పోట్లాట, రగడ, కలహం, జగడం 

quarrelsomeness జగదాలమారితనం, 
పితలాటకం 

quarry రాతిగని, _వేటాడే/ వేటాడిన 
జంతువు. fా Vater శిలాజలం 

quarter నాలుగవ వంతు, పావు (శేరు), 
మూడు నెలలు 

quarterly త్రైమాసిక 

quartz పలుగురాయి, స్పటికశిల 

quash రద్దుచేయు, కొట్టివేయు, లొంగ 
దీయు, పరిసమాప్తిచేయు 

quasi సదృశ, ప్రాయ, కల్పం, వంటి, అర్ధ. 


~ contract పాక్షిక ఒప్పందం. “= 


federation అర్ధసమాఖ్య 

quasimoney సులభంగా మారకం చేయ 
గలిగే చెక్కులు, పోస్టల్‌ ఆర్డర్ల వంటివి 

quaver అడ్డదిడ్డం, అస్థిరం, అస్థాయి 

౧12) పడవలు/ ఓడలు లంగరు వేసే 
చోటు, రేవు, ఘట్టం 

queasy అసంతృప్తికర, జబ్బుగా ఉన్న, 
అసహ్యకర 

queen's open చదరంగంలో మంత్రి 
ముందున్న పావుతో ఆట ప్రారంభించడం 

queen's pawn (చదరంగంలో) మంత్రి 
ముందుండే బంటు 

queen's side చదరంగంలో మంత్రివైపు 
ఉండే భాగం 

queer విరుద్ధ, విచిత్ర, వికృత, విపరీత, 
భిన్న 

quell అణచు, బలవంతంగా ఆపు 

quench శమింపజేయు, శాంతింపజేయు, 
దాహం తీర్చు 

querulous పితూరీలు చెప్పే, ఫిర్యాదులు 
చేసే 

query ప్రశ్న అభ్యంతరం; ప్రశ్నించు, 
అభ్యంతరం తెలుపు; శంకించు 

quest శోధన, అన్వేషణ, వెతుకులాట 

questionnaire ప్రశ్నావళి, ప్రశ్నపత్రం 

quibble అనవసర విషయంపై చర్చ, 
మాట మార్చే ప్రయత్నం; శ్లేష నిజం 
చెప్పకుండా తప్పించుకోవడం; చమత్మ 
రించు 

quick వేగం, త్వర, వాడిగల, త్వరపడు 

quickie తక్కువ సమయం తీసుకునే 

quickly త్వరగా, బిరబిర 

quiescent అచేతన, మౌన, 
నివృత్తి 

quietness నిశ్శ్చలత, శమం 


నిశ్శబ్దం; 


quietus 341 


radium 





quietus విమోచనం, ముక్తి 

quinquennial పంచవర్షీయ 

quintessence సారం, తత్వం 

quisling శత్రుపక్షావలంటబి, దేశద్రోహి 

quit విడచు, విడచివేయు, మానివేయు 

quiver కంపం, వణకు; అమ్ములపొది 

quixotic అవాస్తవిక; అసాధ్యమైన భావాలు 
గల, ఆచరణశూన్య 

౧012 ప్రశ్నించు; పరిహాసం 

quorum ఆవశ్యక సంఖ్య, (నిర్దిష్ట పూరక 
సంఖ్య 

quota నిర్దేశించిన భాగం, నిర్దిష్టాంశం 

quotation ఉటంకింపు, ఉల్లేఖనం, పేర్కో 


వడం, ఉదాహరణ, పేర్కొన్న ధర, ఉద్ధ 
రణ 


(1016 వెల పేర్కొను, ధర చెప్పు 

quoted company నమోదైన కంపెనీ 

quoted price ఉటంకించిన ధర; ఆధి 
కారిక ధర 

quoted share ఆధికారికంగా అమ్ముడయ్యే 
వాటా 

quotidian (పతిరోజూ, దైనిక 

quotient శేషం, భాగలబ్ధం/ ఫలం 

quoting ఉటంకించడం 

quo warranto writ అధికార పృచ్చ, అధి 
కారాన్ని ప్రశ్నించే ఉత్తర్వు 


Rr 


rabble గుంపు, దళం, అల్లరి మూక 

rabid ఉగ్ర, తీవ్ర, వెర్రి, మతిలేని 

rabies రాబిస్‌, ప్రాణాంతకమైన జలభయ 
రోగం, జంతువుల కాటు వల్ల సోకే వ్యాధి 

race పరుగు (పందెం), గతి, జాతి, 
వంశం, వర్గం. ~ horse పందెపు 
గుర్రం, పరుగెత్తించు, పరుగుతీయు 

rachis పత్రాలలో ప్రధానాక్షం 

rachitis రికెట్స్‌ వ్యాధి సంబంధమైన 

racial moral values జాతినైతిక విలు 
వలు 

racism జాత్యహంకారం, జాతి ద్వేషం 

rack అల్మారా, చిత్రహింస, గడమంచి, 
కొయ్యకుదురు; సాగదీయు 

racket కుంభకోణం, తంత్రం 

racking గాఢంగా బాధపడే 

radial కిరణ సదృశ, బొటన వేలుకు 
సంబంధించిన 

radiance తేజస్సు, కాంతి, (ప్రకాశం 

radiant వికీర్ణక, జాజ్వల్యమాన 


radiate ప్రకాశించు, వ్యాపించు, ప్రస 
రించు 

radiation వికిరణం, (రేడియో) ధార్మికశక్తి 

radiator వికిరణకం, కిరణప్రసారకం 

radical ధాత్వంశం, ప్రాతిపదిక, తీవ్రమైన. 
~ humanism నవ్య మానవతావాదం 

radicalism తీవ్ర/ మౌలిక వాదం, విప్లవ 
తత్త్వం 

radio-active అణుధార్మిక 

radio-activity రేడియో ధార్మిక శక్తి 

radiograph ఎక్స్‌రేచిత్రం 

radiography ఎక్స్‌రేచిత్రణ 

radiology వికిరణ చికిత్సా విజ్ఞానం, 
ప్రసార విజ్ఞాన (శాస్త్రం) 

radiopaging దూర ప్రాంతాలలో ఉన్న 
వారిని సంప్రదించే ఎలక్ట్రానిక్‌ విధానం 

radiotheraphy ఎక్స్‌రే చికిత్స 

radish ముల్లంగి 

radium రేడియం, కాంతిని ప్రసరింపచేసే 
లోహం 


radius 


342 rank 





radius వ్యాసార్థం, రతి చేతిలో ఓ 
ఎముక; రంపం 
raffle లాటరీ 


raft చెక్క వంతెన, బల్లకట్టు, తెప్ప 

rafter ఇంటివాసం 

rage కోపం, ఆగ్రహం, తీవ్రత, ఉద్వేగం; 
ఉవ్వెత్తున పైకిలేచు, మండు, కోపగించు, 
ఉద్రేకపడు 

ragi రాగులు, తైదలు, చోళ్ళు 

raging ఉధృతమైన, తీవ్రమైన, ప్రచండ 
మైన; పెంపొందు, గుణం అధికమగు 

ragpickers చెత్త ఏరుకునేవారు 

r2id దాడి, ఆక్రమణ, ముట్టడి, సోదా, దాడి 
చేయు, ఆక్రమించు, ముట్టడించు, సోదా 
చేయు 

raider నడిపే వ్యక్తి 

rail రైెలుపట్టా; ఇనుప కమ్మి; అద్దుకర్ర; 
తిట్టు, దూషించు, నిందించు 

railing కటకటాలు; అడ్డుగోడ; పిట్టగోడ, 
కంచె 

rainbow ఇంద్రధనుస్సు 

rain gauge వర్షమాపని 

raise వృద్ధి, పెరుగుదల; ఊర్థ్వముఖ 
పయనం; మూలధనం; నిధులను 
పొందడం; ప్రస్తావన; పైకిలేచు; పైకెత్తు; 
నిలబెట్టు; ఉత్పత్తిచేయు; సేకరించు; సమ 
కూర్చు; ప్రస్తావించు 

rake విషయ లంపటుడు, తిరుగుబోతు; 
పండ్లకోల, శోధించు; చదునుచేయు; లేవ 
నెత్తు పోగుచేయు 

rake in ఊద్చుకొనిపోవు 

rake off రుసుం; అక్రమ చెల్లింపు; (అవి 
నీతిగా) లాభాల వాటా తీసుకోవడం 

rally ప్రదర్శన పడిపోయిన ధరలు ఆకస్మి 
కంగా పెరగడం; తగ్గిన అమ్మకాలు జోరు 
పుంజుకోవడం; స్థిమితపడు 


ram పొట్టేలు; గొర్రెపోతు; దిమ్మిస; గుద్దు 
కొను, డీకొను 

ramble పచారు, విహారం; ఊరక/ అక్క 
డక్కడ తిరుగు 

rambling సంచరించు, (భ్రమణంచేయు 

ramet రెమ్మలను అంటుకట్టడం ద్వారా 
పెరిగే మొక్క 

ramify శాఖలగు, వేరుపరచు 

rammer దిమ్మె 

rampage తీవ్రంగా ప్రవర్తించు, ఆవేశ 
పదు, ఉద్రేకపడు 

rampant ప్రబలిన, హద్దుమీరిన, అదు 
పులో లేని, వృద్ధిచెందిన, కట్టడిలేని 

rampart బురుజు 

ramshackle దుస్థితిలో ఉన్న కట్టడం 

rancid కుళ్ళుకంప్పు; పులిసిపోయిన; దుర్వా 
సన వేసే 

rancidity దుర్వాసన 

rancour పగ, (తీవ్ర) ద్వేషం, వైషమ్యం, 
బద్ధవైరం 

rancourous ఇష్టంలేని, అనిష్ట 

random నియమరహిత, యాదృచ్చిక 

random access memory కంప్యూటర్‌లో 
సమాచారాన్ని భద్ర పర్చుకొనే భాగం 

randy లైంగీక సంబంధంకోసం ఆతురుడు 

range (శేణి, వ్యాప్తి, సారూప్య వస్తు 
సమూహం, వరస, దూరం, పర్యంతం, 
అవకాశం, వరసగా ఏర్పరచు. ా 07 
view దృష్టిపథం 

raniket కొక్కరవ్యాధి 

rank n. హోదా వరస, బారు, అంతస్తు, 
ఉన్నతదశ. - 4nd file సాధారణ సైని 
కులు/ ప్రజలు. pull - on someone 
పనిచేయించడానికి పలుకుబడిని, అధి 
కారాన్ని ఉపయోగించు 

rank v. వరుసగా నిలుపు, హోదాలో చేర్చు 


ranking 


343 rationalism 





ranking (శేణీకరణ 
rankle రేగు, మండు, రెచ్చు; తీవ్రమగు 
ransack గాలించు, దోచుకొను, వెదుకు, 


కొల్లగొట్టు 

ransom బంధ విమోచన ధనం; విడుదల 
చేయడానికి చెల్లించే/ అడిగే సొమ్ము 

rant ప్రలావం, వ్యర్థ సంభాషణ, మాట 
లాడు, వెర్రిగా అరచు 

rap గాయం దెబ్బ, 120 గజాల నూలు 
కండె, తట్టు, మెల్లగా కొట్టు 

rapacious అత్యాశగల, ఘాతుకమైన, 
తిండిపోతైన, కొల్లగొట్టే, చంపి తినే 

rapacity (కూరత్వం, కొల్లగొట్టే గుణం 

rape (seed) oil ఆవజాతి మొక్క విత్తనాల 
నుంచి తీసిన నూనె 

raphe ఈనె, చార, విత్తుచార, మెదడులో 
రెండు అర్ధగోళాల మధ్య స్టూలసంధి 

rapid శీఘ్ర, తీవ్ర, త్వరిత 

rapids ఎత్తిపోతలు: చిన్న జలపాతాలు 

rapier పోటుకత్తి 

rapine దోపిడి, నదీసంబంధి 

rapport సత్సంబంధం, సామరస్యం, వృత్తి 
బాంధవ్యం, వార్తాబంధం 

rapprochement సౌహార పునః స్థాపన 

rapt పరవశ, నిమగ్న లీన 

rapture పరమానందం, సంతోష పరవ 
శత 

rapturous ఆనంద(ప్రద, కేరింతలు కొట్టే, 
పరవశత కలిగించే 

rare అపురూప, అరుదైన, అసాధారణ, 
విరళ 

rarely అరుదుగా, సకృత్తుగా 

rarifaction పలచన కావడం, సరళీ 
కరణం 

rash దద్దురు; దుడుకైన, పదునైన; తొందర 
పడు 


rasp ఆకురాయి; బిగ్గరగా చెప్పు, గరగర 
మను 

rast (Radio Allergosorbent Test) 
శరీరానికి సరిపడే ఆహారం పరీక్ష 

ratable వెలకట్టదగిన, వేగ ప్రమాణం నిర్ణ 
యించదగిన, దామాషా 

rate n. ధర; విలువ; పన్ను సూచి. 
fertility ~ (ప్రజనన సూచి. infant 

శిశుమరణ సూచి. 

maternal mortality ~ ప్రసూతి మరణ 


mortality ~ 


సూచి. mMంrtality ~ మరణ సూచి. 
morbidity ~ వ్యాధిసూచి. pulse ~ 
నాడీసూచి. ~ Of return పెట్టుబడుల 
నుంచి పొందే లాభాంశాలు, వడ్డీ 

rate v. ధరకట్టు, పన్ను విధించు; అంచనా 
వేయు 

rateable value పన్ను కట్టదగిన విలువ 

rateably దామాషాగా 

ratepayer పన్ను కట్టే వ్యక్తి 

ratification ధ్రువీకరణ 

ratify సమ్మతించు, ఆమోదించు, ధ్రువీక 
రించు 

rating రేటింగ్‌, ప్రాచుర్యాన్ని తెలిపే 
ప్రమాణం, బీమా కంపెనీ నిర్ణయించే 
ప్రీమియం, స్థానక్రమ నిర్ణయం; పన్ను 
నిర్ధారణ; నావికుడు. * a4gEnCIes 
కంపెనీల ఆర్థిక పటిష్టతను నిర్ధరించే 
సంస్థలు 

ratio నిష్పత్తి, దామాషా, అనుపాతం 

rational హేతుబద్ధ, సహేతుక, వివేచనా 
శక్తి గల ా psychology హేతుబద్ధ మన 
స్తత్వ శాస్త్రం 

rationalionalist హేతువాది 

rationalisation హేతుబద్ధీకరణ, సువ్య 
వస్టీకరణం 

rationalism హేతువాదం, వివేచనవాదం 


rationality 


344 rear guard 





rationality హేతుబద్ధత 


rationalize సువ్యవస్థీకరించు 

rational number ఆకరణీయ సంఖ్య 

rattle n. గలగల ధ్వని, గందరగోళం, గర 
గరమనే శబ్దం. death ~ మృత్యు సమ 
యంలో వెలువడే శబ్దం 

rattle v. గలగలమను, వ్యర్థ ప్రసంగం 
చేయు 

ratty చికాకు కల్లించే వ్యక్తి 

raucous హోరు, కరకు 

ravage దోపిడీ, ధ్వంసం, సర్వనాశనం, 
నష్టం; ధ్వంసంచేయు, కొల్లగొట్టు, వ్యర్థం 
చేయు 

rave వదరు, పిచ్చిగా మాట్లాడు, సంధి 
మాటలాడు 

ravel మెలితీయు, చిక్కుతీయు, పురివిప్పు 

ravenous చాలా ఆకలిగా ఉన్న 

ravine కొండకనుమ 

raving పూర్తిగా పిచ్చిపట్టిన 

ravish శల భంగం చేయు 

r2w పచ్చి, వండని, పండని, ముడి 
పదార్థం, ముతక; అనుభవంలేని. - 
material ముడిసరుకు 

ray రేఖ, కిరణం. infra red ~ పరారుణ 
కిరణం 

raze కూల్చ్బు, నాశనంచేయు, నేలమట్టం 
చేయు 

reabsorption పునశ్నోషణం 

reach n. అందుబాటు, చేరువ; సామీష్యం 

reach v. చేరు, అందుకొను, పొందు, 
చాచు 

react (పతి) స్పందించు 

reaction ప్రతిక్రియ, ప్రతిస్పందన, (ప్రతి 
చర్య 

reactionaries అభివృద్ధి 
ప్రగతి వ్యతిరేకులు 


నిరోధకులు/ 


reactionary ప్రతికూల, ప్రతిఘాతుక 

read పియానో మెట్టు, చదువు; అభివృద్ధి 
నిరోధక 

reader పాఠకుడు, చదువరి. -= 76౮707౮౬ 
theory పాఠక స్పందన సిద్ధాంతం 

readership పాఠకుల సంఖ్య 

readings దత్తాంశాలు 

ready తయారుగా ఉన్న సిద్ధంగా ఉన్న 

ready made సంసిద్ధంచేసిన, తయారై 
లభించే 

ready money సిద్ధంగా ఉన్న నగదు 

reaffirm పునరుద్దాటించు 

reagent పరీక్షక పదార్థం 

real estate స్థిరాస్తి (హక్కు 

real investment వస్తు సేవలు 
కొనేందుకు పెట్టే పెట్టుబడి 

realisation నిజం తెలుసుకోవడం, గుర్తిం 
చడం; జ్ఞానం, బోధ 

realism వాస్తవికతావాదం 

realistic approach వాస్తవిక మార్గం/ 


దృక్పథం 

realization నగదులోకి మార్చు, పరిష్కార 
ఖాతా 

realm రాజ్యం, (ప్రదేశం, ప్రపంచం, 
రంగం 


real property స్థిరాస్తి (హక్కు 

realtor స్థిరాస్తి వ్యాపార ప్రతినిధి 

realty స్థిరాస్తికి సంబంధించిన వ్యాపారం 

real value కొనగలిగే వస్తుసేవల మొత్తం 

real wages నిజవేతనం, కొనగలిగే వస్తు 
సేవల మొత్తం 

reap అనుభవించు; కోయు, ఫలితం 
పొందు 

rear వెనకభాగం; పైకెత్తు పెంచు, 
ముందరకాళ్ళు ఎత్తి నిలబడు 

rear guard దండు వెనక రక్షణ 


rearrangement 


345 record 





rearrangement తిరిగి ఏర్పాటుచేయడం, 
పునర్విన్యాసం 

reasonable సరసమైన, సహేతుక, ఉచిత, 
సంయుక్తిక 

rebate రిబేటు, తగ్గింపు, చెల్లించాల్సిన 
మొత్తంలో విధించే కోత 

rebuff తిరస్మరించు, ఒప్పుకోకపోవు 

rebuke చీవాట్లు పెట్టు, గద్దించు; గద్దింపు, 
చీదరింపు, మందలింపు 

rebut ఖండించు, తోసిపుచ్చు, తిరస్మరించు 

rebuttal ఖండన(వాదం), ప్రతిఘటన 

recalcitrance అవిధేయత, అసమ్మతి 

recall వెనక్కు పిలుచు; జ్ఞప్తికి తెచ్చుకొను, 
గుర్తుచేయు 

recant (అభిప్రాయం) మార్చుకొను, 
తప్పును బహిరంగంగా ఒప్పుకొను 

recede తగ్గుముఖం పట్టు, వెనుకకు తగ్గు, 
వైదొలగు 

receivable వ్యాపారానికి రుణంగా/ పెట్టు 
బడికై ఇచ్చిన డబ్బు 

receiver గాహకం; (గ్రహీత; దావా ఆస్తికి 
పాలనకర్త 

receivership గ్రాహకత్వం 

receptacle పాత్ర; పుష్పవృంతం 

reception సమాదరణ, స్వాగత సమా 
రోహం; వివాహానంతరం మగ పెళ్ళివారు 
ఇచ్చే విందు 

receptionist స్వాగతకర్త/ కర్త 

receptor గ్రాహకం. chemical ~ రసా 
యన గ్రాహకం 

recession మాంద్యం, వెనక్కుపోవడం 

recessive character అంతర్గత లక్షణం 

recidivist మళ్ళీ మళ్ళీ నేరాలుచేసే వ్యక్తి 

reciduism పునరావృతమైన నేర ప్రవృత్తి 

recipe వంటావార్పూ, వంటచేసే పద్ధతి, 
బెషధ యోగం, చిట్కా 


recipient గ్రహీత 


reciprocal పరస్పర, అన్యోన్య, అనుగుణ. 
~ trading పరస్పర క్రయ విక్రయాలు 
reciprocate పరస్పరం ఇచ్చిపుచ్చుకొను, 


బదులుగా ఇచ్చు 

recital పఠనం; అప్పగించడం, (ప్రకటన, 
వక్కణం 

reckon ఎంచు, పరిగణించు, లెక్కించు, 
గణించు 


reclaim సేద్యయోగం చేయు, సంస్క 
రించు, ఫల యోగ్యం చేయు, తిరిగి 
పొందు 

reclamation పునస్సంపాదన, పునరుద్ధ 
రణ, పునస్సంస్మరణ 

recluse ఏకాంతవాసి, మౌని, యతి, 
సన్యాసి, వానప్రస్థుడు 

recognise గుర్తుపట్టు, స్వీకరించు, తెలుసు 
కొను 

recognition గుర్తింపు, మాన్యత, పరిగణన 

recoil అకస్మాత్తుగా వివర్తనంచెందు; వెను 
కకు మళ్లు, వెనుదిరుగు, తుపాకి పేల్చి 
నప్పుడు వెనక్కుతన్ను 

recollection స్మరణం, స్మృతికి/ జ్ఞప్తికి 
తెచ్చుకోవటం 

recombination పునఃసంయోగం 

reconcile సమాధానపడు, రాజీపడు, సఖ్య 
పడు 

recondite గూఢ, గుప్త, దాగిన, దాచు 
కున్న 

reconnaissance గూఢచర్య దృష్టిలో భూ 
పరిశీలన 

reconstruction పునర్నిర్మాణం. ~ 
౮౫7౪౭౧” పునర్నిర్మాణ శస్త్ర చికిత్స 

record రికార్డు; సంలేఖనం, నమోదు 
చేసినది; రాత మూలకమైనది; కవిత; 
కవిలె, ప్రమాణం, అత్యుత్తమ ఫలితం, 
రాత, భద్రపరచు; నమోదుచేయు 


records 


346 reference group 





records (అధికార) పత్రాలు; చిట్టా 
recoup నష్టాలు భర్తీచేసుకొను, పరిపూర్తి 
చేయు, స్వస్థత చెందు, తిరిగి పొందడం 
recoupment తిరిగి భర్తీచేయడం 
recover కోలుకొను, స్వస్థత పొందు; తిరిగి 
పొందు, రాబట్టుకొను 
recovery స్వస్థత; మెరుగుపడటం; తిరిగి 
పొందడం; ఆరోగ్య ప్రాప్తి, తేరుకోవడం, 
కోలుకోవడం 
recreation వినోద (కార్యక్రమ)ం 
recriminate దూషించు, తిట్టు 
recrimination ఎదురు నిందమోపు 
recriminatory ప్రతిదోషారోపక 
recruitment సిబ్బంది నియామకం, 
సైన్యంలో చేర్చుకోవడం, సమీకరణ 
recrystallisation పునఃస్పటికీకరణం 
rectal పురీషనాళ (సంబంధి) 
rectangle దీర్భ చతురస్రం 
rectangular దీర్శచతుర[స్రాకార 
rectified spirit పతిశోధిత మద్యసారం 
rectifier ప్రతిశోధకం 
rectify సరిదిద్దు, లోపాన్ని సరిచేయు, ప్రతి 
శోధించు 
rectilinear సరళరేఖాత్మక 
rectum పురీషనాళం, ముడ్డి 
recuperate తేరుకొను, 
పొందు 
recuperation పునరారోగ్యప్రాప్తి, పునః 
ప్రాప్తి 
recurrent మళ్లీమళ్లీ వచ్చే, పునరావృత 
recurring ఆవర్త, తిరిగి తిరిగి వచ్చే 
recusant అవిధేయ 
recycle పునరుపయోగించు 
redeem సవరించుకొను, 
చేయు, దిద్దుకొను, రక్షించు 
redeemable విమోచనీయ 


A 9, 
పూర్వస్థితిని 


విమోచనం 


redemption విమోచన(0), విముక్తి, 
విడుదల; రుణం తిరిగి చెల్లించడం. “- 
)7౭/౯ వడ్డీతో సహా నియత కాలానంతరం 
వచ్చే ఆదాయం 

redevelopment పునర్వికాసం 

redgram కందులు 

redguards రడ్‌గార్లులు, ఎర్ర సైనికులు 

red letter day స్మరణీయ దినం 

redolent సుగంధిల, సువాసనగల 

redraft పునారచించు, తిరగరాయు 

redress నివారణ; సరిదిద్దు, తొలగించు, 
నివారించు 

red rot ఎరకుళ్లు తెగులు 

red soils ఎరనేలలు 

red tape సాచివేత, అలసత్వం 

red tapism అకారణ జాప్యం 

reduce తగ్గించు, సూక్ష్మీకరించు 

reducing క్ష్రయకారక. * 4gent క్షయ 
కరణి 

reduction తగ్గింపు; తగ్గించడం, తరుగు 
దల; క్షయకరణం 

reductionism కుదింపువాదం 

redundance సమధికత 

redundancy అనావశ్యకత, పునరుక్తి 

redundancy pay ఉద్యోగం నుంచి తీసి 
వేస్తున్న ఉద్యోగికి చెల్లించే పరిహారం 

reek వాసనచూడు, ఆ(ఘ్రాణించు 

re-establish పునఃస్థాపించు 

re exports పునఃఎగుమతులు: ఏ 
మార్పులు లేకుండా ఎగుమతి చేసే దిగు 
మతులు 

refectory భోజనాలగది 

referee మధ్యవర్తి, పరిష్మర్త, నిర్ణేత, తట 
స్టుడు 

reference group నమూనా (సామాజిక) 
సమూహం 


referendum 


347 registered 





referendum (ప్రజాభిప్రాయసేకరణ, జన 
నిర్ణయ సేకరణ 
referent సూచక 


refinancing తిరిగి పెట్టుబడి పెట్టడం 

refine శుద్ధిచేయు, నిర్మలీకరించు, శుభ్రం 
చేయు 

refinement శుద్ధి, సంస్కారం, నాజూకు 
తనం 

refinery శుద్ధి కర్మాగారం 

reflate ఆర్థిక స్థితిని చక్కబరచు 

reflation పునరుల్పణం 

reflect (పతిఫలించు,  ప్రతిబింబించు, 
శ్రద్ధతో ఆలోచించు, పరావర్తనం చెందు 

reflected ప్రతిఫలిత. f ౧0/077 ప్రతి 
ఫలిత వర్ణం. = /8/%/ప్రతిఫలిత కాంతి. 
= 760) ప్రతి ఫలిత కిరణం 

reflection పరావర్తనం, ప్రతిబింబం, పర్యా 
లోచన. 4ngle 0f ~ పరావర్తనకోణం 

reflectionism ప్రతిఫలనవాదం 

reflective morality పర్యాలోచక నైతికత 

reflective power ప్రతిఫలన శక్తి 

reflector అద్దం, పరావర్తకం 

reflex action అసంకల్పిత ప్రతీకారచర్య 

reflex0l09y పాదమర్దన చికిత్సా విధానం 

reforestation మళ్ళీ చెట్లను పెంచడం 

reform సంస్మరణ; సంస్మరించు 

reformation (మత)సంస్మరణ 

reformism సంస్మరణవాదం 

refraction వక్రీభవనం 

refractive index వక్రీభవన గుణకం 

refractometer వకీభవన మాపకం 

refractor వక్రీభవన కారకం 

refractory మూర్ధమైన, అవిధేయమైన, 
ఎక్కువ ఉష్ణోగ్రతల్లో ఆవిరయ్యే దుర్గల 
నీయ. ా 67766 కొలిమి ఇటుకలు. గ 


disease మొండి వ్యాధి. ~ furnace 
రిఫ్రాక్టరీ కొలిమి. ా [౭101 దుర్గలనీయ 
లోహం 

refrain ఆపు, నిలుపు; పల్లవి, మకుటం 

refrigerant శీతజనకం 

refrigerate చల్లబరచు, శీతలీకరించు 

refrigeration శీతలీకరించు, శీతలీకరణం 

refugee శరణార్థి, కాందిశీకుడు 

refund వాపసు, తిరిగి చెల్లించడం 

refurbish శుభ్రంచేయు, పునరుద్ధరించు 

refurbishment పునరుద్ధరణ 

refusal తిరస్మారం 

refute తప్పని నిరూపించు, ఖండించు 

regal రాజ్యసంబంధమైన, రాచరీవిగల 

regale వినోదించు, రంజింపజేయు; 
మృష్టాన్న భోజనం 

regelation పునర్గనీభవనం 

regeneration పునరుత్పత్తి, 
పునరుజ్జీవనం 

regilent సాగిముడుచుకొనే, స్థితిస్థాపక 

regime (ప్రభుత్వ) పద్ధతి, పరిపాలన 
విధానం, ప్రభుత్వం, హయాం, పరిస్థితి 

regimen నియమం. dietary ~ పథ్యం, 
ఆహారనియమం. drug > జెషధ 
నియమం 

regimentation నియంత్రణ, నియామకం 

region ప్రాంతం, (ప్రదేశం 

regionalism ప్రాంతీయతత్వం/ ప్రాంతీయ 
వాదం 

register నమోదుచిట్టా, (ప్రత్యేక పదావలి, 
ప్రత్యేక పదం, వృత్తిపదం 

registered నమోదు చేసిన. f Capital 
నమోదు చేసిన మూలధనం. 
company నమోదైన సంస్థ. ~ office 
అధికారిక చిరునామా 


పునర్జన్మ, 


registrar 


348 relegation 





registrar పరిపాలనాధికారి 

registration అఆధికారక జాబితాలో 
నమోదు చేయడం. - 7/౭౬ అధికారిక 
జాబితాలో నమోదు చేయడానికి చెల్లిం 
చాల్సిన రుసుం 

registry నమోదు పుస్తకాలను భద్రపర్చే, 
నవీకరించే, (ప్రజాపరిశీలనకు అందు 
బాటులో ఉంచే ప్రదేశం 

regolith చం[ద్రుని/ ఇతర (గ్రహాల ఉపరి 
తలం మీది పొర 

regress తిరోగమించు, వెనకడుగువేయు 

regression వెనక్కి తగ్గడం, తిరోగమనం 

regressive assimilation తిరోగామి 
సమీకరణం 

regret పశ్చాత్తాపం, 
రించు, పరితాపపడు 

regretful విచారపూర్వక 

regrettable దురదృష్టకరమైన, విచారకర 
మైన, చింతించదగిన 

regular నియత (కాలిక), క్రమబద్ధమైన; 
ప్రామాణికమైన 

regulate క్రమబద్ధీకరించు 

regulation నియంత్రణ, క్రమబద్ధీకరణ 

నియామక 


విచారం, విచా 


regulative principles 
సూత్రాలు 

regulator నియంత్రకం, నియామకుడు 

regulatory authorities నియంత్రణాధి 
కారులు 

regurgitate నెమరువేసుకోవడం; మళ్ళీ 
జ్ఞప్తికి తెచ్చుకోవడం 

rehabilitation పునరావాసం, ఆశ్రయణం 

rehash చెప్పిందే చెప్పు, మరోరకంగా 
చెప్పు 

reign రాజ్యం, హయాం, పరిపాలించు, 
ఆజ్ఞా పించు 

reimburse ముందుగా చేసిన ఖర్చును తర 
వాత చెల్లించు 


rein కళ్లెం, పగ్గం, రాజ్యపాలన సాధనం 

reincarnate తిరిగి అవతరించు, పునర్జ 
నించు 

reincarnation పునర్జన్మ, పునరవతారం 

reinforced (పబలిత. ా agent ప్రబలకం 

reinstate పునర్షియమించు 

reiterate పునరుద్దాటించు, తిరిగిచెప్పు 

reject తోసివేయు, తిరస్మరించు 

rejection తీరస్మరణ 

rejoice సంతోషం కలిగించు 

rejoicing ఉల్లాసం కలిగించే 

rejoinder (పత్యుత్తరం, జవాబు, బదులు 

rejuvenate పునర్‌ యౌవనీకరించు, పున 
రుజ్జీవింపజేయు 

rejuvenation పునర్‌యౌవ్వనం, కాయ 
కల్పం 

relapse తిరగబెట్టడం, 
రావడం 

relationship సంబంధం, 


వెనకటి స్థితికి 


చుట్టరికం 

host-parasite ~ ఆతిథేయ-పరాన్న 
జీవుల సంబంధం 

relative పరస్పర, సాపేక్ష ా density 
సాపేక్ష సాంద్రత. - 
సాపేక్షద్రావణీయత 

relative deprivation సాపేక్ష రిక్తీకరణ 

relativity సాపేక్షత. - 7607 సాపేక్షతా 
సిద్ధాంతం 

relaxant సడలింపు చేసే, విశ్రామకం 

relaxation సడలింపు, విశ్రాంతి, మనో 
వినోదం 

relegate వెనకకు తోయు, (ప్రవాసం) 
పంపు 

relegated హీనస్థితికి చేరిన, దేశ బహి 
ష్కృతమైన 

relegation వెనకకు తోసివేత, దేశబహి 
ష్మారం 


solubility 


relent 


349 rendezvous 





relent దయతలచు, కనికరించు, కారిన్యం 
వదులు 


relentless ఉదారంగా, తగ్గుదల, అభివృద్ధి 

reliability విశ్వాసార్హత, 
నమ్మకం 

reliance భరోసా, విశ్వాసం, నమ్మకం 

relic అవశేషం 

relics పునరావశేషాలు 

relief ఉపశమనం, సహాయం, పునరా 
వాసం; ఇతరుల పని బాధ్యతలను స్వీక 
రించు వ్యక్తి ఒకరి పని బాధ్యతలను స్వీక 
రించు, ఉల్చ్బణ శిల్పం, గండరింపు, నతో 
న్నత శిల్పం : ఒక భూమికను ఆధారంగా 
తీసుకొని దానిపైన రూపాలు పైకి 
ఉబ్బుగా వచ్చి ఉండేట్లు సాగిన శిల్ప 
రచనా రీతి 

relieve విడుదల చేయు, ఉపశమింప 
జేయు, నివారించు, సహాయంచేయు 

religious మతైక, ధార్మిక, మతవిషయక, 
మత సంబంధమైన 

relinquish విడిచిపెట్టు, వదులుకొను 

relinquish త్యజించు, వదిలిపెట్టు 

relinquishment త్యాగం, విడిచి పెట్టడం 

reliquary అవశిష్టిక: పవిత్రావశేషాలను 
భద్రపరచే మందిరం 

relocate పునఃనిర్దేశించు; వ్యక్తిని/ సంస్థను 
ఒక చోటునుండి మరోచోటికి తరలించు; 
కంపెనీ/ పరిశ్రమ/ కార్యాలయాన్ని మరో 
చోట పునర్నిర్మాణం చేయు 

relocation పునర్నిర్దేశన, పునస్‌ స్థాపన 

అసమ్మతమైన, 


విశ్వాసం, 


reluctant ఇష్టంలేని, 
విముఖ 

remainder శేషం 

remaining తతిమ్మా, శేషించిన 

remanence అవశేషం 

remedy మందు, నివారణ మార్గం 


remembrance సంస్మరణ, 
స్మృతిచిహ్నం, స్మారకం 

remind గుర్తుచేయు 

reminisce గతం గురించి ఆలోచించు/ 
మాట్లాడు 

reminiscence గత స్మృతి, పాత జ్ఞాపకం, 


జ్ఞాపకం; 


వాసన 

remission రాయితీ, తగ్గింపు, ఉపశమనం, 
మాఫీ, క్షమాపణ 

remit n. వ్యక్తి/ సంస్థ పరిశీలించాల్సిన అతి 
ముఖ్యాంశం 

remit v. మాఫీ చేయు, చెల్లించు 

remittance డబ్బు పంపటం, పంపిన 
డబ్బు, పేషక థనం 

remnant మిగిలినది, అవశేషం, బాకీ, 
గుర్తు 

remonetisation తిరిగి చెలామణీలోనికి 
తేవడం 

remorse పశ్చాత్తాపం, జాలి 

remote చాలాదూరమైన, మారుమూల, 
ప్రాచీన, పురాతన. - 607/70/ పరోక్ష 
నియంత్రణ. ~ sensing satellite 
సుదూర గ్రాహకోప గ్రహం 

remove తొలగించు, తీసివేయు, నివా 
రించు 

remunerate (పతిఫలమిచ్చు, జీతమిచ్చు 

remuneration ప్రతిఫలం, పారితోషికం; 
వేతనం 

renaissance పునరుజ్జీవనోద్యమం 

renal మూకత్రపిండ సంబంధమైన 

render బట్వాడాచేయు, చేయు, నెరవేర్చు; 
అనువదించు, ఇచ్చు, వస్తుసేవలనం 
దించు; సమర్పించు; చూపించు, వావ 
సిచ్చు, వదులుకొను 

rendezvous కలిసేస్థానం, సంకేత/ నిర్దిష్ట 


సలం 
థి 


rendition 350 


representation 





rendition అనువాదం, పాత్రాభినయం 

renegade స్వపక్షదోహి/ కార్మిక వర్గ ద్రోహి 

renege నిలుపుకొనలేకపోవు 

renew పునర్నవీకరించు, పునరుద్ధరించు, 
పునఃప్రారంభించు 

renewal పునర్నవీకరణం, పునరుద్ధరణ. ౫ 
of passport విదేశీ ప్రయాణానుమతి 
పత్ర కాలపరిమితిని పొడిగింపు. 
premium వీమా పాలసీ చెల్లుబాటుకు 
చెల్లించే ప్రీమియం డబ్బు 

renounce త్యజించు, విడిచిపెట్టు; వేర్పడి 
పోవు, సన్యసించు, రాజీనామా ఇచ్చు 

renovation పునరుద్ధరణ, నవీకరణ, 
మరమ్మతు 

renown ప్రసిద్ధ, ప్రఖ్యాతి ~ scholar 
ప్రసిద్ధ విద్వాంసుడు 

renowned ప్రసిద్ధ, ప్రఖ్యాత 

rent కిరాయి, అద్దె, బాడుగ, భాటకం, 
కాలు; పగులు, చింకిపాత 

rental అద్దసొమ్ము, చెల్లించే కిరాయి, అద్దె, 
బాడుగ/ కిరాయికిచ్చే వస్తువు/ యంత్రం/ 
అంశం 

rent gap ఒక భూమికి గల అద్దెకు, దానికి 
పెరిగే గిరాకీకి మధ్య గల తేడా 

renunciation లొంగుబాటు, త్యాగం 

reology ప్రవాహవేగాధ్యయనం 

reorganization పునర్వ్యవస్థీకరణ 

reorganize పునర్‌వ్యవస్టీకరించు, మళ్ళీ 
ఏర్పాటు చేయు, పని పద్ధతులను పున 
ర్నిర్వచించు 

reorientation పునశ్చరణ, నూతన శిక్షణ, 
నవీకరణ 

repair మరమ్మతు 

reparation నష్టపరిహారం, పునరుద్ధరణ, 
బాగుచేయడం 

repartee చవంచ వచనం/ ప్రత్యుత్తరం 


repatriate స్వదేశానికి పంపించు, మాతృ 
సంస్థకు తరలించు 

repeal రద్దుచేయు, కొట్టివేయు; రద్దు, 
కొట్టివేత 

repeatedly పదేపదే, పునఃపునః 

repeat order మరోసారి ఇచ్చే ఆదేశం 

repel తిప్పికొట్టు, వెనకకు తరుము, 
ప్రతిఘటించు, తిరగగొట్టు, వికర్షించు 

repellent వికర్షకం. 7104౫770 * మశక 
వికర్షకం 

repent పశ్చ్సాత్తాపపడు 

repentance పశ్చాత్తాపం, నొచ్చుకోలు 

repertoire ప్రదర్శన పట్టిక, భండారం, 
సంగ్రహాలయం, నిధి 

repetition పునరుక్తి, పునరావృత్తి 

replacement పునఃస్థాపనం, 
స్థానపూర్తి, ప్రత్యామ్నాయం 

replenishment తిరిగినింపడం. f basis 
భర్తీ ప్రాతిపదిక 

replica నకలు, అనుకృతి, ప్రతిరూపం/ 
ప్రతి కృతి 

replication ప్రతికృతి/ప్రతిరూపకల్పన 

reply మారుమాట, ప్రత్యుత్తరం, జవాబు; 
తెలియజేయు, వెల్లడించు, నివేదించు 

report నివేదిక, వార్త, వదంతి, వివరణ, 
వార్తను అందించు 

repose విశ్రాంతి, నిశ్చలత, నిద్ర, ప్రశాం 
తత, ఉంచు, విశ్రాంతిగా ఉండు, 
పరుండు 

repository భండారం, కోశాగారం, నిధి, 
సురక్షితస్థానం, నిక్షేపస్థానం, కాణాచి 

reprehensible దూప, నిందింపదగిన, 
గర్భనీయ 

represent (ప్రాతినిధ్యం వహించు 

representation నివేదన, ప్రాతినిధ్యం, 
పాత్రధారణ, పోలిక. = 4677200740 
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం 


బదులు, 


representational 351 


res integra 





representational (ప్రాతినిధ్య. - 277 
ప్రాతినిధ్యకళ 

representative (పతినిధి; ప్రాతినిధ్యం గల 

repression అణచివేత, దమననీతి, (ప్రతీ 
కారచర్య, నిర్బంధకాండ 

70011676 తాత్కాలికంగా శిక్ష తగ్గించు/ 
క్షమించు; తాత్మాలిక ఉపశమనం, శిక్ష 
వాయిదా, రద్దు 

reproach తిరస్మారం, గర్హణ, అపఖ్యాతి, 
దోషం, నింద; నిందించు, తిట్టు 

reproduction ప్రత్యుత్పత్తి, పునరుత్పత్తి; 
ప్రతిలిపి, ప్రతికృతి 

1001076 నిందించు, చీవాట్లు పెట్టు 

reptology సరీస్ఫప శాస్త్రం 

republic గణతంత్ర రాజ్యం 

repudiate ఒప్పుకొనకపోవు, తిరస్మరించు; 
తోసిరాజను, నిరాకరించు, వాదించు 

repugnance అయిష్టత, విరోధం, (ప్రతి 
కూలత 

repugnancy (పతికూల్యం, అసహ్యం 

repugnant అసంగతమైన, అసహ్యమైన, 
హేయమైన 

repulse ఓడించు, తిప్పికొట్టు, వెనక్కి 
తగ్గేట్టుచేయు, తిరస్మరించు, _ అధైర్య 
పరచు, వికర్షించు 

repulsion అసహ్యం; వికర్షణ 

repulsive force వికర్షణ/ నిరాకరణ శక్తి; 
వికర్షకబలం 

repurchase అమ్మిన దాన్ని తిరిగి కొను 
గోలు చేయు. ా agreement అమ్మిన 
వాటాలను కొనడానికి ముందే కుదుర్చు 
కున్న ఒప్పందం 

reputation కీర్తి, ఖ్యాతి, మంచిపేరు 

repute ప్రతిష్ట గౌరవం, కీర్తి, ప్రసిద్ధి 

require అవసరమగు, అడుగు, అపే 

క్షించు, తప్పనిసరి అగు 


requirement అవసరం, కావలసిన, 
కాంక్షితం 

requisite అపేక్రిత, ఆవశ్యక, అవసరమైన 

requisition అభ్యర్థన, విజ్ఞాపన 

requital పరిహారం, (ప్రతిక్రియ, బదులు 

res వస్తువు, అంశం 

rescind రద్దు చేయు, తోసివేయు 

rescission రద్దు, తోసివేత 

rescue (పమాదం నుంచి రక్షించు 

research పరిశోధన. ~ and 
development పరిశోధన, అభివృద్ధి. ~ 
design పరిశోధన ప్రణాళిక 

resection విచ్భేదం 

resent ఆ(గహించు, అసహ్యించుకొను 

resentment ఆ(గహం, అసహ్యం 

reserve సంచితం, నిలవసొమ్ము, (సం) 
క్షేమనిధి, మూలనిధి. > Capital మూల 
నిధి. M 6777670 సంచితనిధి. “= 
price కనిష్థధర 

reserve v. కేటాయించు, 
నిలిపి ఉంచు 

reservoir జలాశయం 

res gestae వాదాంశ నిర్ణయ విషయాలు 

reside నివసించు 

resident నివాసి, వాస్తవ్యుడు 

residual అవశేష అవశిష్ట, శేష, మిగిలిన 

residuary powers అవశిష్టాధికారాలు/ 
శేషాధికారాలు 

residue (అవ) శేషం 

residues అవశేషం, మిగులు 

resign రాజీనామాచేయు, వదులుకొను 

resignation రాజీనామా, వదులు 
కోవడం, పరిత్యాగం 

resilient హుషారైన, ప్రతిఘాతుక, సాగే, 
స్థితిస్ధాపక 

res integra నిర్ణయం కాని విషయం 


ప్రత్యేకించు, 


resist 


352 retaliate 





resist (ప్రతిఘటించు, నిరోధించు 

resistance నిరోధం, ప్రతిఘటన, వ్యాధి 
నిరోధక శక్తి. acquired ~ ఆర్జిత వ్యాధి 
నిరోధక శకి. antibiotic ~ సూక్ష్మ 
క్రిమినాశని నిరోధక శక్తి. 4748 - బెషధ 
నిరోధకశక్తి. 7౭676/44/ = క్రిమినాశని 
నిరోధకశక్తి. ~ movement (పతిఘట 
నోద్యమం. specific ~ విశిష్ట నిరోధం 

resistant నిరోధక 

resistivitiy దృఢ(సంకల్పంగల), స్థిర(చిత్త) 

resolution తీర్మానం, సంకల్పం, దృఢ 
నిశ్చయం. 
ధారణ తీర్మానం. ordinary ~ సాధారణ 
తీర్మానం. special ~ ప్రత్యేక తీర్మానం 

తీర్మానించు, 


extraordinary ~ అసా 


resolve దృథఢసంకల్పం, 
విడదీయు, పరిష్కరించు 

resonance అనునాదం, ప్రతిధ్వని 

resonant ప్రతిధ్వనించే 

resonate అనునాదం చెందడం 

resound (పతిధ్వనించు 

respiration శ్వాసక్రియ, ఉచ్చ్వాస నిశ్వా 
సాలు. artifical ~ కృత్రిమ శ్వాస క్రియ 

respirator శ్వాస క్రియాసాధనం 

respire శ్వాసించు, ఊపిరితీయు 

respite నిలుపుదల, వ్యవధి, విరామం, 
వాయిదా, ఉపశమనం కలిగించు, ఆల 
సించు 

respondent ప్రతివాది 

response అనుక్రియ, ప్రతిస్పందన, 
ప్రత్యుత్తరం, జవాబు 

responsible బాధ్యతాయుత. న 
g0vernment బాధ్యతాయుత ప్రభుత్వం. 
~ ministry బాధ్యతాయుత మంత్రివర్గం 

restart పునఃప్రారంభించు 

restiction పరిమితి, హద్దు, నిబంధన 

restoration పునరుద్ధరణ, పునఃస్థాపనం 


restore పునరుద్ధరించు, పునఃస్థాపించు, 
మామూలు స్థితికి తేవడం 

restorer పునరుద్దారకుడు 

restrainer నిగహింపజేసే వ్యక్తి/ వస్తువు 

restraint అవరోధం, నిగ్రహం, నిర్భంధం 

restrict పరిమితం చేయు, హద్దులు నిర్ణ 
యించు, ఆపు 

restricted పరిమిత. ~ electorate 
పరిమిత ఓటర్లు 

restriction పరిమిత, హద్దులు, నియమం; 
కట్టుబాటు 

restrike పునర్ము[ద్రించు 

restructuring పునర్నిర్మాణం, పునః 
వ్యవస్థీకరణ 

result ఫలితం, పరిణామం, ఫలం, పర్యవ 
సానం, తుదముట్టు, పర్యవసించు 

resulting powers పర్యవసితాధికారాలు 

result ఫలితం 

resume సంగ్రహం, సంక్షిప్తి జీవిత 
సంగ్రహం; పునఃప్రారంభించు, తిరిగి 
తీసుకొను 

resurgence పునరుత్తానం, పునర్జీవనం 

resurrection పునరుత్తానం, పునరుద్ధ 
రణ, పునర్జీవనం 

resuscitate పాణంపోయు, తిరిగి స్పృహ 
తెప్పించు, పునఃచైతన్యవంతంచేయు 

resuscitation మళ్ళీ శక్తిమంతంచేసే, ఉద్ధ 
రించే, పునరుజ్జీవింపచేసే 

retail చిల్లర అమ్మకం. f hain గొలుసు 
దుకాణాలు 

retailer చిల్లరగా అమ్మే దుకాణదారు/ 
దుకాణం 

retail price చిల్లర ధర 

retained profit పెట్టుబడికోసం దాచిన 
లాభం 

retaliate ప్రతీకారంచేయు, పగతీర్చుకొను 


retaliation 


353 revamp 





retaliation ప్రతీకారం, బదులు 

retard గతినిరోధం, అభివృద్ధి మందగింపు; 
ఆటంకపరుచు, వేగం తగ్గించు 

retardant నిరోధకం, విలంబిని 

retardation మాంద్యం, వేగక్షీణత 

retarded మంద, నిరుద్ధ 

retarding క్షీయమాన. ~ agent క్షీణ 
కరణి. - Medium నిరోధక మాధ్యం 

retching ఓకరించటం, కడుపులో తిప్పడం 

retention నిలుపుదల, జ్ఞాపకం, ధారణ. 
~ of colour వర్ణ్గధారణ. f Of faeces 
మలనిరోధం. - ౮ urine మూత్ర 
నిరోధం 

retentive ధారణశీల, గుర్తుంచుకొనే 

reticence మౌనం, మితభాషిత్వం 

reticulate వలవంటి, జాలాకార 

reticulation ఛిద్ర జాలం 

retina రెటీనా, అక్షిపటలం, కనుగుద్దులోని 
లోపలి పొర, నేత్రాంతః పటలం, కంటి 
తెర 

retinitis నేతాంతఃపటల బాధ 

retino-blastoma రెటీనాపై ఏర్పడే కంతి 

retinopathy నేత్రాంతఃపటల వైకల్యం 

retinoscope నేత్రాంతఃపటల దర్శని 

retinue మందిమార్భలం, పరిజనం, పరి 
వారం 

retire పదవీ విరమణ చేయు, సేదతీర్చు 
కొను, విరమించు 

retired bill విరమిత బిల్లు 

retirement (పదవీ) విరమణ 

retort (పతినింద, చురక; కోపంగా సమా 
ధానమిచ్చు, తిప్పికొట్టు 

retouch సవరింపు, పదునుపెట్లడం; సవ 
రించు 

retract వెనక్కివంగు,  ముడుచుకొను, 
వెనక్కి తీసికొను, తోసివేయు 


retraction నివర్తనం, వెనక్కుతిప్పడం 

retreat పలాయనం; తలదాచుకొనే/ 
ఏకాంత ప్రదేశం; వెనుదిరిగి పోవు, 
వెనక్కి తగ్గు, పలాయనం చిత్తగించు, 
ఏకాంతవాసంలో ఉండు 

retreating colour తిరోగామి వర్ణం 

retreatism అసాధారణ ప్రవర్తన 

retrenchment రిటెంచ్‌మెంట్‌, సిబ్బంది 
తొలగింపు/తగ్గింపు 

retribution శిక్ష, ప్రతీకారం, పాపఫలం, 
ప్రతిక్రియ 

retrieval (సమాచారాన్ని) వెనక్కు తీసి 
కొను, తిరిగిపొందడం; పునస్సంపాదన 

retrieve తిరిగి పొందు, పునస్సంపాదించు, 
బాగుచేయు 

retrograde (పతిలోమ, తిరోగామి, హాని 
కారక 

retrogress వెనక్కుపోవు, తిరోగమించు 

retrogression క్షీణగతి, వక్రగతి, తిరో 
గమనం, ప్రతీపగమనం 

retrospection పునరవలోకనం, సింహావ 
లోకనం 

retrospective పునరవలోకించే, పూర్వ 
వర్తి. ా exhibition పునరవలోకన (ప్రద 
ర్భనం 

return ఫలితం, లాభం, ఆదాయం; ప్రతి 
ఫలం; తిరిగి వచ్చు, వెనుదిరుగు, ఇచ్చి 
వేయు 

returnable వాపసు చేయదగిన, తిరిగి 
పంపదగిన/ ఇవ్వవలసిన 

returns ఫలితాల, రాబడి 

revaluation మదింపు, పునర్మూల్యాం 
కనం. ా Of assets ఆస్తులకు తిరిగి 
విలువకట్టడం 

revamp పునరుద్ధరణ, పునర్వ్యవస్థీకరణ, 
సంస్కరణ; మార్చు, సంస్కరించు, బాగు 
చేయు 


reveal 


354 rheumatic 





reveal వెల్లడిచేయు, బయటపెట్టు, వెలువ 
రించు 


revel తాగితుళ్లు, వేడుక, గొప్ప విందు, 
సంతోషం 

revelation దివ్యవార్త, రహస్యోద్దాటన 

revenge ప్రతీకారం 

revenue రాబడి, ఆదాయం, పన్ను, ప్రభు 
త్వాదాయం. ~ account రాబడి ఖాతా, 
రెవిన్యూ ఖాతా, దినసరి వ్యయాలకై 
ప్రభుత్వం వద్ద ఉండే డబ్బు. > deficit 
రాబడి లోటు. ా Expenditure కేవలం 
వ్యాపార నిర్వహణకు చేసే వ్యయం; 
ప్రభుత్వ వ్యయం 

reverberate (పతిధ్వనించు 

reverberation ప్రతినాదం, ప్రతిధ్వని 

revere గౌరవించు, పూజించు 

reverence భక్తి, పూజ్యభావం 

reverend పూజ్యుడు, మాన్యుడు 

reverently భక్తితో 

reverie పగటి కల, పరధ్యానం, చింతన 

reverse ఆవలిపక్క, వెనుకవైపు, వ్యతిరేకం, 
ఓటమి, పరాజయం. discrimination 
విపర్యయ వివేచన/ వ్యత్యస్త వివేచన. 
take over పబ్లిక్‌ రంగ సంస్థను ప్రైవేటు 
రంగ సంస్థ కొనుగోలు చేయడం; పెద్ద 
విస్తృత సంస్థను ఒక చిన్న సంస్థ కొను 
గోలు చేయడం 

reversible ఉత్మమణీయ, తలకిందులు 
చేయదగ్గ 

reversionary annuity మరణానంతరం 
బీమా కంపెనీ చెల్లించే డబ్బు 

revert పూర్వావస్థకు వచ్చు, తిరిగి సంక్ర 
మించు, మరలు. * 82646 పూర్వ యాజ 
మానానికి తిరిగి ఇచ్చు, పూర్వస్థితికి 
వచ్చు 

review సమీక్ష పునఃపరిశీలన, (ప్రత్యా 
లోచన, మంచి చెడ్డల బేరీజు 


review సమీక్షించు, విమర్శించు, తిరిగి 
పరిశీలించు, పునరాలోచన, నియతకాలిక 
పత్రిక 

revile తిట్టు, దూషించు, ధిక్కరించు 

revising సవరించు, సరిదిద్దు 

revision పరిష్కరణ, పునఃపరిశీలన, సవ 
రణ, దిద్దుబాటు 

revisionism రివిజనిజం, హింసాత్మక 
విప్లవం అవసరం లేదనే వాదం 

revitalising పునరుత్తేజనం, కొత్త శక్తి 
నింపటం 

revitalization movement సాంస్కృతిక 
పునరుత్తేజనోద్యమం 

revitalize పునరుత్తేజింపజేయు, పునరుద్ధ 
రించు 

revivalist పునరుద్ధరణ వాది 

revivor దావా పునరుద్ధరణ 

revocation ఉపసంహరణ, రద్దు 

revoke ఉపసంహరించు, తొలగించు 

revolt తిరగబడు, తిరుగుబాటు 

revolution విప్లవం, గుండ్రంగా తిరగడం 

revolutionary syndicalism విప్లవకర 
(శ్రామిక సంఘవాదం 

revolving credit అప్పుతీర్చిన వారికి 
రుణం మంజూరు చేసే విధానం 

revolving fund అవృత్త నిధి 

1020506126 ఉత్సుకత చూపించు 

110102) ప్రవాహాధ్యయనం 

rhemy జబ్బువల్ల కళ్ళలో తడి ఉండడం 

rheophilous (పవాహజలజీవికి సంబంధిం 
చిన 

rhetoric ఆలంకారిక శాస్త్రం, వక్త త్వం, 
వాక్చటిమ 

rheumatic కీళ్లవాపు, వాత, సంబంధి. ా 
fever కీళ్లవాపు/వాత జ్వరం. - heart 
disease కీళ్లవాపు/ వాత 
హృద్రోగం 


సంబంధి 


rheumatism 355 ritual 





rheumatism కీళ్ళవాతం, వాతరోగం 


rhinitus నాసికాబాధ 

rhinology నాసికారోగాధ్యయనం 

rhinorrhoea ముక్కునుంచి నీరు కారడం 

rhombus సమచతుర్భుజం 

rhyme (అంత్య) ప్రాస 

rhypophobia మలవిసర్జన భయం 

rhythmically లయబద్ధంగా 

rhythm య 

rib పక్కటెముక, పర్శుక 

ribbed gourd బీరకాయ 

rich ధనిక, సంపన్న ఉత్తమ, విలువైన 

rickets రికెట్స్‌, బాలాస్నిల రోగం 

riddle కఠినప్రశ చిక్కు ప్రశ్న చిక్కు 
సమస్య, పొడుపు కథ, ప్రహేళిక, గూఢ 
వాక్యం, గూఢ ప్రశ్న ముతక జల్లెడ; 
చిక్కు ప్రశ్నవేయు, కఠిన సమస్యనిచ్చు 

rider అనుబంధాంశం, ఆరోహి, ఉపవాక్యం 

ridge గట్టు, వెన్నుపట్టె, పర్వతపంక్తి 

ridicule పరిహాసం 

ridiculous తెలివితక్కువ, పరిహాసాస్పద 

rift చీలిక, విభేదం 

rigger సజ్జకం, అక్షర తూలిక 

right కుడి; (చట్టబద్ధ) హక్కు దక్షిణ పక్షం, 
మితవాదం. against exploitation 
పీడన నిరోధక హక్కు - (5514౭ అమ్మ 
జూపే కొత్త వాటాలు. fా Of action 
న్యాయస్థానం ద్వారా చర్య తీసుకొనే. ౫ 
to contract ఒడంబడిక హక్కు ౫ [0 
education విద్యాహక్కు ~ 10 Enforce 
rights హక్కులను అమలుచేసే హక్కు 
~ to equality సమానత్వపు హక్కు ౫ 
to freedom of religion మత 
స్వాతంత్ర్యపు హక్కు f (0 liberty 
స్వేచ్చా హక్కు [0 /౭ జీవించే హక్కు/ 
ఆత్మరక్షణ హక్కు ా Of nations to 


self-determination జాతుల స్వయం 
నిర్ణయ హక్కు, ~ (0 petition విన్న 
వించుకునే హక్కు ~ [0 property ఆస్పి 
హక్కు ~ {0 public office పభుత్వ 
పదవిని నిర్వర్తించే హక్కు ా ౫ 
revolution తిరుగు బాటుహక్కు f [0 
stand in election ఎన్నికలలో పోటీచేసే 
హక్కు ౫ /0 ౪0/2 ఓటు హక్కు = [0 
wage వేతన హక్కు ~ [0 wంrk పని 
హక్కు 

rigid గట్టి, లొంగని, కఠినమైన, దృఢ. ~ 
constitution దృఢ రాజ్యాంగం 

rigor కఠినత, వణుకు 

rigor juris న్యాయ కాఠిన్యం 

rigor mortis మరణం తర్వాత మృత 
దేహం విగర్రవిగియటం 

rigorous కఠినంగా, ఖచ్చితంగా 

rills వంకలు 

ringworm తామర 

riot దొమ్మీ, అల్లరి, కొట్లాట 

rip రంధ్రంచేయు, కోయు; చెల్లాచెదురు, 
చీలిక 

riparian నదులకు ఆనుకొని ఉన్న నదీ 
తీరస్థ 

ripen పక్వంచెందు, పండు 

ripeness పరిపక్వత 

rip off చీల్చడం 

ripple చిరు తరంగం, చిన్న అల 

rise పెరుగుదల, వృద్ధి, ఉన్నతి, జీతంలో 
పెరుగుదల, పెంపు, ఎదుగుదల; తలెత్తు, 
పెరుగు, ఎదుగు, తిరగబడు 

risk నష్టం సంభవించే అవకాశం, నష్టం. 
~ Capital వ్యాపార విస్తృతి కోసం పెట్టు 
బడిగా పెట్టే డబ్బు 

rittle పుటలను వేగంగా తిప్పు 

ritual మతాచారం, సంప్రదాయం 


ritualism 


356 rubefication 





ritualism కర్మకాండ 

rival ప్రత్యర్థి, పోటీదారు, పోటీపడు, ఎదు 
ర్శ్మొను 

river piracy నదీ గ్రహణం 


rivulet ఎరు, వంక, పిల్ల కాలువ 

roach బొద్దింక 

road haulage లారీద్వారా భారీ సామాను 
రవాణా చేయడం 

roadhog అడ్డదిడ్డంగా వాహనం నడిపే 
వ్యక్తి 

roaming విహరణం, పని లేకుండా తిర 
గడం 

roasting కాల్చడం, వేపు, భర్ణనం 

rob దోచుకొను, బలవంతంగా తీసుకొను 

robust బలిష్టమైన, ఆరోగ్యవంతమైన, స్పష్ట 
మైన, ఖరాఖండి 

rock-bottom అట్టడుగు 

rock-crystal పలుగురాయి 

rod-sand-cones కంటిలో ఉండే దండ 
కణాలు, శంకుకణాలు 

rogue ధూర్త, సోమరిగా తిరిగే, మోసగాడు; 
కలుపు మొక్క 

025205 కలుపు మొక్కలను తొలగించడం 

role పాత్ర. > behavior పాత్రకు అను 
గుణమైన ప్రవర్తన. ా c౯0గfliCt పాత్ర 
సంఘర్షణ. ౫ 5౭ సాంఘిక అంతస్బుకు 
అనుగుణంగా ఉండే వివిధ పాత్రలు 

roller mill తిరగలి మర 

rolling stock రైలు మార్గాన ఉపయోగించే 
గూడ్సు డబ్బాలు, వాగన్లు, కంటెయినర్లు 

roman art రోమక కళ 

romance (పేమాయణం, 
వాస్తవాతీతమైన కల్పన 

romantic కాల్బనిక. ~ MOvement కాల్స 
నికసాహిత్యోద్యమం, భావ కవిత్యో 
ద్యమం. “*= period కాల్బనిక కవితా 


(ప్రేమకథ, 


యుగం, భావకవితాయుగం. fా poet 
భావకవి 

romanticism కాల్చనికవాదం 

rook చదరంగంలో ఏనుగు; మోసగాడు 

room గది, తావు 

root వేరు, మూలం, మూలస్థానం/పదం, 
నాటు(కొను). $qUare ~ వర్గమూలం 

rooting out నిర్మూలనం 

rotation (భమణం, పరివర్తనం, తిరగడం. 
~ of crop సస్య పరివర్తనం. ా Of the 
earth భూ(భ్రమణం 

rough కరకు, అనిర్దిష్ట, సరికాని, ఖచ్చితం 
కాని; అందాజు, దాదాపు, రమారమి, 
ఉజ్జాయింపు, పూర్తికాని, మెరుగుదిద్దని, 
ముతక 

roughage వినియోగంలేని పదార్థం 

roughness కర్మశత, గరుకుదనం, కరుకు 
దనం 

round figures పూర్ణాంకాలు 

round robin ఒక జట్టు, మిగిలిన అన్ని 
జట్లతో ఆడే పద్ధతి 

rouse ప్రేరేపించు 

route మార్గం, దారి, దోవ 

routine దినచర్య, నియమిత కార్యం, 
వాడుక 

r0y2l రాజసంగల, రాజ్యసంబంధమైన. ౫ 
blue ముదురు నీలిమ. ా green రాజ 
హరితం/ముదురు పచ్చ. f 74 ముదురు 
ఎరుపు 

royalty యాజమాన్యపు హక్కు రాజత్వం 

rubar ఎరఠబడడం, కందడం 

rubbish మట్టీ, చెత్త, తుక్కు 

rubble రాళ్ళూ రప్పలూ 

rube facient చర్మాన్ని కందేట్టు చేసే 
పదార్థం 

rubefication ఎర్రబారడం 


ruckus 


357 sacrosanct 





ruckus గొడవ 


ruction పొట్లాట 

rudder చుక్కాని; నిర్దేశిక సిద్ధాంతం 

ruddle జేగురు మన్ను 

ruddy ఎరుపు రంగుగల 

rudiment(s) ప్రాథమిక 
మూలాధారాలు 

rue విచారించు; దుఃఖించు 

ruffian ఆకతాయి, దుష్టుడు 

rugae మడత 

rugose ముడతలు పడిన 

ruin n. శిథిలం, నష్టం, వినాశం, ధ్వంసం, 
నాశనంచేయు, నష్టపరచు 

ruined శిథిలమైన 

ruinous వినాశకర 

rule సూత్రం, నియమం, నిబంధన, చట్టం, 
గీత, Of law న్యాయపాలన 

ruler రూళ్ళకర్ర, రేఖిక; పాలకుడు 

rules నియమాలు, సూత్రాలు, పద్ధతులు. 
~ committee సభా నియమాల సంఘం 

rum ముడ్జిపూస, త్రికం; గొర్రెతోక 

ruminant నెమరువేసే 

rumination నెమరు 

ruminative నెమరువేసే, ఒక దాని 
గురించి తీవ్రంగా ఆలోచించే 

rummage సమగగ పరిశోధన, గవేషణ 


విషయాలు, 


rumour వదంతి, పుకారు 

rumple ముడత, ముడతలు పడచేయు 

rumpus వాదన, గొడవ 

rumpus గల్లంతు, గడబిడ, కోలాహలం 

run పరుగెత్తడం, ప్రయాణం చేయడం, 
నడిపించడం, ఉపయోగించడం, నియం 
త్రించడం, నిర్వహించడం, చెలామణిలో 
ఉండడం, ప్రవాహం 

runnel చిన్నయేరు 

run off ప్రవాహ వేగం 

rupture పగలడం, ఛిద్రంకావడం. 
uterine ~ గర్భాశయం చిట్లడం 

rural area గామీణ (ప్రాంతం, జానపదం 

rurbanization నగర, గ్రామీణ ప్రాంతాల 
మి(శ్రణం 

ruse తంత్రం, మోసగించే ఆలోచన, ఎత్తు 

rusk రస్కు గట్టిబిస్కత్తు 

russo phobia రష్యాభీతి 

rst తుప్పు పట్టడం 

rustic గ్రామీణ, సామాన్య, సాధారణ, 
మోటైన, నాగరికతలేని 

rustler జంతుచోరుడు 

rust తా(మైరోగం, తృణ ధాన్యాలకు వచ్చే 
తెగులు 

rut జంతువుల సంభోగకాలం; బండిగాడి, 
చక్రపుజాడ 


Ss 


5216 నల్లని, శోకపూరిత, ఖరీదైన ఉన్ని 

sabon (ప్రదర్శనశాల. ల des 
independants స్వతంత్ర ప్రదర్శన. ౫ 
des refuses ఉచ్చిష్ట ప్రదర్శన 

sabotage విద్రోహచర్య, విధ్వంసక చర్య 

saboteur విధ్వంసకుడు, విధ్వంసం 

526 తిత్తి కోశం 

sacerdotal పౌరోహిత్యానికి సంబంధించిన 


5201 సంచి; తొలగించు, తప్పించు 

sacred పవిత్రమైన 

sacrifice త్యాగం, బలి, నైవేద్యం; నష్ట 
పోవు, బలి ఇచ్చు, త్యాగంచేయు 

sacrilege దైవదూషణ, అపవిత్ర కర్మ, 
ధర్మోల్లంఘన 

sacrophagus శవ పేటిక; శవభాజనం 

sacrosanct పవిత్రమైన, అనుల్లంఘనీయ 


sacrum 


358 sample 





sacrum త్రికాస్థి 

saddle జీను. 77 the ~ అధికారంలో, 
పదవిలో 

5201150 శాడిజం, హింసాప్రేమ, పరపీడన 
కాముకత్వం 

5216 సురక్షిత, భద్రమైన, ఇనప్పెట్టె, అధి 
కార పత్రాలను భద్రపర్పి పెట్టె 

safe deposit బాంకులోని రక్షితమైన గది 

safety భద్రత, సురక్షిత, మందసం 

safflower కుసుమలు 

safflower 0il కుసుమ నూనె 

saffron కాషాయ రంగు, కేసరి, కుంకుమ 
పువ్వు 

52g వేలాడు, తక్కువ, (ధర) తగ్గు 

sagacious కుశాగ్రబుద్ధిగల, సూక్ష్మగ్రాహి 
అయిన, వివేకంగల 

saggar (sagger) భద్రపేటిక 

sailor నావికుడు 

salacious అశ్లీల, లైంగికేచ్చను (ప్రేరేపించే 

salary జీతం, వేతనం 

5216 అమ్మకం, అమ్మడం. ,f07 అమ్మ 
కానికై. 77 /%6 ~ తక్కువ ధరకు వస్తు 
వుల అమ్మకం. Make a ~ అమ్మడం. 
on ~ అమ్మకానికి సిద్ధంగా ఉన్న * 4౮ 
౮౮6౭౫ ఉన్నదున్నట్టుగా అమ్మడం. ా by 
description వస్తువులను అభివర్ణించి 
చేసే అమ్మకం. ా by 5amMple మచ్చు 
చూపి చేసే అమ్మకం. ~ Or return 
వాపసు తీసుకునే ఒప్పందంపై అమ్మకం 
దారుకు సరఫరా చేసే పద్ధతి. up for ~ 
అమ్మకానికి ఉన్న (హోటల్‌) 

5216 అమ్మకాలు, అమ్మకాలు జరపడం. * 
analysis అమ్మకాల విశ్లేషణ 

sales campaign అమ్మకాలను ప్రోత్స 
హించే విస్తృత ప్రచారం 

sales literature అమ్మకాల వివరాలను 
తెలిపే కరపత్రాలు 


salesmanship అమ్మగల సామర్థ్యం 


sales promotion అమ్మకాలను పెంపొం 
దించటం 

sales tax అమ్మకపుపన్ను 

salient ముఖ్యమైన, ప్రధానమైన, గుర్తించ 
దగిన, ప్రముఖమైన; ముందుకు పొడు 
చుకు వచ్చిన 

saline ఉప్పుగల, ఉప్పని. గ 5౦7౧ చౌడు 
నేలలు, ఉప్పు దేరిన నేలలు 

saliva ఉమ్మి, లాలాజలం 

salivation అధికంగా ఉమ్మి ఊరడం 

sallow పాలిపోయిన, పసుపురంగు గల 

521001 చావిడి, వసారా, ఖరీదైన వస్తువులు 
అమ్మే చోటు. 664240” > సౌందర్య 
పోషణ కేంద్రం 

salt glaze ఉప్పు మెరుగు, లావణ్యద్యుతి 

saltiness ఉప్పగా ఉండడం 

saltish land ఉప్పునేల 

salubrious ఆరోగ్యప్రదం, 
ఆహ్లాదకరమైన 

salutary ఆరోగ్య వర్ధక, లాభప్రద 

salvage నౌక ఉద్ధరణ; మిగిల్చిన/కాపాడిన 
సరుకు. "= 60727427) ఓదను, సరుకును 
జలప్రమాదం నుండి రక్షించే సంస్థ. వ్‌ 
money జలప్రమాదం నుండి రక్షించి 
నందుకు రక్షకులకు చెల్లించే డబ్బు. - 
value మిగిలిన/కాపాడిన ఓడ సరుకుల 
విలువ 

salvation మోక్షం, తారకం, సద్గతి 

salvation army సద్గతి సైన్యం, పేదల 
సంక్షేమాన్ని చూస్తూ మతం బోధిస్తూ 
ఉండే ఒక క్రైస్తవ సంస్థ 

salve లేపం, బెషధం; ఉపశమింపజేయు 

samaritan దయాళువు 

sample మచ్చు, మాదిరి, నమూనా. 
random ~ యాదృచ్చిక నమూనా 


ఆరోగ్యకర, 


sanatorium 


359 savour 





sanatorium ఆరోగ్య కేంద్రం క్షయ 
చికిత్సా కేంద్రం 

sanctified పవిత్ర 

sanctimonious నైతికంగా బాగున్నట్లు 
నటించే 


sanction మంజూరీ, అనుమతి, సమర్థన, 
విధి; శిక్ష ఆంక్ష economic ~ ఆర్థి 
కాంక్షలు 

sanctity పవిత్రత, గౌరవార్షత, నిర్మలత్వం, 
సాధుశీలత, పూజనీయత 

sancturary అభయారణ్యం 

sanctum (sanctorum) గర్భగుడి, పరమ 
పవిత్ర స్థానం 

sand ఇసుక. fా ౯0౮t ఇసుక పూత. 
dune ఇసుకమేట/తిన్నె. F finish ఆసుక 
పూత. ff painting రంగవల్లి చిత్రణ. 
~ paper ఉప్పు కాగితం, మెరుగు 
కాగితం. M $tone ఇసుకరాయి. “= 
5torm ఇసుకతుఫాను 

sanders blue చందన నీలం 

sandy soils ఇసుక నేలలు 

5206 స్వస్థచిత్తంగల, స్థిరచిత్తంగల 

5202010217” క్రూరమైన, ఘోరమైన 

sanguine ఎర్రని, రక్త సమృద్ధమైన 

sanguis రక్త 

sanitation ఆరోగ్యరక్షణం, పారిశుద్ధ్యం 

52210” స్వస్థచిత్తత, స్థిరచిత్తం, ఆరోగ్యం 

sanskritisation సంస్కృతీకరణ 

sanskritise సంస్కృతీకరించు 

sanwan millet ఊదలు, ఊదర్లు 

520 కణరసం, సారం. ా green సార 
హరితం, పసరు రంగు, నష్టం కలిగించు, 
సారంపిండు, మూలవిచ్చేదనం చేయు 

sapling మొక్క 

saponification సర్దికీకరణ 

5200110 సర్జీకరించు, సబ్బుగా చేయు 


sapphire ఇంద్రనీలం 

52001130 ప్రీ స్త్రీతో లైంగిక కార్యకలాపం 
జరపడం 

saprophyte పూతికాహారి 

sarcasm ఎత్తిపొడుపు, వ్యంగ్యం; కటోక్తి, 
అపహాస్యం 

sardonic కుటిలమైన, ద్వేషపూరిత 

sartorial బట్టలకూ, వాటి తయారీకి 
సంబంధించిన 

5251 పట్టుదట్టి 

sastrugi గాలి తీసుకునిపోయే మంచు 
రేణువులు 

satan సైతాను, భూతాధిపతి 

satanic పైశాచికమైన; పాపిష్టి 

satanism శనిదేవతారాధన 

5266] అతిగా ఆనందపడే, సంతృప్తిపొందిన 

52011106 ఉపగ్రహం. states ఉపగ్రహ 
రాజ్యాలు 

satiate తృప్తి కలిగించు, తృప్తిపడు 

satire వ్యంగ్య రచన, వ్యంగ్య పరిహాస 
కావ్యం, అధిక్షేప రచన 

satirical writing వ్యంగ్య రచన 

satrap రాష్ట్రపాలకుడు, సామంతరాజు 

saturate నింపు, తడుపు, నానబెట్టు 

saturated solution సంతృప్త ద్రావణం 

saturation సంతృప్తీకరణం. ౫ point 
గరిష్ట స్థానం 

saturine నిర్లిప్త, ఉదాసీన 

sauce pan మూత ఉన్న బాణలి 

sauna ఆవిరి స్నానం 

sausage (మాంసం వేసి వండిన) నంజుడు 
కూర 

saute దోరగా వేయించిన 

5272200) క్రూరత్వం, హింసాత్మక ప్రవర్తన 

527101 ముక్తిదాత, దైవదూత, రక్షకుడు 

savour మంచిరుచి, కమ్మని వాసన 


Savvy 360 


schizophrenia 





savvy సామర్థ్వంగల 


saw రంపం 

5029 గాయంపై ఏర్పడ్డ గట్టి చర్మపు పొర; 
తోటివారు సమ్మెలో ఉన్నప్పుడు (వారి 
స్థానంలో) పనిచే సేవ్యక్తి 

50200211 కత్తి ఒర 

scabies చిడుము, గజ్జి 

scaffold ఉరికంబం; తాత్మాలిక కట్టడం, 
ఎత్తైన వేదిక 

scaffolding పరంజా 

scald బొబ్బ 

scalding కాక, వేడి 

scale త్రాసు, ప్రమాణం, కొలత, నియతి, 
పొలుసు, పొర. ff 77౯౦౧ పొలుసు 
పురుగు 

50210) నెత్తిమీద చర్మం; బ్లాకులో టిక్కట్లు 
అమ్ము; తలపైని వెంట్రుకలను, చర్మాన్ని 
తొలగించడం 

scalpel శస్త్రవైద్యుని కత్తి 

scalter వెదజల్లు, చెదరగొట్టు, చెదిరిపోవు 

scaly పొలుసులుగల 

scam పొలుసులుగల 

scam కుంభకోణం, భారీ మోసం, పెద్ద 
దగా 

5020001 పెద్దరొయ్యలు 

scamster మోసగాడు 

scandinavian స్మాండినేవియా కళ 

scant తగ్గించు, చాలని, సరిపోని 

scape goat బలిపశువు, చేయని నేరానికి 
నష్టపోయే వ్యక్తి 

scaphoid పడవ వంటి ఆకారం గల; 
నౌకాకారపు ఎముక 

scapula భుజం ఎముక. f $houlder 
blade అరసఫలకం, భుజం వెనుక 
ఎముక 

scar మచ్చ, గుర్తు 


502166 అరుదు, దుర్లభం, కొరతగా ఉన్న 

scarcity దుర్భిక్షం, కొరత, ఎద్దడి, కరువు 

scarecrow దిష్టిబొమ్మ, భయకారకం 

scaremonger బుద్ధిపూర్వకంగా భయపెట్టే 
కథలు చెప్పే వ్యక్తి 

scarification సౌందర్యం కోసం చర్మం 
కత్తిరించుకోవడం 

scarlet సింధూర వర్ణం, ఎరుపు 

scars మచ్చలు, మరకలు, ఆనవాళ్ళు 

scary భయపెట్టే, భయంకల్లించే 

56216 వినాశం, చెరుపు, గాయం; నాశనం 
చేయు, హానిచేయు 

scathing తీవ్రమైన , కటువైన 

scatological అశ్లీలపదజాలం అంటే ఆసక్తి 
గల 

scatterbrain ఆలోచనామాన్యుడు, పిచ్చి 
వాడు 

scattered చెల్లాచెదరైన, వికీర్ణ 

scattering పటాపంచలు/చెల్లాచెదరు 

50214 తెలివి తక్కువగా (ప్రవర్తించే వ్యక్తి 

scavenger పాకీపనిచేసే వ్యక్తి, ఊడ్పు 
వాడు, శుద్ధి కారకుడు 

scent సుగంధ (ద్రవ్యం), అత్తరు, జాడ, 
ఆనవాలు 

sceptic సంశయాత్ముడు, అనుమానాలు 
రేకెత్తించే వ్యక్తి 

schedule అనుసూచి, పట్టి, జాబితా 

scheme పథకం, ప్రణాళిక, పన్నాగం, 
కుట్ర, యుక్తి సూత్ర లేఖనం; కుట్రపన్ను, 
యుక్తిపన్ను 

schemer పథక రచయిత, ఎత్తులు వేసే 
వ్యక్తి, కుట్రదారు 

schism అంతఃకలహం, విభేదం, మతభేదం 

50112016 మలేరియా క్రిమి జీవిత చరిత్రలో 
ఒక దశ 

schizophrenia మనోవైకల్యం 


scholasticism 


361 scream 





scholasticism పాండిత్యవాదం 

school పాఠశాల, సిద్ధాంతం, శాఖ, సంప్ర 
దాయం. “= psychologist ప్రాథమిక 
విద్యా విధాన సమస్యలను అధ్యయనం 
చేసిన నిపుణుడు 

school v. చదువు నేర్చు, శిక్షణఇచ్చు, 
తర్ఫీదు ఇచ్చు 

sciatic తుంటి సంబంధమైన 

science విజ్ఞానశాస్త్రం. -- 60787 
విజ్ఞాన సమారోహం. f fiction శాస్త్ర 
మూలక కల్పనా సాహిత్యం 

scientific శాస్త్రీయ. ~ communism 
శాస్త్రీయ కమ్యూనిజం. > socialism 
శాస్త్రియ సామ్యవాదం 

scientifically శాస్త్రీయంగా 

scientist వైజ్ఞానికుడు, శాస్త్రవేత్త 

scintillating నేర్చరితనంగల, (ప్రకాశించే 

50101 వారసుడు, వంశజుడు, చిన్న కొమ్మ, 
చిగురు 

501622 కంటిలో తెల్లగుడ్దు, శ్వేతపటలం 

sclerosis గట్టిపడటం, రక్తనాళాలు గట్టిపడే 
వ్యాధి 

scoff పరిహాం, గేలి, నిరసించు, పరిహ 
సించు 

500161 తిట్టుబోతైన స్త్రీ, గద్దించు, చీవాట్లు 
పెట్టు 

50016 బద్దెపురుగు తల 

5600110913 పక్కగూని 

50000 ఒక పత్రిక ఇతరుల కంటె ముందు 
ప్రత్యేకంగా సేకరించిన విశేష వార్త 

scoot వేగంగా వదిలివేయడం 

scopic ఒక కొలిచే పద్ధతి 

5000103 గ్రహోపరితలంపై ఉన్న గుండ్రని 
భాగం 

scorched దగ్గ. ~ earth policy భూ 
దగ్ధ/దహన విధానం. గ $0॥ కాల్చడం 
వల్ల/ వేడి వల్ల పాడైన నేల 


scorcher చాలా వేడిగల/ ఎండ గల దినం 


score గంటు, ఇరవై, లెక్క ఫలితం, గంటు 
పెట్టు, గెలుచుకొను, పాటాకొట్టు. ~ out 
కొట్టివేయు 

scorn వెటకారం, తిరస్మారం, ధిక్కారం, 
తిరస్మరించు, ధిక్కరించు 

scornfully దెప్పుగా 

scorpion తేలు, వృశ్చికరాశి 

scotfree శిక్ష/ నిర్భంధం లేకుండా 

scotoma చీకటిమచ్చ, చూపు తక్కువ 

scoundrel ద్రోహి, దుర్మార్గుడు 

scour and fill క్షయం జరిగిన తరవాత 
నింపిన నీటి కాలువ 

scourge కొరడా, దండన, ఆపత్త్తు, కష్టం, 
రుగ్మత, దండించు, పీడించు 

scout వేగు, గూఢచారి, గూఢచారిపని 
చేయు, ఆరాతీయు, నిరసించు, పరిహ 
సించు 

scowl బొమముడి, కోపదృష్టి, బొమముడి 
వేయు, కోపగించు 

scrabble చేతి/ కాలి వేళ్ళతో గీకు 

scraggiy క్రమబద్ధంగా 'పెరుగని, ఎముకల 
గూడువలె ఉండే 

scramble పెనగులాట, పోటీ, పోరాటం, 
ఎక్కు కలుపు; ఎగబాకు, పెనగులాడు 

scrap తుక్కు తునక, చిన్నముక్క 

scraping గీయడం, గీసితీసినది, నిర్లిఖనం. 
~ knife కత్తి 

scratch గీరుకొనిపోయిన గాయం; గోకు, 
రక్కు గీరు, చీరు. ా ౯0 గరుకు 
పూత. - 477౭ గీత కత్తి 

501271 చిక్కిరి బిక్కిరి రాత; చిక్కిరి బిక్కిరిగా 
రాయడం 

scrawny చాలా సన్నగా ఉండే 

scream గొంతుచించుకొను, 
అరుచు 


(కెవ్వున) 


screech 


362 season 





screech వాహనాల చక్రాలు చేసే చప్పుడు, 
ఆర్తనాదం 

screeching కిచకిచ 

screen తెర, జవనిక, యవనిక, దాచు, 
అడ్డుకొను, తెరమీద వేయు 

scribble గజిబిజిగా/ తొందరగా రాయడం, 
గిలకడం, నిరర్ధక రచన 


scribe విలేకరి, రాయసకాడు; స్తా 
వేజులూ పత్రాలూ రాయు 

scrim మెత్త. - $haw తిమింగలపు 
ఎముక 

scrimmage పోట్లాట, జగడం 

301000 పొదుపుగా జీవించు 

$Crip షేరు, వాటా. ా $5౪౭ పాత వాటా 
దారులకు ఉచితంగా వాటాల జారీ 

script లేఖనం, లిపి; రాతప్రతి, దస్తావేజు 

scriptum లేఖ 

scripture థార్మిక/ పవిత్ర (గంథం, వేదం, 
బైబిల్‌, ఖురాన్‌ (లాంటివి) 

scrotum వృషణంతిత్తి 

scrub నీచుడు, కుంచె; గుల్మం, పొద, 
తోము, రుద్దు 

scrubbing తోమటం, రుద్దటం, ధావనం 

scrub jungle చిట్టడవి 

scrunch (వస్తువులను) శబ్దం వచ్చేటట్లు 
ఒత్తడం 

scruple(s) పాపభీతి, సంకోచం, నీతి 
నియమాలు 

scrupulous న్యాయాన్యాయ విచక్షణ గల, 
నియమవర్తి 

scrutinise జాగ్రత్తగా 
పరిశీలించు, తనిఖీ చేయు 

scrutinised సంశోధిత 

scrutiniser పరిష్మర్త 

561d వేగంగా పరుగెత్తు, పారిపోవు; (స్మడ్‌) 
క్షిపణి 


పరీక్షించడం, 


5021086 చిన్నపోట్లాట, దొమ్మీ; ద్వంద్వ 
యుద్ధం 

scullery వంటగది దగ్గరగా ఉండే గది; 
కలియబడి పోరాడు 

sculptor శిల్పి, మూర్తి/ రూప కారుడు 

స్థాపత్యం, మూర్తి 
నిర్మాణ కళ, శిల్పకళ. ా painting శిల్బ 
చిత్రణ 

50802 మడ్డి, తెట్టె, పనికిరాని పదార్థం/ 
జనం 


sculpture శిల్పం, 


scummy చెత్త 

scupper పూర్తిగా నాశనం చేయు 

50011 చుండ్రు 

scurrility బండబూతు 

scurrilous బూతురాత రాసే, అశ్లీల 
పదాలు మాట్లాడే, నిందాత్మకమైన 

503%” వేగంగా పారిపోయినప్పుడు కలిగే 
శబ్దం; వేగంగా పారిపోవు 

508%” స్కర్వీ, సి విటమిన్‌ లోపిస్తే వచ్చే 
వ్యాధి 

5021116 బుట్ట, తట్ట; (నౌకలో) గూడు, పరు 
గెత్తు, పారిపోవు 

scythe కొడవలి, కోతకత్తి 

5621 ముద్ర, మూత, ఒక సముద్ర జంతువు 
(సీలు); ముద్రవేయు, అవకాశం లేకుండా 
చేయు, మూసివేయు, తుది నిర్ణయం 
తీసుకొను 

sealer రూఢిక 

seam (కికెట్‌) బంతి కుట్టు 

seamounts సముద్ర గర్భస్థ పర్వతాలు 

56206 ఆధ్యాత్మిక సమావేశం 

sear తీవ్ర ఉష్టంతో కాల్చడం 

search సంశోధన, గవేషణ 

sea scape సాగర దృశ్యం 

season రుతువు, యుక్త సమయం; ఉప 
యోగంలోకి తెచ్చు, రుచి కలిగించు, 
పటిష్టం చేయు, పోపు పెట్టు 


seasonal unemployment 


363 self-contained 





unemployment కాలికో 


seasonal 
ద్యోగిత 

sebaceous gland చర్మస్రావ (గ్రంథి 

secede విడిపోవు, వేరగు 

secessionism వేర్పాటువాదం 

seclude ఏకంగా ఉంచు, వేరుపరచు, విడ 
గొట్టు 

seclusion ఏకాంతం, ఒంటరితనం 

second ద్వితీయ, రెండో; బలపరచు 

secondary ద్వితీయ ప్రాధాన్యం గల/ 
గాణ, అప్రధాన 

secrecy గోప్యం, గోపనం 

secret గూఢం, లోపాయకారీ, రహస్యం. 
~ session రహస్య సమావేశం; రహస్య 
స్థలంలో దాచు, గుప్తపరుచు, వేరుచేయు, 
తీసివేయు 

secretion స్రావం 

sect తెగ 

sectarianism ఒంటెత్తు వాదం, ఉలిపికట్టె 
ధోరణి 

secular లౌకిక, మత(ప్రమేయంలేని 

secularism లౌకికవాదం: మతాతీత 
భావన 

secure పదిలం, భద్రం 

sedate స్థిర, గంభీర, శాంత 

sedative (ఉప)శమనకారి 

sedentary చలనంలేని, కదలని, ఒకేచోట 
ఉండే. ~ agriculture స్థానబద్ధ వ్యవ 
సాయం 

sedentes ఒకే (ప్రదేశంలో ఉండే (ప్రజలు, 
వలసపోని జనాభా 

56626 బురదనేలల్లో పెరిగే మొక్క 

sediment అవక్షేపం, మడ్డి 

sedition దేశ/ రాజ ద్రోహం, తిరుగుబాటు 

seed విత్తనం, బీజం 

seedy అనాహాదకరమైన; విత్తులు గల 


seep కారు, (స్రవించు, కురియు, జాలు 
వారు 

seepage ఊట, చెమ్మ, పారుడు; చిన్న 
వాగు 

seer ద్రష్ట యోగి, జ్ఞాని 

seethe నిండు, పరిపూర్ణమగు 

segment ఖండం, తునక, చిన్న భాగం, 
అంశం 

segregate వేరు చేయు, పృథక్కరించు 

segregation పృథక్కరణ, విభజన, వేరు 
చేయడం, వర్ణ/ జాతి చక్రం 

seigniorage హక్కు నాణాల సుంకం, 
టంకశుల్మం 

seisin పరిభోగం, స్వాధీనం 

seismograph భూకంప లేఖిని, భూకంపం 
సూచికం 

5615000109” భూకంపాధ్యయనశాస్త్రం 

seize జప్తుచేయు, పట్టుకొను, స్వాధీనం 
చేసుకొను 

Seldom అరుదుగా, అపురూపంగా, అప్పు 
డప్పుడు 

selection ఎంపిక, సంవరణం, సంకలనం 


selective ఎంపికచేసిన, ఎంపికయిన, 
వరణాత్మక 

selenography చంద్రుని ఉపరితల లక్ష 
ణాల అధ్యయనం 


selenology చం[ద్రశిలాధ్యయన శాస్త్రం 
501 తాను, తన, స్వంత, స్వయం, ఆత్మ, 
స్వ. = 2664764 స్వార్దిత 
self-assertion ఆత్మనిశ్చయం 
self-centred స్వార్థపర, ఆత్మాభిమాని 
self-conceit స్వొత్శర్ష 
self-condemnation ఆత్మనింద 
self-confidence ఆత్మవిశ్వాసం 
self-conscious ఆత్మచేతన 
self-contained స్వయం సమృద్ధ, స్వయం 
పరిపూర్ణ 


self-contradictory 


364 senitism 





self-contradictory పరస్పర విరుద్ధ 
self-control ఆత్మనిగ్రహం 
self-defence ఆత్మరక్షణ 
self-delusion ఆత్మవంచన 
self-denial ఆత్మత్యాగం 
self-destructive ఆత్మనాశక 
self-determination ఆత్మనిర్ణయం, 
స్వయం నిర్ణయాధికారం 
self-discipline స్వయంశిక్షణ 
self-earned స్వార్ణిత 
self-employment స్వయం ఉపాధి 
self-evaluation తనను తాను అంచనా 
వేసుకోవడం 
self-evident (ప్రత్యక్ష స్వతస్సిద్ధ, స్పష్ట 
self-explanatory స్వయం వివరణాత్మక 
self-fulfilment జన్మసార్థక్యం 
self-governing స్వయంపాలిత 
self-government స్వపరిపాలన 
self-hardening clay స్వయం ఘనీభూత 
మృత్తిక 
self-immolation ఆత్మాహుతి, తనను 
తాను దహనం చేసుకోవడం 
self-inductance ఆత్మ (్రేరకత్వం 
self-interest స్వార్థపరత్వ, స్వ్నపయోజనం 
selfish-intention స్వార్ధాశయం 
selfishness స్వార్థ (పరత్వ)ం 
self-l[uminous స్వయం ॥ప్రకాశక 
self-made స్వయంకృషిగల 
self-objectification ఆత్మవ్యక్తీకరణం 
self-pollination ఆత్మపరాగసంపర్మం 
self-portrait స్వమూర్తి చిత్రం 
self-possession నిగ్రహం, సంయమం 
self-reliance స్వయంసమృద్ధి 
self-reproach ఆత్మనింద 
self-respect ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, 
స్వాభిమానం 


self-sacrifice స్వార్థత్యాగం, ఆత్మత్యాగం 
self-seeking స్వార్థపరాయణ 
self-styled స్వయంనియమిత 
self-sufficiency స్వయం 
స్వావలంబన, ఆత్మనిర్భరత 
self-sufficient స్వయంసమృద్ధ 


సమృద్ధత, 


self-suficience స్వయం సమృద్ధి, స్వావ 
లంబన 

self-willed స్వబుద్ధిగల, స్వతంత్ర నిర్ణ 
యాలు చేయగల 

selling pressure అమ్మకాల ఒత్తిడి 

semantics అర్థ విచారం 

semblance పోలిక, సమానత 

semeiology సంకేతశాస్త్రం 

semi అర్ధ 

semi-abstract అర్థనైరూష్య 

semi-arid అర్ధశుష్క 

semicircle అర్ధవృత్తం 

semi coma అసంపూర్ణ స్మ లఎతిరాహిత్యం 

semilunar అర్ధచంద్రాకార 

seminal శుక్లసంబంధమైన; ప్రారంభక 

semiotics సంస్కృతీ సంకేతాధ్యయనం 

semiotics భావ ప్రకటనాధ్యయనం 

semi-presious stones రంగురాళ్ళు 

semi-solid అర్థఘనస్థితి 

semi-stylized అర్థశైలీకృత 

semi-transparency అర్థపారదర్శకత 

senate పాలకసభ, అమెరికన్‌ కాంగ్రెస్‌లోని 
ఎగువ సభ/ రాష్ట్రాల సభ 

senile ముసలితనపు, వార్థక్య జనిత 

senilicide వయస్సు మీరిన, ఎందుకు 
పనికిరాని వ్యక్తులను చంపడం 

senility వార్ధక్యం, జీర్ణత్వం, ముసలితనం, 
వార్దక్య బలహీనత 

56110500 వయస్సుతో నిమిత్తం లేకుండా 
వృద్దాప్య లక్షణాలను కలిగి ఉండడం 


sensation 


365 set 





sensation ఇంద్రియ జ్ఞానం, ఉద్రేకం, 


సంవేదన, అనుభూతి; 
తెలివి, ఉద్వేగం 

sensationalism ఇంద్రియజ్ఞానమే జ్ఞానా 
నికి మూలమని చెప్పేవాదం; పత్రికల్లో 
సంచలనశీల రచనా పద్ధతి 

sense n. వివేకం, అర్థం; బుద్ది; ఇంద్రియం; 
భావం, చైతన్యం 

sense v. అవగతం చేసుకొను, అవగత 
మగు; అర్థంచేసుకొను 

senseless బుద్ధిలేని, అర్థరహిత 

sense organ జ్ఞానేంద్రియం 


సంచలనం, 


sensibility సూక్ష్మ [గ్రాహ్యత, రసికత, 
రాసిక్యం, కళాస్పందన : ఒక గాఢమైన 
భావానికి ఉత్తమమైన  కళాఖందానికి 
స్పందించే గుణం 

sensible బుద్ధిగల, వివేక. ~ 
temperature ఊహామాత్ర ఉష్ణోగ్రత: 
ఉష్టమాపకంలో నమోదు. కాకున్నా 
ఉన్నట్లుగా భావించే ఉష్ణోగ్రత 

sensitive సున్నితమైన, స్పందించే, మెత్తని, 
సూక్ష్మగ్రాహకం 

sensitiveness (గహణశీలత, సున్నితత్వం 

sensitivity సుతిమెత్తనితనం, సూక్ష్మ 
గ్రాహ్యత 

sensitized సున్నితమైన 

sensory సంవేదనాత్మక, జ్ఞానంకల. 
nerves జ్ఞాన నాడులు 

sentence తీర్చు, శిక్ష దండన; వాక్యం 

sentiment మనోభావం, భావవృత్తి, చిత్త 
వృత్తి, భావానుబంధం, సంవేదన; (ప్రబల 
విశ్వాసం 

sentinel కావలి(వాడు) 

sentry కాపలాదారు 

separation విభజన, 
వేర్పాటు. ~ of powers అధికారాల 
వేర్పాటు/ విభజన 


పృథక్కరణం, 


septic కలుషిత 

septum విభాజకం 

sepulchre శ్మశానం, రుద్రభూమి 

sequel పర్యవసానం, తరువాయి, శేషం, 
ఫలితం 

sequence క్రమం, వరస, పరంపర 

sequestration (పత్యేకించడం, (వివా 
దంలో ఉన్న ఆస్తిని) మధ్యవర్తుల పరం 
చేయడం 

sequestrum కుళ్లిన ఎముక 

serendipitous ప్రణాళికారహితంగానైనా 
ఫలప్రదమగు 

serendipity అనుకోకుండా కొన్ని ముఖ్య 
మైన సిద్ధాంత సత్యాలను కనుగొనడం 

serene (ప్రశాంత, ధీర, స్వచ్చ, నిష్కల్మష 

561% (అర/ అర్ధ) బానిస, భూస్వామ్య బానిస 
/ సేవకుడు / దాసుడు 

serfdom దాస్యం, బానిసత్వం 

serialize ధారావాహికంచేయు 

seriatim క్రమబద్ధంగా, విడివిడిగా యథా 
క్రమంగా 

sericultrue పట్టుపరిశ్రమ, 
గుల పెంపకం 

series పరంపర, క్రమం 

serious ఆందోళనకర, తీవ్ర 

serology రసవిజ్ఞానం 

serpentine వంకర టింకర, పాము నడక 
వంటి, సర్పిలాకార 


A A 
పట్టుపురు 


serum రక్తరసి 

service సేవనం, సేవ; సేవించు, నౌకరీ 
చేయు 

servitude దాస్యం, సేవ, అనుభోగభారం, 
బానిసత్వం, పరాధీనత 

session సమావేశకాలం 

set జత, వరస, వర్గం, ఆకారం, మార్గం, 
నికరం, గుంపు: సదృశ వస్తు/వ్యక్తి సము 


set aside 366 


shibboleth 





దాయం, అస్తమించు, ఉండు, నిలుపు, 
అమర్చు, ప్రత్యేకించు, సరిచేయు 

set aside రద్దుచేయు, తోసిపుచ్చు, తొల 
గించు 


set back ఎదురుదెబ్బ, ఆటంకం, పరా 
జయం 

setting up ఏర్పాటు 

sever (సంబంధం) తెంచుకొను, వేరు 
చేయు 

several అనేక, మిక్కిలి 

severe తీక్షణమైన, తీవ్రమైన, కఠినమైన 

severence విభజన, విచ్చేదం, విడిపోవడం 

sewage వ్యర్థపదార్థాలు, మురికినీరు 

sewer మురికి నీళ్ల గొట్టం/ కాలవ 

sewerage treatment మురుగుశుద్ధి 

56719 కుట్టుపని, దర్జీపని 

sex స్తీ పురుషభేదం, లింగం, లైంగిక 
వాంఛ. - appeal రూపాకర్షణ 
education లైంగిక విద్య 

sexagenerian షష్టిపూర్తి అయిన వ్యక్తి 

50315 స్త్రీ వివక్షా దృష్టిగల పురుషుడు 

sexism స్త్రీ వివక్షాదృక్పథం 

sex perversion అసంబద్ధ లైంగిక కాంక్ష 

503 1260 స్రీ పురుష నిష్పత్తి 

sexual harrassment స్త్రీలను వేధించడం 

sexuality లెంగికభావన, లైంగికత 

shabby నీచ, క్షుద్ర; చింకి పాతలు ధరిం 
చిన 

shade ఛాయ, నీడ, ఆశ్రయం 

shadow ఛాయ, నీడ, రంగు, కాంతి; 
కొంచెం 

shadowdge ఛాయాంచలం 

Shallow లోతులేని, నిస్సార; మిడిసిపడే 

ham మిథ్య, బూటకం, మోసం, సాకు; 
మోసగించు, సాకుచెప్పు 

Shaman నైపుణ్యంలేని వైద్యుడు, (గిరిజను 
లలో) మతాధికారి 


shamanism ఆత్మ వ్యక్తిని ఆవహించి 
ప్రేరేపిస్తుందనే మతవిశ్వాసం 

shamble కసాయి అంగడి; విధ్వంసం 

shame సిగ్గు, అవమానం; సిగ్గుపరచు, అవ 
మానించు 

shameful సిగ్గుచేటు, అవమానకర 

shameless సిగ్గుమాలిన, సిగ్గులేని 

sham sale బూటకపు అమ్మకం, మోసపు 
అమ్మకం 

shandy సంత 

shape ఆకృతి, ఆకారం 

share వాటా, వంతు, భాగం. “= Capital 
మూలధనంవాటా. f holder వాటా 
దారు. ~ Market షేర్‌మార్మెట్‌. ~ 
cropping కౌలుదారీ వ్యవసాయం, 
భాగించు, భాగం పంచు, భాగం తీసు 


కొను, పాల్గొను 
shark సొరచేప, అధిక వడ్డీ రేట్లపై అప్పు 
లిచ్చే వ్యక్తి 


sharp నిశిత, వాడియైన, పదునుగల, 
చతుర. ా $hooter గురికాడు 

sharper వంచకుడు, మోసగాడు 

shatter పగలగొట్టు, ఛిన్నభిన్నమగు 

sheaf కాగితాల దొంతర లేదా కట్ట 

shearing కర్తనం, కత్తిరించడం 

sheen శోభ, తేజస్సు, మెరుపు 

sheer పూర్తి పరిపూర్ణ; కేవలం 

5101 అటక, అల్మారా, గోడలో బిగించిన 
అర 

shelter నిలువనీడ, ఆశ్రయం, ఆవాసం; 
ఆగ్రయించు, రక్షించు 

Shelve పక్కకు పెట్టు, నిలిపివేయు, మూసి 
వేయు 

shepherd గొరలకాపరి, పశుపాలకుడు 

shibboleth సంకేతం, గుర్తు, పద్ధతి, ఊత 
పదం 


shield 





shield కవచం; 
కాపాడు 


రక్షించు, ఆదుకొను, 

Shift మార్చు, వంతు; బదిలీ, తరలించు, 
మార్చు, యుక్తిచేయు, మాటమార్చు 

shifting agriculture పోడు వ్యవసాయం 

shine ప్రకాశం, తళుకు/ (ప్రకాశించు, 
మెరియు, ప్రసిద్ధికెక్కు 

shingle గులక రాళ్ళు, చెక్కలతో ఇంటి 
కప్పువేయు 

Shining ప్రదీప్తి 

Shiny (ప్రకాశవంతమైన 

Shirk వెనుకంజవేయు, బాధ్యత విస్మరించు 

shirker పనిదొంగ 

shiver వణుకు 

shivering వణకటం, కంపనం 

shootfly రెండు రెక్కల చీడ కీటకం 

shore ఒద్దు, గట్టు, తటి 

$hort పొట్టి, హ్రస్వ, దగ్గర. ౫ 6077727787 
లోటుపాట్లు ~ gestation project 
త్వరిత ఫలన పథకం. f $3ht హ్రస్వ 
దృష్టి. “= ౮/0౧” కథానిక, చిన్నకథ. - 
677% స్వల్పకాలిక 

show ప్రదర్శన, పటాటోపం, వేడుక; 
ప్రసవసూచక(స్రావం. గ ౯45౭ ప్రదర్శన 
పేటిక 

shred ముక్కలుచేయు 

shredder (కాగితాన్ని ముక్కలు చేసే 
యంటత్రం 

361 కీచుమనే ధ్వని, కీచుమని అరచు 

3116౫6 నేర్పరి, గడుసరి, చతుర, నిశిత 
బుద్ధిగల, సూక్ష్మబుద్ధిగల 

shrewdness గడసరితనం 

shrill భరించలేని ధ్వని, కీచుధ్వని, తీక్ల, 
తీవ్ర, కర్మశ 

Shrimp చిన్నరాయ్య 

shrine దేవాలయం, ప్రార్థనాస్థలం, పుణ్య 
క్షేత్రం; స్మారకస్థలం 


367 sieve 
shrink ముడుచుకొను, వెనుదీయు, 
కుంచించుకపోవు, తగ్గు 
shrinkage  కుంచించుక పోవడం, 
ముడుచుకొని పోవడం,  కుంగుదల, 
సంకోచం 


shrivel ముడుచుకొను, ముడుతలుపడు 

Shroud కప్పు; శవాన్ని కప్పే గుడ్డ, కప్పు, 
మరుగు అవు 

Shrub పొద, తుప్ప 

shudder వణుకు, కంపం; కంపించు, 
వణుకు, అసహ్యించుకొను 

shuffle మార్చు, పునర్వ్యవస్థీకరణ, 
(పేకముక్కలు) కలుపు 

shun బుద్ధిపూర్వకంగా తప్పించుకొను, 
త్యజించు 

shutdown మూసివేత 

shyster నిజాయితీలేని వ్యక్తి 

sialagogue లాలాజల (ప్రేరకం 

siamese twins అంటుకున్న కవలలు 

sib (sibling) సహోదరుడు, సహోదరి 

sick అస్వస్థ, దుఃఖిత 

sickle కొడవలి. “- 
కొడవలి కణ రక్తహీనత 

sickness అస్వస్థత, రోగం. 720707 * 


cell anaemia 


ప్రయాణ వికారం, ఖాయిలా. $leeping 
~ అతినిద్రా వ్యాధి 

5166 పక్షం, తరఫు, కోణం, ముఠా, జుట్టు. 
take - పక్షం వహించు, సహాయం చేయు 

sidereal month నక్షత మాసం 

sidereal నక్షత్రాలకు సంబంధించిన 

5166 ౪2౦౧౬ పక్కదారి పట్టడం 

Siding వత్తాసు ఇవ్వడం 

51616 తప్పించుకోవడానికి జాగ్రత్తగా నడ 
వడం 

siege ముట్టడి 

sieve జల్లెడ; జల్లించు 


sieving 


368 skeleton 





sieving జల్లించడం 

sigatoka leaf spot పొగాకు మచ్చ 
తెగులు, వేరుసెనగ పికృతెగులు 

Sigh నిట్టూర్పు, ఉసురు 

Sight లోకనం, దృశ్యం; అంచనా; దృష్టి - 
bill సమర్పించగానే చెల్లించాల్సిన విని 
మయ బిల్లు 

Sign చిహ్నం, గుర్తు, (భావ) సంకేతం 

Signal సంకేతం, గుర్తు సూచన 

signature సంతకం, దస్మతు, చేవ్రాలు 

signification భావసార్థకత, ప్రముఖత, 
ప్రాధాన్యత 

signify సూచించు, అర్ధమిచ్చు 

silhouette నీడ(బొమ్మ), ఛాయాచిత్రం 

Slt పూడిక, ఒండ్రు, బురద 

silurian సైలూరియన్‌ కాలం; పాతరాతి 
యుగంలో 4830-395 మిలియన్ల సంవ 
త్సరాలకు సంబంధించిన కాలం 

silviculture అడవుల అభివృద్ధి 

Similarity తుల్యత, పోలిక, సారూప్యత, 
సామ్యం 

simile పోలిక, సాదృశ్యం, ఉపమానం 

simmer ఉదుకుతున్న స్థితి, అతికష్టంమీద 
కూడ ఆపలేని దశ, ఉడుకు 

simple సరళ, సాధారణ, నిరాడంబర, 
సాదా. imprisonment సాధారణ 
జైలుశిక్ష -- /64/ సామాన్యపత్రం. గ 
enumeration సరళగణనం 

simpleton అమాయకుడు, వెర్రిబాగుల 
వాడు, తెలివితేటలు లేనివాడు 

simplicity నిరాడంబరత, సులభ సాధ్యత 

simulate అనుకరించు, నటించు 

simulation కపటం, సాకు, నటన, అను 
కరణ 

simulator అనుకరణయం[త్రం 


simultaneous ఏకకాలంలో, ఒకేకాలంలో, 


అదే సమయంలో. f representation 
ఏక కాలిక ప్రతికల్పన/ ప్రాతినిధ్యం 

sincerity నిజాయితీ 

sine cure కష్టపడకుండా జీతం తీసుకొను 

sine die నిరవధికంగా. adjourned ~ 
నిరవధికంగా వాయిదా వేయడం 

sine qua non అత్యవసరమైన (షరతు) 

singeric కపి చిత్రణ 

Single ఏక, వ్యస్త, ఒంటరి, ఒకే ఒక, వ్యక్తి 
గత, ఏకాంత, పెళ్లికాని, > Member 
constituency ఏక సభ్య నియోజకవర్గం. 
~ party system ఏకపార్టీ పద్ధతి 

singular ఏకవచనం; ఒంటరి, అద్వితీయ. 
~ universals ఏకైక సార్వత్రికాలు 

singularism ఏకైకవాదం 

singularity విచిత్రత, విశేషం, ఏకత్వం, 
అసాధారణం, ప్రత్యేకత, కొత్తదనం 

sinister చెడ్డ, దుష్ట హానికర, క్రూర 

sinuous వంకరటింకర 

sinus సరణి 

Sink మునుగు, ముంచు, వంగు, ప్రమాణం 
కోల్పోవు, దిగబడు, దిగజారు, గొంతు 
తగ్గించు, నిరుత్సాహపడు, ఆశవదులు 
కొను, చొచ్చుకుపోవు, గడగడా తాగు 

sink down కుంగు 

sintering కరిగేంతవరకు వేడి చేయడం 

siphon మళ్ళింపు, అంకుశనాళిక 

31/40 ఉపవిష్ణుడు, ఆసీనుడు 

sitting tenant కిరాయిదారు కొనసాగే 
హక్కు 

situation పరిస్థితి 

sixes cricket ఆరుగురు ఆటగాళ్లే జట్టుగా 
ఉండే కొత్త తరహా క్రికెట్‌ 

skeleton అస్థిపంజరం. internal ~ 


అంతర్గత అస్థిపంజరం 


sketch 


369 slice 





sketch చిత్తుప్రతి, రేఖాచిత్రం, స్థూల రూప 
చిత్రణ; గల్పిక; వినోదాత్మక ప్రదర్శన; 
చిత్తుపటంగీయు, సంగ్రహంగా వర్ణించు 

91:6601%)” రేఖామాత్ర 

31:6 మార్చిన, వక్రీకరించిన 

skew eyed వంకరచూపుల 

911 మంచుపై జారడానికి ఉపయోగించే 
సాధనం 

skiagraphy నీడల అధ్యయనం 

skiascope కంటిచూపులోని మార్చును 
కొలిచే సాధనం 

Skid జారిపోవడం 

skier దారపుండ, దారపుబండి 

Skiing మంచుపై జారుతూ చేసే విన్యాసం 

skilfulness నేర్చరితనం, పటిమ 

Skill నైపుణ్యం, కౌశలం, పనితనం 

skilled నైపుణ్యంగల. “= wంrkers నిపుణ 
కార్మికులు 

skim మీగడతీయు, స్టూలదృష్టితో చూచు 

91000 పొదుపుచేయు 

Skin చర్మం, పట్టా, తోలు; నిశ్చర్మీకరణ, 
వలిచి వేయడం 

skipper (ముఖ్యంగా క్రికెట్‌లో) జట్టు 
నాయకుడు 

skirmish దొమ్మీ, పోట్లాట, వాగ్వివాదం 

3116 పని తప్పించుకొను 

9:4 నక్కు దాక్ళొను, మాట్లాడకుండా 
ఉండు 

skull పుర, కపాలం 

skyscrapper ఆకాశసౌధం 

slack వదులైన, మందమైన, నిరుత్సాహ 
మైన; వదులుచేయు, మందంచేయు 

slackening మందగించటం 

slaking విరియటం, విడిపోవడం 

3120 విసరికొట్టు; దభాలున మూయు 

slammer జైలు 


slander అపవాదు, అభాండం, వా(గూప 
నింద 

slanderer నిందకుడు 

slang యాస 

slant ఏటవాలు, మొగ్గు 

3122 అరచేతిదెబ్బ, చరుపు, లెంపకాయ, 
చెంపదెబ్బ. ~ dash ఆకస్మికంగా, 
తక్షణం. - 40777? మందలించు 

slash కుదించు, కత్తిరించు, తగ్గించు 

slaughter (చిత)వధ, హత్య. fా house 
కబేళా, చంపు, ఆహారం కోసం వధించు, 
చిత్రహింస పెట్టు, సంహరించు 

slave బానిస, దాసుడు. f (rade బానిస 
వ్యాపారం 

slavery బానిసత్వం 

slavish కుద, బానిసత్వంతో సమానమైన 

slay పరిమార్చు, 
వధించు 

slayer ఘాతుకుడు, సంహర్త 

sleazy అగౌరవకర, మలిన, దూషిత 

sledge పెద్ద. blow చావుదెబ్బ. “- 
hammer పెద్ద సమ్మెట 

sleek మృదువైన, ప్రకాశవంతమైన, చతుర, 
ఆకర్షణీయ 

sleep నిద్ర, మత్తు నిద్రపోవు, మత్తులో 
ఉండు. > 0౫౯7 తాత్సారంచేయు. వ 
walking నిద్రలో నడవడం 

sleeping నిద్రిస్తున్న. f pil! నిద్రమాత్ర. 
~ 7477267 నిష్కియ భాగస్వామి 

sleet వడగండ్ల వాన 

sleeve మర్మం, గొట్టం, జుబ్బాచెయ్యి 

slender మృదువైన, నాజూకైన, స్వల్ప, 
సన్నని 

sleuth నేరపరిశోధకుడు, గూఢచారి; జాడ 
తీయు, శోధించు 

31166 బద్ద; ముక్క ఖండం; అంశం; చీల్చు; 
ముక్కలుచేయు 


దారుణంగా చంపు, 


slick 


370 smirch 





slick వివేక; చతుర 


slide చిన్న గాజుపలక, _ చిన్నగొలుసు 
ముక్క జారుడుదారి, జారే కవాటం; 
జరుగు, (మంచుపైన) జారు 

Slight చిన్న, స్వల్ప, కొద్ది 

Slime బంక, జిగట/ రేగడి/ మన్ను, పంకం 

slinging రువ్వడం, విసరడం 

Slink తప్పించుకొని నడవడం 

3110 దోషం, పొరపాటు; చిన్నముక్క జారు; 
తప్పుచేయు; జారవిడుచు 

slippery జారే 

slip shod పనిలో నిర్లక్ష్యంగా ఉండే, 
అజాగ్రత్తగా దుస్తులు ధరించే 

Slit ఛిద్రం, చీలిక, పగులు. f lamp నేత్ర 
పరీక్షలో వాడే దీపం 

slob బద్ధకంగా ఉన్న 

5108 బండగా కష్టపడి పనిచేయడం 

slogan నినాదం 

9100 బురద, మురికినీరు, తడుపు, నీళ్లు 
చిమ్ము 

sloth సోమరితనం, అలసట, బద్ధకం 

slouch అసమర్థ వ్యక్తి తలవంచు, వాల్చు 

slough పాము కుబుసం; బురద; కుళ్లిన 
పుండు; భూమివాలు; కుబుసం వదులు 

slovenly అపరిశు(భ్ర 

slow మెల్లని, జాగుచేసే, మందగించిన, 
నెమ్మదిగా; నెమ్మదించు, మెల్లగాచేయు. 
~ don మందగింపజేయు, వేగం 
తగ్గించు 

sludgre బురద, అడుగు 

511g లఘుశీర్షిక, సోమరి, తుపాకి గుండు; 
మగతేనెటీగ 

sluggish మందకొడి, స్తబ్ధమైన 

sluggishness మందకొడితనం, జదస్థితి 

sluice తూము, ద్వారం 

910001 మురికి వాడ 


slumber గాఢనిద్ర 

Slump మాంద్యం, ధరలు పడిపోవడం, 
దిగజారడం 

slur కళంకం, మచ్చ, అపఖ్యాతి; అపఖ్యాతి 
పాలుచేయు; మచ్చతెచ్చు 

slurring అస్పష్టంగా పలకడం 

slush బురద; కరిగిన మట్టి; బురదజల్లు 

51) తంత్రగొట్టు, కపటి, చమత్మారి 

smack గట్టి ముద్దు; చెంపపెట్టు, వాసన; 
చిన్న నావ; వాసన పట్టు; పసిగట్టు, కను 
క్కొను, గుర్తించు; అరచేతితో చరచు; 
కొట్టు; ధ్వని వినిపించేటట్లు ముద్దుపెట్టు 
కొను 

9112] చిన్న కొంచెం; క్షుద్ర, నీచ, తక్కువ, 
కొద్ది. = 3౦4/2 7242౮70” చిన్నతరహా 
పరిశ్రమ 

590221100౫ మశూచి, పెద్దమ్మవారు 

90222 చురుకైన/ ఆకర్షణీయ (వ్యక్తి) 

smarting చిమచిమ 

smash దుర్హటన, వినాశం, దివాలా; 
ధ్వంసం చేయు, ఛిన్నభిన్నంచేయు, పగల 
గొట్టు 

smattering మిడిమిడి జ్ఞానం 

smear n. పూత, చుక్క ల/004/ - రక్తపు 
చుక్క ా (est కేన్సర్‌ పూత/ పరీక్ష 
vaginal ~ యోనినుంచి పరీక్షార్థం త్రీసే 
మచ్చు 

smear v. పులుము, పూయు, అలుకు 

50011 (సువాసన; వాసనచూచు, పసిగట్టు 

$melt కరిగించు, (లోహాన్ని) కరిగించి 
శుభ్రంచేయు 

smelter ప్రగలనయంత్రం; లోహాన్ని కరి 
గించే సాధనం 

520116 చిరునవ్వు, దరహాసం 

92101 మచ్చ, అపప్రథ, మచ్చతెచ్చు, 
కళంకితంచేయు 


smirk 


371 snub 





Smirk గర్వంగా నవ్వు వికటహాసం 

smite గట్టిగా కొట్టు, చంపు 

901085 పొగమంచు 

smoke ధూమం, 
చేయు, పొగతాగు 

smoking ధూమపానం 

5020062 నున్నని, స్నిద్ధ, సాఫీ, నునుపైన, 
మృదువైన; సుగమ, నిరంతరాయ, 
నునుపుచేయు; చదునుచేయు, మృదు 
వుగా చేయు, సుగమం చేయు. *- 
transition సాఫీగా (అధికార) మార్పిడి 

smoothly సాఫీగా 

Smother గొంతునొక్కి చంపు; అణచివేయు 

smoulder కుమిలి కాలు, లోలోన 
దహించు 

5000626 మచ్చ, అపఖ్యాతి; మచ్చపడు 

90002 తెలివిగల, నీటయిన, స్వయంతృప్త 

smuggle దొంగరవాణా చేయు; నిషిద్ధ 
వస్తువులను ఎగుమతి/ దిగుమతి చేయు 

smuggling దొంగరవాణా, రహస్య 
వ్యాపారం 

$90221 దర్జాగా, తృప్తిగా 

smut మాలిన్యం, మసి, బూతు(పుస్తకాలు) 

smutty మలిన, అసభ్య 

5028 చిన్న నష్టం; ఊహించని అడ్డంకి 

Snail నత్త; సోమరి. - ౮46౭ నత్తనడక, 
మందగతి 

snake charmer పాములవాడు, పాము 
లను ఆడించే వ్యక్తి 

snake gourd పొట్లకాయ 

522 హఠాత్తు, ఆకస్మికం, చతురోక్తి తటా 
లున తెంచు, విరుచు. ా ౯/20/707 ఆక 
స్మిక ఎన్నికలు. ా $hooting హఠాత్తుగా 
జరిగే కాల్పులు. f ౮40౧ మెరుపు 
వేగంతో తీసిన చిత్రం 

51276 ఉచ్చు, బోను, వల; వలలో చిక్కు 


పొగ; ధూమపానం 


snatch ఒక్క ఉదుటున లాక్కుపోవు 

snazzy ఆకర్షణీయంగా ఉన్న కాంతి 
వంతంగా ఉన్న 

Sneak కుద్రుడు; దొంగతనంగా చొరబడు 

sneaking దొంగతనంగా దూరడం 

$neer అవహేళనచేయు, అపహాస్యం, తిర 
స్మారం 

sneeringly హేళనగా 

sneeze తుమ్ము 

Snip కత్తిరించటం 

Snipe దాగి ఉండి తుపాకీపేల్బు; సురక్షిత 
స్థితిలో ఉండి విమర్శించు 

Sniper పొంచి ఉండి కాల్పులు జరిపే వ్యక్తి 

500 పొగరుమోతు, దిగువస్థాయి వారిని 
అవమానించే వ్యక్తి, గర్విష్టి 

snobbery గర్వప్రదర్శన, దర్పం, పెద్దరికం 
ప్రదర్శించటం 

snore గురక 

snort గురక, గుర్రు, సకిలింత 

snorter గుర్రుపెట్టు, సకిలించు 

snout ముట్టె 

9107 మంచు, నీహారం. ా bound 
మంచులోకూరుకున్న - /2/ హిమ 
పాతం. - ౮ మంచుబొమ్మ. - 
5torMm మంచు తుపాను. f flake 
మంచుతునక. f 6/౬ చలికొరుకుడు 

snowball విపరీతంగా వృద్ధిచెందు; పరిణ 
మించు; స్పష్టమైన రూపుదాల్బు 

snow plough మంచు తొలగించే 
యం[తం 

snow white చాలా తెల్లనైన 

snub n. గద్దింపు, కేకలు వేయడం. * 
nosed పైకి వంపు తిరిగిన ముక్కు కలి 
గిన వాళ్ళు 

$nub v౪. కేకలువేయు, నిర్లక్ష్యం చేయడం 
ద్వారా అవమానించు, బుద్ధిపూర్వకంగా 
నిర్లక్ష్యం చేయు 


snuff 372 


sojourn 





Snuff ముక్కుపొడి, నశ్యం 

$nuffle ముక్కుతో మాట్లాడడం 

98 వెచ్చగా, హాయిగా ఉన్న, సౌఖ్యంగా 
ఉన్న 

snuggle తలదాచుకొను, ముడుచుకొని 
పడుకొను 

soak నానబెట్టడం, స్తంభించు 

5021: ౪0 పీల్చి వేసుకొను 

soap nut కుంకుడుకాయ 

soap stone సబ్బురాయి 

soar పైకెగురు 

sob వెక్కిళ్లతో ఏడుపు, శోకం, వెక్కి వెక్కి 
ఏడ్చు 

sober మంద్ర, గంభీర, హుందా అయిన 

sober up తాగుడు వదిలివేయు 

soboliferous పొదలేర్చడడం 

sobriety నిగహశక్తి, శాంతం, నెమ్మది 
తనం, గంభీరత 

sociability కలుపుగోలుతనం 

social సాంఘిక, సామాజిక, కలుపుగోలు 
తనం, స్నేహబుద్ధిగల. ~ anthropo- 
/08” సామాజిక మానవ శాస్త్రం. f 
change సామాజిక పరివర్తన. 
chauvinism సాంఘిక దురహంకారం. 
~ conflict సామాజిక ఘర్షణ/వైరుధ్యం. 
~ contract theory సామాజిక 
ఒడంబడిక సిద్ధాంతం. ~ differentia- 
tion సామాజిక భేదనం. - 7200770) 
సామాజిక చలనశళీలత. - 5742077 
సామాజిక స్తరం. - structure సామా 
జిక వ్యవస్థ 

socialism సామ్యవాదం 

socialist సామ్యవాది. f blk సామ్య 
వాద దేశాల కూటమి. > democracy 
సామ్యవాద (ప్రజాస్వామ్యం. f realism 
సామ్యవాద వాస్తవికత, సోషలిస్తు వాస్తవి 
కత. revolution సామాజిక విప్లవం 


socialization సాంఘికీకరణ 
social scourge సామాజిక రుగ్మత 
sociation మొక్కల సమూహం 


societal సమాజానికి 
సాంఘిక సంబంధి 

society సమాజం. stateless ~ రాజ్య 
రహిత సమాజం 

sociology సామాజిక శాస్త్రం. - ౧ 
consumption వినియోగితా సామాజిక 
శాస్త్రం. = Of development సామాజి 


సంబంధించిన; 


కాభివృద్ధి విశ్లేషణ. ~ Of economic 
life ఆర్థిక జీవన సామాజిక శాస్త్రం. 
of literature సామాజిక సాహిత్యా 
ధ్యయనం 

sociometrics సామాజిక మాపన శాస్త్రం 

sociopath అసాంఘిక వ్యక్తి 

5001: ముష్టిఘాతమిచ్చు, మేజోడు 

socket గిన్నె గూడు, గుంట, ఒర 

sodden తడిగా ఉండే 

50616418 తీవ్ర ప్రతిజ్ఞ చేయటం 

sod off అవమానించి పంపటం 

50601)” పుంమైథునం, జంతువులతో 
సంభోగం 

501 సుతారమైన, మెత్తని, మృదుల. “- 
edged మృదువైన అంచుగల. = ater 
మంచినీళ్లు, లవణాలు లేనినీళ్లు, సబ్బుతో 
దట్టంగా నురగ ఇచ్చే నీళ్లు 

5011 మురికి, మట్టి, నేలు దేశం. *- 
erosion నేలకోత, భూమి క్రమక్షయం. 
~ moisture retention భూమి ఆరా 
ధానత/ తేమను నిల్వ ఉంచుకోవడం. *- 
science మృత్తికాశాస్త్ర. testing 
భూసార పరీక్ష ~ transmission 3 
ద్వారా సంక్రమణ, మాపు, కళంకపరుచు 

sojourn యాత్ర, తాత్మాలిక నివాసం, 
మజిలీ, విడిది, బస 


solace 


373 sorrow 





solace ఉపశమనం, ఓదార్చు 

solar nebula సౌరవ్యవస్థకు ఆధారమైన 
ధూళి మిశ్రమం 

solar system సౌర కుటుంబం 

solder టంకం, మాటు, 
అతుకు, మాటువేయు 

soldering టంకం, మాటు 

soldier జవాను, సైనికుడు 

solemnise సంస్మార పూర్వకంగా జరి 
పించు 

50160010” గంభీరత, సత్యనిష్ట 

50112622 అగ్నిపర్వత రంధ్రం 

solicit వేడుకొను, ప్రార్థించు, అభ్యర్థించు 

solicitation అభ్యర్థన, వేడుకోలు 

solicitor న్యాయవాది, అరి 

solid ఘన (పదార్థ)ం 

solidarity సంఘీభావం, ఏకీభావం 

50116” ఘనీభవించు, ఘనీకరించు 

solidity ఘనత్వం 

solifluction మృతికామందసర్పణం 

soliloquist స్వగతాల ద్వారా తన ఆలోచన 
లను తెలియజేసే వ్యక్తి 

soliloquy స్వగతం, ఆత్మగత (భాషణుం 

solitaire ఒకే వజంతో చేసిన నగ 

solitary ఏకాంత, ఒంటరి 

solitude ఏకాంతం, ఒంటరితనం 

5010 ఏకైక కళాకారుడి ప్రదర్శన, ఒంటరి 
(ప్రయాణం) 

solubility దావణీయత 

soluble కరిగే 

solution ద్రావణం; పరిష్కారం 

solvency స్తోమతు, పరపతి 

solvent (దావకం, ఆర్థికపుష్టి గల వ్యక్తి, 
ద్రావణి 

soma దేహం 

somalist అన్ని మానసిక లోపాలకు 
అవయవాలే కారణం అనే వ్యక్తి 


టంకంతో 


somatic శారీరక 


somatology భౌతిక జీవశారీరక శాస్త్రం 

somatometry శారీరక మితి 

somatopsychic శరీరానారోగ్యం వల్ల 
కలిగే మనోవైకల్యం 

5000052014 పిల్లిమొగ్గ, డింకీ, హఠాత్తుగా 
వాదాన్ని మార్చివేయడం 

somnambulism నిద్రలోనడవడం 

somnolence నిదమత్త్తు 

50101045 శ్రావ్యమైన, ధ్వనించే, ఖంగు 
మని మోగే 

5001 నుసి, ధూళి, పొగబొగ్గు 

sooth యదార్థం, వాస్తవం, నిజం. ౫ 
sayer సోదెకత్తె, సోదెచెప్పే వ్యక్తి, 
జోస్యుడు 

soothe శాంతపరుచు, మత్తు కలిగించు; 
ఉపశమనం కలిగించు 

500 రాయితీ/ ప్రోత్సాహకం, నాను, 
తడియు, మునుగు 

50111301 కూటతర్మం, కుతర్మం 

sophisticate తప్పుదారి పట్టించు, లౌక్యం 
వెలగబెట్టు 

soporific నిద్రపట్టించే, 
మత్తు పుట్టించే 

sorcerer ఇంద్రజాలికుడు, మాంత్రికుడు/ 
మంత్రకత్తె 

sorcery మంట్రవిద్య, ఇంద్రజాలం, వశీ 
కరణం 

sorciation సాంఘిక సాన్నిహిత్య కల్పన 

sore బాధపడు, పుండు, వ్రణం. bed - 
పడక పుండు. ా penile శిశ్నవణం 

sororate భార్య చనిపోయిన తరువాత 
భార్య సోదరిని వివాహమాడడం 

sorption శోషణం 


నిద్రకలిగించే, 


sorrow విచారం, దుఃఖం, ఖేదం, 
దుఃఖించు, విచారించు, బాధపడు 


sortie 


374 speculative sciences 





50146 దాడి, ఆక్రమణ 

50800109 పచ్చిక మైదానాల్లో జంతువులను 
మేపటానికి గల హక్కు 

sound ధ్వని, శబ్దం, సముద్రశాఖ; చెడని, 
బలమైన, పటిష్టమైన, ఆరోగ్యవంతమైన. 
~ knowledge సుజ్ఞానం 

soundness శబ్దచిత్రం 

source మూలాధారం, ఉత్పత్తి స్థానం, 
ప్రవాహం 

south east monsoon ఆగ్నేయ రుతు 
పవనాలు 

south pole దక్షిణ (ధ్రువం 

south temparate zone దక్షిణ సమశీతల 
మండలం 

south west monsoon నైరుతి రుతు 
పవనాలు 

souvenir జ్ఞాపిక, స్మారక సంచిక, స్మృతి 
చిహ్నం 

sovereignity సార్వభౌమాధికారం 

507 విత్తులు చల్లు); ఆడపంది 

space విశాలస్థలం, చోటు, వ్యవధానం, 
రోదసి, అంతరిక్షం. Craft రోదసీ 
నౌక, అంతరిక్ష నౌక. f flight రోదసీ 
యానం, అంతరిక్ష యానం 


space port అంతరిక్ష కేం[ద్రం, అంతరిక్ష 


స్థావరం. ~ $hip అంతరిక్షనౌక,. గ 
station అంతరిక్ష స్థావరం. ~ walk 
రోదసిలో నడక 

spakle పూరించు 

sparing తక్కువ వ్యయం చేసే 

Spark చిన్న మెరుపు, మిణుగురు, వివేకం; 
విస్ఫులింగం 

sparse కొంచెం కొంచెం, 
దూరం దూరం 

spasm ఈడ్పు, ఆకస్మిక బాధ, కండరాల 

ధమని హఠాత్‌ 


అక్కడక్కడ, 


సంకోచం. arterial ~ 


సంకోచం. bronchial ~ ఆకస్మిక శ్వాస 
నాళ సంకోచం. 64704౫6776 * మరణం 
తర్వాత కలిగే సంకోచం, కట్టె బిగిసి 
పోవడం 


5029000016 ఈద్చే, హఠాత్తుగా సంకోచించే 

9029001016 (హఠాత్‌) సంకోచ నివారిణి 

spastic పక్షవాతపురోగి 

spasticity దుస్ఫంకోచ స్థితి 

spastic paralysis శాశ్వత పక్షవాతం 

pat ముత్యపుచిప్ప డింభకం; నత్తగుల్లల 
గుడ్లు 

spate వరద, ఆకస్మిక వర్షపాతం 

spatial depth ప్రాదేశిక గంభీరత 

spatula కొయ్య/ కొమ్ము గరిట, దర్వి 

spawn గుద్దు 

5922)” లైంగిక గ్రంథుల తొలగింపు 

speaker వక్త, శాసన సభాపతి; వ్యవహర్త 

spear ఈటె 

specialist నిపుణుడు 

specialization విశేషాధ్యయనం, విశిష్ట 
ధ్యయనం 

specie ముద్దబంగారం, వెండినాణం 

species జాతి, రకం 

specificity నిర్దిష్టత, ప్రత్యేకత 

speciology జాతుల అధ్యయన శాస్త్రం 

speck మచ్చ 

spectacle కళ్ళజోడు; వినోదం, దృశ్యం 

spectacular ఆకట్టుకొనే, దర్శనీయ, 
అద్భుత, విపరీత, విశేష 

spectator (పేక్షకుడు, సాక్షి 

spectrophobia తనను తాను అద్దంలో 
చూసుకోవడం అంటే భయం 

50600000 వర్ణపటం 

speculation ఊహాకల్పన; సట్టా వ్యాపారం 

పరికల్పన 


speculative sciences 


శాస్త్రాలు 


speculum 


375 splint 





speculum వివృతి సాధనం. €e47 = కర్ణ 
వివృతి సాధనం. 74౮౭/ * నాసా వితి 


సాధనం. 
సాధనం 
speech భాష మాట, సంభాషణ, ఉప 


vaginal ~ యోని వివృతి 


న్యాసం, ప్రసంగం. = 4౮ భాషణ చర్య. 
~ community భాషా సమాజం. గ 
event భాషణ సంఘటన 

speechless మాటపోయిన; నిరుత్తర 

spelean గుహలకు సంబంధించిన 

speleology గుహా పరిశీలన శాస్త్రం 

52061] మంత్రకట్టు, వశీకరణం, మంత్రం; 
పరిణమించు, లేఖన క్రమం చెప్పు 

spell bound ఆకట్టుకొన్న, మంత్రముగ్ధ, 
వశీకరణ 

spendthrift ఖర్చుదారీ, అధిక వ్యయం 
చేయు 

spermatocide వీర్యకణనాశని 

spermatogenesis వీర్యకణోత్పత్తి 

spermatozoa వీర్యకణాలు 

pew ఉమ్ము; అగ్నిపర్వతం నుంచి లావా 
వెలువడడం 

sphincter సంవరిణి కండరం. 42742/ 
ఆసన సంవరణి కండరం 

sphinx సింహిక 

sphygmomanometer 
కొలిచే పరికరం 

92121 రహస్యంగా పరిశీలించు 

spices సుగంధ/ పరిమళ ద్రవ్యాలు 

spicule చిన్నతునక 

Spin గింగిరీలు కొట్టు, చక్కర్లుకొట్టు, చుట్టూ 
తిరుగు, వడితిప్పు, తిప్పి చెప్పు, కల్పిత 
కథలు చెప్పు; దారం వడుకు, సందిగ్ధంలో 
నుండు; విషయం లేకుండా సాగదీసిన 
వార్తారచన 

spinal వెన్నెముకకు సంబంధించిన. “= 
cord వెన్నుపాము 


రక్తపోటును 


spine వెన్నెముక, మధ్యాస్థి, ముల్లు 

spine chiller భయానకమైన కథ 

spine chilling వెన్నులో చలిపుట్టించే, 
భయపెట్టే, భీతిగొల్పే 

spineless పిరికి, ఆత్మగౌరవం లేని, ఆత్మ 
న్యూన 

spinning నూలు వడకడం, (భ్రమణం 

spin out వాయిదావేయు, అవతలికి 
జరుపు, కాలం వెళ్ళబుచ్చు 

spinster (బహ్మచారిణి, అవివాహిత 

Spiral చుట్టగా ఉన్న క్రమంగా అభివృద్ధి 
కరమైన పెరుగుదల 

spiralling కమంగా పెరుగుతున్న నిరం 
తరం వృద్ధిపొందుతున్న ~ prices 
ఎప్పుడూ పెరిగే ధరలు 

spirit స్ఫూర్తి, ఉత్సాహం, 
దెయ్యం, ఆత్మ 

spiritual పారలౌకిక, ఆధ్యాత్మిక 

spirograph శ్వాసరేటును కొలిచే సాధనం 

spirometer శ్వాసకోశ క్రియను కొలిచే 
మరచుట్టు ఆకృతి ఉన్న పరికరం 

spiteful ద్వేషంగల, ద్వేషపూరిత 


పిశాచం, 


splanchnopleure అంతఃపార్వం: అంతః 
శృర్శం, అంతస్య పొర కలిసి ఏర్పడిన 
పొర 

spleen ప్లీహం; పగ. ruptureof ~ ప్లీహ 
చీలిక 

splendid అమోఘమైన, సముజ్వల, 
జేగీయమానం, చాలా మంచిదైన, అత్య 
ద్భుతమైన 

splendorous ఉజ్జ్వల, దివ్య 

splendour వైభవం, రీవి, శోభ 

splenectomy ప్లీహోచ్చేదన 

splenomegaly ప్లీహం పెరుగుదల 

Splint ఎముకల చికిత్సలో ఉపయోగించే 
బద్ద 


splinter 376 sprig 





splinter పొడుగాటి సన్నని బద్దలుగా 
చీల్చు, కొయ్య, రాయి మొ॥ వాటి నుంచి 
చీల్చిన సన్నని బద్ద ముక్క/ చీలిక/ పుడక. 
~ group విడిపోయిన వర్గం, రాజకీయ 
పార్టీ చీలిపోయిన తర్వాత మిగిలిన చిన్న 
వర్గం 

split n. చీలిక, విభజన. hair > analysis 
నిశితమైన విశ్లేషణ, ప్రతి అంశాన్ని విశ్లే 
షించి చెప్పడం. f personality ద్వంద్వ 
వ్యక్తిత్వం, మాట మార్చే లక్షణం. * 
second క్షణంలో ఒక భాగం. 77” వెను 
వెంటనే. vertical ~ నిలువునా చీలడం 

split v. చీలు, విడిపోవు 

splurge ఆరాటం 

spoliation కొల్లగొట్టడం 

Spolium బలవంతంగా తీసికొన్న వస్తువు 

spolvero అనువ్యంగ్యిక: ఒక వ్యంగ్య 
చిత్రపు అసలు ప్రతి నుండి రూపొందించ 
బడిన ఉపసర్జిత 

sponcerer ప్రాయోజిత సంస్థ/వ్యక్తి 
(ఆటలో) జట్టు లేదా క్రీడాకారుణ్ణి ప్రతి 
పాదించే సంస్థ 

spondylitis వెన్నెముకకు సంబంధించిన 
కండరాల బాధ 

sponge gourd నేతి బీరకాయ 

sponginess విరళత 

Sponging స్పాంజితో శుభ్రం చేయడం, 
తడిగుడ్డతో తుడవడం 

sponsion జామీను ఉండడం, అధికారాన్ని 
మించి ఒడంబడిక చేయడం 

sponsored mobility ఆయా రంగాలలో 
నిపుణులు నేరుగా ఎంపిక చేయడం 
ద్వారా త్వరగా ఉన్నత హోదాలను సాధిం 
చడం 

spontaneity అప్పటికప్పుడు, యాదృచ్చి 
కత 


spontaneous ఆకస్మిక, ఐచ్చిక; స్వాభావిక, 
సద్యుజనిత, సహజ 

spoonerism అక్షర వ్యత్యయం, రెండు 
పదాల మొదటి హల్లులు తారుమారు 
కావడం. ఉదా: పాల తాలికలకు బదులు 
తాల పాలికలు అనడం 

sporadic అప్పుడప్పుడు, 
చెదురుమదురుగా 

sporadically చెదురువాటుగా 

spore సిద్ధబీజం 

sport క్రీడ, ఆట, వినోదం 

sportive సరదాగా తీసుకోవడం 

sports medicine క్రీడల వైద్యశాస్త్రం: 
క్రీడల్లో గాయాలు, క్రీడల వల్ల తలెత్తే 
మానసిక శారీరక సమస్యలు, విజయానికి 
తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, 
క్రీడల్లో రహస్యంగా వాడే ప్రేరక ద్రవ్యాల 
గుట్టురట్టు చర్యలు... వంటి విస్తృత 
అంశాలను వివరించే వైద్య శాస్త్రం 

sporulation సిద్ధబీజాలు ఏర్పడడం 

spotless మచ్చలేని 

spot market కొనుగోళ్ళు, అమ్మకాలు జరి 
గిన సత్వరమే అందించడానికి సిద్ధంగా 
ఉన్న వస్తువులు/ కరెన్సీ/ వాటాలు 

sprain బెణుకు 

sprawl వ్యాపించి ఉండు, క్రమరహిత 
ప్రవృత్తి 

spray 1. పిచికారి 

spray v. చల్లు, పిచికారిచేయు 

sprayer తుషారిక, పిచికారి 

spray printing తుషార ము[ద్రణం 

spreading వ్యాపించడం, పర్యాప్తం, విస్త 
రించడం 

spree ఉల్లాస సమయం 


అక్కడక్కడ, 


sprezzantura అనవధానత 
Sprig చిన్న కొమ్మ, రెమ్మ, అంకురం 


spring 377 


stake money 





Spring వసంతరుతువు, ఊట, నీటిబుగ్గ; 
ఊరు; ఉద్భవించు, అంకురించు 

sprinkle చిలకరించు; సన్నని వానజల్లు 

sprinkling చల్లడం 

sprinter పరుగు పందెగాడు 

sprout పల్లవం, అంకురం; అంకురించు, 
మొలుచు 


spruce అందమైన 

50106 భయంకరమైన ఆంత్ర వ్యాధి 

520100 బర్రుమనే కఠోర శబ్దం, మాటల్లో 
తత్తరపాటు, అసమ ప్రగతి 

Spur ముళ్లచక్రం, ముల్గు; ఉసికొల్పు, పురి 
గొల్పు 

5231035 నకిలీ. -- /6407 కల్తీ మద్యం 

5016 మహాయత్నం, పిచికారి, హఠాత్తుగా 
విరజిమ్ము 

sputum కఫం 

9 గూఢచారి, చారుడు, వేగు 

squabble కొట్లాట, జగడం; తగవులాడు, 
జగడమాడు 

squad దళం, పటాలం 

squalid అశు(భ్ర, రోతకలిగించే, నీచ 

Squall వానగాలి, పెద్దకేక 

5012101 కర్మశధ్వని, మురికి 

50200005 పొలుసులతో కప్పి ఉన్న 

5012166 దుబారాచేయు, నిర్లక్ష్యంగా 
ఖర్చుచేయు 

square up సమం చేసుకొను 

squatter ఆక్రమణదారు, కబ్టాదారు 

squeak తుమ్ము 

squeeze పిండు, ఒత్తిడిచేయు, లాగుకొను 

squelch అణచు, భంగపరుచు, నిర్మూలన 
చేయు 

50210 ఎగతాళి, నింద, వ్యంగ్య రచన, 
బాణసంచా. 42772 * తుస్సుమన్న 
పేలుడు, కాల్చిపారేసిన ముక్క 


50220608 వక్రదృష్టి 

5001002119 గుంజుకోవడం 

Squirt వెలువరించు, పిచికారీ చేయు, 
చిమ్ము 

stab పొడుచు, కత్తిపోటు, గాయం 

stabilise స్థిరపర్చు, నిలువరించు, దృఢ 
పర్చు, సమస్థితికి తీసుకొనివచ్చు 

stability స్థిరత్వం, ధృతి, దృఢత్వం 

stabilizer స్థిరీకరించే 

stable గుర్రాల శాల, లాయం 

staccato తాళం తప్పి పాడడం, పొసగని 
పాట. 
అంశం. ~ performance సమన్వయం 
లోపించిన ప్రదర్శన. -= [oUCh ఆకస్మిక 
స్పర్శ 

stack గడ్డివాము, ధాన్యంకుప్ప 

staffage జంగమారోపణ 

staff college ఉద్యోగ శిక్షణ కళాశాల 

stage ఘట్టం, వేదిక; దళ 

stagger తొట్రుపాటుతో నడుచు; అస్థి 
రంగా నడుచు/ నిలుచు; సందేహించు, 
తూలు, తడబడు 

stagnant నిశ్చల, కదలని, నిలవదేరిన 

stagnate నిశ్చల, స్తబ్ద 


passage సంబంధంలేని 


stagnation స్తబ్దత, నిశ్చలత్వం 

staid ప్రశాంత, గంభీర, స్థిర 

stain మరక, మాలిన్యం, విలేపనం; 
రంజనం; మరకపడ్డ, కళంకితమైన, అభి 
రంజనం చేసే 

staining రంజనం, రంగువేయడం, అభి 
రంజనం; సూక్ష్మదర్శనంలో ప్రత్యేక వర్ణ 
దాలను (dyes)/  అభిరంజకాలను 
(stains) వాడే విధానం 

staircase మెట్లదారి 

stake పణం, పందెం, గసిక, షరతు 

stake money పందెం సొమ్ము 


stalemate 


378 steaming 





stalemate ప్రతిష్టంభన, స్తబ్ధత 

stalk కాడ, తొడిమ; పిల్లిలా నడుచు 

stalwart వస్తాదు, సమర్గుడైన, ధైర్యంగల, 
స్థిరచిత్తంగల, పేరెన్నికగన్న వ్యక్తి 

stamina దమ్ము, సామర్థ్యం, (శారీరక) శక్తి 

stammer నత్తి 

542000 ముద్ర, తపాలా బిళ్ల, ముద్రవేయు; 
తన్ను తొక్కు 

stamped తొక్కిసలాట, గందరగోళం, గడ 
బిడ, తొక్కిసలాడు, హఠాత్తుగా పారిపోవు 

stance భంగిమ 

standard ప్రమాణం, ప్రామాణిక. “- 
language ప్రామాణిక భాష. Of life 
జీవన ప్రమాణం/ స్థాయి 

standardise (పమాణీకరించు, ప్రామా 
ణికంచేయు 

standardization (పమాణీకరణం 

standing స్థాయి, స్థితి, అనుభవం. f 
army స్థాయీసేన. ~ committee 
స్థాయీ సంఘం 

stand mute మౌనంగా ఉండు 

stand over వాయిదా పడు 

stand point దృక్పథం 

stanza చరణం, పద్యం 

52016 ముఖ్యమైన, ప్రధానమైన. = 00౫ 
ముఖ్యాహారం 

starch గంజి, పిండి పదార్థం 

stark మొరటైన, కఠినమైన, వంగని 

star mark నక్షత్రపు గుర్తు 

Startle భయపెట్టు, నిశ్ళేష్టపరచు, ఉలికి 
పడు 

starvation ఆకలితో మాడడం, పస్తుం 
డడం 

star war అంతరిక్షయుద్ధం 

542513 నిశ్చలత 

state n. దశ, స్థితి, పరిస్థితి, స్థాయి, అవస్థ, 


రాష్ట్రం; ప్రభుత్వం; రాజ్యం. ా advised 

price ప్రభుత్వం సూచించిన ధర. - 

రాజకీయ ద్రోహి. rw 
domestic product ©§ స్వీయోత్సాదన. 
in ~ తగిన లాంఛనాలతో. Keep - 
తన గౌరవాన్ని నిలబెట్టుకొను. lie in ~ 
ప్రజల దర్శనార్ధం పెట్టి ఉంచిన. -= /స/ 
రాష్ట్ర జాబితా. M Of health ఆరోగ్య 
స్థితి. ా 0f [if౭ వ్యక్తి అంతస్తు/ వృత్తి 

state v. చెప్పు, ఉద్దాటించు, వివరించు 

statesmanship రాజనీతిజ్ఞత 

static కదలికలేని, స్థిరంగా ఉన్న మారని 

statics స్థితిశాస్త్రం 

stationary స్థిర, కదలని; కార్యాలయ/ 
లేఖన సామగ్రి 

statistics గణాంకశాస్త్రం, సాంఖ్యక శాస్త్రం. 
vital ~ జీవావశ్యకమైన గణాంకాలు 

statue (శిల్ప) మూర్తి, శిల్పం, ప్రతిమ 

status quo యథా(పూర్వ)స్థితి 

status symbol అంతస్తును సూచించే 
పదం/ వస్తువు/ గుర్తు 

statute శాసనం, చట్టం 

staunch గట్టి, పటిష్ట, దృఢ 

staunchness గుండెనిబ్బరం, దృఢత్వం, 
గట్టితనం 

stay నిలుపుదల; వాసస్థలం, ఆధారం, 


criminal 


ఆలస్యం 
stay put ఎక్కడికీ వెళ్ళకుండా ఉండు, 
కొనసాగు, ఎక్కడ ఉంటే అక్కడే ఉండు 
stead fast అచంచలమైన, దృఢమైన, 
స్థిరమైన 
stead fastness స్థిరత్వం, దృఢత్వం 
steadily నిదానంగా, క్రమంగా, నిశ్చలంగా 
steady స్థిర, నిశ్చల, క్రమయుక్త, జాగరూక 
steam ఆవిరి 
steaming ఆవిరి పట్టడం 


steel 


379 stonewall 





steel ఉక్కు 

5660 ఏటవాలు ప్రదేశం, నిటారు, తడుపు, 
నానబెట్టు, ఉతుకు 

stele స్టూణిక 

5601126 నక్షత్రాకార, తారాకృతి 

stemming కొమ్ముకాయడం 

stench దుర్గంధం, చెడువాసన, నీచు 

stenography సంక్షిప్త లేఖనం 

stenosis సంకీర్ణత 

stentorian గట్టిగా మాట్లాడే/ బిగ్గరగా 
వాదించే వ్యక్తి 

steppe పచ్చిక బయలు, గడ్డినేల 

stereochromy ఏకీకృత వర్ణచిత్రణ 

stereogenosis స్పర్శద్వారా వస్తువులను 
కనుక్కోవడం 

stereoscopic vision త్రిమితీయ దృష్టి 

stereotype మూసపోత పద్ధతి, ఒకే విధ 
మైన; సాధారణీకరణం 

sterile ఫలించని, గొడ్డుపోయిన, వంధ్య, 
బంజరు; సంతానప్రాప్తిలేని 

sterility వంధ్యత్వం 

sterilization వంధ్యీకరణం, క్రిమిరహితం 
చేసే పద్ధతి 

sterilizer కిమిరాహిత్యకారి 

stern కఠిన, గంభీర, పరుష 

sternness నిష్టురం, కాఠిన్యం 

sternum ఉరోస్థి 

steroid ప్రేరకద్రవ్యం 

stet అది అలాగే ఉండనీయాలి 

stew మాంసం, కూరగాయలు కలిపి 
వండు. brown ~ ముందుగా వేయించి 
వండు. white ~ ముందుగా వేయించక 
పోవడం; కృత్రిమమైన చేపల మడుగు 

steward పర్యవేక్షకుడు, ధర్మకర్త, సేనాధి 
కారి 

stewardship నాయకత్వం 


Stiff కొయ్యబారిన, గట్టిపడిన, వంగని, 
లొంగని 


stiffness బింకం, కఠినత్వం 

$tif1e నిర్మూలించు, తుడిచివేయు, నులుము 

stigma మచ్చ, కళంకం; కీలాగ్రం, అవ 
వాదు 

stile liberty నవ్యకళ 

still life స్తబ్దచేతన 

stimulant (పరకం, ఉత్తేజకం. Cardiac 
హృదయోద్దీపకం 

stimulation ఉత్తేజం, ఉద్దీపనం. 01a 
a= సంభోగోద్దీపనం 

stimulus ఉద్దీపకం, ప్రేరేపక వస్తువు: 
స్పందన కలిగించే సంఘటన/ వస్తువు 

stimulus colours (పదీపక వర్ణాలు 

stingy నీచ 

stiparogenic అజీర్తి, మలబద్ధకం కలి 
గించే ఆహార పదార్థాలు 

stiparolytic అబీర్తి, మలబద్ధకం నుండి 
విముక్తి కల్గించే పదార్థాలు 

stipitate కాండంగల, కాడ/ తొడిమ గల 

stipulated నిర్ణీత, నిబంధించి, స్పష్టంగా 
నిర్ణయించిన 

stipulation నిబంధన 

stir సద్దు, కదలిక, సందడి, కదుపు, 
మధించు 

Stir up ఇతరులలో అసంతృప్తి/ అసమ్మతి 
రేకెత్తించు 

stock phrase పడికట్టు పదం 

stock pile పెద్దఎత్తున ఆయుధ నిల్వచేయు 

stoic నిగ్రహం గల, బాధను భరించగల, 
విరాగి 

stomatitis నోటిపూత, నోటిపుండు 

stone శిల, రాయి. "= 4g౭ రాతియుగం 
(25000-20000 B.C) 

stonewall కాలయాపనచేయు, తాత్సారం 
చేయు 


stoneware clay 380 stripe 





stoneware clay రతి మట్టీ 

56001 నాలుగు కాళ్లపీట; మలం. 7౯౭ 
water ~ కడుగునీళ్ల భేదులు 

stop ఆగు, స్తంభన. f Out process 
స్తంభన ప్రక్రియ 

stopping out అవరోధనం 

store cattle కసాయి వానికి అమ్మేందుకు/ 
మాంసం ఉత్పత్తి కోసం పశువుల్ని 
పెంచడం 

story (చిన్నుకథ, ఇతివృత్తం; వార్తాకథనం 

stout లావైన, స్తూల, దృఢ 

stowage కొట్టు, గోదాము, గిడ్డంగి 

straggler చెల్లాచెదరైపోవు, ప్రధాన 
సంఘం నుంచి విడిపోవు 

straight బారుగా, నేరుగా, తిన్నగా 

straight edge రుజుధార 

straight forward రుజువర్తనంగల, 
ముక్కుసూటి, యథార్థం మాట్లాడే 

straight forwardly ముక్కుసూటిగా 

straight forwardness నిష్మాపట్యం, 
ముక్కుసూటితనం 

straight up నిట్టనిలువు 

strainer వికర్షణి, జల్లిమూకుడు, జల్లెడ 

strait జలసంధి, సూక్ష్మరేఖ 

strand నది ఒడ్డు, సముద్రతీరం; ఓడ 
మెరకపట్టు, వెనుకబడు, కష్టాలలో ఉండు 

stranded చిక్కుకొన్న 

strange అపరిచిత, అన్య 

strangle గొంతు పిసికి చంపు; ఊపి 
రాడకుండా అదుము 

strangulation గొంతు నులిమి చంపడం, 
ఊపిరాడకుండా అదమడం 

strangury నొప్పితో కూడిన మూత్ర 
విసర్జన 

strategy వ్యూహం, వ్యూహరచన, పథకం 

stratification పొరలు పొరలుగా, దొంత 


రులుగా ఏర్పడడం, స్తరీకరణ. $0౯Ial 
~ సమాజస్తరీకరణ 

stratified స్తరిత 

stratigraphy స్తరశాస్త్రం 

stratosphere వాతావరణంలో రెండో 
పొర 


stratum సమాజస్థాయి, తరగతి, స్తరం, 
అంతస్తు, పొర, దొంతర 

stray తప్పిపోయిన, దారితప్పిన, చెదురు 
మదురు 

stream ప్రవాహం, వంక, వాగు, తరంగిణి 

streamline క్రమబద్ధం చేయు, జాలువారే 
రూపమిచ్చి; మృదురూపం 

stream of consciousness చైతన్య 
(స్రవంతి 

street వీధి; తూర్పు-పడమర దిక్కులుగా 
సాగే రహదారి 

stress ఒత్తిడి, ప్రాధాన్యం, ఊనిక 

stretch పొడిగించు; సాగుడు, అవధి 

striate గీతలతో గుర్తించిన 

strict నిర్ణిబద్ధ; ఖచ్చితమైన 

stricture నికోచం, నాళం/ వాహిక ఒక్క 
సారిగా కుంచించుకపోవడం; ఆక్షేపణ, 
తీవ్రవిమర్భ, ఖండన 

stride పెద్దఅంగ, అంగలు వేస్తూ నడచు 

strife కలహం, తగవు, పోరాటం, విరోధం, 
అశాంతి 

strike సమ్మె, సమ్మెచేయు, మనసుకు తట్టు, 
ప్రారంభించు 

string తాడు, దారం, తీగ, విరాటనారి 

stringent కఠినమైన, ఖచ్చితమైన, యథార్థ 

501) పీలిక, పేడు, బెరడు, ఖండం, ముక్క 
గుడ్డలు ఊడదీయు, బెరడుతీయు, ఖాళీ 
చేయు 

stripe గీత, వాత, కొరదాదెబ్బ; పట్టీ, 
నిలువు చార 


stripmine 


381 submit 





stripmine భూమ్యుపరితలానికి_ దగ్గరగా 
ఉన్న గని 

Striving పోరాడే, ప్రయత్నంచేసే 

stroboscope (థమణ వేగమాపకం 

stroke విసరు, వేటు, అఘాతం 

strongly గట్టిగా, పకడ్బందీగా 

structural నిర్మాణ సంబంధమైన, వ్యవస్థీ 
కృత 

structuralism నిర్మాణ క్రమవాదం 

stubborn గట్టిపట్టుదల గల, మొండి, 
హఠంగల 

5426 గుర్రపుశాల, గుండీ, గుబ్బమేకు 

stud horse దాటించటానికి వాడే మేలు 
జాతి మగగుర్రం 

5020610 చిత్ర/ శిల్చ్పశాల 

5026) అధ్యయనం, అనుశీలనం 

stuffy వాయుప్రసారం కొరవడుతున్న, 
శ్వాసించడం కష్టమైన, చిరచిరలాడే 

stultify విసుగు కలిగించే, వ్యర్థంచేసే 

stumble తడబడు, తొట్రుపడు, తప్పు 
చేయు 

stumbling block అవరోధం, అడ్డంకి, 
అటకాయింపు 

stump మొద్దు, మోడు, మొండి 

stunted గిదసబారిన, ఎదగని 

stupor మైకం, స్తబ్ధత, మూర్చ 

sturdiness దార్భ్యం, శక్తిశారిత 

576 కంటికురుపు 

516 (భాషా)శైలి; పేరు, పద్ధతి, వైఖరి, 
తీరు 

5071122601 శైలీకరణ 

stylized శైలీకృత 

5671020201 లిఖితరూపం 

stylus రాసే పద్ధతి/ వస్తువు 

stymie నిస్సహాయ స్థితిలో పడవేయు, 
అడ్డంకులు కల్పించు 


suable దావా వేయతగిన 


suave మధురభాషి వినమ్రంగా ఉండే 
వ్యక్తి శాంతమైన, అనునయించే, శాంత 
పరచే, సుశీల 

sub-aerial ఉపవాయు, గాలికింద, 
భూమ్యుపరితలంపై సంభవించే 

subaltern తక్కువ పదవిలో ఉండే; కెప్టెన్‌ 
కంటే కింద పదవిలో ఉండే ఉద్యోగి 

sub-conjunctival కంటిపై పొరలోని 

sub-conscious ఉప చేతన/ అంతఃశ్చేత 
నలో ఉన్న 

sub-continent ఉపఖండం 

sub-culture ఉపసంస్కృతి 

subcutaneous అధశ్చర్శం, చర్మం కింది 
భాగం 

subject అలేఖ్య వస్తువు, అంశం, 
పాఠ్యాంశం, ముందస్తు పరీక్షల కోసం 
ఎంపిక చేసిన/ స్వచ్చందంగా ముందుకు 
వచ్చిన వ్యక్తి 

subjection లోబరుచుకోవడం, ఆధీనత 

subjective idealism ఆత్మాశ్రయ భావ 
వాదం 

subjectivity ఆత్మాశయత 

subjugate అణిచివేయు, జయించు, వశ 
పరచుకొను 

subjugation బానిసత్వం, దమం 

sub-lease కౌలుదారు మరొకరికి కౌలుకు 
ఇచ్చు 

sublimation ఉదాత్తత, ఉత్పతనం 

sublimity ఉదాత్తత 

sublingual నాలుక కింది 

submarine జలాంతర్గామి. > Canyon 
సముద్రంలోని లోతైన లోయ 

submerge నీటిలో ముంచు/ మునిగిపోవు 

submissive అణకువ గల, లొంగి ఉండే 

$ubMit లొంగు, లోబడు, సమర్పించు, 
దాఖలుచేయు 


sub-muscular 


382 suicide 





sub-muscular కండరాలకింది 

$uborn నేరానికి పురికొల్పు, తప్పుడు 
సాక్ష్యం చెప్పించు 

subrogate ప్రత్యామ్నాయంచేయు, బదిలీ 
చేయు 

subrogation రుణదాత బదిలీ/మార్చు 

subscribe చందాదారునిగా చేరడం, అంగీ 
కరించు, సంతకంచేయు 

subscriber చందాదారు, సమర్థకుడు 

subscription చందా, విరాళం (చెల్లింపు) 

subsequently పిమ్మట, అనంతరం 

subserve ఉపయోగపడు, సాధనమగు 

subservient పరాధీన; తాబేదారు 

subside నెమ్మదిపడు, సద్దుమణుగు, ఉపశ 
మించు, శాంతించు 

subsidence drowning భూమ్యవతరణం 

subsidiary అధీన, సహాయక. 
company అనుబంధ వ్యాపార సంస్థ 

9203916) సబ్సిడీ, రాయితీ, ధనసహాయం 

subsistence జీవనోపాధి, బతుకుతెరువు, 
మనోవృత్తి 

substance పదార్థం; సారం; సారాంశం, 
ద్రవ్యం 

substandard న్యూన ప్రమాణం, అప్రా 
మాణిక 

substantial గణనీయమైన, తగినంత, 
దృఢమైన, చాలినంత, అధిక, (ప్రధాన 

substantiate నిరూపించు, తగిన ఆధా 
రాలు చూపించు 

substantive విశేష్యం, సంజ్ఞ 

substitute ప్రత్యామ్నాయం, ప్రత్యా 
మ్నాయ/ బదులు వ్యక్తి, ప్రతిక్షేపం; ఒకరి 
బదులు వేరొకరు వచ్చు, మారుగాపెట్టు 

substractive system తీసివేత/ వ్యవకలన 
పద్ధతి 

50046 నిగూఢమైన, సూక్ష్మ, కపట, జిత్తుల 
మారి, కుటిల 


subtleties సూక్ష్మభేదాలు 


520160” సూక్ష్మభేదం, కాపట్యం, జిత్తుల 
మారితనం 

subtract వ్యవకలనంచేయు, తీసివేత 

subtraction వ్యవకలనం, తీసివేత 

subvention ఆర్థిక సహాయం 

subversion విధోహం, కూలదోయటం 

subvert నష్టపరచు, పాడుచేయు, కూల 
దోయు, నాశనంచేయు 

succeed సఫలమగు, ఉత్తరాధికారి అగు 

succession వారసత్వం, క్రమం, పరంపర 

succumb లొంగు, లోబడు, అణుగు, చని 
పోవు 

succour సహాయం, ముష్టిగా పెట్టే అన్నం 

5201 పీల్చు, తాగు, లాభంతీయు 

sucker పిలక మొలక 

suckling చనుపాలు ఇచ్చు 

sucrose సుక్రోజు, చక్కెర, చెరకు నుంచి 


తయారైన చక్కెర 
suction చూషణం, పీల్చుకొనటం, 
తాగటం 


sudden death (క్రీడల్లో) తక్షణ ఫలితం 

suddenly చివాలున, దిగ్గున, అకస్మాత్తుగా 

$ue వ్యాజ్యంవేయు, ప్రార్థించు 

suffering బాధ, వ్యధ, నలుగుడు 

suffocation శ్వాసను అడ్డగించు, గొంతు 
పట్టుకొను, అణచి పెట్టు 

suffrage ఎన్నిక/ ఓటు హక్కు 

suffragette స్త్రీల ఓటుహక్కు ఉద్యమ 
కారులు 

suffuse నింపు, ముంచెత్తు 

suggestively సూచనగా 

suicide ఆత్మహత్య. ltrUustic ~ తన 
సంఘం/ తన సమూహం మంచి కోసం 
ఒక వ్యక్తి తనను తాను చంపుకోవడం. 
“= anomi ఒక సమూహంలో ఇమడలేక 
ఒక వ్యక్తి చనిపోవడం 


suitability 383 


surrogate 





suitability పొంతన, పొందిక 

sullen వ్యాకులంగా ఉండే, చిరచిరలాడే, 
అకారణంగా కోపించే 

sulphur గంధకం 

98220014 శిఖరాగ్రం. - 7266778 శిఖరాగ్ర 
సమావేశం 

sumptuary అతివ్యయం నియంత్రించే 

sumptuously పరిపూర్ణ, దివ్య, సుఖప్రద 

5080-0202 ఆతపస్నానం 

sunday painter విలాస చిత్రకారుడు 

sunfast ఎండ మన్నిక 

sunhemp (bombay hemp) జనపనార 

sunset సూర్యాస్తమయం 

superannuation వయసు 
వార్ధక్యం 

500061 600166 అతి శీతలీకృత 

super cooling అతి శీతలీకరణం 

superego ఉపరిబోధాత్మ 


చెల్లటం, 


superrogatory కర్తవ్యాతీతమైన 

superfine మేలైన, గ్రేష్ట్రమైన, చాలాసున్నిత 
మైన 

superfluities అనావశ్యక ఆలోచనలు/ 
వస్తువులు 

superfluous అనావశ్యకమైన, అత్యధిక 

superimposition ఆధ్యారోపణ 

superior ఉత్కృష్ట, ఉన్నత, ఉచ్చ, మేలైన 

supermatism పారమ్యవాదం, పారమిత 
వాదం 

supermind అధిమనస్సు 

supernumerary సాధారణ సంఖ్య కంటె 
ఎక్కువ, నియమిత సంఖ్యను మించిన, 
సంఖ్యాధిక 

superposition అధిస్థాపనం 

super power అ(గరాజ్యం 

supersonic సూపర్‌సోనిక్‌, అతిధ్వానిక 

superstition మూఢవిశ్వాసం, భ్రమ 

supination ఉత్తాననం 


supine వెల్లకిలా పడుకోవడం, సోమరి 
అయిన, అలసటగల, మత్తుగా ఉన్న 
ఉత్తాన 

supplementary demand అనుబంధ 
పద్దు 

supply demand gap సరఫరా-గిరాకీల 
అంతరం 

support ఊత, ఆధారం, అండ, చేదండ; 
చేదోడు, అవలంబనం, ఆధారం, మద్దతు, 
దన్ను సహాయం, బలపరచు, సాయపడు 

supposition అంగీకృతాంశం, కల్పన, 
అనుమానం 

suppuration చీముపట్టడం 

supremacy ఆధిపత్యం, ప్రభుత్వం 

supremo అధినేత, (ప్రథముడు 

supression అణచివేత, తగ్గింపు 

surdity చెవిటితనం 

surface (ఉపరి)తలం, ఉపరిభాగం 

surface case విభక్తి 

surface structure ఉపరితల నిర్మాణం 

surface tension తలతన్యత 

surge ఉప్పొంగు; జనసమూహం, అల, 
కల్లోలం 

surmise ఊహ, భావన, అనుమానం 

surpass అధిగమించు, అతిక్రమించు 

Surplus మిగులు, అధికం, శేషం, అదనం 

surrealism అధివాస్తవికత 

surrealist అధివాస్తవికతావాది 

surrejoinder ప్రతివాదానికి సమాధానం 

surrender లొంగుబాటు. - value 
వదులుకొన్న విలువ 

surreptitious అక్రమమైన, రహస్యమైన, 
దొంగతనంగా, మోసగించి చేసిన 

surreptitiously రహస్యంగా, ప్రచ్చన్నంగా 

surrogate కృత్రిమ; ప్రత్యామ్నాయ; 
మారు. = 1707747 వేరొకరికి పిల్లల్ని 
కనిపెట్టే స్రీ 


surrounding 384 


symphony 





Surrounding చుట్టూ వ్యాపించిన, వ్యావ 
ర్తనం, పరిసర 

surveillance నిఘా 

surveyor సూత్రగ్రాహి 

susceptibility గ్రహణశీలత, సున్నితత్వం, 
వివశత 

suspense అనిశ్చిత స్థితి, ఉత్మంఠ 

suspicion సంశయం, అపనమ్మకం, అను 
మానం, సందేహం 

sustain తట్టుకోవడం, కొనసాగించడం 

sustenance నిలబడే, కొనసాగే, నిలదొక్కు 
కునే 

suture సూదనం, రెండు ఎముకలు కలిసే 
చోటు, చర్మం చేర్చికుట్టడం 

suzerainty అధిసత్తాకం, ఆధిపత్యం 

swab పత్తిమూట 

swallow భక్షించు, కబళించు, (దిగు 
మింగు; నీళ్ళు నములు, పూర్తిగా నమ్ము, 
ఆలోచనల్ని గొంతు దాటనివ్వకుండు. ా 
down దిగమింగు 

swamp చిత్తడినేల, తంపరభూమి 

swarm సమూహం, గుంపు; గుమిగూడు 

572)” ఊగిసలాట, డోలనం, పరిపాలన, 
ప్రఖ్యాతి, పలుకుబడి, ప్రభావం, అధి 
కారం; శాసనం; రాజ్యం; ముందు వెన 
కకు ఊగు, ఆడించు, తిప్పు 

57621 ఒట్టుపెట్టుకొను, ప్రమాణం చేయు 

sweat చెమట, పరిశ్రమ, చెమర్చు 

5760 మొత్తంగా గెలుచుకొను, శుభ్రం 
చేయు 

5766 012126 బత్తాయి 

sweet potato చిలగడదుంప, గనుసుగడ్డ 

57611 వాపు, పొంగు, ఉబ్బు 

swelling ఉబ్బరింత, వాపు 

sweltering ఉక్కగా ఉన్న ఉమ్మరంగా 
ఉన్న 


swerve దారితప్పు, చలనం, పధ భ్రష్టత 

Swift వేగంగల, తీవ్ర, సత్వర 

5౫14)? త్వరగా, సత్వరంగా 

swiftness వేగం, త్వరితత్వం 

5౫12 ఎక్కువ మొత్తంలో సేవించు 

57111 కడుగు 

swimming ఈత 

swindle కపటం, మోసం, దగా, వంచన, 
వంచించు, దగాచేయు, డబ్బుకాజేయు 

swindler మోసగాడు, దగాకోరు 

swine పంది, తుచ్చుడు 

97/15 సుడిగాలి, నీటిసుడి; సుళ్ళుతిరుగు, 
సుడులలో కొట్టుకొనిపోవు 

Swirling వేగంగా సుడులు తిరుగుతూ 
ప్రవహించటం 

sword bean తంబకాయ 

sycophancy ముఖస్తుతి; వ్యక్తి ఆరాధన 

sycophant చెంచా, తొత్తు, చాటుకారుడు, 
భజనపరుడు 

syllable అక్షరం, వర్ణం, పదాంశం 

syllabus పాఠ్యప్రణాళిక, విషయ 
సంగ్రహం 

syllogism న్యాయ (ప్రయోగం 

syllogize తర్మపద్ధతి ప్రయోగించు, తర్మ 
రూపంలో నిరూపించు 

symbiosis సహజీవనం 

symbol సంకేతం, చిహ్నం, లాంఛనం, 
గుర్తు, ప్రతీక 

symbolic ప్రతీకాత్మక, లాంఛనప్రాయ 

symbolism (పతీకవాదం 

symbolist పతీకాత్మక రచయిత 

symmetrical సుష్ణు 

symmetry సమరూపత, సౌష్టవం, సమ 
విభక్తాంగత్వం 

sympathy సానుభూతి, కనికరం, దయ 


symphony 385 


tactician 





symphony స్వరసమ్మేళనం 


5010051201 సదస్సు, గోష్టి, సమ్మేళనం 

symptom (వ్యాధి) లక్షణం, సూచన. 
latent ~ గుప్త లక్షణం 

symptomatology రోగలక్షణ శాస్త్రం 

synaeresis సంకోచం 

synarchy సహపాలనం 

sync జత కలవకపోవడం 

synchronic ఏక కాలిక 

synchronism సమవర్ణవాదం, సమకాలీ 
నత 

syncope మధ్య ధ్వనిలోపం; మూర్చ 

syndicalism శామిక సంఘ వాదం 

$71606 వ్యాధి లక్షణాల సమష్టిరూపం 

synergism యోగవాహకం 

Synergy సమష్టి/ సమన్విత చర్య 

syngenism కలిసి పెరగడం వల్ల ఏర్పడే 
ఐకమత్య భావం 

510610 month చాంద్రమాన మాసం 

synomosy రాజకీయ రహస్య సంఘం 

synonym సమానార్ధకం, పర్యాయపదం 


synopsis ముఖ్యవిషయసూచిక, 
సారాంశం; తాత్పర్యం 

synovial fluid సైనోవయల్‌ ద్రవం 

syntagma వ్యాకరణ బద్ధమైన మాటల 
కూర్చు 

syntagmatic సంయోజన పద్ధతి 

syntax వాక్యనిర్మాణం 

synthesis సంయోజనం, _ సంశ్లేషణ(౦), 
సమన్వయం 

synthetic కృత్రిమ, సంశ్లిష్ట, సంయోజిత. 
~ cubism సంయోజిత స్ట్థూలతావాదం 

Syphilis సవాయిరోగం, ఒక రకమైన సుఖ 
వ్యాధి 

syrian art సిరియా కళ 

systematic క్రమ పద్ధతిలో వర్గీకరణ 
ప్రకారం ఉండే/ నడిచే 

system పద్ధతి, విధానం, వ్యవస్థ 

systemic దైహిక 

systems approach వ్యవస్థా పద్ధతి, 
వ్యవస్థా దృక్పథం 

systole హృదయ ముకుళనం 


Tt 


tab చివర, కొన, కొస; నిఘా 

tabby గోధుమరంగు పిల్లి 

table పట్టిక, మేజాబల్ల, జాబితా 

table v. సభకు సమర్పించు, ఎదుటపడు 

tableau అద్భుత దృశ్యం; చిత్రం; నాటకం 

6201016 చిన్న వార్తాపత్రిక/ వస్తువు, చిన్న 
ఫలకం, మందు బిళ్ళ 

taboo నిషేధం, వెలి, బహిషారం; నిషే 
ధించు, వెలివేయు 

tabular చదునైన, సమతల, పట్టికారూపి 

tachograph వాహనాల ప్రయాణ దూర 
వేగాలను కొలిచే సాధనం 


tachycardia గుండె వేగంగా కొట్టు 
కోవడం 

tachyphagia చాలా వేగంగా తినడం 

tachypnoea వేగంగా ఊపిరిపీల్చడం 

tacit అప్రకటిత, మౌన, అనుక్త, చెప్పని, 
భావించిన 

taciturn మితభాషి 

tacky అనాహాదకర, దినాకర్షక, బంకగా 
ఉన్న 

tact ఉపాయం, సామర్థ్యం, లౌక్యం, నేర్చు 

tactician (యుద్ద్ధకళా) నిపుణుడు, చతు 
రుడు, నేర్పరి 


tactics 386 


tarsus 





tactics ఎత్తుగడలు, వ్యూహాలు, విన్యాస 
శాస్త్రం 


tactile స్పర్శసంబంధి 

taenia (tape worm) బద్దెపురుగు 

taeniacide బద్దెపురుగు మందు 

tag బూటుదారం; అడ్రసు రాసిన చీటి; 
జంతువు తోక; అనుబంధించడం, తాడు 
కట్టడం 

tail off క్రమంగా విలువ పడిపోవడం 

tailoring దర్గీపని 

taint కళంకం, మచ్చ 

take n. సినిమాలో ఒక షాట్‌, ఒకరోజు/ 
వారం/ నెలలో ఆర్జించిన మొత్తం 

take v. తీసుకొను, అందుకొను. “- 
charge of someone బాధ్యత/ నియం 
త్రణ తీసుకొను. ా 72/0 46060777 
పరిగణించు, అనుమతించు 

take home pay కోతలు పోను ఉద్యోగికి 
మిగిలే జీతం 

take off పైకగురు, చంపు, మొదలుపెట్టు, 
తగ్గించు, తొలగించు లాభాలు చవి 
చూడడం 

take over స్వాయత్తం చేసుకొను 

take over bid స్వాధీన ప్రయత్నం 

takeup the cudgels వ్యతిరేకించు, 
ధిక్కరించు 

takings అమ్మకాల నుంచి పొందిన 
ఆదాయం 

talc భృంగ శిల, కాకి బంగారం, (అలం 
కారానికి వాడే) చూర్ణం/ పొడి 

tale కథ, వృత్తాంతం 

taleb (అరబ్బుల్లో) రుషి/ జ్ఞాని 

talipes కుంటిపాదం 

talisman రక్షరేకు, తాయెత్తు 

talkativeness వాచాలత్వం, వాగుడు 

talk therapy వాగ్వైద్యం 


tally సరిపడు, అనుగుణంగా ఉండు, 
ఒప్పు; ఖాతా, జమాఖర్చుల పుస్తకం 

talus పాదంలోని ఎముక 

tamarind sprout చింత చిగురు 

tame లొంగదీయు, మచ్చికచేయు 

tamper కమంగా సవరించు, కలుగచేసు 
కొను, లంచమిచ్చు, సాక్ష్యంమార్చు 

tandem సామరస్యంగా, కలిసికట్టుగా 

tangentially అడ్డగోలుగా, అసందర్భంగా 

tangible ప్రత్యక్ష గ్రాహ్య. M net wంrth 
కనిపించే నికర విలువ 

tangible assets కనిపించే ఆస్తులు 

tannery తోళ్ళ గోదాం, చర్మకారణం 

tantalise ఆశపెట్టి వేధించు/ బాధించు 

tantamount సమానమైన, తుల్య 

tantophony ధ్వని పునరావృత్తి 

tap కుళాయి, చిటికె, వినియోగించు, నగ 
దుగా మార్చు; సిద్ధంగా ఉన్న నిర్ణీత రేటు 
పొందదగిన, గిట్టుబాటయిన, _ మెల్లగా 
తట్టు 

taphonomy మరణానంతర సంభవాధ్య 
యనం 

tare వాహనం/ వాహిక బరువు, పడికట్టు, 
తారం 

target లక్ష్యం, ఉద్దేశం, గురి, ఉద్దిష్ట 
వర్గం. -= c౯0mMpany కొనదల్బుకున్న 
కంపెనీ. ~ group ఉద్దిష్ట వర్గం 

tariff పన్నుల విధానం; సుంకం, నిర్ణీత 
ధరల పట్టిక 

tarn కొండమీద కొలను చిన్న పర్వత 
సరస్సు 

tarnish హరించు, కళంకం, మచ్చ, 
చెరుపు, నష్టం; ప్రకాశం తగ్గించు 

tarry ఎదురుచూచు, ఆలస్యంచేయు, ఆగు 

tarsel చీలమండ సంబంధమైన 

tarsus చీలమండ 


taste 


387 teeny 





taste రుచి, అభిరుచి 

tastebud స్వాదాంకురం, రుచి బుడిపె 

tattoomark పచ్చబొట్టు 

tatty దురవస్థ 

taunt ఎత్తిపొడుపు, 
నిందించు, అధిక్షేపించు 

taut గట్టిగా లాగిన 

tautological పునరుక్త 

tawdry చౌకబారు, డాబయిన 

tax పన్ను - allowance పన్ను మినహా 
యింపు 

taxable income పన్ను పరిధిలోకి వచ్చే 
ఆదాయం 


రెచ్చగొట్టడం, 


taxation పన్నుల విధానం/ విధింపు 

tax bracket పన్ను పరిధి 

tax break పన్ను తగ్గింపు/ రాయితీ 

tax burden పన్నుల భారం 

tax collector పన్ను వసూలుదారు 

tax deductible పనులో మినహాయింపు 
పొందగల 

tax evasion పన్నుల ఎగవేత 

tax exemption పన్నులో మినహాయింపు 

tax exile పన్ను తప్పించుకోడానికి పరాయి 
దేశంలో నివసించే ధనవంతుడు 

tax free పన్నులేని, పన్ను వర్తించని 

tax haven తక్కువ పన్నులున్న దేశం 

tax holiday పన్ను విరామం 

taxidermy చనిపోయిన జంతువులలో గడ్డి 
కూరి అలంకరణ వస్తువు చేయడం 

taxing కష్టంతో కూడిన, బాధాకర 

tax inspective పన్ను తగ్గింపు 

tax inspector పన్ను వసూలు పర్య 
వేక్షకుడు 

tax 10ss పన్ను చెల్లింపుతెచ్చే నష్టం 

taxonomy వర్గీకరణ శాస్త్రం 

tax payer పన్ను చెల్లించే వ్యక్తి 


tax provision పన్నుల కేటాయింపు 

tax relief పన్ను మినహాయింపు, పన్ను 
తగ్గింపు 

tax shelter పన్నుల నుంచి రక్షణ 

tax threshold పన్నుపడే ఆదాయస్థాయి 

tax year పన్ను విధింపు సంవత్సరం 


teacher ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, 
అధ్యాపకుడు, గురువు, బోధకుడు 

team జట్టు, సముదాయం 

tear కన్నీటి చుక్క చిరుగు, చించు, చీల్చు, 
లోతుగా కోయు 

teargas బాష్పవాయువు 

tearing చించే, చీల్చే, విడతీసే, పగలగొట్టి 

tease విసిగించు, వేధించు, నడిపించు, 
యాతనపెట్టు 

teaser చిక్నుపశ కఠిన సమస్య 

teasing వేధింపు, విసిగింపు 

teat చనుమొన, చూచుకం 

teats పాలపీక, రబ్బరుపీక 

technical సాంకేతిక, పారిభాషిక, యంత్ర 
సంబంధి. ~ (077౭0707 సాంకేతిక 
(మైన) సవరణ. f determinism 
యంత్ర నిర్దాయక వాదం. ణా 
illustrator సాంకేతిక వ్యాకర్త 
mastery సాంకేతిక కుశలత 

technique సాంకేతికత, సాంకేతిక ప్రక్రియ 

technocracy సాంకేతిక నిపుణస్వామ్యం 

technocrat సాంకేతిక నిపుణుడు 


technology సాంకేతిక పరిజ్ఞానం/ 
విజ్ఞానం 

technology transfer సాంకేతిక పరి 
జ్ఞానం బదిలీ 


tedious విసుగు పుట్టించే, దుర్భర 
tee గోల్ఫ్‌ బంతిని ఉంచే ఊతం 
teeing off గోల్ఫ్‌ ఆట ప్రారంభించు 
teeny అతి చిన్న 


teeter 388 


tenure 





teeter పడేలాగ ఉన్న 

teeth పళ్లు. canine ~ కోర పళ్లు. 
decayed ~ పుచ్చు పళ్లు. YnNCIsor ~ 
కత్తెర పళ్లు. ilk > పాల పళ్లు. Molar 
గా దవడ పళ్లు, నమిలే దంతాలు. 


premolar ~ పక్క పళ్లు. 1౪౫407 ~ 


జ్ఞానదంతాలు 

teething పళ్లు మొలవడం. M (rouble 
బాలారిష్టాలు 

teetotaller మత్తు పదార్థాలకు దూరంగా 
ఉన్న వ్యక్తి 

tegulicolous ఇంటిపైకప్పు పెంకులపై 
పెరిగే 

teknonymy సంకేతిక సంబోధన, తల్లి 
దండ్రులను పిల్లల ద్వారా పిలిచే ఆచారం 

telecommunication దూర(ప్రసారం/ 
ప్రసారణం 

telemetry అంతరిక్ష వాహన నియంత్రణ 
విధానం 

teleolith ఆలోచనాత్మకంగా చెక్కిన జీవా 
కృతి 

teleology లక్ష్యాత్మకవాదం 

telepathy దూర సంభాషణ/ సంవాదం, 
దూర శ్రవణం 

telescope దూరదర్శిని 

telluric భూమికి సంబంధించిన 

telophase అంత్యదశ 

temerity తెగువ, ధైర్యం, తెంపరితనం 

temp తాత్మాలిక ఉద్యోగి, తాత్మాలిక 
కార్యదర్శి 

temparate సమశీతోష్ట, మితపాయి/ భోగి 

temper స్వభావం, ప్రకృతి; కోపం, 
శాంతం, పదును; పదును పెట్టు 

temperament గుణం, స్వభావం, 
వ్యక్తిత్వం 

temperance మితవర్తన, నిగహం 


temperature ఉష్ణగత 

tempest తుపాను 

tempestuous గాఢథావావేశం గల, అల్ల 
కల్లోలమైన 

temporal ఐహిక, లౌకిక, తత్మాల 

tenable వహించదగిన, సమర్థనీయ 

tenacious దృఢ సంకల్పంగల 

tenacity గట్టిపట్టుదల, దృఢత్వం 

tenancy కౌలు(దారీ హక్కు, అద్దె ఏర్పాటు 

tenant కౌల్లారు, కిరాయికి/ అద్దెకు తీసు 
కున్న వ్యక్తి/ సంస్థ 

tendency ధోరణి, ప్రవృత్తి, ప్రవణత, 
ఉద్దేశం 

tender మృదుల, సుకుమార, లేత, సమ 
ర్పించు, ఇచ్చు 

tenderness మెత్తదనం, మృదులత, సౌకు 
మార్యం 

tendon స్నాయువు 

tenement వాసస్థలం, కాలుభూమి, అద్దె 
ఇల్లు , ఆస్తి 

tenesmus తీవ్రమైన బాధతో కూడిన 
మలవిసర్జన 

tenet సూత్రం, నియమం, నిబంధన, 
సిద్ధాంతం 

tenners పదులు, పరకలు 

tenor మధ్యస్వరం, క్రమం, అన్వయం, 
ప్రవాహం 

tense ఉద్విగ్నమైన, ఉద్రిక్తమైన కాల 
(బోధక)ం; పట్టుగా ఉండే, బిగిసిన 

tension బిగువు, ఆందోళన, ఉద్రిక్తత 

tentacle స్పర్శాంగం, తంతువు; అదృశ్య 
హస్తం 

tentative తాత్మాలిక, (ప్రాయోగిక, పరీక్షా 
ర్థక 

tenterhook అర్థంకానిస్థితి, అయోమయం 

tenure (పదవీ) కాలం; పరిమితి; గడువు 


tephrochronology 


389 theocratic state 





tephrochronology అగ్నిపర్వతాల 
బూడిద పొరలను బట్టి కాలాన్ని నిర్ణ 
యించే శాస్త్రం 

tepid గోరువెచ్చని 

teratology (సరిగా ఏర్పడని) గర్భస్థ శిశు 
శాస్త్రం 

tercentenary త్రిశతాప్టీ 

term n. కాలం, గడువు, అవధి, పరిభాష, 
శబ్దం. long ~ దీర్హకాలిక. short ~ 
స్వల్పకాలిక 

term v. షరతు విధించు, పేర్కొను 

term deposit నిర్ణీత కాలానికి స్వీకరించే 
ధరావతు/ నిక్షేపం 

terminable సమాప్తిచేయదగిన 

terminal Sogs. ~ bonus బీమా మొత్తా 
నికి అధికంగా పాలసీదారుడికి ఇచ్చే 
డబ్బు. ా bud అగ్ర కోరకం : కొమ్మ 
చివరి మొగ్గ. = 6478 అవసానదశలో 
చికిత్స. ా figure అగ్ర మూర్తిక 

termination ఉద్వాసన, బర్తరఫ్‌, 
ముగింపు 

terminology పరిభాష 

terminus గమ్యస్థానం 

termite చెద(లు) 

terms షరతులు, నిబంధనలు 

ternery త్రికం 

terrace మిద్దె, డాబా, ఎత్తైన సమషప్రదేశం, 
అంతరం, మెట్లవలె కట్టిన ముడి, దళం 

terrain భూమి, మైదానం 

terra nova కొత్తభూమి 

rerrestrial స్థలజం, భౌమిక నేలమీద 
పుట్టి పెరిగే 

terrified భయపడ్డ, ఠారెత్తిన 

terror భీతి, భయం (కావణం) 

terrorised భయవిహ్వలిత 

tertian పతి మూడు రోజులకు వచ్చే 


tertiary మూడో. ా ౭70 మూడో మహా 
యుగం 


testament విల్లు, వీలునామా, బైబిల్లో 
భాగం 

testate మరణశాసనం/ వీలునామా రాసిన 

test care నిదర్భన రూపకవ్యాజ్యం 

testify సాక్ష్యమిచ్చు, నిరూపించు, ప్రమా 
ణితంచేయు 

testimonial యోగ్యతాపత్రం 

testimony వాజ్మూలం, ప్రకటన, నివేదన, 
ప్రమాణం 

testis వృషణం 

test market పరీక్షార్థం అమ్మే పరిమిత 
ప్రాంతం 

tetanus ధనుర్వాతం. neonatal ~ 
అప్పుడే పుట్టిన బిడ్డల్లో ధనుర్వాతం 

tetchy కోపదారి 

text మూల(గంథం, పాఠ్యం, వాచకం. ౫ 
book పాఠ్య పుస్తకం 

textile industry జౌళి పరిశ్రమ 

textual criticism పాఠ్య విమర్శ, పాఠాం 
తర పరిశీలన 

texture నేత అల్లిక, నిర్మాణం, ఉపరితలం, 
పైభాగం, ఆకృతి, ఆకారం 

thalamus పుష్పాసనం, పర్యంక (దేశుం 

thalassaemic సముద్ర సంబంధి, అంగ 
భేద రహిత ఉద్భిజాలు 

thanatopsy శవపరీక్ష 

thatched house పూరిగుడిసె 

thaw కరిగించు, వెచ్చబర్చు, చల్లదనం 
తగ్గించు 

theme ఇతివృత్తం, వస్తువు 

theocracy మతరాజ్యవ్యవస్థ, బహుదేవతా 
రాధనం 

theocratic state మతాధికారిపాలిత 

రాజ్యం 


theogony 390 


thrive 





theogony దేవతా వంశావళి 

౧౦0120” కన్పించని దేవుడి ఆరాధన 

theology స్తవ ధర్మశాస్త్రం, వేదాంత 
శాస్త్రం 

theomachy దేవుళ్ళకు వ్యతిరేకమైన 

theomania తనను తాను దేవుడిగా 
భావించుకోవడం 

theophagy దేవుణ్ణి ఆవాహన చేసే విధం 

theophany దివ్యజ్ఞానం 

theoretical సైద్ధాంతిక, సిద్ధాంతపరమైన. 
~ method సైద్ధాంతిక పద్దతి 

theoretician సిద్ధాంతకర్త 

theoretically సిద్ధాంతపరంగా 

theory సిద్ధాంతం, వాదం. ~ Of innate 
ideas ఆంతర భావ సిద్ధాంతం. ~ of 
conscience అంతరాత్మ సిద్దాంతం. స 


of plurality of causes కారణబహుత్వ 


సిద్ధాంతం 

౧000001021 society దివ్యజ్ఞాన 
సమాజం 

theosophy దివ్యజ్ఞానం, ఈశ్వరజ్ఞానం, 
మతధర్శ్మశాస్త్రం 


therapeutics చికిత్సాధ్యయనం, చికిత్సా 
శాస్త్రం 

therapist చికిత్సకుడు. ం౯Cupational ~ 
వృత్తి చికిత్సకుడు. ౨7౭౭6 - వాక్చికిత్స 
కుడు 

theriomorphic జంతుదేవతాక 

thermal elecricity తాపవిద్యుత్తు 

thermodynamics ఉష్ణగతికశాస్త్రం 

thermometer తాపక్రమమాని, ఉష్ణ 
మాపకం 

thermophile ఎక్కువ ఉష్ణోగ్రతల్లో పెరిగే 

therology క్షీరదాధ్యయన శాస్త్రం 

thesaurus పదకోశం, నానార్థ పద నిఘం 


టువు 


thesis సిద్ధాంతం, ప్రతిపాదన 

thickener సాంద్రకారి 

thickskinned మొద్దు, 
ముతక 

thigmotropism స్పర్శాప్రతిస్పందన 

thimble బొటనవేలి తొడుగు 

thin పల్చని; సన్నని, బలహీన, దుర్చల. - 
capitalisation తక్కువ వాటాలు కలిగి 
ఉండడం 

thinner పల్చని 


బండబారిన, 


thinning కలుపుతీత 

thiobios మడ్డిపై ఆధారపడి బతికే జీవి 

third line forcing కోరని వస్తువులను 
అంటగట్టడం, బలవంతంగా కొని 
పించడం 

third market బయట అమ్మకాలు జరిపే 
విపణి 

third party తృతీయ పక్షం, అన్యవ్యక్తి 

third person narrative (పథమ పురుష 
కథనం 

third world తృతీయ ప్రపంచం 

thoracic వక్షస్సంబంధి 

thoracotomy వక్షచ్భేదన 

thorax ఉదరం, ఛాతీ, రొమ్ము 

thorough fare రహదారి 

thought ఆలోచన, తలపు 

thoughtfully సాలోచనగా 

thrash చితకబాదు 

three dimensional త్రిమితీయ 

threshing నూర్చిడి 

threshold ప్రవేశమార్గం, వాకిలి, గుమ్మం, 
సింహద్వారం, ప్రభావసీమ. ా €ff౭Ct 
ప్రచారార్భాటం 

thrift పొదుపరితనం, మితవ్యయం 

thrifty పొదుపైన 

thrive అభివృద్ధిచెందు, 
పెరుగు 


గెలుపొందు, 


throbbing 


391 toll 





throbbing స్పందనం 

thrombosis రక్తం గడ్డకట్టుకపోవడం 

throng జనసమూహం; గుమికూడు 

throttle గొంతు నులిమి చంపు, (వాహ 
నంలో) ఇంధనం సరఫరా పెంచు 

thrust ఒత్తిడి, పీడనం, పోటు 

thug భయంకర దుర్జనుడు 

thump ముష్టిఘాతం 

thunder ఉరుము, గర్జన. ~ bolt పిడుగు 

thundering బలమైన 

thunder struck అవాక్కయిన, ఆశ్చర్య 
చకిత, స్తంభీభూత 

thwack శబ్దం వచ్చేటట్లు కొట్టే దెబ్బ 

thwart అద్దుకొను, నిరోధించు, ఆపు 

thymus gland బాల (గ్రంథి 

tickle చక్కిలిగింత, కితకిత 

౪621 ఆటుపోట్లుండే. ా wa[Er5 సముద్రపు 
పోటు నీళ్ళు, ఉప్పెన నీరు 

tide అల; సముద్రపు పోటు; జయం 
సాధించు, దాటు 

tidings వార్త, సమాచారం 

tidy చకృబెట్టు, సర్దు, బాగుచేయు 

tie ముడి బంధం, సమానత్వం, సమసంఖ్య 

tie up వ్యాపార సంధానం చేసుకోవడం, 
ఒప్పందం చేసుకోవడం 

tiff (ఆత్మీయుల మధ్య) చిన్న తగవు 

tillage సాగుబడి, దుక్కి దున్నడం 

tillering దుక్కిదున్నడం, సాగుచెయ్యడం 

time కాలం, సమయం, యుగం, గడువు, 
ఏలుబడి, వ్యవధి 

timid పిరికి, దుర్చల 

timidity పిరికితనం, భీరుత్వం 

timidness పిరికితనం, దుర్చలత 

timorous పిరికి, భయపడే 

tinge లేతరంగు, చాయ; ప్రభావితంచేయు, 
కొద్దిగా రంగు అద్దు/ చేర్చు 


tint లేతరంగు, లేజాయ, స్వల్పవర్ణభేదం 
tinted లేతరంగుగల 


tiny చిన్ని 

tip మొన, కొన, అ(గం, శిఖరం; బహు 
మతి, సంకేతం 

tipple సారా అలవాటుగా తాగు 

tipsy కైపెక్కిన, తూలుతున్న 

tiptoe బొటన వేలిపై నడుచు; పిల్లి 
నడకతో; జాగరూక 

tirade నిందారోపణ, దూషణ పరంపర, 
దుష్ప్రచారం 

tissue కణజాలం, ధాతువు. ా grafting 
కణజాలం మార్చిడి/ అంటుగట్టడం 

titan అతిమానుషమైన ఆకృతి, బుద్ది శక్తి 
ఉన్న వ్యక్తి; దానవుడు 

titchy అతిచిన్న 

titilating ఉత్సాహపరచు, ఉద్రేకపరచు 

title శీర్షిక బిరుదు, హక్కు అధికార 
పత్రం 

titter విడియపడుతూ నవ్వు 

tittle tattle పిచ్చాపాటీ 

titular నామమాత్ర 

tizzy అనవసరంగా ఆతురపడ్డ 

toad చిరుకప్ప 

tod ఏకాంతమైన 

toddle తప్పటడుగు వేసే 

toddler పసిబిడ్డ 

toddy tapper (కల్లుగీత కార్మికుడు 

togged సందర్భోచిత వస్త్రధారణ 

toil పరిశ్రమించు, కష్టపడు 

toilet అలంకరణ, ప్రసాధనం, స్నానాలగది 

token లాంఛనం; గుర్తు, చిహ్నం 

tolerable సహించదగిన, సహ్య 

tolerance సహనం 

toll సుంకం, పన్ను శుల్కం, నష్టం; గంట 
మోగించు, ఘంటానాదంచేయు 


tomb 392 


touch stone 





tomb గోరి, సమాధి 

tomentose ఊలుతో/ మెత్తని బొచ్చుతో 
కప్పిన 

tomfoolery మొరటు ప్రవర్తన, తుంటరి 
పని 


tomography త్రిమితీయ కణజాల దర్భని 

tomtomming దండోరా వేయటం 

tone స్వరం, గొంతు, కంఠధ్వని; గొంతు 
కలుపు, స్థాయిపెంచు, వర్ణస్థాయి 

toning down స్థాయాకరణం / స్థాయి 
తగ్గింపు 

tonsured గుండు 
ముండనం 

tooth దళ్ళు, పన్ను 

toothy పళ్ళని కనిపించేట్లుగా 

tootle నిదానంగా, మంద్రస్వరంతో 

topaz గోమేధికం, పుష్యరాగం 

tope బౌద్దస్థూపం (అగ్రభాగం); అల 
వాటుగా మద్యం తాగు 

topia వన చిత్రం 

topic (చర్చావిషయం, అంశం, (ప్రకరణం 

topical సమయోచిత, నొప్పి ఉన్నచోట. ౫ 
application పైపూత, మొక్కలపై మందు 
చల్లడం 

topographic స్థలవర్ణనాత్మక. ~ art స్థల 
వర్ణన కళ. f landscape స్థల వర్ణ 
నాత్మక/ ప్రకృతి దృశ్యం 

topography స్థలాకృతి, స్థలవర్ణన (శాస్త్రం) 


గీయడం, శిరో 


toponomasiology స్థలనామ శాస్త్రం 

toponym స్థలనామం 

topple పడగొట్టు, కూల్చు 

topsoil పంట భూమి; వ్యవసాయానికి / 
దున్నడానికి అనువైన నేల 

topsy turvy బోలా, గందరగోళం, ఎగుడు 
దిగుడు 

torch n. దివిటీ, దీపిక 


torch v. దహనం చేయు 
torment 

వేధించు 
tormentor శారీరకంగా, మానసికంగా 


హింసించు, సతాయించు, 


హింసించే వ్యక్తి 
tornado ఉత్తర అమెరికాలో, పశ్చిమ 
ఆఫ్రికాలో వచ్చే భయంకర తుపాను 
torpid బద్దకంగా ఉండు 
torso మొండెం, కంబంధం: 
తక్కిన అవయవాలు 
మొండెంగా ఉండే శిల్పం 
tortious act అపచారం, అపకృత్య చర్య 
torts వ్యావహారిక అపకృత్యాలు 
torture చిత్రహింస, కష్టపెట్టు 
total cost మొత్తం వ్యయం 
totalitarianism నిరంకుశత్వం 
totallitarian నియంతృత్వ / నిరంకుశ 
totally పూర్తిగా, సుతరామూ 
totem గణచిహ్నం, కుల చిహ్నం, గోత్రం 
totter చెత్తకుండీలు వెదికే వ్యక్తి 
touch స్పర్శనం, సంస్పర్శ 


శిరస్సు, 
లేకుండా 


touched grains బూజుపట్టిన ధాన్యాలు 

touch screen వీడియోకాన్ఫరెన్స్‌ విధానం 
మాదిరిగానే ప్రజలకు అవసరమైన సమా 
చారం కంప్యూటర్‌ తెరపైన చూసుకొనే 
వీలుండే “కంప్యూటర్‌ కియోనిక్స్‌” విధా 
నంలో కంప్యూటర్‌ తెరను టచ్‌ సీన్‌ 
అంటారు. ప్రభుత్వ సమాచారాన్ని అంతా 
కంప్యూటర్‌లో క్రోడీకరిస్తారు. ఆ సీన్‌ను 
ముట్టుకున్న వెంటనే అందులో ఉన్న 
సమాచారానికి సంబంధించి తెరపై 
ఇండెక్స్‌ వస్తుంది. ఆ ఇండెక్స్‌ ప్రకారం 
అవసరమైన సమాచారం ఉండే 
ప్రాంతంలో వేలితో తాకితే చాలు సంబం 
ధిత సమాచారం తెరపై దర్శనమిస్తుంది 

touch stone గీటురాయి 


touch wood 


393 tranquility 





touch wood సుభిక్ష వాతావరణం: ఇద్దరికి 
అనుకోకుండా అకస్మాత్తుగా ఒకే మాట 
నోటినుండి వెలువడితే ఆ విధంగా 
చెప్పిన దానికి ఏమి చెద్దజరక్కుండా 
ఉండేదానికి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు 
touch wood అని చెప్తారు. ఒక చెక్కను 
ముట్టుకొని చెప్తారు 

toughness పటిమ, గట్టిదనం 

tout మాయమాటలు చెప్పి అమ్మజూపు; 
ఒకదాన్ని గురించి మంచిదని చెప్పి నమ్మ 
బలుకు; బ్లాకులో టిక్కట్లు అమ్ము; వ్యాపా 
రాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయ 
త్నించు; అనధికారికంగాను, బ్లాకులోను 
టిక్కట్లు వంటివి అమ్మేవారు 

tow ఈడ్బుకుపోవు 

towage ఈడ్చుకుపోవడానికి ఇచ్చేకూలి 

tower గోపురం, బురుజు 

toxemia మత్తుపదార్థాల సేవనం ద్వారా 
రక్తంలో కలిగే స్థితి 

toxicology విషపదార్ధాలు, మత్తు పదార్ద్ధా 
లను గురించి తెలిపే శాస్త్రం 

toxin విషం 

trace జాడ, అనులేఖనం 

tracing అనులేఖనం, జాడతీయటం 

track పరుగు పందాల్లో అథెట్లు అనుస 
రించే మార్గం, రైలుమార్గం 

tractate చిన్న పుస్తకం 

traction కర్షణం, లాగుడు; ఒక రకమైన 
రవాణా విధానం: దీన్ని పెంపుడు జంతు 
వులను వస్తువులను మోయడానికి ఉప 
యోగిస్తారు 

traction fissure లాగుడు నెరియ 

trade వాణిజ్యం, చెల్లుబాటు కావడం, 
అమ్ముడు పోవడం, వర్తకం. - 41077 
వాణిజ్య లోటు: విదేశాలకు ఎగుమతులు, 


విదేశాల నుంచి దిగుమతుల మధ్య గల 
తేడా. > fir వాణిజ్య ప్రదర్శన. ౫ 
gap వాణిజ్యంలో తేడా, ముఖ్యంగా ఎగు 
మతులు దిగుమతుల మధ్య ఉన్న తేడా. 
~ mark వ్యాపార చిహ్నం, అంకనం, 
గుర్తు, చిహ్నం: ఉత్పాదక సంస్థ ప్రత్యేక 
తను తెలిపేగుర్తు, ఒక ఉత్పాదక సంస్థ 
తన ఉత్పత్తులపై ఉంచే ప్రత్యేక చిహ్నం. 
~ risk వర్తకనష్టపూచీ. ~ union కర్మిక 
సంఘం. f 7774 వ్యాపార పవనాలు, 
ఉష్ణ మండలంలో భూమధ్య రేఖవైపు వీచే 
పవనాలు 

tradition సంప్రదాయం, ఆచారం 

traditional పరంపరాగత, సనాతన, 
సాంప్రదాయిక 

traditionalism సం(పదాయవాదం 

traduce (ఒక వ్యక్తికి వ్యతిరేకంగా) కథలు 
చెప్పి అపకీర్తి కలగజేయడం, నిందించు, 
అపఖ్యాతి పాలుచేయు, బుద్ధిపూర్వకంగా 
(ఇతరులపై) చెడుగా చెప్పు 

trafficker వర్తకం, సరుకులు రవాణా 
చేసే వ్యక్తి 

tragedy విషాదభరిత, విషాదాంత 
నాటకం, నవల ఇతర కళారూపం 

trail n. జాడ 

trail v. వెంటాడు, ఈడ్చుకునిపోవు 

training శీక్షణ ఇచ్చు 

trait విశిష్టలక్షణం, విశిష్టగుణం 

traitor వంచించేవాడు, విద్రోహి, దేశ 
ద్రోహి 

tramp n. దేశదిమ్మరి, 
పాదయాత్ర 

tramp v. తొక్కు తిరుగు, నడిచిపోవు 

trample కాలికిందతొక్కు అణగదొక్కు 

tranquility ప్రశాంతత, శమం, శమనం, 
శాంతం, శాంతి 


తిరుగుబోతు, 


tranquilizer 394 


translation 





tranquilizer మత్తుపదార్థాలు: బాధల 
నుండి ఉపశమనానికి నరాలను ప్రశాం 
తంగా ఉంచేందుకు ఉపయోగించే పదా 
ర్థాలు 

transact నిర్వహించు, నడిపించు 

transaction లావాదేవీ, పరస్పర విని 
మయం, బేరం: ద్రవ్యం లేదా ద్రవ్యేతర 
సాధనాలు ఒక పక్షం నుంచి మరో 
పక్షానికి మారడం 

transactions లావాదేవీలు 

transcend అతీంద్రియ 

transcendental అతీంద్రియ, పార 
మార్ధిక. ~ idealism అతీంద్రయ భావ 
వాదం. ~ principles అతీతక 
సూత్రాలు: అనుభవ ప్రపంచపరిమితు 
లను దాటి ఉపయుక్తమయ్యే సూత్రాలు. 
~ sense పారమార్ధికదృష్టి 

€౫050గ్ర€రాతప్రతి, కోర్టు మొ! వాటిలో 
ఉన్న ప్రతికి నకలు, లిపిబద్ధ 

transcription ప్రతిలేఖనం: ఒక భాష 
లోని పదాల ఉచ్చారణను దృష్టిలో పెట్టు 
కొని మరొక భాషలో వాటిని రాయడం 

transfer పరివర్తన, బదిలీ 

transferred epithet పరివర్తిత విశే 
షణం. అసలు పదానికి బదులు సంబం 
ధిత పదానికి వాడే విశేషణం 

transformation పరిణామం, రూపాం 
తరణ, రూపాంతరీకరణ; మార్చు: భాషా 
శాస్త్రంలో ఒక నిర్మాణాన్ని మరొక నిర్మా 
ణంగా పరివర్తింపజేసే పద్ధతి. భిన్నగాథల 
మధ్యన మూలాంశంలో ఉన్న ఏకత్వాన్ని 
చూపించడానికి ఈ పద్ధతిని జానపద 
విజ్ఞానంలో కూడా వాడతారు 

transfuse మార్చిడి (ఒకరినుంచి ఒకరికి 
మార్చు) 

transgenic animals మామూలుగా తమ 


జాతికి ఉండే గుణగణాలకు తోడుగా 
కొన్ని అదనపు ప్రత్యేకతలను జన్యు 


మార్పిడి ప్రక్రియ వల్ల 
జంతువు 

transgenics జన్యుశాస్త్రంలోని అధునాతన 
విభాగం: వేరే (ప్రజాతి నుంచి వేరుచేసి 
వృద్ధిచేసిన జన్యు అంశాన్ని (డిఎన్‌ఎను) 
వేరొక ప్రజాతికి చెందిన జీవి పిండంలోకి 
పంపి సంకర జాతిని అభివృద్ధి చెందించే 
శాస్త్రం. ఫలితంగా అభివృద్ధి చెందే జీవి 
జన్యుపదార్ధంలో పరాయి. జన్యువులు 
కూడా చేరే అవకాశం ఉండడంతో, ఆ 
జీవిలో కొత్త లక్షణాలు వ్యక్తం కావచ్చు 

2052165 అతిక్రమించు 


కలిగించిన 


transgression ఉల్లంఘన; అతిక్రమణ, 
అతిక్రమం 

transgressor ఉల్లంఘించిన వ్యక్తి; అతిక్ర 
మించిన వ్యక్తి 

trans humance పచ్చికాన్వేషణ, రుతు 
ప్రవాసం; రుతువుల మార్చుకు అను 
గుణంగా పశువుల కాపరి తన (ప్రదేశా 
లను మార్చడం, దేశ దిమ్మరి వలెకాక 
ఈతనికి రెండు నివాసాలు (వేసవిలో ఒక 
చోట, శీతాకాలంలో ఒకచోట) ఉంటాయి 

transience మన్నికలేని, తాత్మాలికం, 
ఆపద్ధర్మం 

transient కణభంగుర, స్వల్పకాల 

transit రవాణాయాక్ర, ప్రయాణం 

transition సంధి(కాలం), మార్చు, సండ్ర 
మణ 

transitional సంధికాలిక, స్థిత్యంతరిత 

transitive realtion అవస్థాంతర ప్రాప్తి 
సంబంధం 

transitory అశాశ్వతమైన, 
సంధికాలిక 

translation అనువాదం, భాషాంతరీకరణ 


తాత్మాలిక స 


transliteration 


395 trident 





transliteration లిప్యంతరీకరణం 


translocation స్థానాంతరణం 

translucence కాంతి సారకత 

translucent అపారదర్శక 

transmit ప్రసారం చేయు, పంపు 

transmitted light (పసారిత కాంతి 

transmutation రూపపరివర్తన, తత్తాం 
తరణ 

transmute రూపంమార్చు, మరో పదా 
ర్భంగా మార్చు 

transparency పారదర్శకత 

transparent పారదర్శకమైన, దాపరికం 
లేని, స్వచ్చమైన 

transplantation తిరగనాటడం, 
ఊద్చులు, ప్రతిరూపణ (0) 

transport రవాణా, వాహనం; పంపు, 
చేర్చు 

transportation రవాణా చేయడం; దేశాం 
తరం పంపడం, దేశబహిష్కరణ 

transpose స్థానాంతరంచేయు, (స్థానం) 
మార్చు 

transverse అడ్డంగా ఉన్న తిర్యక్‌ 

2097646901 పరలింగ వేషధారణ, 
లైంగిక పరివర్తన 

trash పిప్పి, తుక్క దూగర 

trauma అఘాతం, గాయం 

traumatic బాధాకరమైన 

traveller పథికుడు, పాంథుడు, ప్రయా 
ణికుడు, యాత్రికుడు 

travelogue యాత్రా చరిత్ర వర్ణన 

travesty అవహేళన, అధిక్షేపణ, నకలు, 
వేషధారణ 

tray పళ్ళెం, తట్ట 

treacherous నమ్మదగని, 
విశ్వాస ఘాతుకమయిన 

treachery నమ్మకద్రోహం, 
కపటం 


వంచనచేసే, 


మోసం, 


tread నడుచు, గడచు, తొక్కు 

treadmill అలసటతో కూడిన/విసిగించే 

treasury బొక్కసం, కోశాగారం, ఖజానా 

treatment చికిత్స, ఉపచారం, వివరణ, 
ఆవరణ, కార్యసాధన 

trecento త్రిశతి 

tree చెట్టు, తరువు, వృక్షం 

trek సుదూరప్రయాణం; వలస (పోవు), 
మజిలీ (చేయు) 

trellis జాలు 

tremble తుళ్ళిపడు, జలదరించు, పరాకు 

trembling గజగజలాడు, వణుకు 

tremendous గొప్పదైన, (ప్రచండ, 
బ్రహ్మాండ, భీకర 

tremor పకంపనం, వణుకు, భూకంపం 

tremulous కంపిత, దుర్చల 

trench కందకం, అగడ్త, ఇరుకైన/లోతైన 
లోయ 

trend ధోరణి, సరళి 

trendy నాగరిక, అధునాతన, సొగసైన 

trepidation తడబాటు 

tresspasser అక్రమ |ప్రవేశకుడు 

trial విచారణ, పరిశీలన. ా 4nd Error 
ప్రయత్నించి చూచు. ా de ౧0౪౦ సరి 
కొత్త విచారణ 

triangle త్రిభుజం, త్రికోణం 

౧125316 (మెసోజొయిక్‌ యుగంలోని) అతి 
ప్రాచీన కాలం 

౧౫21 202109) గిరిజనసామ్యం 

tribulation విపత్తు, కష్టం, దుఃఖం 

tribunal పత్యేక న్యాయస్థానం, అధికరణ 
స్థానం 

trichopathophobia ముఖంపై జుట్టు 
పెరగడం వల్ల స్త్రీలలో కలిగే భయం 

trick ఉపాయం, జిత్తు 

trident త్రిశూలం 


trifle 396 


tummy 





trifle స్వల్ప వస్తువు/విషయం; ప్రాముఖ్యం/ 
విలువ పోగొట్టుకొను 

trifling స్వల్ప, అల్పమైన, ప్రాముఖ్యంలేని. 
~ shares స్వల్ప వాటాలు 

trifurcation మూడు ముక్కలు చేయడం, 
మూడు భాగాలుగా పంచడం 

trigger రేకెత్తించు, ఆకస్మికంగా జరుగు; 
హింసాత్మక ప్రతిచర్య, తుపాకి గుర్రం, 
మీట 

trigonometry త్రికోణమితి 

trimming అందంగా కత్తిరించటం, లతల/ 
కొమ్మల కత్తిరింపు 

trinity త్రయం, త్రిమూర్తులు 

trinket నాసిరకమైన ఆభరణం, చిన్న 
బొమ్మవస్తువు 

tripartite త్రైపాక్షిక 

triple ముమ్మడి, మూడురెట్లయిన 

triplet(s) ముగ్గురు పిల్లలు ఒకే కాన్పులో 
పుట్టడం; త్రికం, త్రిపాది 

triploid త్రయస్థితిక 

tripod (తిపాది 

trisection సమ[త్రిఖండనం, త్రిధాకరణం: 
మూడు సమభాగాలుగా విభజించడం 

trite సర్వసాధారణమైన, చప్పని, నిస్సార; 
ప్రాచీన 

triumph జయం, సాఫల్యం, విజయో 
త్సవం 

triumphant arch విజయ తోరణం 

triumvirate పాలకత్రయం, ముగ్గురి 
పాలన 

trivial అల్ప, తేలిక, అప్రధాన 

trivialise అల్బమని భావించు 

troglodyte గుహానివాసి 

trol స్నేహపాత్ర భూతం, కొంటెచేష్టలు 
చేసే మరుగుజ్జు 


tropical అయనరేఖాంతర, _ ఉష్టమండ 


లీయ. ా 2707౬ ఉష్టమండలం. f year 
సౌరసంవత్సరం 

tropics ఉష్టమండలం/ప్రదేశం 

trot కదంతొక్కు దాటు 

trouble maker తంటాలమారి, ఇబ్బం 
దులు కలిగించే వ్యక్తి 

troublesome పీడాకర, సంకట(ప్రద 

trounce పూర్తిగా ఓడించు; కఠినంగా 
దండించు 

truancy బడినుండి పారిపోవడం, కర్తవ్య 
దూరత 

trucage కూటత్వం 

truculence దూకుడుతనం, పొగరు 

trudge అతికష్టంగా/బరువుగా/ అయిష్టంగా 
నడవడం 

trumpet బక 

truncated sentence కత్తిరించిన వాక్యం 

truncated verse కత్తిరించిన పద్యం 

truncation కత్తిరింపు 

trunk మెండం 

trustee ధర్మకర్త. M in bankruptcy 
దివాలా ఆస్తికి ధర్మకర్తగా నియుక్తుడు 

trusteeship ధర్మకర్తృత్వం 

truthfulness సత్యవాక్సాలనం, సూన్ఫతం, 
నిజాయితీ, సత్యసంధత 

tryst కలుసుకోవాలని ముందుగా నిర్గ 
యించుకున్న ప్రదేశం 

tube గొట్టం, నాళిక; అండవాహిక 

tubectomy అండవాహికాచ్చేదనం 

tuber దుంప, గడ్డ 

tuberculosis క్షయ వ్యాధి 

tubewell గొట్టపు బావి 

tucking మడవడం, దోపడం, లోనికి మడ 
వడం 

tuft పిలక, కుచ్చు 

tumble దొర్లిపడడం, పాటు 

tummy పొత్తికడుపు 


tumult 


397 ultimate 





tumult గలాభా, కోలాహలం, అల్లకల్లోలం 


tumultory గలాభా చేసే వ్యక్తి 

tumultuous తీవ్రమైన, తుముల 

tundra మంచుటెడారి 

tunnel సొరంగం 

turbid మురికి అయిన 

turbidity మలినత్వం; వ్యాకులత, వ్యగ్రత 

turbulence సంక్షోభం, అసాధారణ స్థితి 

turmeric పసుపు (కొమ్ము) 

turmoil కోలాహలం, గందరగోళం 

turn around దశ తిరిగిన, పుంజుకున్న 

trunout ఉత్పత్తి, దిగుబడి 

turnover వ్యాపార పరిమాణం, మొత్తం 
వ్యాపారం, అమ్మకాల మొత్తం 

turn the tables on తారుమారు చేయు, 
తలకిందులు చేయు 

turpis contractus అవినీతికర 

turpitude సిగ్గుమాలినతనం 

turret బురుజు, చిన్నగోపురం 

tussle పెనగులాట, పోరాటం 

tutelage సంరక్షణ, సంరక్షకత్వం, శిక్షణ 

twaddle అ(ప్రశస్త/ అసంబద్ధ ప్రసంగం/ 
రచన 


twilight సంజవెలుగు, సంధ్యాకాలం. ౫ 
5leep సంధ్యాని ద్ర 

twinge బాధ, నొప్పి 

twinkle మిణుకు మిణుకు మను 

twist వక్రీకరించు, మెలిదిప్పు 

twisted జటిల, వక్రీకృత 

twitch కండరాల సంకోచం, గుంజుడు 

twitter కువకువలు 

tycoon సంపన్న వ్యాపారస్థుడు/పారిశ్రామిక 
వేత్త 

type నమూనా, వర్గం, శ్రేణి, తరహా, 
ప్రకారం, మాదిరి, వర్ణం; అచ్చు అక్ష 
రాలు, ముద్రారీతి. ~ face అర్జికా 
ముఖం. * high అర్జోచ్చకం 

typhoid టైఫాయిడ్‌ జ్వరం, విషజ్వరం, 
ఆంత్ర/సన్నిపాత జ్వరం 

typical విలక్షణమైన, ప్రత్యేకమైన, సంక్లిష్ట 
మైన 

typography అరికా లేఖనం 

typology జాతిశాస్త్రం, వర్గీకరణ విధానం 

tyrannize నిరంకుశంగా పాలించు/ 
వర్తించు 

tyrant నిరంకుశుడు, క్రూరపాలకుడు 


Uu 


ubiquitous సర్వవ్యాపి, సర్వాంతర్యామి 

ubiquity సర్వవ్యాపకత 

ubi supra పైచెప్పినచోట 

udder (ఆవుల, గేదెల) పొదుగు 

UFO (Unidentified Flying Object) 
ఎగిరే పళ్లెం 

ulcer కంతి, పేగు పుండు 

ulcerative colitis పెద్దపేగులో వ్రణాలు 

ullage కంటైనర్‌, టాంకు పరిమాణానికి 
అందులో గల ద్రవ పరిమాణానికి మధ్య 
గల తేడా, ద్రవం కారిపోవడం వల్ల లేదా 


ఆవిరవడం వల్ల ఈ తేడా రావచ్చు, 
టాంకులో నింపినపుడు నింపిన దాని 
పరిమాణం 

ulnar చిటికెన వేలికి సంబంధించిన 

ulotrichi ఉంగరాలు తిరిగిన జుట్టు, 
జుట్టుకి సంబంధించిన 

ulterior నిగూఢ, ఉత్తరోత్తర, అవతలి 

ultima అంతిమ 

ultimate అంతిమ, ఆఖరు, తుది, చివరి. 
~ consumer అంతిమ వినియోగ 
దారుడు 


ultimatum 398 


unctuous 





ultimatum శ్రీముఖం, అంత్యసందేశం, 
చివరి, ఆఖరు హెచ్చరిక 
ultimo గతమాసంలో 


ultra filtration అతి సూక్ష్మ గలనం 
ultraism అతిమాత్రతావాదం 
ultra left అతివాద వామపక్షం 
ultramarine కృత్రిమ 
సముద్రం అవతలి 
ultramicroscope అతి సూక్ష్మదర్శిని 
ultramodern అతినవీన 
ultramundane అతిలౌకిక 
ultrasonic (శవణాతీత, అతిధ్వని 
ultrasonography అతిధ్వని శ్రవణ 
సాధనం 
ultraviolet ray అతినీలలోహిత కిరణం 


నీలవర్లం; 
ణు 


ultraviolet అతినీలలోహిత. - 741 అతి 
నీలలోహిత కిరణాలు 

ultra vires న్యాయవిరుద్ధ, హద్దులేని, 
చట్టబద్ధంకాని, అధికార పరిధులకతీత 
మైన 

ululate గట్టిగా అరచు, ఊళపెట్టు 

umber పసుపు/ ఎరుపు వర్ణం గల 

umbrella గొడుగు 

umbrella organisation చిన్న చిన్న 
సంస్థలపై ఆధిపత్యంగల పెద్ద సంస్థ 

umpire పరిష్కర్త, మధ్యవర్తి 

umpteen చాలాసార్లు 

unabated ఎదురులేని, నిరాఘాటమైన 

unaccomplished అసఫల, పూర్తికాని 

unaccounted for వదిలి వేసిన, తప్పి 
పోయిన 

unaccustomed అలవాటులేని 

unadorned నిరాడంబరమైన 

unambiguous స్పష్టమైన, అసందిగ్ధ 

unanimity ఏకగీవత, ఏకీభావం 

unanimous ఏకగ్రీవ, సర్వసమ్మత 


unappropriated profit నిరర్ధక 
లాభాలు 

unarmed నిరాయుధ 

unaudited (లెక్కల) తనిఖీ జరపని 

2027211641 ఉపయోగించని, వాడుకోని 

unbalanced అసమమైన, సమతౌల్యంలేని, 
ఆదాయ, వ్యయాలు సమానంగా లేని 

unbearable దుర్భర, సహించరాని 

unbelief అవిశ్వాసం, అపనమ్మకం; నిరీ 
శ్వరత 

unbiased నిష్పాక్షిక 

unbidden అనుకోని, అనాహూత 

unbridled అదుపులో లేని 

unbundling అనుబంధ 
అమ్మడం 

uncanny విలక్షణ, అసాధారణ, రహస్య 

uncashed నగదుగా మార్చని 

uncertainty అనిశ్చితి 


సంస్థలను 


uncivilized అనాగరిక 

unclasp (కొక్కెంనుంచి) విడదీయు, విడి 
పించుకొను 

unclear అస్పష్ట 

unconditional బేషరతుగా 

uncongenial అనాహాదకర 

unconscionable నీతిలేని, న్యాయంలేని, 
యోగ్యత లేని. ~ bargain అనుచిత 
బేరం: అనుచిత, న్యాయవిరుద్ధ ఒప్పందం 

unconscious అచేతన, అపస్మారక, స్మ ఎ్రి 
హీన 

unconventional సంప్రదాయేతర 

uncountable అసంఖ్యాక, లెక్కపెట్టడానికి 
వీలుకాని, (భాషలో) వచన వివక్ష లేని 
నామం 

uncrossed cheque బాంకులో నేరుగా 
నగదుగా మార్చుకోవడానికి వీలయ్యే 
చెక్కు 

unctuous మృదుల, మెత్తని 


unctuous 


399 unemployment 





uncultured అసాంస్కృతిక, మొరటు; 
మర్యాద తెలియని 

undated security దీర్హకాలిక పెట్టుబడి 

undaunted నిరుత్సాహపడని, పట్టుసడ 
లని, భయపడని, చెదరని, ధైర్యంగల 

under bid పోటీదారులకంటే తక్కువ ధర 
వేయడం/ పలకడం 

undercolour అధోవర్ణం 

under construction నిర్మాణంలో ఉన్న 

undercut తక్కువ ధర చెప్పు, బలహీన 
పరచు 

underdeveloped అభివృద్ధి 
బడుగు 

underfeeding పోషణలోపం 

underfinanced నిధులు లేని 

underglaze అధోద్యుతికం 

underground అజ్ఞాత, అవ్యక్త, రహస్య, 
గూఢ; భూగర్భం (లోని). ~ activities 
రహస్య కార్యకలాపాలు. - 4/67 
భూగర్భ జలం 

undermanned తగినంత మంది వని 
వారు లేని 

undermentioned దిగువ పేర్మొన్న 

undermined నిర్లక్ష్యం చేసిన, బలహీన 
పరిచిన 

underplay ప్రాధాన్యం తగ్గించు 

undersell చవకగా అమ్ము 

undersigned దిగువ సంతకం చేసిన 

undersold చౌకగా అమ్ముకున్న 

understaffed అవసరమైనంత సిబ్బంది 
లేని 

undertake చేపట్టు, బాధ్యత తీసుకొను 

undertaking చేపట్టిన, పూనుకొన్ను కట్టు 
బడిన 

undertint అంతచ్చవి 

undertone అధస్‌స్థాయి, లేతరంగు, అంత 
రత గుణం 


చెందని, 


undertrial విచారణకు ఎదురుచూస్తూ, 
నిర్బంధంలో ఉన్న వ్యక్తి 

undervalued అల్ప మూల్యీకృత, తక్కువ 
వెలకట్టిన/ గణించిన 

underworld చీకటిరాజ్యం, అధోజగత్తు; 
నరకం; సంఘ వ్యతిరేక శక్తుల నెలవు 

underwrite వీమా పరిహారాన్ని గణించి 
దానికి తగిన ప్రీమియాన్ని లెక్కించు, 
ఖర్చులు భరించు 

underwriter డబ్బు సర్దుబాటు చేయడమే 
వృత్తిగా గల వ్యక్తి 

undiluted కల్తీలేని, పలచబారని 

undischarged bankrupt బయటపడని 
దివాలాకోరు 

undisclosed factoring అరువు ఇచ్చే 
వారు, తాము ఎవరికి ఇస్తున్నారో తెలి 
యనిస్థితి 

undisclosed principal (పతినిధి ద్వారా 
వ్యవహరించే వ్యక్తి 

undismayed భయపడని, బెదరని 

undistinguished ప్రాధాన్యంలేని, ముఖ్యం 
కాని 

undistributed profit వాటాదారులకు 
పంచి ఇవ్వని లాభం 

undo నిరర్థకం చేయు; జరగనివ్వకుండు, 
తిరగదోడు, చెడగొట్టు 

undoubted నిస్సందేహ, నిస్సంశయ 

undue అనుచిత, అధిక, అకారణ 

unearned income అనార్జితాదాయం 

uneasiness వ్యాకులత, ఇబ్బంది 

uneasy వ్యాకుల, సుఖశాంతులు లేని 

uneatable తినలేని, తినరాని 

uneconomic లాభసాటి కాని, లాభంలేని 

uneducated నిరక్షరాస్య, చదువుకోని 

unemployed నిరుద్యోగి, ఉద్యోగంలేని 

unemployment నిరుద్యోగిత, ఉద్యోగం 
లేకపోవడం 


unequivocally 


400 unjust 





unequivocally సందిగ్గత లేని, స్పష్ట 


unerring దోషరహిత 

unfair dismissal అన్యాయంగా ఉద్యోగిని 
తొలగించడం 

unfathomable గంభీర, 
గహర 

unfathomed గహర, అంతుపట్టని 

unfavourable balance లోటు, ఖాతాలో 
రుణం ఉండటం 

unfazed కదలని, చలనంలేని 

unfeigned వాస్తవిక, హార్దిక, కపటంలేని 

unfettered అపరిమిత, నిరోధ రహిత, 
నిరాటంక, నిర్నిబంధ 

unfit తగని, అయోగ్య, అనారోగ్యకర, అస 
మర్ధ 

unflagging తీవ్రత, ఉత్సాహం తగ్గని 

unforeseen ఆకస్మిక, ముందుగా ఊహిం 
చని 

unfranked 11001016 పెట్టుబడుల 
రూపంలో సమకూరిన డబ్బు 

unfulfilled నెరవేర్చని, తీర్చని, నిర్వ 
హించని, అడ్దులేని, నిరాటంక 

unheeded వినిపించుకోని, అంగీకరించని 

unheralded ముందుగా సూచనలేని 

unhinge తీవ్రంగా ప్రభావితమైన 

unholy అపవిత్ర 

unhygienic అనారోగ్యకర, అంటు 
వ్యాధులు ప్రబలే 


చాలాలోతైన, 


unicameral legislature ఏకైక శాసన 
సభ 

unidentified గుర్తుతెలియని 

uniform ఏకరూపమైన, ఏకరీతి వస్త్రాలు 

unilateral ఏక పక్ష/పార్శ్విక 

unilateral declaration ఏక పక్ష ప్రక 
టన 

uninhabitable నివాసయోగ్యంకాని 


uninhabited నిర్మానుష్య 

uninhibitedly నిస్సంకోచంగా 

uninterrupted నిర్విఘ్న 

union మేళనం; సంయోగం, ఐక్యం, కల 
యిక, పెళ్లి, సంఘం, ఏకభావం 

union list కేంద్ర ప్రభుత్వ జాబితా 

unique సాటిలేని, (ప్రత్యేకమైన, నిరుప 
మాన, అద్వితీయ 

unique selling point-(USP) గిరాకీని 
ఆకర్షించే ప్రత్యేక గుణం/అంశం 

unique selling proposition వినియోగ 
దారులను విశేషంగా ఆకర్షించే లక్షణాలు 
గల ఉత్పత్తి 

unique trait ప్రత్యేక గుణం, విశిష్ట 
లక్షణం 

unissued capital జారీచేయని మూల 
ధనం 

unit ఏకాంకం, ప్రమాణం, పరిమాణం, 
సిబ్బంది అంతా; ఒకే పరిశ్రమ భవనం. 
linguistic  భాషానిర్మాణాంశం. sick 
= ఖాయిలా పడిన పరిశ్రమ 

unitary government ఏక కేంద్రక 
ప్రభుత్వం 

unitary state ఏక కేంద్రక రాజ్యం 

unit cost ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి 
అయ్యే వ్యయం 

united సమన్విత, సమైక్య 

united front ఐక్య సంఘటన 

unit price వస్తువు విడి వెల 

universal విశ్వజనీన, సార్వజనిక, సార్వ 
త్రిక, సామాన్యమైన. linguistic ~ భాషా 
సర్వస్వాంశం. ా suffrage సార్వజనీన 
ఓటుహక్కు 

universalism సర్వవ్యాప్తివాదం, సార్వత్రి 
కతావాదం 

universe విశ్వం, (ప్రపంచం, సృష్టి 

unjust అధర్మ, అక్రమ, అన్యాయ 


unjustifiable 


401 unsteadiness 





unjustifiable సమర్థించరాని 
unkempt ఉపచర్యలు లేని 
unknown person అజ్జాతవ్యక్తి 


unknown quality అజ్ఞాత లక్షణం 

unlawful చట్ట విరుద్ధమైన, న్యాయబద్ధం 
కాని 

unleashed ఆకస్మికంగా మొదలయిన, 
బలీయమైన ప్రభావం చూపే 

unlettered proof లిఖితపూర్వకంగాని 
రుజువు 

unlisted company నమోదు కాని 
కంపెనీ 

unlisted securities అధికారిక జాబితాలో 
పేర్మొనని హామీపత్రాలు 

unlit ఎలిగించని 

unload బరువు తీసివేయు/ తొలగించు 

unmentionable చెప్పదగని, అశ్లీల 

unmitigated ఉపశమించని, తగ్గని 

unnerve దుర్భలీకరించు, ఓడించు 

unobtainable సాధించలేని, దుర్హభ 

unobtrusive విపత్తు, అణకువగల 

unofficial strike అనధికారిక సమ్మె 

unpaid చెల్లించని 

unpalatable రుచికరంకాని, నిస్సార 

unpopular ప్రజామోదం లేని, జన 
సమ్మతం కాని 

unpopulated నిరన 

unprecedented అపూర్వమైన, ఇంతకు 
ముందు ఎన్నడూ జరగని, అసాధారణ 

unpredictable సాధ్యంకాని, అనూహ్య 

unpretentiousness నిరాడంబరత్వం 

unproductive అనుత్సాదక 

unprofitable లాభదాయకం కాని 

unquestionable (పశ్నించ రాని/ తగని 

unquoted company నమోదు చేయని 
కంపెనీ 


unquoted share అమ్మకాలకు పెట్టని 
వాటాలు 

unreasonable సబబుకాని, అకారణ, 
తర్మదూర, అసంబద్ధ 

unredeemed pledge అప్పు తీర్చాక 
స్వాధీనం చేసుకోని పూచీ ఆస్తి 

unrelenting అవిశ్రాంత, ఎవరినీ పట్టించు 
కోని 

unreserved అప్రత్యేకిత/ నిష్మపట, కేటా 
యించని 

unrest అశాంతి 

unrestrainedly విచ్చలవిడిగా, పట్ట 
పగ్గాలు లేకుండా, అవిశ్రాంతంగా 

unruffled తొణకని, బెణకని 

unsafe భద్రత లేని, సురక్షితం కాని 

unsaturated అసంతృప్త 

unscrupulous విలువలు పాటించని, నీతి 
నియమాలు లేని, అన్యాయానికి వెను 
కాడని 

unsecured creditor హామీలేని రుణదాత 

unsecured debenture హామీగా ఆస్తులు 
చూడకనే తీసుకున్న రుణపత్రం 

unsecured debt హామీచూపకనే తీసుకునే 
అప్పు 

unselfishness నిస్వార్థం, పరార్థం 

unsettled స్థిరపడని, పరిష్కారం కాని 

unskilled నైపుణ్యంలేని, సామర్థ్యంలేని 

unsociable అసాంఘిక, అమర్యాదకర, 
నలుగురితో కలవలేని 

unsocial hour అసాధారణ సమయం 

unsound లోపభూయిష్టమైన, అస్వస్థ, 
పటుత్వంలేని, పటిష్టంకాని 

unstable అస్థిర, చంచల 

unstained రంగులేని 

unsteadiness చాంచల్యం, అనిశ్చల స్థితి, 
క్రమరాహిత్యం 


unsubstantiated 


402 usher 





unsubstantiated నిరాధారమైన, నిరూ 
పించని 

unsullied మరకలు పడిన, అపవిత్రమైన, 
మాసిన 

unsunక పొగడని, మెప్పులేని/ రాని 

unswerving దృఢమైన, చలించని 

unsymmetrical అసౌష్ట్థవ, క్రమరహిత 
మైన, సమతౌల్యంలేని 

untainted నిష్కల్మష, నిష్కళంక, నిర్మల 

untenabl సమర్థనీయం కాని, అంగీకార 
యోగ్యం కాని 

untie సడలించు, ముడివిప్పు 

untimely అకాలిక 

untouchabilty అస్పృశ్యత, అంటరాని 
తనం 

untoward అవాంఛనీయ, దురదృష్టకర 
మైన, అనుచిత 

untrammelled ఎదురులేని, చిక్కులేని 

untrustworthy అవిశ్వసనీయ 

untutored నేర్చుకోని, తెలుసుకోని 

unvalued policy బీమా చేసిన వివిధ 
అంశాల విలువను నిర్దిష్టంగా పేర్కొనని 
భీమా పాలసీ 

unveil ఆవిష్మరించు 

unveiling ఆవిష్ళరణ 

unwavering దృఢమైన, జంకని, బల 
హీనం కాని 

unwieldy కదపలేని, మోయలేని 

unwillingness వైముఖ్యం 

unwritten constitution అలిఖీత 
రాజ్యాంగం 

update తాజాపరచు, ప్రస్తుత పరిస్థితికి 
అనుగుణంగా సవరించు 

upfront ముందస్తు (చెల్లింపు), బయానా 

upgrade స్థాయిపెంచు, అభివృద్ధి చేయు, 
ప్రాముఖ్యం పెంపొందించు 


upheaval అకస్మిక హింసాత్మకమైన 


మార్చు, ప్రజల తిరుగుబాటు 
upholstery దూదితో తయారు చేసే 
ఆసనాదులు 


upkeep నిర్వహణ, పోషణ, జీవనం 

uplift ఉద్ధరించు; ఉద్ధరణ, ఉన్నతి 

upmarket ధనవంతుల విపణి 

upper class ఉన్నత తరగతి/ వర్గం 

upper cloth ఉత్తరీయం, పై వస్త్రం 

upper house ఎగువ సభ 

upright నిజాయితీగల, న్యాయబద్ధమైన, 
రుజువర్తనగల 

uprightness సత్రవర్తన, న్యాయబద్ధత 

uproar గలథా, గగ్గోలు; అల్లరి, కోలా 
హలం, గందరగోళం 

upset price కొనుగోలుదారుకు అంగీక్ళత 
మైన కనిష్టధర 

upset win ఊహించని/ 
విజయం 

upstage దృష్టిని ఆకట్టుకొను 

upsurge ఆకస్మిక వృద్ధి 


అసాధారణ 


upswing పెరుగుదల 

up to date (పస్తుత, ఆధునిక, నేటి వరకు 
సవరించిన, తాజా పరిచిన 

upturn వృద్ధి, పెరుగుదల 

urbanisaiton నగరీకరణం 

urbanism నగర వాదం 

urchin అల్లరిపిల్లవాడు, తుంటరివాడు 

urgent జరూరు, తక్షణం జరగవలసిన 

20128012 మూత్రం చేసినప్పుడు కలిగే 
లైంగిక ఉద్రిక్తత 

usage వాడుక, ప్రయోగం 

usance అవధి, గడువు. f bl సావధిక 
బిల్లు 

useless కొరగాని, ఉపయోగం లేని 

user friendly ఉపయోగ సౌలభ్యంగల, 
సులభంగా ఉపయోగించగల 

usher ప్రవేశపెట్టు; ద్వారపాలకుడు 


using up 403 


valour 





using ౪p అనుభవించడం, ఖర్చుచేయడం 

usual సాధారణ, వాడుకలోనున్న అల 
వాటైన, మామూలైన 

usucapion అనుభోగం వల్ల కలిన హక్కు 

usufruct ఫలభోగ హక్కు, అనుభవ హక్కు 

usurer అ(కమ వడ్డీ వ్యాపారి 

usurp దురాక్రమణ చేయు, బలవంతంగా 
ఆక్రమించు, లాగుకొను 

usurper దురాక్రమణదారు, అపహర్త 

usury అక్రమ వడ్డీ వ్యాపారం, అధిక వడ్డీకి 
అప్పులివ్వడం 

utensil వంటపాత్ర 

uterus గర్భాశయం 


utilitarianism (పయోజనవాదం, ఉప 
యోగితావాదం 

utility ఉపయోగం, (ప్రయోజనం, లాభం, 
వినియోగం 

utopia ఆదర్శ ప్రపంచం, 
ఊహాజనిత సమాజం 

utopian వాస్తవ దూర, నెరవేర్చజాలని, 
సుసాధ్యం కాని. ా $0CIalism కాల్చనిక 
సామ్యవాదం 

utterance వచనం, వక్కణం, భాషణం 

uulation మూర్చరోగుల మూలుగు 

uxoricide భార్యను హత్యచేయడం 

uxorious భార్యాధీన, భార్యావశవర్తి 


కాల్పనిక/ 


V v 


vacancy ఖాళీ జాగా, శూన్యత 

vacant ఖాళీగా ఉన్న భర్తీకాని, శూన్య 

vacation సెలవు(కాలం) 

vaccinate టీకాలు వేయు 

vaccination టీకాలు వేయడం 

vacillate ఊగిసలాడు; సంకోచించు 

vacillation తటపటాయించడం, ఊగిస 
లాట 

vacuity ఖాలీ, రిక్తత 

vacuous పసలేని, తెలివిలేని, శూన్యమైన, 
వృథాయైన, వివేకరహిత, ఖాళీగా ఉన్న 

vaccum శూన్యం, శూన్యత, నిర్వాతం, 
శూన్యభూమి, శూన్యస్థానం 

vagabond దేశదిమ్మరి, తిరుగుబోతు 

vagary ఊహించని మార్చు, చిత్తభ్రమ, 
అస్థిరత 

vaginal approach యోనిమార్గం ద్వారా 
శస్త్ర చికిత్స 

vagitus అప్పుడే పుట్టిన బిడ్డ తొలి అరుపు 

vagrancy దేశ దిమ్మరితనం 

vagrant పనిలేని, తిరుగుబోతు; స్థిరమైన 


నివాసంలేని వ్యక్తి 

vague అస్పష్ట, అనిశ్చిత, అనిర్దిష్ట, తేలని 

vain విఫల, వ్యర్థ, గర్వి 

vainglorious మిధ్యాభిమాని, అహంకారి 

7216400401 వీడ్కోలు (ప్రసంగం) ఉద్యాన 
వనం 

7216401401 1000601 వీడ్కోలు సభ/కార్య 
క్రమం 

valency క్రమత, సామర్థ్యం 

valet నౌకరు, సేవకుడు, అంగరక్షకుడు, 
ఖాసా 

valiant పరాక్రమంగల, శౌర్యంగల. 
action సాహస క్రియ/చర్య 

valid చెల్లుబాటైన, చెలామణిలో ఉన్న 
అంగీకారయోగ్యమైన, న్యాయబద్ధ 

validate సక్రమమని ప్రకటించు, క్రమ 
బద్ధీకరించు, ప్రామాణికం చేయు 

validity చెల్లుబడి, సక్రమత, న్యాయ 
సమ్మత, పస, మాన్యత 

valium ఒక మత్తు పదార్థం 

valour పరాక్రమం, శౌర్యం, వీర్యం 


valuables 


404 veneration 





valuables విలువైన వస్తువులు, జౌహరి, 
నగలు 

value విలువ, మూల్యం, ఉపయోగిత, 
ప్రాముఖ్యం. ff fr Money డబ్బుకు 
తగిన విలువ. fా judgement విలువ 
లను నిర్ణయించడం, తారతమ్య విచక్షణ 

valuer విలువ కట్టే వ్యక్తి, షరాబు 

values వలువలు 

value system విలువల/మూల్య వ్యవస్థ 

vampire రక్తపిపాసి, రాక్షసి, గబ్బిలం 

vandalism విధ్వంసనం, గూండాయిజం 

vanguard అగ్రగామి, ఉద్యమ నాయకుడు 

vanish అంతరించుపోవు, హరించు, కను 
మరుగవు, అదృశ్యమగు 

vanishing మాయమయ్యే, విలుప్తమయ్యే 

vanishing point తిరోధాన బిందువు 

vanity ఆడంబరం, డాంబికం, గర్వం 

vanquish జయించు, ఓడించు 

vapid నిర్జీవ, నిస్సార, నిశ్చేతన, నీరస 

vaporization బాప్పీభవన 
నిషిక్తం 

7200012240 బాప్పీభవనం 

variability మార్చుచెందడం, పరివర్తన 
శీలత 

variable చరరాశి. ా ౯05 చరవ్యయం 

(ఛెస్‌లో) కొత్త 


casting 


variation వైవిధ్యం, 
వ్యూహం 

variegated రంగురంగుల 

variety వైవిధ్యం, భేదం, రకం, జాతి, 
మార్చు 

various అనేక, విభిన్న వివిధ 

Vary మార్చు, మార్చు 

vascular రక్తనాళమయ 

vassal దాసుడు, పాలేరు, ఆ(శితుడు 

vassal state అధీన/ పరతంత్ర దేశం 

vat పాన పాత్ర చషకం 


VAT (Value Added Tax) వస్తుసేవల 
ధరకు అదనంగా కలిపే పన్ను 


vault ఖజానా; (కైస్తవ పరిభాషలో) 
శృశానం; పైకప్ప, నేలకొట్టు, సొరంగం, 
గుప్తస్థానం 

vaunted వర్ణించిన, డంబంగా చెప్పిన, 
వివరించిన, అభివర్ణించిన, పొగిడిన, ప్రద 
ర్భించిన, బడాయించిన, బడాయిగా ప్రక 
టించిన 

veal దూడ మాంసం 

veer దిశ మార్చడం, మనసు మార్చుకొను 

veering గాలి దిశ మారడం 

vegetable black వనస్పతి నలుపు 

vegetate పెరుగు; అనాసక్తంగా జీవించు 

vegetative మొక్ళల పెరుగుదలకు సంబం 
ధించిన 

vehemence ఉద్రిక్తత, తీవ్రత, శక్తిశాలిత్వం 

vehement తీవ, ఉద్రిక్త, ఉగ్ర, శక్తిశాలి 


vehicle వాహిక, ధారణం, శకటం, 
వాహనం 

vellum మంచి నాణ్యమైన కాగితం, జంతు 
చర్మం 


vellus ముంగురులు 

velocity (చలన) వేగం 

venal లంచం తీసుకొని చేసే అవినీతి 

venalisation అంకుర నిరోధం 

venation (ఈనె) వ్యాప్తి/ వ్యాపనం 

vendee కొనుగోలుదారు, క్రేత 

vendetta పగ, వైరం, వంశకలహం, ప్రతీ 
కారం 

vendition అమ్మకం 

vendor అమ్మకందారు, విక్రేత, చిన్న 
వ్యాపారి 

veneer పై మెరుపు పూతపెట్టు 

venerate పూజించు, గౌరవించు 

veneration పూజ్యభావం, ఆదరణ, శ్రద్ధ 


venereal disease 405 


viable 





venereal disease సుఖరోగం 


venerealogist సుఖరోగ వైద్యుడు 

vengeance ప్రతిహింస, ప్రతీకారం, పగ, 
కక్ష 

7౪1121 క్షమార్హ్మ చిన్న 

venison లేడి మాంసం 

venom విషం; ఏవగింపు 

vent చిల్లి, కన్నం, బెజ్జం 

ventilation వాయు ప్రసరణ/ ప్రసారం 

ventilator కిటికీ, గవాక్షం, వాతాయనం 

ventriloquism కృతక/ దూర భాషణం 

venture తెగువ, సాహసం, సాహసకార్యం, 
వ్యాపారం, పెద్ద వ్యాపార ప్రయత్నం. - 
capital నూతన కార్యక్రమాలలో పెట్టే 
పెట్టుబడి. ా Capitalist నూతన కార్య 
క్రమాలలో పెట్టుబడి పెట్టే వ్యక్తి 

veracity సత్యనిష్ట్థ సత్యాన్నే చెప్పెడి నైజం, 
నిజం చెప్పే అలవాటు 

verbalism వివరణల కంటే నిర్వచనాలపై 
అధికంగా ఆధారపడడం 

verbiage పదాడంబరం 

verdant పచ్చని/ తాజా; అనుభవరహిత 

verdict తీర్చు, నిర్ణయం 

verge దగ్గర, అంచు, చివర, ఎల్ల 

verification సరిచూడడం, పునఃపరిశీలన 

verily నిజంగా 

verism తథ్యతావాదం 

veritable నిజమైన, యథార్థ 

vermicompost వానపాముల ఎరువు 

vermilion సిందూరం, ఇంగిలీకం, 
కుంకుమరంగు 

vermin రోగాన్ని సంక్రమింపజేసే చిన్న 
జీవులు, పురుగులు, క్రిమికీటకాలు 

vernacular స్థానిక భాష, దేశీయ భాష, 
మాతృభాష 

vernicle సత్యపటం 


vernier చిన్న కొలబద్ద 

verruca పాదంపై వచ్చే ఆనెలు 

versability అస్థిరమైన, బహుముఖ ప్రజ్ఞ 

versatile బహుముఖ, సర్వతోముఖ 

verse కవిత్వం, పద్యం 

version కథనం, వివరణ; అనువాదం, 
పాఠాంతరం 

verslibere ముక్తచ్చందం 

vert antique కిలుము పట్టింపు/ రంగు 

vertebrate సకశేరుకాలు, వెన్నెముకగల 
జీవులు 

vertical నిలువుగా ఉన్న క్షితిజ లంబం 

vertigo తలతిప్పుడు/తిప్పుట 

verve విపరీతమైన ఉత్సాహం, (రస) 
పట్టు, శక్తి 

vesanic పిచ్చి 

vessel ఓడ, పెద్దపడవ, పాత్ర, నాళిక, 
వాహిక, ఆధారం 

vest సంక్రమింపచేయు, నిహితం చేయు 

vested interest స్వార్ధప్రయోజనాభిలాష 

vestibule వాకిలి, చావిడి, మధ్యదారి 

vestige అవశేషం, అడుగుజాడ, చిహ్నం 

vestment (Eస్తవ మతాధికారుల) 
దుస్తులు, (ఆధికారిక) వేషం 

761 పశువైద్యుడు, తనిఖీచేయు, సరిచూచు 

vateran ఆరితేరిన వ్యక్తి అనుభవశాలి 

veto వీటో: ఒక శాసనాన్ని తిరస్మరించ 
డానికి గల అధికారం; ప్రతిషేధం, 
నిషేధం 

vex విసుగు, సహనం కోల్పోవడం; విసి 
గించు, కోపం కల్గించు, క్లేశపరచు 

vexation విసుగుదల, క్షోభ 

vexatious క్లేశదాయకమైన, విసిగించే 

viability భరించే/గహన శక్తి ఆచరణ 
సాధ్యత 

viable ఆచరణీయ, సాధ్య, జీవించగల 


viaduct 


406 viviparous 





viaduct వంతెన 

vibrant సచేతన, డోలాయమాన, కంప 
మాన, ప్రతిస్పందించే 

vibration కంపనం, కదలిక, స్పందన, 
మోత 

vicarious ప్రత్యామ్నాయం, బదులు 

vice ఉప, వ్యసనం; దురభ్యాసం; అవినీతి, 
అవగుణం 

vicinity సమీపం, పొరుగు, చుట్టుపక్కలు, 
పరిసరం, దాపు, సాన్నిధ్యం 

vicissitudes మార్పులు, సుఖదుఃఖాలు, 
మంచి చెడ్డలు 

victualler ఆహారపానీయాదుల విక్రేత 

victuals తినుబండారాలు 

video conference విడియో సమావేశం 

view దృశ్యం, దృష్టి దృక్పథం 

viewer ద్రష్ట ప్రేక్షకుడు 

vigil జాగరణ, కాపుదల 

vigilance జాగ్రత్త, నిఘా 

vigilant అ(పమత్త 

vignette శబ్దచిత్రం, పుస్తకాలంకరణ 

vigour పరిపుష్టి 

vile పనికిమాలిన, నీచమైన 

vilification అపఖ్యాతిపాలు చేయడం, 
నిందించడం 

village community గ్రామ సంఘం, 
గ్రామంలోని (ప్రజలందరు కలసిన 
సంఘం 

vim శక్తి, సత్తువ 

vindicate రుజువు చేయు, (తప్పుకాదని) 
సమర్థించు, నిరూపించు 

vindictive ప్రతీకారవైఖరి, పగతీర్చుకొను 
ఉద్దేశంకల 

vintage పాతకాలపు 

vintner సారావ్యాపారి 

violent హింసాత్మక, దౌర్జన్యపూరిత 

virag0 మగరాయుడు 


virgin కన్య; దున్నని భూమి 

virilism క స్త్రీలో మగలక్షణాల అభివృద్ధి 

virology వైరస్‌లకు సంబంధించిన శాస్త్రం 

virtue సద్దుణం, సత్రవర్తన, నీతి, ధర్మం 

virtuoso కళానురక్తుడు, సిద్ధహస్తుడు 

virulent హానికరమైన, క్రూరమైన, తీవ 

virus అతిసూక్ష్మ క్రిమి, విషపదార్థం 

visage ముఖం 

vis-a-vis సంబంధించి, పోల్చి చూడగా 

viscera కడుపులోని అవయవాలు 

viscosity స్నిగ్ధత, చిక్కదనం 

visibility దృగ్గోచరత 

visible దృగ్గోచర, దృష్టి గోచర 

visitation పరామర్శ, దైవసందేశం 

visual దృష్టి సంబంధి, దృష్ట దృశ్యమాన 

visualization భావన, మానసిక చిత్రణం 

vital జీవసంబంధి, ప్రాణాధారమైన 

vitalism ప్రాణశక్తి/ ప్రాణశక్తివాదం 

vitality సజీవత, జీవకళ, జీవశక్తి 

vitaminoids విటమిన్ల వలె పనిచేసే మిశ్ర 
మాలు 

vitamin supplement విటమిన్‌ లోటు 
భర్తీకి జెషధం 

vitiate బలహీన పరచు, పాడుచేయు, చెడ 
గొట్టు, నీరుగార్చు 

viticulture డాక్షసారాయి తయారీ 

vitreous గాజు వంటి, మెరిసే 

vitrification గాజులోకి మార్చడం 

vitriol దుర్భాషు తీవ్ర వ్యంగ్యం; గంధ 
కాదులు చేరిన ద్రావణం 

vitriolic కఠినమైన, ద్వేషపూరితమైన 

vivaceous ఆకర్షణీయ, సజీవ, ఉత్సాహ 
భరిత 

viva voce మౌఖిక (పరీక్ష 

vivid స్పష్టమైన, ప్రగాఢమైన, స్ఫుట, 
ప్రకాశవంతమైన 

viviparous శిశూత్సాదన 


vivisection 


407 wagonage 





vivisection (శాస్త్ర పరిశోధనలకు) సజీవ 
జంతువుల కోత 

vixen ఆదనక్క గయ్యాళిగంవ 

౪706204120” పదావళి, శబ్దజాలం 


vocalization పదోచ్చారణ, స్వరీకరణ 

vocation వృత్తి, ఉద్యోగం 

vociferous కేకలతో/ అరుపులతో కూడిన 

vogue వాడుక, లోకరీతి, రివాజు, ప్రవృత్తి 

voiceless స్తబ్ధ, మాట్లాడలేని, శ్వాసాత్మ 

vioce vote మూజువాణీ ఓటు, నోటి 
మాటతో ఓటు 

void శూన్యం, ఖాల్లీ, చెల్లని, వ్యర్థ, చట్ట 
బద్ధతలేని 

voidable శూన్యకరణీయ, చెల్లగూడని 

volatile అనిశ్చిత, తరచుగా మారు; 
త్వరగా ఆవిరయ్యే; బాప్పశీల, అస్థిర; 
ప్రజ్వలన శీల; ఉద్రిక్త పూరిత 

volcano అగ్నిపర్వతం, జ్వాలాముఖి 

volition స్వబుద్ధి, స్వేచ్చ, ఇష్టం 


volume (గంథం, సంపుటం, ఘన 


పరిమాణం 
voluntarism స్వచ్చంద వాదం 
voluntaristic idealism స్వచ్చంద భావ 
వాదం, స్వచ్చంద సమధికత 
voracious విపరీతాసక్తి గల, దేవిరించే 
vortex సుడిగుండం, సుడిగాలి, చక్రవాతం 
vote of confidence విశ్వాస తీర్మానం 
voting behaviour ఓటింగ్‌ సరళి 
voting shares ఓటు చేసే హక్కుగల 
వాటాలు 
70% ప్రమాణం చేయు, ఒట్టుపెట్టుకొను; 
శపథం, ప్రమాణం 
voyage సముద్రయానం, 
ప్రయాణం, నౌకా యాత్ర 
voyeurism ఇతరుల శృంగార కార్యకలాపా 
లనూ, కష్టాలనూ, బాధలనూ చూసి 
ఆనందించే ధోరణి 
vulgar అసభ్య, అశ్లీల 
vulnerable దుర్భల, దాడికి అనువైన 
vulture రాబందు 


అంతరిక్ష 


W w 


wacky విపరీతధోరణిగల 

2d నోట్ల కట్ట; చెప్పుకోదగ్గ మొత్తం 

waddle అటూ ఇటూ ఊగుతూ నడుచు 

waffle ఊకదంపుడుగా రాయు/ మాట్లాడు, 
అస్పష్టంగా మాట్లాడు/ రాయు 

wag (కుక్క తోకని అటూ ఇటూ కది 
లించు, ప్రయత్నించినా సాధ్యంకాని 

7296 వేతనం, ఉత్పాదకతా శ్రమకు ఇచ్చే 
ధర, చేసిన పనికి చెల్లించే మూల్యం, 
భృతి, కూలి, బహుమానం. fా claim 
అధిక వేతనాలను, చక్కని పని పరిస్థితు 
లను కోరడం. f earner వారానికి ఒక 
సారి వేతనం పొందే వ్యక్తి కూలి మనిషి. 
~ freeze వేతనాలు పెంచడానికి అనుమ 


తించని కాలం, వేతనాల పెరుగుదలను 
స్తంభింపచేయు. ా /eve! వేతనాల 
స్థాయి. ~ negotiations చెల్లించే వేతనా 
లపై యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య 
జరిగే చర్చలు. ా paket ఉద్యోగి పొందే 
అసలు వేతనం. -7౦//0 వేతన విధానం. 
money ~ నగదు వేతనం. price ~ 
వస్తూరూప వేతనం. Me  కాలవేతనం 
wager పణం, పందెం, జూదం 
waggle పైకీ, కిందకూ, పక్కలకూ, కదుపు 
wagంn సరుకు రవాణా చేసే భారీ 
వాహనం/ రైలు డబ్బా 
wagonage సరుకు రవాణా చేయడం; 
రవాణాకు అయ్యే ఖర్చు 


waif 408 warp 





af యజమాని లేని, స్వంతదారులు లేని, 
కూడూ నీడా లేని చిన్నపిల్ల/పిల్లవాడు 

wail శోకం; ఏడ్చు, రోదించు 

waiting నిరీక్షణ, ప్రతీక్షణం 

waive రద్దుచేయు, విడిచిపెట్టు, పరిత్య 
జించు, వదులుకొను 

waive off రద్దుచేయు, మాఫీచేయు, విడిచి 
పెట్టు 

7216 నిద్ర మేల్మొను, మెలకువగా ఉండు, 
జాగ్రతగా ఉండు 

waking జాగరం, జాగరణం, జాగారం 

2 272 తప్పించుకొనిపోవు (సమస్యకు 
పరిష్కారం చెప్పకుండా దాటవేయు) 

walk away with సులభంగా పూర్తిచేయు 

walk off with అనుమతి లేకుండా 
తీసుకొను 

walk out సమావేశం నుంచి నిష్రమణ, 
పని నిలిపివేయడం, నిలుపుదల, ఆపు 
దల, విరామం 

walk over సులభవిజయం 

౪21120) కంగారూ లాంటి చిన్న జంతువు 

7211 202646 కుద్యతోరణాలు 

wallop కొట్టుకొను, దొర్లు, కొట్టుమిట్టాడు 

wallow బాధను విపరీతం చేసుకొను, 
జంతువు వలె బురదలో పొర్గాడు 

wall painting కుడ్యచిత్రం 

wall street న్యూయార్క్‌లో [ద్రవ్య సంస్థలు 
ఉండే వీధథి/ ఆర్థిక లావాదేవీలు జరిగే 
చోటు 

wally అవివేకి 

WAN (Wide Area Network) సుదూర 
ప్రాంతాలలోని కంప్యూటర్లను అను 
సంధానం చేసిన వ్యవస్థ 

wan అలసిపోయిన, పాలిపోయిన 

wander ఊరికే తిరుగు, ఒక గమ్యం 
లేకుండా తిరుగు; దారితప్పు, పరిభ్ర 
మించు 


wandering సంచారం, పరిభ్రమణ 

wanderlust (పయాణించాలనే విపరీత 
మైన కోరికగల, యాట్రేచ్చ 

angle కోరి చేజికించుకొను 

wank హస్తప్రయోగం ద్వారా లైంగికా 
నందం పొందు 

wanker పనికి రాని వ్యక్తి 

wanton ఉద్దేశపూర్వక, నిరంకుశ, అక్రమ; 
కాముకి, శృంగారవతి 

wantonly బుద్ధిపూర్వకంగా 

war యుద్ధం, సమరం. ౯014 గ ప్రచ్చన్న 
యుద్ధం. ~ crimes యుద్ధ నేరాలు. ా 
cry యుద్ధ నినాదం. ా 7077 యుద్ధంతో 
చితికిపోయిన. ౪n declared ~ ప్రక 
టిత యుద్ధం 

warble భిన్న స్థాయుల్లో పాడు 

warbling కూజితం 

war chest రాజకీయ ప్రచారం కోసం విని 
యోగించే ఆర్థిక సహాయం/ నిధి 

warehouse గోదాం, గిడ్డంగి, సరుకు 
నిలువ ఉంచే స్థలం 

war footing యుద్ధప్రాతిపదిక 

war horse వయస్సు పైబడిన సైనికుడు/ 
రాజకీయవేత్త 

warlock మాంత్రికుడు 

warm వెచ్చని కవోష్ట, గోరువెచ్చ 

warm hearted స్నేహస్వభావం గల 

wrmonger యుద్దోన్మాది, ప్రజల్ని యుద్దా 
నికి (ప్రేరేపించే వ్యక్తి 

warmongering యుద్దోన్మాదం, యుద్ధ 
కాముకత 

warmth ఆత్మీయత, స్నేహపూర్వక వర్తన 

war of nerves ఎదుటి వారిని మానసి 
కంగా బలహీన పరిచే మాటల పోరు 

warp మెలితిప్పు, వక్రీకరించు, రూపం, 
మారిపోవు 


warrant 


409 wedging 





warrant వారంటు, నిర్భంధాజ్ఞాపత్రం ~ 
of attachment జషప్పుచేసేందుకు అను 
మతి 

warranty పూచీ పత్రం 

warrior యోధుడు 

wart మొటిమ, చెట్టుబోదె మీద ఏర్పడే 
బుడిపె, పులిపిరికాయ, ఉలిపిరికాయ 

wary జా(గతగల 

wash కడిగే నీళ్లు స్నానం, ధావనం, విలే 
పనం, క్షాళనం 

wash out కొట్టుకు పోవడం, కోత, గండి 

wash sale అక్రమంగా అధిక ధరలకు 
అమ్మడం 

wasp కందిరీగ 

waspish చిరచిరలాడే 

wastage నష్టం, తరుగు; రద్దు 

waste వ్యర్థం, పాడుపడ్డ, దుర్వయమైన, 
నిరుపయోగ సామగ్రి. > product వ్యర్థ 
పదార్థం, రద్దీ 

wastefulness దుబారాతనం, దుర్వుయం 

waste land బంజరు భూమి 

wasting దండగమారి. ా 455౭15 తరుగు 
తున్న సంపద 

wastrel సోమరిపోతు 

watchful జాగరూకత గల 

watching ఎదురుచూస్తున్న 

water నీరు, జలం, సలిలం 

waterage జలమార్గంద్వారా రవాణా 
చేసేందుకు అయ్యే ఛార్జీ 

water course వాగు, జల(ప్రవాహం 

watered down నీరుగారిన, బలహీన 
పడిన 

waterfall జలపాతం, ర్లురి 

waterlogged నీటితో నిండిన, జలమయ 
మైన 

water management సాగునీటి పంపిణీ 
నిర్వహణ 


watermelon పుచ్చకాయ 

water proof జలనిరోధక, తడవని, జల 
ప్రతిరోధి 

watershed పరీవాహక ప్రాంతాల మధ్య 
ఉండేచోటు 

water table భూగర్భంలో నీటిమట్టం 

water therapy జలవైద్యం 

water umbrella నీటిగొడుగు, జలచ్చ(త్రం 

waterway జలమార్గం 

water wheel ఏతాం, జలచక్రం 

watery పలచని, జలమయ, నిర్జీవ 

wave అల, తరగ, కెరటం, తరంగం. గ 
length తరంగ దైర్యం, చేతులూపు 

2X మైనం, లక్క 

72౫60 మెత్తని, పాలిపోయిన 

wayfarer బాటసారి, పాదచారి, మార్గ 
గామి 

wayward మొండి, మూర, క్రమరహిత, 
సన్మార్గదూర 

weakling దుర్భలుడు 

wealth అస్తి, ధనం, భాగ్యం, సౌభాగ్యం 

wealthy భాగ్యవంతుడైన, సంపన్న 

weaning చనుబాలు మాన్పించటం 

weaning foods పాలు తాగించడానికి 
ఘన ఆహారం ఇవ్వడానికి మధ్యలో పిల్ల 
లకి పెట్టే పదార్థాలు 

weariness విసుగు(దల) 

wearing అలుపుతెచ్చే/ పుట్టించే 

weather వాతావరణం. forecast 
వాతావరణ సూచన 

weathering శెథిల్యం 

weave (మగ్గంపై) నేయు, అల్లు 

weaving నేత, తంతుకర్మ 

web అల్లిక, సాలెగూడు 

wedge చీలిక, బలవంతంగా చొప్పించు 

edging కలుపు ముక్కలు, మట్టిని బాగా 
మెత్తగా కలపడం 


wee 


410 white soils 





wee చిన్న కొంచెం, కొద్ది, చాలా తక్కువ 

7666 కలుపు మొక్కలు, నాచు 

weeny చిన్ని బుల్లి 

7660 ఏడ్చు, రోదించు 

weightman కాటాదారు, కాటావేసే వ్యక్తి 

weighty బరువైన, ప్రబల, ముఖ్య 

weird వింతైన, అసాధారణ, అద్భుత 

eld అతుకు; అతికించు, కలుపు 

welding అతకడం, మాటు, 
క్రియ 

welfare state (శేయో/ సంక్షేమ రాజ్యం 

well-being కుశలం, శ్రేయం 

well-bred సంస్మారంగల, సుశిక్షిత 

well-equipped సుసజ్ఞిత, సుసంపన్న 


సంధాన 


well-established సువ్యవస్థి 

well-healed ధనవంతులైన, సంపన్న 

well-mannered సభ్యతగల, మర్యాద తెలి 
సిన 

well-off ధనిక, సంపన్న 

well-oiled పూర్తి సామర్థ్యంతో ఉన్న; 
తాగిన మత్తులో ఉన్న 

well-to-do సంపన్న 

welt కత్తి/ కొరడా దెబ్బ గుర్తు 

wench యువతి 

westernization పాశ్చాత్యీకరణం 

wet blanket ఏడుపు మొహం 

wet climate ef శీతోష్టస్థితి 

wet cultivation దంపసాగు, దంప 
సేద్యం 

wet goods ద్రవపదార్థాలు 

wet nurse చనుకుడిపేదాది 

wet nursery నారుమడి, దంపనారు 

whack చెంపదెబ్బ, లెంపకాయ 

whacked బాగా అలసిపోయిన 

whacking ఘనమైన, బ్రహ్మాండమైన 


whammy ఒకేసారి కష్టాలు వచ్చిపడడం 

wharf (ఓడ)రేవు, నౌకాశ్రయం 

wharfage రేవు సుంకం 

wharfinger ఓడలలో సరుకులు ఎక్కించే/ 
దించే వ్యక్తి/ సంస్థ 

help కుక్క/ తోడేలు పిల్ల 

whereabouts ఆచూకీ, 


చిరునామా, 
ఆవాసం 

whim చపలత్వం, వెర్రి ఆలోచన 

whimper కూనిరాగాలు తీయు, సణుగు 

whimsical చపలమైన, వింతగా కనిపించే, 
విపరీతమైన, విచిత్ర 

whinge చికాకు కల్లించేట్లుగా చెప్పు, 
నసుగు 

whinny (గుర్రం) నెమ్మదిగా సకిలించు 

whip కొరడా, చబుకు, (శాసనసభలో) 
ప్రబోధకుడు, లిఖితాదేశం 

whirlpool సుడిగుండం, ఆవర్తం 

whirlwind సుడిగాలి, చక్రవాతం 

whisk తొందరగా తీసుకొనిపోవు 

whispering గుస గుస. f Campaign 
రహస్య (ప్రచారం 

white alkaline soils తెల్ల చౌడు నేలలు 

whitebook చైనా జర్మనీ, పోర్చుగల్‌ 
దేశాల ఆధికారిక ప్రచురణ, నివేదిక 

white collar worker నిపుణ కార్మికుడు, 
వృత్తి ఉద్యోగం 

white elephant తెల్ల ఏనుగు, ఖరీదైన 
వస్తువు 

white hot విపరీతమైన వేడిమి 

white house అమెరికా అధ్యక్షుని అధికార 
భవనం 

white lie (బాధాకరంగాని) చిన్న అబద్ధం 

white paper శేతపత్రం 

white soils తెల్ల నేలలు, ఇసుక నేలలు 


white wax 


411 withdrawal 





white wax తెల్ల మైనం 

whittle down/ whittle away తగ్గించు, 
కోతపెట్టు 

whizz kid వేగంగా సఫలత పొందే వ్యక్తి, 
త్వరితంగా విజయాల్ని సాధించే యువ 
కుడు 

whole సమస్తం, సర్వం, మొత్తం 

wholesale టోకు 

wholesaler టోకు వ్యాపారి. ~ 77446 
టోకు వర్తకం 

whoop కోరింత 

whooping cough కోరింత దగ్గు 

whoosh వేగంగా ధ్వనిస్తూ కదులు 

whooper అతి పెద్ద; పచ్చి అబద్ధం 

whore వ్యభిచారిణి, వేశ్య 

wick పల్లె, ఊరు; వత్తి 

wicked దుష్ట్రమైన 

widespread బాగా వ్యాపించిన, వ్యాప్త, 
విస్తృత 

౪1614 శాసించు, అమలుచేయు, ఉపయో 
గించు, నిర్వహించు, అధికారం చెలా 
యించు 

wife battering భార్యను బాధించడం 

wife swapping భార్యలను మార్చు 
కోవటం 

wilderness అరణ్యం, నిర్జన ప్రదేశం, 
మరుభూమి 

wld fire కార్చిచ్చు, దావాగ్ని దావానలం 

wild forest కీకారణ్యం 

le ఎత్తు, జిత్తు సాకు, కుతంత్రం 

wilful బుద్ధి పూర్వకమైన 

ll సంకల్పం; వీలునామా, మరణశాసనం 

willow (జలాశయాల దగ్గర పెరిగే) గుల్మం 
/ వృక్షం 

wllంwy సన్నగా పొడవుగా ఉందే సుకు 
మార వ్యక్తి 


will power అత్మశక్తి 
willy-nilly ఇష్టమున్నా లేకున్నా 
lt వంగు, వాలు, వాడిపోవు 
wimp పిరికి, దుర్చల వ్యక్తి 


in విజయం పొందు, గెలుపొందు, 
సంపాదించు, స్వపక్షంలో చేర్చుకొను 

wind గాలి, మారుతం, శ్వాస, దిక్కు 
సంకేతం 

windfall అనూహ్యలాభం, ఆకస్మిక ధన 
ప్రాప్తి 

winding ౪p మూసివేయడం, పరిసమా 

wind ౪p ముగించు, అంతంచేయు, ఎ 
వేయు, మాఫీచేయు 

ng విభాగం, శాఖ, పక్షి రెక్క భవనంలో 
ఒక పక్కభాగం 

winning గెలిచే, జయించే, ఆకర్షించే 


ప్తి 
ను 
త్తి 
క్‌ 


winnowing తూర్పారబట్టడం, చెరగటం, 
ఎగురబోత 

wpe తొలగించు, తుడుచు, శు(భ్రపరచు 

wiping తుడిపివేత 

wisdom వివేచన, వైదుష్యం, వివేకం, 
జ్ఞానం 

wish కోరిక, అభిలాష, ఇష్టం, ఆకాంక్ష 

wishy-washy పటుత్వం లేని, బలహీన 

wistful పొందలేనిదానిని గురించి బాధ 
పడు 

wt చమత్మారం, సరసోక్తి, తెలివి, సమయ 
స్ఫూర్తి, సంభాషణ చాతుర్యం, నిశిత 
వాక్ష్రయోగం 

witch మంత్రగత్తె 

witchcraft మంత్ర విద్యలను ప్రయోగించే 
విధానం, మంత్ర తంత్రాలు 

withdraw వాపసు/ వెనక్కి తీసుకొను, 
ఉపసంహరించు, వేరుపడు 

withdrawal ఉపసంహరణ, ఉతరా 
యింపు, ఉపసంహారం 


withhold 


412 wrest 





withhold ఆపి ఉంచు, నిలవరించు 

withholding ఆపు, నిలిపివేయు 

witness సాక్ష్యం, సాక్షి ఇతరుల సంతకా 
లను (ధ్రువీకరించడం 

wizard మాంట్రికుడు, తాం|(క్రికుడు 

wobble ఊగిసలాట, తూగు(డు), అస్థిర 
స్థితి, స్థిరచిత్తం లేకుండు 

woe గోడు, కష్టనష్టాలలోని వేదన, బాధ 

woeful విచారకరమైన, బాధాకరమైన 

womb గర్భ (కోశం 

women's libber స్తీ విముక్తిని సమర్థించే 
మహిళ 

wంnky నిలకడలేని, దుర్చల 

0౦0 ప్రలోభపెట్టు, లాలించు, ప్రేమ 
చూపించు, బుజ్జగించు, బతిమాలు 

"0046 కొయ్య, అడవి, దారువు. ా beetle 
కొయ్యలద్దెపురుగు. = 64277778 దారు 
శిల్పం. గ ౯1౪ దారు చిత్రం. *= $taIn 
దారువిలేపనం. - [urpentine దారు 
తైలం 

wood apple వెలగకాయ 

wooden headed పనికిమాలిన, చేతకాని 

wం౦zy (తాగిన మత్తులో) సరిగా ఆలో 
చించలేకపోవడం 

word నుడి, మాట, పదం, వాగ్దానం, 
సందేశం 

wording పదక్రమం, పదాల కూర్చు 

౪7011: వని, క్రియ, భ్రమ, ప్రయత్నం, కృతి, 
రచన 

workaholic మరో ధ్యాసలేకుండా పనిచేసే 
వ్యక్తి, కార్యైక దీక్షితుడు 

worked up ఆందోళన చెందిన, నిరు 
త్సాహపడిన 

work force కార్మికశక్తి 

working class కార్మిక/ శ్రామిక వర్గం 

working day పని దినం 


workload పని ఒత్తిడి, కార్యభారం 

workmanship నైపుణ్యం, నిపుణత 

workshop కర్మాగారం, కార్యగోష్టి, ప్రావే 
శనం 

wంrk-shy సోమరి, బద్ధకస్తుడు 

work to rule నిబంధనల (ప్రకారం పని 
చేయు 

worldliness (పాపంచిక దృక్పథం 

world of art విశ్వకళ 

701164 view ప్రాపంచిక దృక్పథం 

worm క్రిమి, కీటకం, పురుగు 

worship (దైవ) పూజ, ఆరాధన, భక్తి 

worthless విలువలేని, చెల్లుబాటు కాని 

worthwhile విలువగల 

worthy విలువైన 

wంund గాయం, పుండు, దెబ్బ 

wraith దయ్యం; కేంద్రం 

wrangle వాగ్వాదం, జగడం; అరుస్తూ 
జగడమాడు, గాయపరచు, హానిచేయు, 
బాధించు 

wrangling పెనుగులాట 

౪120 చుట్టగా చుట్టు, చుట్టబెట్టు 

wrapped up తన్మయతలో ఉండు 

wrath తీవమైనకోపం, ఆగ్రహం, దోషం, 
మంట 

wreak నష్టం; ప్రతీకారం చేయు, కక్ష 
తీర్చుకొను 

wreath దండ, హారం, మాల, దండవేయు, 
పెనవేయు 

wreck ముక్ళలగు, నాశమగు, పగులగొట్టు 

wrecked ధ్వంసమయిన 

wrenche తీసుకొను, బలంగా లాగు 

wrenching తీవ్ర విచారానికి/ నష్టానికి 
గురి కావడం 

wrest మెలిపెట్టు, ఇతరుల నుంచి లాగి 
వేయు 


wrestler 413 yank 





wrestler జెట్టి, మల్లయోధుడు 

wretch తుచ్చుడు, దురదృష్టవంతుడు 

wretched హీనమైన, దిక్కుమాలిన 

wriggle తప్పించుకొను, బయటపడు; 
కదలిక 

wring పిండు; మెలి(క), పిడచ 

wrinkle ముడుత 

wrinkles ముడతలు, ఊర్మికలు 

wrist ముంజేయి, మణికట్టు 

writ అధిలేఖ, ఆదేశం, ఉత్తరువు 

write రాయు, రచించు, లిఖించు 

writhe మెలికలు తిరుగు, గిజగిజలాడు 

writing లేఖనం, రాత 

writing work రాతకోతలు 

writ of attachment జప్తు ఉత్తర్వు 

writ of capias నిర్భంధాదేశం 


writ of certiorari ఉత్సేషణాధిలేఖ: 
కింది కోర్టులోని వ్యాజ్యాన్ని సెకోర్లుకు 
జాబ 
పంపమని చేసిన ఉత్తరువు 
writ of mandamus (పవర్తకాధిలేఖ 


writ of prohibition (పతి షేధాధిలేఖ 
writ of quo warranto అధికారానికి 
నిదర్శనం చూపమనే అధిలేఖ 
written agreement లిఖిత సమ్మతిప(త్రం 
written contract లిఖిత ఒప్పందం 
written evidence లిఖిత సాక్ష్యం 
wrongful arrest అకమ సంరోధం 
worngful 
నిర్భంధం 
wrought iron దుక్క ఇనుము, చేత 
ఇనుము 
wrought up రెచ్చగొట్టిన, ఉద్రిక్త పరచిన 


confinement అక్రమ 


X x 


xanthopsin ఒక రకమైన రంగు 

xeironomia అభినయసంజ్ఞాభాష 

౫enobiotic శరీరానికి కొత్తెన పదార్థాలున్న 

xeno-centrism స్వీయసమూహ సంస్కృతి 
నిరాకరణ/ తృణీకరణ 

xenodochiun అగంతుక శాల 

౫000266313 తల్లిదండ్రుల పోలిక లేని 
సంతానం కలగడం 

xenogenous విదేశీ వ్యామోహం 

xenomania విదేశీ సంస్కృతి, వేషధారణం 


మీది వ్యామోహం 
xenophobia విదేశీయతా భయం/ 
వైముఖ్యం 


xenophobic విదేశీయతా విముఖ 

xenotransplantation జంతు శరీర 
భాగాల ప్రతిరూపణం 

xeric ఎడారి లక్షణాలున్న 

xerophthalmia A విటమిన్‌ లోపం తెచ్చే 
నేత్రవ్యాధి 

xerophyte ఎడారి మొక్క 

xerox వివిధ పత్రాల నకళ్ళను తయారు 
చేసే యంత్రం 

xylem దారువు, దారుకణజాలం 

xylography దారులేఖనం 

xylophagous దారుభక్షక 

౫ylophilous దారువుపై పెరిగే 


Yy 


yatcht చిన్న విహార నౌక 
yam పెండలం, కంద, దుంప 
yammer గట్టిగా/ చికాకుతో/ మాట్లాడు, 


విసిగిస్తూ చాడీలు చెప్పు 
yank బలవంతంగా గుద్దు/ గుంజు, హఠా 
త్తుగా లాక్కొనిపోవు 


yap 414 zest 





yap అరుపు, మొరుగుడు, మూర్ధప్రసంగం 

yarn దారం, పోగు, నూలు 

yashmak బురఖా 

yawn ఆవలించు; ఆవలింత 

275 కోయకురుపు వ్యాధి, చర్మరోగం 

year end సంవత్సరాంతం 

yearly పతి సంవత్సరం, ఏటేటా, వార్ని 
కంగా 

yearn ఆకాంక్షించు, అపేక్రించు 

yearning బలమైన కోరిక 

yeast ఈస్టుకిణ్వం 

611 గావుకేక, ఆర్తనాదం, హుంకారం, ఆర్త 
నాదం చేయు, బొబ్బలు పెట్టు, గావుకేక 
వేయు 

yellow blindness అసాధారణ వర్ణాంధత 

yellow book ఫాన్స్‌ దేశ ఆధికారిక 
పుస్తకం/ నివేదిక 

yellow fever పచ్చకామెర్లు 

yellowing వివర్ణత 

yellow pages టెలిఫోన్‌ _డైరెక్టరీలో 
కంపెనీల/ వ్యాపారస్థుల ఫోన్‌ నెంబర్లను 
వర్గీకరించి ముద్రించిన ప్రత్యేక పుటలు 


yelp మొరుగు, ఊళ 

yesman వంతపాటగాడు, చెప్పుచేతల్లోని 
వ్యక్తి 

yew సతత హరిత వృక్షం 

yield ఆదాయం, ఫలసాయం, దిగుబడి, 
లొంగిపోవు, సమ్మతించు, ఇచ్చు, పండు 

yielding లొంగుబాటు, అంగీకారం 

yield table దిగుబడి పట్టిక 

yield up వెల్లడించు 

y0b దుర్దనుడు 

yoghurt పాలుపులియబెట్టి చేసే చిక్కటి 
'పెరుగువంటి ఆహార పదార్థం 

yoke కాడి, కావడి, దాస్యం, బానిసత్వం, 
పరాధీనత, జతచేర్చు, కలిపిపూన్ను 

yolk (కోడిగుద్దులోని) పచ్చసొన 

yonder అక్కడ, దూరాన 

yore పూర్వకాలం, వెనకటి రోజులలో 

youth యుక్తవయస్ముడు, యువకులు, 
యౌవనం 

yule tide క్రిస్టమస్‌ సమయం 

ym రుచిగల పదార్థాలను తెలియచేసే, 
రుచికరమైన 


LZ 


zany వింతైన, విపరీత/ హాస్య ధోరణిగల 

zap కాల్చి/పీల్చి చంపు; టివిలో ఛానెల్స్‌ 
మార్చు, హఠాత్తుగా కదులు 

zeal ఉత్సాహం, (శ్రద్ధ, ఆతురత, ప్రేమాతి 
శయం, అభినివేశం 

zealot ఉన్మత్తుడు, మూఢభక్తుడు, మత 
దురభిమాని, మొండి పట్టుదల గల వ్యక్తి 

zealous ఉత్సాహంగల 

zebra crossing పాదచారులు రోడ్డును 
దాటే గీతలున్న ప్రదేశం 

zenith అత్యున్నత స్థానం, ఊర్థ్వబిందువు, 
శిఖరం, పరాకాష్ట చరమదశ 


zephyr పిల్లగాలి, మందపవనం 

2010 సున్న శూన్యం 

zero business దొంగవ్యాపారం 

zero hour స్వేచాసమయం 

zero inflation (దవ్యోల్బణం లేమి, ధరలు 
నిలకడగా ఉండటం 

zero in on తీక్షణంగా చూచు, క్షుణ్ణంగా 
పరిశీలించు, దృష్టినిలుపు, లక్ష్యానికి గురి 
పెట్టు 

zest ఆనందోత్సాహం, (అభిరుచి, అభి 
లాష ఆసక్తి 


Zigzag 


415 zygote 





212228 వంకర టింకర, కుటిల, క్రమంగా 
లేని. - 720407 విచిత్రగమనం, వంకర 
టింకర కదలిక 

zilch ఏమీలేని 

zillion అనంత సంఖ్య 

zimmer frame ముసలివాళ్ళు/ జబ్బు 
మనుషులు నడిచేందుకు ఊతగా ఉప 
యోగించే చట్రం 

2210 తుత్తునాగం, తగరం 

zionism యూదుల ప్రత్యేక దేశస్థాపనో 
ద్యమం, యూదుమత (వాదం 

zit మొటిమలు, మచ్చలు 

zoanthropy మనిషి జంతువుగా మార 
తాడనే (భ్రమ 

zodiac రాశిచక్రం, జ్యోతిశ్చక్రం, [గ్రహ 
మండలం 

zoerasty జంతువులతో సంభోగం 

zombie అయోమయంలో ఉన్న వ్యక్తి 
కర్తవ్య మూఢుడు, జడుడు 

zonal మండల సంబంధి, ప్రాంతీయ, 
క్షేతీయ, ప్రాదేశిక 

zonal council ప్రాంతీయ మండలి 


zonal secretariat ప్రాంతీయ సచి 
వాలయం 


zone క్షేత్రం, మండలం 

zonked పూర్తిగా అలసిపోయిన, మత్తులో 
ఉన్న 

200108)” జంతుశాస్త్రం 

zoom విపరీతంగా పెరుగు, హఠాత్తుగా 
పైకెగురు, దూరదర్శన సమర్థ 

20010 1005 ఒక చిత్రాన్ని దగ్గరగా స్పష్టంగా 
చూపే కటకం 

zoomorphism మానవ (ప్రవర్తనను జంతు 
వుల భాషలో చెప్పడం 

zoonosis పెంపుడు జంతువుల నుంచి 
సంక్రమించే అంటువ్యాధి 

20001121 జంతువులతో లైంగిక తృప్తిని 
పొందడం 

zoophilia జంతువులంటే అసాధారణమైన 
ప్రేమ 

zooplankton సూక్ష్మ జంతు ప్లవకాలు 

zootomy మనుష్యేతర జంతు శరీర 
నిర్మాణ శాస్త్రం 

zygote సంయుక్త బీజం 


త త త చత భత RMR MR MRAM 
యలు ఫం గ ఐల అ ౨౦ ఎ రాలుట లు ఫై. గ ౯ 


25. 
26. 
27. 





అ 9౦ ఎ రాలా లు సై గో 


అనుబంధం 

దేశాలు - రాజధానులు 
దేశం రాజధాని 
ఆఫ్టనిస్తాన్‌ కాబూల్‌ 
అల్బేనియా టిరానా 
అల్జీరియా అల్టీర్స్‌ 
అందొర్రా అండొర్ర-ల-వీల్లె 
అంగోలా లువాండా 
ఆంటీగ్వా & బార్బుడా సెంట్‌ జాన్స్‌ 
అర్జెంటీనా బ్యూనోస్‌ ఏరీస్‌ 
ఆర్మీనియా ఎరెవాన్‌ 
ఆ(్టేలియా కాన్‌బెర్రా 
ఆస్ట్రియా వియన్నా 
అజెర్చైజాన్‌ బాకు 
బహమాస్‌ నస్సావు 
బట్రైన్‌ మనామా 
బంగ్లాదేశ్‌ ధాకా 
బార్బడోస్‌ బ్రిడ్జ్‌టౌన్‌ 
బెల్జియం బ్రస్సెల్స్‌ 
బెనిన్‌ పోర్టోనావా 
బెలిజ్‌ బెల్‌మోపాన్‌ 
భూటాన్‌ తింపూ 
బొలీవియా లాపాజ్‌ (పరిపాలన), సుక్రీ (న్యాయ) 
బోస్నియా - హెర్దెగోవిన సరయేవా 
బోట్స్‌వానా గబొరోన్‌ 
(బైజిల్‌ బ్రసిలియా 
బూనే బందెర్‌సెరి బెగవాన్‌ 

(పూర్వం బూనే టౌన్‌) 

బల్గేరియా సోఫియా 
బర్మినా ఫాసో ఒగడేగవు 
బురుండి బుజుంబుర 


28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
85. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
ర్‌1. 
52. 
53. 
54. 
ర్‌ర్‌. 
56. 
ర్‌7. 
ర్‌రి. 
59. 
60. 
61. 
62. 


బెలారస్‌ 
కాంబోడియా 
కెమరూన్‌ 

కెనడా 

కేప్‌వెర్డె 

సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ 
చాద్‌ 

చిలీ 

చైనా 

కొలంబియా 
కొమొరోస్‌ 

కాంగో (జైరే) 
కోస్టారిక 

కోటెడి ఐవరీ (ఐవరీకోస్ట్‌) 
క్రొయేషియా 
క్యూబా 

పైప్‌ 

జెక్‌ రిపబ్లిక్‌ 
డెన్మార్క్‌ 

జిబౌటి 

దొమినిక 
డొమినికన్‌ రిపబ్లిక్‌ 
ఈక్వెడార్‌ 

ఈజిప్టు 

ఎల్‌ సాల్వడార్‌ 
ఈక్వటోరియల్‌ గినియ 
ఎరిట్రియ 
ఎస్తోనియ 
ఇథియోపియా 
ఫిజీ 

ఫిన్‌లాంద్‌ 

ఫ్రాన్స్‌ 

గబన్‌ 

గాంబియా 
జార్జియా 


మిన్‌స్క్‌ 
నాయ్‌--ఫెన్‌ 
యువాండే 
ఒట్టావా 

ప్రయ 

బంగ్వీ 
నద్దెమెనా (పూర్వం ఫోర్ట్‌లామి) 
శాంటియాగో 
బీజింగ్‌ 

బొగొట 
యొరొని 
కిన్‌షాసా 

శాన్‌ జోస్‌ 
యాముసోక్రో 
జగగైెబ్‌ 

హవానా 
నికోసియా 
ప్రావా (ప్రేగ్‌) 
కొపెన్‌ హాగన్‌ 
జిబౌటి 
రొసియా 
శాంటో డొమింగ్‌ 
క్వీటో 

కైరో 

శాన్‌ సాల్వడార్‌ 
మలాబో (పూర్వం శాంటా ఇస్ఫెల్‌) 
అస్మారా 

తాల్లిన్‌ 

ఆడీస్‌ అబాబా 
సువా 

హెల్సింకి 
పారిస్‌ 

లిబ్రవిల్లి 
బంజుల్‌ 
తిబిలిసి (తిఫ్లిస్‌) 


63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
783. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 
85. 
89. 
90. 
91. 
92. 
99. 
94. 
95. 


జర్మనీ 

ఘనా 

(గ్రీస్‌ 

(గనడా 
గ్వాటెమాల 
గినియా 
గినియా-బిస్సావు 
గుయాన 

హైతి 
హొండురాస్‌ 
హంగరీ 
ఐస్‌లాండ్‌ 
ఇండియా 
ఇండోనేసియా 
ఇరాన్‌ 

ఇరాక్‌ 

ఐర్లాండ్‌ 

ఇల్‌ 

ఇటలీ 

జంైకా 

జపాన్‌ 

జోర్డాన్‌ 
కజకస్తాన్‌ 

కెన్యా 

కిర్టీజియ (కిర్గిస్తాన్‌) 
కిరిబాతి 
కొరియా ( ఉత్తర) 
కొరియా (దక్షిణ) 
కువైట్‌ 

లావోస్‌ 
లాత్వియా 
లెబనాన్‌ 

లెసెతో 


బెర్లిన్‌ 

అ॥క్రా 

ఏథెన్స్‌ 
సెంట్‌జార్ట్‌స్‌ 
గ్వాటెమాల సిటీ 
కొనక్రి 
బిస్సావు 
జార్జిటౌన్‌ 
పోర్ట్‌-అవ్‌-ప్రిన్స్‌ 
తెగుసిగల్ప 
బుడాపెస్ట్‌ 
రెక్టావిక్‌ 
న్యూఢిల్లీ 
జకార్తా 
టెహ్రాన్‌ 
బాగ్గాద్‌ 

డబ్లిన్‌ 
జెరూసలెం 
రోయ్‌ 

కింగ్‌స్టన్‌ 
టోక్యో 
అమ్మాన్‌ 
అస్తానా (అఖ్‌మోలా) 
నైరోబి 

విష్‌కక్‌ 

తరావా 
యంగ్యాంగ్‌ 
సియోల్‌ 
కువైట్‌ సిటీ 
వియంటియానే 
రిగా 

బీరుట్‌ 
మసెరూ 


115. 


120. 
121. 
122. 
123. 
124. 
125. 
126. 
127. 
128. 


లైబీరియా 
లిబియా 
లిచ్‌సెన్‌ స్టీన్‌ 
లిధుయేనియా 
లక్టెంబర్డ్‌ 
మకావో 
మాసెడోనియా 
మెడగాస్మర్‌ 
మలావి 
మలేసియా 
మాల్టీవులు 
మాలి 

మాల్దా 
మార్షల్‌ ఐలెండ్స్‌ 
మారిటానియా 
మారిషస్‌ 
మెక్సికో 
మైక్రోనీసియా 
మోల్లావియా (మొల్లావా) 
మొనాకో 
మంగోలియా 
మాంట్‌ సెర్రాట్‌ 
మొరాకో 
మొజాంబిక్‌ 
మయన్మార్‌ 
నమీబియా 
నౌరు 

నేపాల్‌ 
నెదెర్లాండ్‌ 
న్యూజిలాండ్‌ 
నికరాగ్వా 
నైజెర్‌ 
నైజీరియా 


మొన్రోవియా 
ట్రిపోలీ 
వాదుజ్‌ 
విల్నియస్‌ 
లక్టింబర్గ్‌ 
మకావో 
స్మోప్‌జె 
ఆంటాననారివో 
లిలాంగ్వె 
కాలాలంపూర్‌ 
మాలే 

బమాకో 
వాలెటా 
దలాప్‌- ఉలిగ-డర్రిట్‌ 
నవకచోట్‌ 
పోర్ట్‌లూయిస్‌ 
మెక్సికో సిటీ 
పలికిర్‌ 
చిసినావ్‌ 
మొనాకో 
ఉలాన్‌ బటోర్‌ 
ప్టిమత్‌ 

రబత్‌ 

మపుటొ 
యాన్‌గాన్‌ (రంగూన్‌) 
వింధోక్‌ 

ఎరెన్‌ 
ఖాట్మండు 
ఆమ్‌స్టర్‌ డాయ్‌ 
వెల్లింగ్టన్‌ 
మనాగ్వా 
నియామే 


అబుజ 


129. 
130. 
131. 
132. 
133. 
134. 
135. 
136. 
137. 
135. 
139. 
140. 
141. 
142. 
143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 
153. 
154. 
155. 
156. 
157. 
158. 
159. 
160. 
161. 


నార్వే 

ఓమన్‌ 

పాకిస్తాన్‌ 

పనామా 

పాపావు న్యూగినియా 
పరాగ్వే 

పెరు 

ఫిలిప్పీన్స్‌ 

పోలెండ్‌ 
పోర్చుగల్‌ 
ప్యూర్జోరికొ 

ఖతార్‌ 

రొమేనియా 

రష్యా 

రువాండా 

శాన్‌ మరినా 
సావోటోమ్‌ & ప్రిన్సిపి 
సౌదీ అరేబియా 
సెనెగాల్‌ 

సెషల్స్‌ 
సియాగర్రాలియోన్‌ 
సింగపూర్‌ 
స్తావాకియా 
స్తావేనియా 
సొలొమన్‌ ఐలెంద్స్‌ 
సోమాలియా 
దక్షిణ ఆఫ్రికా 
స్పెయిన్‌ 

శ్రీలంక 

సెంట్‌ కిట్స్‌-నెవిస్‌ 
సెంట్‌ లూసియా 
సెంట్‌ విన్సెంట్‌ &గ్రెనడైన్స్‌ 
సూడాన్‌ 


420 


ఓస్లో 
మస్మాట్‌ 
ఇస్లామాబాద్‌ 
పనామా సిటీ 
అసున్‌ సియాన్‌ 
లిమా 

మనీలా 

వాల్చా 

లిస్పన్‌ 
సాన్‌జువాన్‌ 
దోహ 
బుఖారెస్ట్‌ 
మాస్మో 

కిగలి 

శాన్‌ మరినొ 
సావోటోమె 
రియాద్‌ 
డాకర్‌ 
విక్షోరియా 
ఫ్రీటౌన్‌ 
సింగపూర్‌ సిటీ 
బ్రాటిన్లావా 
లుజుల్లిజన 
హొనియార 
మొగడిషు 
ప్రిటోరియా/కీప్‌టౌన్‌ 
మాడ్రిడ్‌ 
కొలంబో 
బస్‌టె(ర్ర 
కాషప్రయస్‌ 
కింగ్స్‌టౌన్‌ 
ఖార్తోయ్‌ 


162. 
169. 
164. 
165. 
166. 
167. 
168. 
169. 
170. 
171. 
172. 
1783. 
174. 
175. 
176. 
177. 
178. 
179. 
180. 
181. 
182. 
183. 
184. 
185. 
186. 
187. 
188. 
189. 
190. 
191. 
192. 
199. 
194. 


సురినామ్‌ 
స్వాజీలాండ్‌ 
స్వీడన్‌ 

స్విట్టర్లాండ్‌ 
సిరియా 

తజికిస్తాన్‌ 

తైవాన్‌ 
టాంజానియా 
థాయిలాండ్‌ 

టోగో 

టోంగా 

ట్రినిడాడ్‌ జటొబాగో 
ట్యునీషియా 

టర్కీ 
తుర్మ్‌మెనిస్తాన్‌ 
తువలు 

ఉగాండా 
ఉ(కైయిన్‌ 
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 
యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 
యునైటెడ్‌ స్టేట్స్‌ 
ఉరుగ్వే 

ఉజ్జెకిస్తాన్‌ 
వాన్వాటు 
వాటికన్‌సిటీ 
వెనిజులా 
వియత్నాం 

పశ్చిమ సమోవా 
ఎమెన్‌ 


421 


పరమరిబో 
మబబనె 
స్థాక్‌హోయ్‌ 
బెర్నె 
డెమాస్మస్‌ 
దుషాంబె 
తైపేయి 
దాడొమ 
బాంకాక్‌ 
లోయ్‌ 
నుకుఅలోఫా 
పోర్టు- ఆఫ్‌-స్పెయిన్‌ 
ట్యూనిస్‌ 
అంకారా 
అష్మాబాద్‌ 
పునఫుటి 
కంపాలా 


లండన్‌ 
వాషింగ్టన్‌ (డి.సి) 
మాంటే విడియె 
తాష్కెంట్‌ 

విలా 
వాటికన్‌సిటీ 
కరకాస్‌ 
హనోయ్‌ 
అపియా 
ఏడెన్‌ 

బెల్లేడ్‌ 

కిన్నాసా 
లుసాకా 
హరారే 





అ ౦ ఎ రాలా జ ల టై గో 


బా గబా గా రా రా గా జో 
రాల లి టై గ ౯ 


16A. 


17. 
18. 
19. 
20. 
21. 
22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29, 


422 





దేశాలు - కరెన్సీలు 
ఆఫ్టనిస్తాన్‌ ఆఫ్టని 
అల్బేనియా లెక్‌ 
అల్జీరియా అల్టీరియన్‌ దినార్‌ 
అండొర్రా (ఫైెంచ్‌ ఫ్రాంక్‌ 
అంగోలా న్యూక్వాంజా 
ఆంటీగ్వా & బార్బుడా ఈస్ట్‌ కరేబియన్‌ డాలర్‌ 
అర్జెంటీనా ఆస్టాల్‌ (పెసో) 
ఆర్మీనియా డామ్‌ 
ఆగ్రేలియా ఆస్ట్రేలియన్‌ డాలర్‌ 
ఆ(షియా షిల్లింగ్‌ 
అజెర్చైజాన్‌ మనట్‌ 
బహమాస్‌ బహమియన్‌ డాలర్‌ 
బట్రైన్‌ దినార్‌ 
బంగ్లాదేశ్‌ టకా 
బార్బడోస్‌ బార్బడోస్‌ డాలర్‌ 
బెల్జియమ్‌ యూరో 
బెలిజ్‌ బెలిజ్‌ డాలర్‌ 
బెనిన్‌ సి ఎఫ్‌ ఎ ఫ్రాంక్‌ 
బెర్ముడా బెర్ముడా డాలర్‌ 
భూటాన్‌ గుల్‌ ట్రమ్‌ 
బోలీవియా బొలీవియన్‌ పెసో 
బోస్నియా -హెర్టెగోవిన మార్క్‌ 
బోట్స్‌వానా పులా 
(బైజిల్‌ రియల్‌ 
(బ్రూనే (బ్రూనేడాలర్‌ 
బల్గేరియా లెవ్‌ 
బర్మినా ఫాసో సిఎఫ్‌ఎ (ఫ్రాంక్‌ 
బురుండి బురుండి (ఫ్రాంక్‌ 
బెలారస్‌ రూబుల్‌ 
కాంబోడియా రియల్‌ 


30. 
31. 
32. 
39. 
34. 
85. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
తత. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
ర్‌1. 
52. 
53. 
54. 
ర్‌ర్‌. 
56. 
ర్‌7. 
ర్‌రి. 
59. 
60. 
61. 
62. 


కెమరూన్‌ 

కెనడా 

కేప్‌వెర్టె 

సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ 
చాద్‌ 

చీలీ 

చైనా 

కొలంబియా 
కొమొరోస్‌ 

కాంగో (జైరే) 
కోస్టారిక 

కోట్‌డి ఐవరీ (ఐవరీ కోస్ట్‌) 
క్రాయేషియ 
క్యూబా 

సైప్రస్‌ 

చెక్‌ రిపబ్లిక్‌ 
డెన్మార్క్‌ 

జిబౌటి 

దొమినిక 
డొమినికన్‌ రిపబ్లిక్‌ 
ఈక్వెడార్‌ 

ఈజిప్టు 

ఎల్‌ సాల్వడార్‌ 
ఈక్వటోరియల్‌ గినియ 
ఎరిట్రియ 
ఎస్తోనియ 
ఇథియోపియా 
ఫిజీ 

ఫిన్‌లాంద్‌ 

ఫ్రాన్స్‌ 

గబన్‌ 

గాంబియా 
జార్జియా 


సిఎఫ్‌ఎ ఫ్రాంక్‌ 
కెనడియన్‌ డాలర్‌ 
ఇస్మొడో 

సిఎఫ్‌ఎ ఫ్రాంక్‌ 

సి. ఎఫ్‌. ఎ. (ఫ్రాంక్‌ 
పెసో 

రెన్‌మిన్‌వి (యువాన్‌) 
పెసో 

కొమోరిన్‌ ఫ్రాంక్‌ 
కాంగోలిస్‌ (ఫ్రాంక్‌ 
కొలోన్‌ 

సిఎఫ్‌ఎ (ఫ్రాంక్‌ 

కునా 

పెసో 

సైప్రస్‌ పౌండ్‌ 
కొరునా 

డేనిష్‌ క్రోనె 

జిబౌటి (ఫ్రాంక్‌ 
ఈస్ట్‌కరేబియన్‌ డాలర్‌ 
డొమినికన్‌ పెసో 
సుక్రీ, అమెరికా డాలర్‌ 
ఈజిప్షియన్‌ పౌండ్‌ 
కొలోన్‌ 

సిఎఫ్‌ఎ ఫ్రాంక్‌ 
నఫ్‌కా 

క్రూన్‌ 

విర్‌ లేదా ఇథియోపియన్‌ డాలర్‌ 
ఫిజియన్‌ డాలర్‌ 
యూరో 

యూరో 

సిఎఫ్‌ఎ (ఫ్రాంక్‌ 
దలాసి 

లారి 


69. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
783. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 
885. 
89. 
90. 
91. 
92. 
99. 
94. 
95. 


జర్మనీ 

ఘనా 

(గ్రీస్‌ 

(గనడా 
గ్వాటెమాల 
గినియా 
గినియ-బిస్సావు 
గుయాన 

హైతి 
హొండురాస్‌ 
హంగరి 
ఐస్‌లాండ్‌ 
ఇండియా 
ఇండోనేసియా 
ఇరాన్‌ 

ఇరాక్‌ 

ఐర్లాండ్‌ 

ఇజేల్‌ 

ఇటలీ 

జయైకా 

జపాన్‌ 

జోర్డాన్‌ 
కజకస్తాన్‌ 
కెన్యా 

కిరీజియ (కిర్గిస్తాన్‌) 
కిరిబాతి 
కొరియా (ఉత్తర) 
కొరియా (దక్షిణ) 
కువైట్‌ 

లావోస్‌ 
లాత్వియా 
లెబనాన్‌ 
లెసొతో 


యూరో 

సెడి 

యూరో 

ఈస్టు కరేబియన్‌ డాలర్‌ 
క్వెట్టాల్‌ 

(ఫ్రాంక్‌ 

సిఎఫ్‌ఎ (ఫ్రాంక్‌ 
గుయాన డాలర్‌ 
గౌర్డ 

లెంపిరా 

ఫొరింట్‌ 

క్రొన 

రుపాయి 
రూపయ్య 

రియాల్‌ 

ఇరాకీ దినార్‌ 
యూరో 

న్యూ షెకెల్‌ 
యూరో 

జమైకన్‌ డాలర్‌ 
ఎన్‌ 

జోర్డాన్‌ దినార్‌ 
తెంగి 

కెన్యన్‌ షిల్లింగ్‌ 
సోమ్‌ 

ఆ(సేలియన్‌ డాలర్‌ 
నార్త్‌ కొరియన్‌ వాన్‌ 
సౌత్‌కొరియన్‌ వాన్‌ 
కువైట్‌ దినార్‌ 

కిప్‌ 

లాట్‌ 

లెబనీస్‌ పౌండు 
లొటి 


120. 
121. 
122. 
123. 
124. 
125. 
126. 
127. 
128. 


లైబీరియా 
లిబియా 
లిచ్‌సెన్‌ స్టీన్‌ 
లిధుయేనియా 
లక్టెంబర్డ్‌ 
మకావో 
మాసెడోనియా 
మెడగాస్మర్‌ 
మలావి 
మలేసియా 
మాల్టీవులు 
మాలి 

మాల్లా 

మార్షల్‌ ఐలెండ్స్‌ 
మారిటానియా 
మారిషస్‌ 
మెక్సికో 
మైక్రోనీసియా 
మోల్టీవియా (యోల్లావా) 
మొనాకో 
మంగోలియన్‌ రిపబ్లిక్‌ 
మాంట్‌ సెగర్రాట్‌ 
మొరాకో 
మొజాంబిక్‌ 
మయన్మార్‌ 
నమీబియా 
నౌరు 

నేపాల్‌ 
నెదర్లాండ్‌ 
న్యూజిలాండ్‌ 
నికరాగ్వా 
నెజెర్‌ 


టే 


నైజీరియా 


లైబీరియన్‌ డాలర్‌ 
లిబియన్‌ దినార్‌ 
స్విస్‌ ఫ్రాంక్‌ 
లిటాస్‌ 

యూరో 

పటాకా 

దినార్‌ 

మలగెసీ ఫ్రాంక్‌ 
క్వాచా 

రింగిట్‌ (లేదా మలేసియన్‌ డాలర్‌) 
రుఫియ్య 

సిఎఫ్‌ఎ (ఫ్రాంక్‌ 
మాల్టీస్‌ లీరా 
డాలర్‌ (అమెరికన్‌) 
అగుయ 

మారిషస్‌ రుపీ 
న్యూ పెసో 

డాలర్‌ (అమెరికన్‌) 
లియు 

(ఫైంచి ఫ్రాంక్‌ 
తుగిక్‌ 

ఈస్ట్‌ కరీబియన్‌ డాలర్‌ 
దిర్హామ్‌ 

మెటికాల్‌ 

క్యాట్‌ 

డాలర్‌ 
ఆ(ప్టైలియన్‌ డాలర్‌ 
నేపాల్‌ రుపీ 
యూరో 
న్యూజీలాండ్‌ డాలర్‌ 
కార్లోబా 

సిఎఫ్‌ఎ (ఫ్రాంక్‌ 
వైరా 


129. 
130. 
131. 
132. 
133. 
134. 
135. 
136. 
137. 
138. 
139. 
140. 
141. 
142. 
143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 
153. 
154. 
155. 
156. 
157. 
158. 
159. 
160. 
161. 
162. 


నార్వే 

ఓమన్‌ 

పాకిస్తాన్‌ 

పనామా 

పాపావ్‌ న్యూగినియా 
పరాగ్వే 

పెరు 

ఫిలిప్పీన్స్‌ 

పోలెండ్‌ 
పోర్చుగల్‌ 
ప్యూర్ధోరికా 

ఖతార్‌ 
రొమేనియా 

రష్యా 

రువాండా 

శాన్‌ మరినొ 
సావోటోయ్‌ 

సౌదీ అరేబియా 
సెనెగాల్‌ 

సెషల్‌ 

సియార్రా లియోన్‌ 
సింగపూర్‌ 
స్తావాకియా 
స్లావేనియా 
సొలొమన్‌ ఐలెండ్స్‌ 
సోమాలియా 
దక్షిణ ఆఫ్రికా 
స్పెయిన్‌ 

శ్రీలంక 

సెంట్‌ కిట్స్‌-నెవిస్‌ 
సెంట్‌ లూసియ 
సెట్‌విన్సెంట్‌ &గ్రైనడైన్స్‌ 
సూడాన్‌ 
సురినామ్‌ 


426 


క్రోనె 

రియల్‌ ఓమని 
పాకిస్తాన్‌ రుపీ 
బాల్ఫోవా 

కినా 

గ్వారాని 

న్యూ సాల్‌ 

పెసో 

జ్లోటి 

యూరో 

యుఎస్‌ డాలర్‌ 
రియాల్‌ 

ల్యూ 

రూబుల్‌ 

(ఫ్రాంక్‌ 
ఇటాలియన్‌ లిరా 
దొబ్ర 

రియల్‌ 

సిఎఫ్‌ఎ ఫ్రాంక్‌ 
రుపీ 

లియోన్‌ 
సింగపూర్‌ డాలర్‌ 
క్రౌన్‌ 

టొలార్‌ 

డాలర్‌ 
సోమాలిషిల్లింగ్‌ 
రాండ్‌ 

యూరో 

రుపీ 
ఈస్ట్‌కరీబియన్‌ డాలర్‌ 
ఈస్ట్‌ కరీబియన్‌ డాలర్‌ 
ఈస్ట్‌ కరీబియన్‌ డాలర్‌ 
దినార్‌ 
సురినామ్‌ గిల్డర్‌ 


169. 
164. 
165. 
166. 
167. 
168. 
169. 
170. 
171. 
172. 
1783. 
174. 
175. 
176. 
177. 
178. 
179. 
180. 
181. 
182. 
183. 
184. 
185. 
186. 
187. 
188. 
189. 
190. 
191. 
192. 
199. 
194. 


స్వాజీలాండ్‌ 
స్వీడన్‌ 

స్విడ్జర్లాండ్‌ 
సిరియా 

తజికిస్తాన్‌ 

తైవాన్‌ 
టాంజానియా 
థాయిలాంద్‌ 

టోగో 

టోంగా 

ట్రినిడాడ్‌ జటొబాగో 
ట్యునీషియా 

టర్కీ 
తుర్మ్‌మెనిస్తాన్‌ 
తువలు 

ఉగాండా 
ఉ(కైయిన్‌ 
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 
యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 
యునైటెడ్‌ స్టేట్స్‌ 
ఉరుగ్వే 
ఉజ్బెకిస్తాన్‌ 
వాన్వాటు 

వాటికన్‌ సిటీ 
వెనీజులా 
వియత్నాం 

పశ్చిమ సమోవా 
ఎమెన్‌ 
యుగోస్తావియా 
జైరే 


రూ 


జాంబియా 


జింబాబ్వే 


లిలాంగెనీ 

క్రొన 

స్విస్‌ ఫ్రాంక్‌ 
సిరియన్‌ పౌండ్‌ 
రూబుల్‌ 
న్యూతైవాన్‌ డాలర్‌ 
షిల్లింగ్‌ 

బహ్త్‌ 

సిఎఫ్‌ఎ (ఫ్రాంక్‌ 
పాంగా 

ట్రినిడాడ్‌, టొబాగో డాలర్‌ 
ట్యునీషియా దినార్‌ 
టర్మిష్‌ లీరా 
మనట్‌ 
ఆ(సేలియన్‌ డాలర్‌ 
ఉగాండా షిల్లింగ్‌ 
హివిన 

దిర్హామ్‌ 

పౌండ్‌ స్టెర్లింగ్‌ 
డాలర్‌ 

న్వుపెసెసో 

సామ్‌ 

వటు 

యూరో 

బొలివార్‌ 

డాంగ్‌ 

టలా 

రియాల్‌ 

దినార్‌ 

జైరే 

క్వాచా 
జింబాబ్వేడాలర్‌ 





428 429 


కాకా 















1 చైత్రం 4 మ 
Fs 1. ప్రభవ 31 హేవళంబి ah : is east i య. 
న 2... విభవ S95. ని . వ్యాకరణ శాస్త్రం . northwest = వాయవ్యం 
3. జ్యేష్టం 
ఈ 3. శుక 8. ధర్మ శాస్త్రం 3. southeast = ఆగ్నేయం 
4. ఆషాఢం + నా 33. వికారి we _ 
స 4. మీమాంస శాస్తం 4. southwest = నెరుతి 
5. శ్రావణం 4. ప్రమోదూత | ౩4 శార్వరి ఆ ష్‌ 
పజో 3 5. వైద్య శాస్త్రం 
6. భాద్రపదం 5. _ ప్రజొత్పత్తి 35. ప్లవ 6. జోతిష్య శాస్త్రం 
7. అశ్వయుజం 6. అంగీరస |36. శుభకృతు నా గ్రహాలు 
8. కార్తీకం 7. శ్రీముఖ |37. శోభకృతు క్‌ ప సూర్యుడు 
9. మార్గశిరం రి. భవ 38. క్రోధి అష్టదిగ్గజ కవులు Ne అంగారక (గహం 
10. పుష్యం 9 ఎవ. ||39.వీశ్యావను 1. అల్లసాని పెద్దన (కుజుడు) 
11. మాఘం lO 40. పరాభవ 2. నంది తిమ్మన Veit శుక్ర గ్రహం 
12. ఫాల్గుణం 11. ఈశ్వర 41. ప్లవంగ 3. ధూర్జటి Mercury బుధ గ్రహం 
నవరనాలు 12. బహుధాన్య | 42. కీలక 4. మాదయగారి మల్లన Jupiter బృహస్పతి 
1. శృంగారం, 2. హాస్యం, 3. కరుణ, 4. 13. ప్రమాది 48. సౌమ్య ర్‌ అయ్యలరాజు రామభద్రుడు Earth భూమి 
రౌద్రం, 5. వీరం, 6. భయానకం, 7. | 14 విక్రమ |44 సాధారణ 6. పింగళి సూరన Saturn శని గ్రహం 
బీభత్సం, 8. అద్భుతం, 9. శాంతం. 15. వృష 45. _ విరోధికృతు 7. తెనాలి రామకృష్ణుడు Pluto ప్లూటో 
వ 16. చిత్రభాను |46. పరీధావి రి. రామరాజు భూషణుడు Uranus వరుణ [గ్రహం 
నవరత్నాలు 17. స్వభాను (47. ప్రమాదీచ Neptune నెప్ట్యూన్‌ 
1. వ(జం, 2. వైఢూర్యం, 3. గోమేధికం, | 18. తారణ 48. ఆనంద 
4. పుష్యరాగం, ర. మరకతం, |19. పార్థివ (49. రాక్షస 
6. మాణిక్యం, 7. నీలం, 8. ప్రవాళం, | 20. వ్యయ 50. నల ఫారిన్‌ హీట్‌ నుంచి సెల్సియస్‌కు 
9. ముత్యం 21. సర్వజిత్తు 51. పింగళ = 
వా 22. సర్వధారి (52. కాళయుక్తి సెల్సియస్‌ నుంచి ఫారిన్‌ హీట్‌కు మార్చే విధానం 
క 
28. విరోధి 58. సిద్దార్ధి ——ాలి లి లుల బ్రిలతాలాలాా. లుల అ్రిలతాులాా 
ఓ. భక్ష్యం 24. వికృతి 
క్ష . వికృతి. (54 రౌద్రి i em 
2. భోజ్యం బక. ఫర కర. దుర్మతి ఫారిన్‌ హీట్‌ (గ) నుంచి సెల్సియస్‌ (ఎకు మార్చే విధానం: 
3. ప 26. నందన 56. దుందుభి (6) = (6-౩2) 5/9 
అ వ 27. విజయ (57. రుధిరోద్గారి 
సరల 28. జయ (58. రకాక్షి సెల్సియస్‌ (౨ నుంచి ఫారిన్‌ హీట్‌ (1) లోకి మార్చే విధానం: 
29. మన్మధ 59. క్రోధన f=cx9/5 +32 
30. దుర్ముఖి |60. అక్షయ 


430 


దూర మానం 


రెండు స్థల బిందువుల మధ్య దూరాన్ని లెక్కించడాన్ని దూరమానం అంటారు. 
దూరాన్ని కొలిచేందుకు స్కేలు, టేపు, సర్వే గొలుసు మొదలైనవి ఉపయోగపడతాయి. 


10 మిల్లీ మీటర్లు 

10 సెంటిమీటర్లు 

10 డెసి మీటర్లు (100 సెం.మీ) 
10 మీటర్లు 

10 డెకా మీటర్లు 

10 హెక్టా మీటర్లు 


" 1 సెంటి మీటరు 
= 1 డెసీ మీటరు 
= 1 మీటరు 
= 1 డెకా మీటరు 
= 1 హెక్టా మీటరు 
1 కిలో మీటరు/ కి.మీ. 


తూకం - బరువు 


1000 మిల్లీ గ్రాములు 
1000 గ్రాములు 

100 కిలోగ్రాములు 
10 క్వింటాళ్ళు 
1016.5 కిలోగ్రాములు 
35 గ్రాములు 

1 కిలోగ్రాము 

1 కిలోగ్రాము 

1 కిలోగ్రాముకు 


1 గ్రాము 

1 కిలో గ్రాము 

1 క్వింటాలు 

1 మెట్రిక్‌ టన్ను 

1 మెట్రిక్‌ టన్ను 

2 ఫలములు 

8 శేర్ల 414 ఫలములు 
2.20 పౌన్లు 

86 తులాలు 


బంగారానికి 5, 10, 20, 50, 100, 200, 500 మిల్లీగ్రాముల 1, 2, 5 మొదలైన 
కిలోగ్రాములు తూకాలు అమలులో ఉన్నాయి. 


1000 మిల్లీగ్రాములు 1 (గాము 

1000 (గాములు 1 కిలోగ్రాము 

8 గ్రాములు 1 సవరను (కాసు) 

11 మిల్లీగ్రాములు 1 గురిగింజ ఎత్తు 

11. 664 గ్రాములు 1తులం 

1 హెక్టారు 2.471 ఎకరాలు 

1 ఎకరం = 0.4047 హెక్టారు 

1 అంగుళం (అం) = 2.54 సెం.మీ 

1 సెం.మీ " 0.3937 అంగుళం 

1 మీటరు = 39.3701 అంగుళాలు 


1 అంగుళం 

1 గజం 

1 మీటరు 

1 మైలు 

1 మిల్లీ మీటరు 
1 (గాము 

1 బెన్సు 

1 కి.గ్రా 
1మి.మీ 
1చ.మీ 

1 చ.కి.మీ 
1చ.మై 

1 చ.అ 

1 చ.అ 

1చ.గ 

1 లీటరు 
0.28.4 మి.లీ 
1ఘన సెం.మీ 
1ఘ.అం 
1ఘ.మీ 

1 ఘనపు గజం 
1 గాలను (బ్రిటీషు) 
1 గాలను (అమెరికన్‌ 


431 


3.2808 అడుగు 
0.9144 మీటరు 
03936 గజములు 
1.6093 కి.మీ. 
0.03936 అంగుళం 
0.35538 జెన్సు 

28. 35 (గ్రాములు 
2.2046 పౌనులు 
0.03937 అంగుళం 
10.7639 చ.అ. 
0.386 చ.మై 

2.59 చ.కి.మీ 
0.4516 చ.కి.మీ 
0.0929 చ.మీ 
0.18361 చ.మీ 

2. 11 అమెరికన్‌ పైంట్‌ 
ద్రవ బెన్సు 

0.0610 ఘ. అం. 
16.387 ఘ.సెం.మీ 
35.3146 ఘ 1.3079 ఘ.గ 
0.7646 ఘన మీటరు 
4.54461 లీటరు 
3.7854 లీటరు 


భూమి కౌలత (చదరపు కొలత) 


100 చ॥ మిల్లీ మీటర్లు 


10.000 చ॥ సెం.మీటర్లు 


10,00,000 చ॥ మీటర్లు 
1 చ॥ మీటరు 

100 చ॥ మీటర్లు 

100 చ॥ మీటర్లు 

100 ఆర్లు 

1 హెక్టారు 

1 చ॥ కిలోమీటరు 

10 హెక్టార్లు 


1 చ॥ సెంటీ మీటరు 
1 చ! మీటరు 

1 చ॥ కిలోమీటరు 
1.20 చ॥ గజాలు 

1 ఆర్‌ 

119.60 చ॥ గజాలు 
1 హెక్టారు 

2.47 ఎకరాలు 
247.10 ఎకరాలు 
247.10 ఎకరాలు 


1050-62 
1962-67 
1967-69 
1969-(acting) 
1969 (acting) 
1969-74 
1974-77 
1977 (acting) 
1977-82 
1982-87 
1987-92 
1992-97 
1997-2002 
2002- --- 


Years 


1947-64 
1964 (acting) 
1964-66 
1966 (acting) 
1966-77 
1977-79 
1979-80 
1980-84 
1984-89 
1989-90 
1990-91 
1991-96 
1996 (13 days) 
1996-97 
1997-98 
1998-2004 
2004- --- 


432 


Indian Presidents 


Dr. Rajendra Prasad 

Dr. Sarvepalli Radhakrishnan 
Dr. Zakeer Husain 
V.V.Giri 

Justice Hidayatullah 
V.V.Giri 

Fakruddin Ali Ahemed 
B.D.Jatti 

Neelam Sanjeeva Reddy 
Giani Zail Singh 
R.Venkatraman 

Dr. Shanker Dayal Sarma 
K.R.Narayanan 
A.P.J.Abdul Kalam 


Indian Prime Ministers 


433 


World Population 

Date Millions Date Millions Date 
2000BC 100 1800 900 1970 
1000BC 120 1850 1,250 1980 

1 180 1900 1,620 1990 
1000 275 1920 1,860 1995 
1250 375 1930 2,070 2000* 
1500 420 1940 2,300 2050* 
1650 500 1950 2,500 
1700 615 1960 3,050 


*United Nations 'medium' estimates 


Roman Numerals 


Arabhic Roman Arabhic Roman 


Prime Minister Government 
Jawaharlal Nehru Congress 
Gulzari Lal Nanda Congress 
Lal Bahadur Shastri Congress 
Gulzari Lal Nanda Congress 
Indira Gandhi Congress 
Morarji Desai Janata 
Charan Singh Coalition 
Indira Gandhi Congress (1) 
Rajiv Gandhi Congress (1) 
V.P.Singh Coalition 
Chandra Shekhar Janata 
P.V.Narasimha Rao Congress (1) 
Atal Bihari Vajpayee Coalition 
H.D.Deve Gowda Coalition 
Inder Kumar Gujral Coalition 
Atal Bihari Vajpayee Coalition 
Manmohan Singh Coalition 


171 19 XIX 
2 11 20 XX 
3 111 30 XXX 
4 IV 40 XL 
5 V 50 1 
6 VI 60 LX 
7 ‘vi 70 LXX 
8 Vi 80 LXXX 
9 IX 90 XC 

10 X 100 C 

11 XI 200 CC 

12 XI 300 CCC 

13 Xm 400 CD 

14 XIV ౨00 1 

15 XV 1000 M 

16 XVI 5,000 * 

17 Xv 10,000 X 

18 Xvi 100,000 C 


Millions 


3,700 
4,450 
5,245 
5,735 
6,100 
11,000 


434 


Timing in different parts of the world 


Times in some important cities of the world when it is 12.00 noon 


in Delhi, India. 
City 

ABU DHABI 
ADDIS ABABA 
AMSTERDAM 
ANKARA 
ATHENS 
AUKLAND 
BAGDAD 
BAHRAIN 
BANGKOK 
BARBADOS 
BEIRUT 
BOMBAY 
BOSTON 
BRUSSELS 
BUDAPEST 
CAIRO 
CALCUTTA 
CARACAS 
CHICAGO 
COLOMBO 
COPENHAGEN 
DACCA 
DAMASCUS 
DETROIT 
DUBAI 


Country 

UAE 
ETHIOPIA 
NETHERLANDS 
TURKEY 
GREECE 
NEWZEALAND 
IRAQ 
BAHRAIN 
THAILAND 
WEST INDIES 
LEBANON 
INDIA 

USA 

BELGIUM 
HUNGARY 
EGYPT 

INDIA 
VENEZUELA 
USA 
SRILANKA 
DENMARK 
BANGLADESH 
SYRIA 

USA 

UAE 


Time 
10.30.AM 
9.30 AM 
7.30 AM 
8.30 AM 
8.30 AM 
6.30 PM 
9.30 AM 
10.30 AM 
1.30 PM 
2.30 AM 
8.30 AM 
12.00 NOON 
1.30 AM 
7.30 AM 
7.30 AM 
8.30 AM 
12.00 NOON 
2.30 AM 
00.30 AM 
12.00 NOON 
7.30 AM 
12.30 PM 
8.30 AM 
1.30 AM 
10.30 AM 





FRANKFURT 
HONG KONG 
HONOLULU 
ISTANBUL 
JEDDAH 
KARACHI 
KHARTOUM 
KINGSTON 
KUALALAMPUR 
KUWAIT 
LENINGRAD 
LIMA 
LONDON 

LOS ANGELES 
LUSAKA 
MADRID 
MAURITIUS 
MELBOURNE 
MEXICO CITY 
MIAMI 
MONTREAL 
MANILA 
MOSCOW 
NAIROBI 
NEWYORK 
NICOSIA 
OSAKA 

OSLO 

PARIS 

PERTH 





435 


GERMANY 
HONG KONG 
HAWAI 
TURKEY 
SAUDIARABIA 
PAKISTAN 
SUDAN 
JAMAICA 
MALAYSIA 
KUWAIT 
RUSSIA 
PERU 
ENGLAND 
USA 
ZAMBIA 
SPAIN 
MAURITIUS 
AUSTRALIA 
MEXICO 
USA 
CANDADA 
PHILIPPINES 
RUSSIA 
KENYA 

USA 
CYPRUS 
JAPAN 
NORWAY 
FRANCE 
AUSTRALIA 


7.30 AM 
2.30 PM 
8.30 PM 
9.30 AM 
9.30 AM 
11.30 AM 
8.30 AM 
1.30 AM 
2.30 PM 
9.30 AM 
8.30 AM 
1.30 AM 
6.30 AM 
10.30 PM 
8.30 AM 
7.30 AM 
10.30 AM 
4.30 PM 
00.30 AM 
1.30 AM 
1.30 AM 
2.30PM 
9.30 AM 
9.30 AM 
1.30 AM 
8.30 AM 
3.30 AM 
7.30 AM 
7.30 AM 
2.30 PM 





ABC 
ACIA 
ACU 
ADC 
ADCCP 
ADP 
AED 
AFL 
AHPL 
ALGOL 
Al 
ALU 
APL 
AMT 
ANSI 
APSE 
APT 
ARMA 
ASCII 
AU 
BASIC 
BCD 
BPI 


CAD 
CAI 
CDROM 
CAM 
CIM 


436 


కంప్యూటర్‌ రంగ పదజాలం 


ఎటనాసాఫ్ట్‌ బెర్రి కంప్యూటర్‌ 

ఎసిన్‌క్రోనస్‌ కమ్యూనికేషన్స్‌ ఇంటర్‌ఫేస్‌ ఎడాఫ్టర్‌ 
ఆటోమాటిక్‌ కాలింగ్‌ యూనిట్‌ 

ఎనలాగ్‌ టు డిజిటల్‌ కన్వర్టర్‌ 

అడ్వాన్స్‌డ్‌ డేటా కమ్యూనికేషన్‌ కంట్రోల్‌ ప్రొసీజర్‌ 
ఆటోమాటిక్‌ డేటా ప్రాసెసింగ్‌ 

ఆల్‌గాల్‌ ఎక్స్‌టెండెడ్‌ ఫర్‌ డిజైన్‌ 

అబ్‌స్టాక్ట్‌ ఫామిలీ ఆఫ్‌ లాంగ్వేజస్‌ 

ఎ హార్డ్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ 

ఆల్‌గార్థమిక్‌ లాంగ్వేజ్‌ 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ 

అర్థమేటిక్‌ లాజిక్‌ యూనిట్‌ 

ఎ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ 

ఆంప్లిట్యూడ్‌ మాడ్యులేషన్‌ 

అమెరికన్‌ నేషనల్‌ స్టాండర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

ఎ ప్రోగ్రామింగ్‌ సపోర్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ 
ఆటోమాటికల్లీ ప్రోగ్రామ్‌డ్‌ టూల్స్‌ 

ఆటోరి(గేసివ్‌ మూవింగ్‌ యావరేజ్‌ 

అమెరికన్‌ స్టాండర్డ్‌ కోడ్‌ ఫర్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ ఇంటర్‌ఛేంజ్‌ 
అర్థమేటిక్‌ యూనిట్‌ 

బిగినర్స్‌ ఆల్‌ పర్‌పస్‌ సింబాలిక్‌ ఇన్‌స్టక్షన్‌ కోడ్‌ 
బైనరి కోడెడ్‌ డెసిమల్‌ 

బిట్స్‌ ఫర్‌ ఇంచ్‌ 

ఎ సిస్టమ్స్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ 

కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ 

కంప్యూటర్‌ ఎయిడెడ్‌ ఇన్‌(స్టక్షన్‌ 

కాంపాక్ట్‌ డిస్క్‌ రీడ్‌ ఓన్లీ మెమరి 

కంప్యూటర్‌ ఎయిడెడ్‌ మెషీన్‌ 

కంప్యూటర్‌ ఇన్‌పుట్‌ మైక్రోఫిల్మ్‌ 


CMOS 
COBOL 
COM 
CP 

CPL 
CPM 
CPU 
CRT 
CSI 

CU 
DBMS 
DDL 
DML 
DOS 
DTP 
EBCDIC 
EDP 
EDSAC 
EDVAC 
EEROM 
E-MAIL 
ENIAC 
EOB 
EOD 
EOF 
EOR 
EPROM 
FAT 
FORTRAN 
GB 

IBM 


437 


కాంప్లిమెంటరీ మెటల్‌ ఆక్సైడ్‌ సెమికండక్టర్‌ 

కామన్‌ బిజినెస్‌ ఓరియంటెడ్‌ లాంగ్వేజ్‌ 

కంప్యూటర్‌ బెట్‌పుట్‌ మైక్రోఫిల్మ్‌ 

సెంట్రల్‌ ప్రోసెసింగ్‌ 

కంబైన్స్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ 

కంట్రోల్‌ (ప్రోగ్రామ్‌ మానిటర్‌ 

సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ 

కాథోడ్‌ రే ట్యూబ్‌ 

కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా 

కంట్రోల్‌ యూనిట్‌ 

డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ 

డేటా డెఫినిషన్‌ లాంగ్వేజ్‌ లేదా డేటా డిస్‌క్రిష్షన్‌ లాంగ్వేజ్‌ 
డేటా మానిప్యులేషన్‌ లాంగ్వేజ్‌ 

డిస్క్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 

డెస్క్‌ టాప్‌ పబ్లిషింగ్‌ 

ఎక్స్‌టెండెడ్‌ బైనరి (క్రోడెడ్‌ డెసిమల్‌ ఇంటర్‌చేంజ్‌ కోడ్‌ 
ఎలక్ట్లానిక్‌ డేటా ప్రాసెసింగ్‌ 

ఎలక్షానిక్‌ డిలె స్టోరేజ్‌ ఆటోమేటిక్‌ కాలిక్యులేటర్‌ 
ఎలక్షానిక్‌ డిస్‌క్రీట్‌ వేరియబుల్‌ ఆటోమేటిక్‌ కంప్యూటర్‌ 
ఎలక్షానికల్లి ఎరేజబుల్‌ రాయ్‌ 

ఎలక్షానిక్‌ మెయిల్‌ 

ఎలక్షానిక్‌ న్యూమరికల్‌ ఇంటిగ్రేటర్‌ ఎండ్‌ కాలిక్యులేటర్‌ 
ఎండ్‌ ఆఫ్‌ బ్లాక్‌ 

ఎండ్‌ ఆఫ్‌ డేటా 

ఎండ్‌ ఆఫ్‌ ఫైల్‌ 

ఎంద్‌ ఆఫ్‌ రికార్డ్‌ 

ఎరేజబుల్‌ ప్రోగ్రామబుల్‌ రీడ్‌ ఓన్లీ మెమరీ 

ఫైల్‌ ఎలొకేషన్‌ టేబుల్‌ 

ఫార్ములా ట్రాన్స్‌లేషన్‌ 

గిగా బైట్స్‌ 

ఇంటర్‌నేషనల్‌ బిజినెస్‌ మెషీన్‌ 


IC 

1/0 

IT 

KB 
LAN 
LSI 
LSIP 
MB 
MHZ 
MIPS 
MIS 
MP 
MSDOS 
OBR 
OLTP 
05 

PB 

PC 
PC-AT 
PC-XT 
PDL 
PLIM 
PROLOG 
PROM 
QL 
RAM 
RDMS 
ROM 
SAD 
SNOBOL 
SQL 


438 


ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ 

ఇన్‌పుట్‌/ బెట్‌పుట్‌ 

ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ 

కిలోబైట్‌ 

లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ 

లార్జ్‌ స్మేల్‌ ఇంటిగ్రేషన్‌ 

లిస్ట్‌ ప్రోసెసింగ్‌ 

మెగాబైట్‌ 

మెగా హెర్ట్‌జ్‌ 

మిలియన్‌ ఇన్‌స్టక్షన్స్‌ పర్‌ సెకండ్‌ 
మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సిస్టమ్‌ 
మైక్రో ప్రొసెసర్‌ 

మైక్రోసాఫ్ట్‌ డిస్క్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 
ఆప్టికల్‌ బార్‌కోడ్‌ రీడర్స్‌ 
ఆన్‌లైన్‌ట్రామాక్షన్‌ ప్రోసెసింగ్‌ 
ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 

పవర్‌ బిల్డర్‌ 

పర్సనల్‌ కంప్యూటర్‌ 

పర్సనల్‌ కంప్యూటర్‌ - అడ్వాన్స్‌ టెక్నాలజీ 
పర్సనల్‌ కంప్యూటర్‌ - ఎక్స్‌టెండెడ్‌ టెక్నాలజీ 
ప్రోగ్రామ్‌ డిజైన్‌ లాంగ్వేజ్‌ 

ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ఫర్‌ మైక్రో కంప్యూటర్‌ 
ప్రోగ్రామింగ్‌ లాజిక్‌ 

ప్రోగ్రామబుల్‌ రీడ్‌ ఓన్లీ మెమరీ 

క్వరి లాంగ్వేజ్‌ 

రాండమ్‌ యాక్సెస్‌ మెమరీ 

రిలేషనల్‌ డేటాబేస్‌ మేనేజిమెంట్‌ సిస్టమ్‌ 
రీడ్‌ ఓన్లీ మెమరీ 

సిస్టమ్‌ ఎనాలిసిస్‌ అండ్‌ డిజైన్‌ 

స్ట్రింగ్‌ ఓరియెంటెడ్‌ సింబాలిక్‌ లాంగ్వేజ్‌ 
(స్టక్చర్డ్‌ క్వరి లాంగ్వేజ్‌ 


SSI 
TIP 
UNIVAC 
UPS 
VB 
VC+ + 
vDU 
VGA 
VLSI 
WAN 
Y2K 


BTW 
F2F 
FCOL 
FWIW 
FYI 
GOK 
HHOK 
HHOS 
IMHO 
IMO 
LOL 
OTOH 
ROTFL 
TAFN 


439 


స్మాల్‌ స్మేల్‌ ఇంటిగ్రేషన్‌ 
టెర్మినల్‌ ఇంటర్‌ఫేస్‌ ప్రోసెసర్‌ 
యూనివర్సల్‌ ఆటోమేటిక్‌ కంప్యూటర్‌ 
అన్‌ ఇంట్రెప్టెడ్‌ పవర్‌ సప్లె 
విజువల్‌ బేసిక్‌ ౨ 
విజువల్‌ సి++ 

విజువల్‌ డిస్‌ప్లే యూనిట్‌ 
వీడియో గ్రాఫిక్‌ ఎడాష్టర్‌ 

వెరి లార్జ్‌ స్మేల్‌ ఇంటిగ్రేషన్‌ 
వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌ 

ఇయర్‌ టు కిలో 


ఇంటర్‌నెట్‌ భాష 


ది 


e+ Pe 


స్‌టు ఫేస్‌, ఎ పర్సనల్‌ మీటింగ్‌ 
యింగ్‌ బెట్‌ లోడ్‌ 

ట్‌ ఇట్‌ ఈజ్‌ వర్త్‌ 

వర్‌ ఇన్ఫర్‌మేషన్‌ 
గాడ్‌ ఓన్లీ నోస్‌ 

, హ - ఓన్లీ కిడ్డింగ్‌ 

హ, హ - ఓన్లీ సీరియస్‌ 

ఇన్‌ మై హంబుల్‌ ఒపీనియన్‌ 
ఇన్‌ మై ఒపీనియన్‌ 

లాఫింగ్‌ బెట్‌ లోడ్‌ 

ఆన్‌ ది అదర్‌ హాండ్‌ 

రోలింగ్‌ ఆన్‌ ది ఫ్లోర్‌ లాఫింగ్‌ 
దట్స్‌ ఆల్‌ ఫర్‌ నౌ 


గల్లు ర్ట ౬ 


జ్జ 


ర్‌ 
ర్‌ 
ర్‌ 


చమ ఓ 
వ. 


ర 


Year 


Leap Year 


Month 


Week 


Day 


Hour 


Minute 


Second 


Annual 
Perennial 
Bi-annual 
Bi-monthly 
Bi-weekly 


Diurnal 


440 


Basic Time Periods 


Time taken by the Earth to revolve around the Sun, or 
365.24 days 


Calendar year of 366 days, 29 february being the additional 
day. It offsets the difference between the calendar year (365 
days) and the solar year 


Approximate time taken by the Moon to revolve around 
the Earth. The 12 months of the year in fact vary from 28 
days (29 in a leap Year) to 31 days 


Artificial period of 7 days, not based on astronomical time 


Time taken by the Earth to complete one rotation on its 
axis, 1 day - 24 hours = 1,440 minutes = 86,400 seconds 


24 hours make one day. Usually the day is divided into 
hours AM (ante meridiem, or before noon) and PM (post 
meridiem, or after noon), although most timetables now 
use the 24 - hour system, from midnight to midnight 


1/60 of an hour = 60 seconds 


1/60 of a minute 


Recurring intervals 


Yearly 

Year after year 

Every 2 years, twice a year 
Every 2 months, twice a month 
Every 2 weeks, twice a week 


Daily (especially with temperature) 


441 


Planet Earth 


Mean distance from the Sun 


Age c.4,600 million years 
Mass 5.9 x 10°" tonnes 
Density (water = 1) 5.52 

Volume 1,083,230 x 10° cu km 


149.6 million km (93 million m1) 
Average speed around the Sun 108,000 km/h (66,600 mph) 


(260,000 ౫ 10° cu mi) 


Area 510 million sq. km (197 million sq. mi) 


Land surface 


149 million sq. km (58 million sq. mi) 


= 29.2% of total area 


Water surface 


361 million sq. km (139 million sq. mi) 


= 70.7% of total area 


Equatorial circumference 40,077 km (24,904 m1) 
Polar circumference 40,009 km (24,852 mi) 
Equatorial diameter 12,757 km (7,927 Mm) 
Polar diameter 12,714 km (7,900 m1) 


UNITS OF MEMORY 


Bytes Kilobytes Megabytes Gigabytes 


Kilobytes 1,024 1 -- 
Megabytes 1,048,576 1,024 1 
Gigabytes 1,073,741,824 1,048,576 1,024 


Terabytes 1,099,511,627,776 1,073,741,824 1,048,576 


